బౌద్ధ ధర్మానికి, సంస్కృతికి 
అంకితమైన ధర్మ సంస్థ 


ఆనంద బుద్ధ విహార ట్రస్ట్‌ 
మహేంద్ర హిల్స్‌ సికిందరాబాదు-500 026 
ఫోన్‌ 040-7732421, ఫొక్స్‌040-7733160 


ఆనంద బుద్ధ విహార 


a 
క. 
/ 


కమేం(ద్రుని 


అవదాన కలులత 


అనువాదం “* 


తిరువుల రామచంద్ర 


ఆనంద బుద్ధ విహార (ట్రస్టు 
మహేంద్ర హిల్స్‌, సికిందరాబాదు - 500 026 
ఫోను: 040-7732421, ఫాక్స్‌ : 040-7733160 


Email: iananda@yahoo.com 


KSHEMENDRA’S AVADANA KALPALATA 
Translation by : Tirumala Ramachadra 


నమోతన్ల భవతో అరూతో నమ్మానంబుద్దన) 


అవ దాన కల్పలత 
వమూలం; కేమేంద్రకని 
అనువాదం: శ్రీ తిరుమల రామచంద్ర 
మొదటి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రీ, 1963 
రెండో ముద్రణ: ఆనంద బుద్ద విహార |ట్రస్టి, సికింద్రాబాద్‌, 


మే, 2000 


ఆనంద బుద్ద విహార 
ప్రచురణ సంఖ్య: లై 
1000 ప్రతులు యయా 27 
వెల: రు.150/- షమ నా 


ముఖ చిత్రం 


: తుషితస్వర్గం నుండి దిగివస్తున్న బోధిసత్తుుడు, నాగార్జునకొండ శిల్పం, 3వ శతాబ్దం 
అట్టువెనుక చిత్రం: నలగిరి దమనం, అమరావతిశిల్హం, 2వ శతాబ్దం 


_ ఈ పుస్తక ప్రచురణకు తమ అమూల్య సహాయ, సహకారాలనందించిన 
టైప నెట్టింగ్‌: ఆదిత్య గ్రా 


ఫిక్స్‌, మిర్దాలగూడ, మల్కాజ్‌గిరి సహృదయులు శ్రీ కోన రత్హాకరంెడ్డిగారు ఆయురారోగ్యాలతో వర్ణిల్లాలనీ, 
సికింద్రాబాద్‌-500 047, ఫోన్‌: 7058920 


న్‌ పగతి సాధించాలనీ ఆనంద బుద్ద విహార ఆకాంక్షిసుంది. 


గ్ర సాయి ప్రొసెస్‌, నారాయణగూ 
ఫోన్‌: 7563075, 7561981 


ఆ, వొదరాబాదు - 500 027 


Vii 


ఆనంద బుద్ద నహోల్‌ (ట్రస్టు 
మహేంద్రహిల్స్‌ 
సికిందరాబాదు-500 026 


సందేశం 


2544వ బుద్దజయంతి ఉత్సవాల సందర్భంగా (18-5-2000) ఆనంద బుద్ద విహార (ట్రస్ట్‌ 'అవదాన 
కల్పలత' అనే ప్రసిద్ద బౌద్దగ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందింస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. 

క్రీ.శ. 1051లో కాశ్మీరుకు చెందిన కేమేంద్రకవి 'అవదానకల్పలత'ను సంస్కృతకావ్య రీతిలో 
శ్ఞాకరూపంగా రచించారు. ఈ (గ్రంథానికి మరో పేరు “బోధిసత్తావదాన కల్పలత. 

పవిత్రీకరణ కథలను, ఉత్తేజదాయక కథలను అవదానం అంటారు. అసాధారణ సాహస 
కృత్యాలకు, త్యాగాలకు కూడా అవదానమని పేరు. కర్మ - కర్మఫలం - పునర్హన్మ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని 
వెంచి వాళ్ళలో ధార్మిక వికాసం కలిగించేందుకు బౌద్దంలో ఇటువంటి సాహిత్యం ఎక్కువగా వెలువడింది. 

జేవేంద్రుని అవదానకల్పలతలో 107 కథలున్నాయి. ఆయన కుమారుడు సోవేంద్రకని 
బీమూతవాహనావదానం వ్రాసి గ్రంథంలోని కథల సంఖ్యను 108 చేశాడు. 

కీ. శే. శ్రీ తిరుమల రామచంద్రగారు ఈ సంస్కృత [గ్రంథాన్ని యథాతథంగా సుమారు నలభెఏండ్ల 
క్రితం తెలుగులోకి అనువదించగా, 1963వ సంవత్సరంలో అద్దేపల్లి అండ్‌కో(రాజవుండ్రి) వారు 
ప్రచురించారు. ఆ తరువాత ఈ (గ్రంథం పాఠకులకు దొరకనందువల్ల ఆనంద బుద్ద విహార (ట్రస్ట్‌ దీని 
పునర్ముద్రణకు పూనుకొన్నది. ప్రచురించుటకు అనుమతి ఇచ్చిన అద్దేపల్లి అండ్‌కో యాజమాన్యానికి మా 
ధన్యవాదాలు. 

ఈ గ్రంథ ముద్రణకు ఆర్థిక సహాయాన్ని అందించిన శ్రీ కోన రత్నాకరరెడ్డిగారికీ, ఈ గ్రంథాన్ని 
మళ్ళీ వెలుగులోనికి తెచ్చేందుకు కారకులైన శ్రీ చెన్నూరి ఆంజనేయరెడ్డిగారికి, శ్రీ ఎస్‌. వీరనారాయణ 
రెడ్డిగారికి నా ప్రత్యేక అభినందనలు. 


తెలుగు పాఠకులు ఈ (గ్రంథాన్ని ఆదరించి, మరిన్ని బౌద్ద (గ్రంథాలను (ప్రచురించ టానికి 
తోద్దడగలరని ఆశిస్తున్నాను. 


బుద్ద జయంతి సంఘరక్షితమహాధేర, 
18-5-2000 ఛైర శ్‌ 


న కా 
న ఎ అ 


సందేశం 
సోమదేవుని పీఠిక 
ఉపోద్దాతం 

మనవి మాటలు 
ప్రభాసావదానం 
శ్రీసీనావదానం 
మణిచూడావదానం 
మాంధాత్రవదానం 
చంద్రప్రభావదానం 
బదరద్వీపయా త్రావదానం 
ముకాలతావదానం 
శ్రీగుప్తావదానం 
జోోతిష్కావదానం 


. సుందరీనందావదానం 

. విరూఢకావదానం 

. హరీతికాదమనావదానం 

. ప్రాతిహార్యావదానం 

. దేవావతారావదానం 

. శిలానిక్షేపావదానం 

. మైత్రేయవ్యాకరణావదానం 
. ఆదర్శముఖావదానం 

. శారిపుత్రప్రవ్రజ్యావదానం 
. (ోణకోటికర్ణావదానం 

. ఆమ్రపాల్యవదానం 

. జేతవనప్రతి(గ్రహావదానం 

. పితాపుత్రసమాదానావదానం 
. విశ్వాంతరావదానం 

. అధభినిష్ర్రమణావదానం 
. మారనిద్రావణావదానం 


. శాక్యోతృత్యవదానం 


బఎమంరంసూ నిక 


103 
107 
114 
117 
126 
130 


27. 
28. 
29. 


30. 
31. 


32. 
33. 


34. 
వన్‌, 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44, 
45. 
46. 
47, 
48. 
49, 
50. 
51. 
5్‌2ై, 


53, 
54. 
శ సర్వందదావదానం 


శోణికోటీవింశావదానం 
ధనపాలావదానం 
కాశీసుందరావదానం 
సువర్ధపార్శా ప్రవదానం 
కల్యాణ కార్యవదానం 
విశాఖావదానం 
సందోపసందావదానం 
గృహపతి సుదత్తావదానం 
ఘోషిలావదానం 
పూర్ణావదానం 
మూకపంగ్వవదానం 
కాంత్యవదానం 
కపిలావదానం 
ఉద్రాయణావదానం 
పండితావదానం 
కనకవర్థావదానం 
హిరణ్యపా ణ్యవదానం 


అజాతళత్రుపితృ ద్రోహావదానం 


కృతజ్ఞావదానం 


శాలిస్తంభావదానం 
సర్వార్దసిద్దావదానం 
హస్తకావదానం 


షడ్‌దంతావదానం (లభించలేదు) 


దశకర్మప్పుత్యవదానం 
రుక్మవత్యవదానం 
అదీనపు ణ్యావదానం 
సుభాషిత గవేష్యవదానం 
సత్తా శ్రషధావదానం 


. గోపాలనాగదమనావదానం 


132 
135 
139 
143 
146 
149 
152 
154 
156 
159 
163 
167 
169 
174 
182 
186 
188 
189 
194 
195 
197 
200 


205 
213 
216 
220 
224 
226 
229 


57. స్తూపావదానం 

58. పుణ్యబలావదానం 

59. కుణాలావదానం 

60. నాగకుమారావదానం 
61. కర్ణకావదానం 

62. యశోదావదానం 

63. మహాకాశ్యపావదానం 
64. సుధనకిన్నర్యవదానం 
65. ఏకళశ్ళంగావదానం 

66. కవికుమారావదానం 

67. సంఘరక్షితావదానం 

68. పద్మావత్యవదానం 

69. ధర్మరాజికా ప్రతిష్టావదానం 
70. మాధ్యంతికావదానం 

71. శాణవాస్యవదానం 

72. ఉపగుపావదానం 

73. నాగదూత ప్రీషణావదానం 
74. పృథివీప్రదానావదానం 
75. ప్రతీత్యసముత్సాదావదానం 
76. విదురావదానం 

77. కైనేయావదానం 

78. శక్రచ్యవనావదానం 

79. మహేంద్రసేనావదానం 
80. సుభద్రావదానం 

81. హేతూత్తమావదానం 

82. మారకపూర్వికావదానం 
83. రాహులకర్మప్పత్యవదానం 


231 
232 
234 
245 
247 
249 
254 
297 
272 
277 
282 
286 
292 
294 
295 
296 
300 
302 
303 
304 
306 
308 
310 
314 
319 
321 
324 


84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 
95, 
96. 
97, 
98. 
99. 


100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 
107. 
108. 


మధురస్వరావదానం 
హితైప్యవదానం 
కపింజలావదానం 
పద్మకావదానం 


చ త్రహస్తిశయ్యాతిపు త్రావదానం 


ధర్మరుచ్యవదానం 
ధనికావదానం 
శిబిసుభాపితావదానం 
మైత్రకన్యకావదానం 
సుమాగదావదానం 
యశోమిత్రావదానం 
వ్యా(ఘ్యువదానం 
హస్త్యవదానం 
కచ్చపావదానం 
తాపసావదానం 
పద్మకావదానం 
పుణ్య ప్రభాసావదానం 
శ్యామాకావదానం 
సింహావదానం 
ప్రియపిండావదానం 
శశకావదానం 
రైవతావదానం 
కనకవర్మావదానం 
శుద్దోదనావదానం 
జీమూతవాహనావదానం 
ప్రణిధానము 


326 
329 
331 
333 
335 
339 
347 
349 
351 
355 
360 
361 
363 
364 
366 
367 
368 
369 
372 
374 
376 
378 
381 
383 
385 
397 


పోవుదేవుని పీఠిక 


జయాపీడుని మంత్రి అయిన సోమదేవుడనే సుమతి వంశంలో భోగీంద్రుడు అనేవాడు 
జన్మించాడు. అతడు భోగీంద్రునివలె భోగవంతుడు; సత్త్వనిధి; గుణరత్న; గణా(శ్రయుడు. అతనికి 
సింధువు అనే కుమారుడు పుట్టినాడు. అతడు సింధువు వంటివాడు. అతని వాణి సుధను వర్థించేది. 
అతని కుమారుడు సప్రకాశేం[ద్రుడు. అతడు భూలోకంలో ప్రకాశేం[ద్ర నిభుడు; దానపుణ్యంతో 
బోధిసత్త్వగుణోచితుడు. అతని పుత్రుడు క్షేమేంద్రుడు. అతడు కవీంద్రుడు. అతని కీర్తి చంద్రిక 
చంద్రుని చంద్రికవలె సత్సురుషులకు మానసోల్లాసిని. అతనికి రామయశుడనే మహానుభావనుడు 
సర్వ ప్రబంధరచనకు ప్రేరకుడయాడు. 

ఒకనాడు క్షేమేంద్రుడు సుఖాసీనుడై ఉండగా మిత్రుడు, ఖ్యాతస్టయుకృతుడు అయిన 'నక్క' 
అనే సౌగతుడు వచ్చి ఇలా అన్నాడు: “ఆచార్య గోపదత్తుడు మొదలయివారు జినజాతకమాలికను 
అవదానక్రమం వదలి అక్కడొకటి ఇక్కడొకటిగా ఏరి, గద్యపద్య విశృంఖలంగా విస్తీర్ధవర్ధనలతో 
రచించారు. అవి గాంభీర్య కర్కశమైనవి; ఒకే మార్గం అనుసరించేవి. నీవు అవదాన క్రమంతో, 
రమ్యమైన సంక్షేపవిస్తరాలతో తథాగతుని కథలను కోమలంగా రచించు అని. జేమేంద్రుడు ఆయన 
మాటమేరకు, వినయంకొద్దీ మూడు అవదాన కథలను మాత్రం వ్రాసి, కథలు చాల ద్వీర్ణంగా ఉండడం 
వల్ల విరమించాడు. కాని, ఒకరాత్రి స్వస్టంలో జినుడు ప్రత్యక్షమై స్రీరేపించినందువల్ల మరల అవదానార్ధ 
సంగ్రహానికి పూనుకున్నాడు. ఆ సమయంలో ప్రజ్ఞాప్రకాశం గలవాడు, ప్రఖ్యాత సుకృతోజ్జ్వలుడు, 
జినశాసన శాస్త్రపరినిస్ఞత మానసుడు అయిన ఆచార్య వీరభద్రుడు తానే క్షేమేంద్రుని ఇంటికి వచ్చి, ఈ 
గంభీరాగమ మార్గంలో రత్న దీపంగా మార్గదర్శకుడయాడు. 

నాతండ్రి అయిన క్షేమేం[ద్రుడు 107 అవదానాలు రచించాడు. తర్వాత సోమేంద్రుణ్ఞనే నేను 
మంగళపూరణంగా 108వ అవదానం రచించాను. _ ఎవరిచేతుల్గో అన్ని శాస్త్రాలూ పరిశుద్దము 
అవుతాయో అలాంటి ఆచార్య సూర్యశ్రీని ఈ అవదానకల్పలత లిపిన్యాసంకోసం (వాయించి వెట్టడం 
కోసం) ప్రార్థించాను. 27వ సంవత్సరం వైశాఖ శుద్ద పూర్ణిమ, జిన జన్మదినోత్సవం నాడు ఈ కల్పలతిక 
రచించబడింది. _ రాజశ్రేష్టుడయిన అనంత భూపాలుడు రాజ్యమేలుతుండగా, పాపళత్రు ప్రమాథిని 
అయిన తారాదేవి (భ్రుకుటికీర్తి ఉదయించగా, లోకనాథుని సుగతోత్సాహం దిక్కులలో వ్యాపించగా, 
ఈ ప్రబంధంప్రశమసుఖం కలవారి సంతోషం కోసం నిర్మితమైంది. హతవివేకుల ప్రశమాన్ని పోగొట్టేది, 
అపారమూ, దుర్వారమూ, మహామోహాగారమూ, అల్పమార్గంలో వ్యసనగణాలతో బరువయినదీ, మద 
ద్వేషాధారమూ, విషయ విషసారమూ, వికారమూ అయిన సంసారమనే తిమిర పరివారాన్ని జినుడనే 
కాంతి తొలగించుగాక! 


భగవానుడయిన బుద్దుని శరీరమూ, ఈ కావ్యమూ ఈ జగత్తునకు ప్రియం కలిగించుగాక; 
అదీ ఇదీ విమల హృదయులకు పరమ సంతోషకారి; మనోహరమయినది; ప్రసాద సౌభాగ్యం కలది; 
సుకృత ప్రయత్నం కలది; వికాసం కలది. 


«xx 


ఉపో ద్దాతముు 
విద్యావాచస్పతి, మహోపాధ్యాయ, కవిసౌర్వభౌమ, సాహిత్యాచార్య, సాహిత్య సమ్రాట్‌, కవీంద్ర 
శ్రీ శివశంకర స్వామి 


1 
కబంధుడు నంన్క్యృ్రతసాపొత్తయులో వేరుగనువాడు. ఒకటి రెండు వునకములతో నంత్లృఢ 
బేందక బవ గ్రంథములు లబించినాడు. అందును మిధ ద్రక్రీయలలో రయ చేసినవాడు. సామాన్హ్లాముగా 
ఆలోబనావరుడను ద్రతి కియును భందో విషయమును బార్జి నమీక్ష చోేయుముండును. పీ 


కథాభాగయునకు ఎల్ల శౌలి అనుడుణమో, దానికి ఎల్ల వృత్రము ఉబితమో వరిళీలించుట నవాజయు. ఇతడు 
ఆక్టా ఆలోబనాత్టుకము/గు నువ్ఫుత్రతిలక (గంధము చేసీనాడు. 


జొబిత్తము కావ్ఫుమునకు ప్రాణమును భావముతో జిబిత్తవిచారబర్ణు అను నమీక్షాగ్రంథము 
నంతరించినాడు. జొబిత్తాయు కొప్టాయునక్రు ఆల్లు కొకున్తుతూ, కపి ఆఅనౌబిల్తాయు వరివారింవవలయును. 
ఈ ఎషయమున ఇతడు ఉదావారణ వ్రూర్చుకమైన ఎమర్దు (గ్రంథము విరబించినాడు. 


కులు రామాయణ భారతాది ్రైబీన (గ్రంథములను వఠించి వురాతన తల్ల మును, మాధమును 
(వొంచి ఆ మవోకోములలోని ఒక్‌ గ్రాక్కు నందర్థాయును వివరించి రనన్మష్షీ కావించి రచన చేయుదురు. 
కందరు మవోగ్రంథభములను నంక్షేరించి లోకమునకు అందింతురు. కొందరు నుద్దీర్యగంభయులలోని 
ద్రధాన విషయములను విడువక నంగ్రవముగా వునన్ల్యుష్ష చేయుదురు. ఈతడు ఈ విధముగా 
రామాయణమందిరి భారతమంజురి న్ధుభొంచినాడు. 

జ్ఞువాల్క చాల ట్రనీద్ధి చెందినది. అందలి కథలను ఉచితమైన వానిని నాటకమున నిబద్రయు 
చేయవచ్చునని డూవకలత్షణ నిర్భాతలు న్దారయించినారు. బృ)వాత్ళ_ థ బథురను ఆక్తరైంబినది. అయ్యిది 
ఆదలో.వైళాబీ ప్రాక్టితమున విరవితమైన నుద్దీరళణానందోవాయు. కాలక్రమమున వైళాబీభావ లువమైనది. 
కాని శ్రీస్తుళము కొర్లి శతాబ్దుల వరకును ఆ (గ్రంథము ట్రచారములో డన్హ్ర ట్లు ఊవాంవన్భు)న్ను, జాన 
కని వైళాబీ మాత్ళ్రకను నేపాలభావలోనికి వరన్తరయము చేనీనాడు. బుదన్తామి అను కమురుడు ఆ 
ఆయవాదయమునుబక్ర నంన్భ)తభాషలో రమారమి 22 వేం (్రంటభయు రబించినాడు. శోమేందుడు డి 
బూచెనో తెలియదు. కాని బ్బువాతోభాయందారి ఆను వేర నంజ్షీభ్ర్ణ(ంథమును. నంన 
క్ల ర్స ల 
నంతరించినాడు. ఇందు ఆదిగ్రంథములోని ద్రధానాంకయులు నిబద్ధమైనట్టు లొబొడు, 


ఈతడు లోకప్ళుత్తయు బాగుగా ఎరిగినవాడు. రొన్రన ద్రవంచములోరి కొన్చి విషయములను 


ద్దేనాడు. నేవకులకు యజమానులకు గల 


Xili 
2 
ఆవదానకల్పులత బౌద్ధమత గాథలను బోధించు కథానందోవాము. ననాతన ధార్థావతుడగు 
శమేందుడు ఇల్లే (గ్రంథమును నవాదయుగ రబింనలోదు.. అన్చుల ద్రేరణ ఉన్దుమ్లుడు కొల్లి కొరి యులు 
కొనసాగుచుండును. ఒకనాడు క్లోమేంద్రుని కడకు “ఎక్క” అను సౌంతాచార్భుడు వ్య్చి అవదానయులను 
బోధించు గ్రంథము లింన్రుయని కోరెను. “అదనలలో అచార్హు గోవోదత్తాదులు అవదాన కథలు 
నంన్భ_ తమున లబించిరి. కాని, వానిలో క్రమము లేదు. (గ్రంథమున వద్దాయులు నమ్మి ఢ్రణయు చోనీనాదు. 
డ్రైఢర్‌ీతి అవలంబించి (గ్రంథము నుద్దీరహానలతో నించీనారు. కాన లోకమునకు బాతకకథలు నరము 
బోధవడునట్టు వద్దుడూవముననో ఏిరబింన్రుయు * అని నక్కాచార్భుడు కోరెను. 
వోమేంద్రుడు ద్రనీద్దుడచుటచేత్త ఆయన రవ య్యుయుగా ఉండుటచేత నక్కాచార్భుడు అట్టు 
కోరియుండును. శ్షమేందుడు మూడు కథలు మాత్రము ముగించి మిన్లుకుండినాడు. తర్వాత కొంత 
కాలమునకు జోనభిగవానుడు న్రుళ్ణయులో సాక్షాత్కరించి గ్రంథమును శ్రూరింవ్రమని కోరెను. ఆ 
ద్రబోయు వలన కవి 107 అబదానములు రబించి కాలధర్భము చెందెను. ఆవల ఆయన కుమారుడు 
సోమంద్రుడు 108ఐ అవదానము రబించి (గ్రంథము వూరి చేనెను. ఆవ్హ్రటేకీ అతనికీ 27 నంవత్త ములు. 
బునజునొర్ణేత్లవయునాడు (గ్రంథము నంవ్రార్థమైనది. 


3 

ఆబదాసోల్ణలత ద్రాతద్రతి బర్భాదోశయులో లభించెను. బర్జాదోశయున బొద్దదర్భము వ్నాలో 
ఉండుటచేత, భారతభూమిలో బొద్దధర్ణాయు అడుగంటుటచేతను (గ్రంథము అకద లభించినది. దీనిని 
తొలిసారి రాయల్‌ వీషీయాటిక్‌ స్తానెటీవాడు శ్రీస్తుళుం 1920 ప్రాంతములో ద్రకటించినారు. 

అవదానకథలు కేవలము బౌద్దకథిలో కాను. కొల్లి వురాణములలో నుండే నంగ్రపొంచిన 
కథానకములు కూడ కలను. కాని శ్రరాణయులలో వాని తీరు నోరు, ఇందులో ఉన్ల వాని తీరు వేడు. 

ఖో ఉత్తమ గ్రంథము ఆంధ్రభాష లోనికి నంవ్రూరయుగా అనువదింవవలెనను. కోరిక 
బవుకాలము క్రిందట ఉశనూ నోను వీత ద్రబనకు వూనుకొనుటకు ఎనో అంతరాయములు పర్చిడెను. 
ఇవ్లుడు నా ఆన్హులు శ్రీ తిడుముల రామచంద్రగాడు నంన్మృత మాత్ళకనుండ దీనిని నంవ్రూరయుగా 
ఆం(ధీకరించుట మిక్కిలి ముదావవాము. రామబంద్రగారు నంన్క్య్రత ఆంధ్ర పొందీ, తమిళ కనడ, 
ఆంగ్రాదిభావలలో ద్రబీణులు; బివుగ్రంథధరయ చేనీనవారు. భాషాతలత్త( నీద్దాంతమయులు బాగుగా 
(గపౌంచిచవాడు. రాషమచంద్రగారి రచన యణీయముగ ఉండుననుటలో ఆఅభ్రోర్హమయు లేదు. మాత్సకకు 
దూరముగాక జొతీయమును. అనునరించి నరణముగా నునందిద్రముగా నడచిన ఈ అనువాదము 
ఆం(ధ్రానువాద సొరినుతమునకు అలంకారము వంటిది. వివిధ (శ్రేణులలో వాడు దీనిని వఠించి డద్దీపీగాంచి 


ఉల్లానము పొందుదురుగాక! 


సాహితీ సమితి, 

ఒంగోలు, 

15 ఆగస్టు, 1963. 
రం 


శ్రీ శివశంకరస్వామి 


ముని మాటలు 


(మొదటి (ప్రచురణకు రాసినవి) 


ముప్పై యేండ్రక్రితం కేమేంద్రుని రచనలు చదివినప్పుడే అవదానకల్పలతను అనువదించాలనే 
అభిలాష కలిగింది. తరం తర్వాత ఆ అభిలాష నెరవేరింది. 

క్షేమేంద్రుడు 11వ శతాబ్ది మధ్యకాలంలో కాశ్మీర రాజులకు మంత్రిగా ఉన్నవాడు; దాదాపు 
ముప్రుఅయిదు. (గ్రంథాలు రచించిన మహాకవి; జౌచిత్యవిచారచర్భ వంటి నూతనాలంకార ప్రస్థానం 
ప్రవర్తింపజేసిన లాక్షణికుడు. బృహత్క_ ధామంజిరితో కల్పనాకథలకు, రాజావళితో చారిత్రక కథానికలకు 
మూలపురుషుడు. కథన చాతురితోను, సుమపేశల శెలితోను సంస్కృతకవులలో విశ్శపస్థానంగలవాడు. 
అవదానకల్పలత ఏ పరిస్థితిలో చిగిర్భిందీ అతని కుమారుడు సోమదేవుని పీఠిక తెలుపుతున్నది. 

అవదానకల్పలతను ఎంతో మెలకువతోను, నుడికారంతోను అనువదించాను. నలభై తొమ్మదవ 
అవదానం నాకు లభించిన ప్రతిలో కనిపించలేదు. జయంతిపురం రాజా శ్రీ వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర 

baw నై | అబు లు 

ప్రసాద్‌ బహద్దర్‌ వారు పదికథలను అనువదించి ఎప్పుడో ముక్త్యాల సరస్వతి పత్రికల్‌ 
ప్రకటించినారు. నాకంటే ముందుగా అనువదించడానికి పూనుకున్న _ శ్రేయస్సు వారిదే. అవదాన 
కల్పలతలో చాల భాగం ముక్త్యాలలో అనువదించాను. అనువాదానికి సదుపాయం కలిగించిన 
గురుతుల్యులు శ్రీ వేటూరి శంకరశాస్త్రిగారికి నమస్కారాలు. 


నాకు లభించిన అవదాన కల్పలత ప్రతి మొట్టమొదటి కర్ర అచ్చుప్రతీ, అనిర్హుష్పమైనదీ కనుక 
మూడు నాలుగుచోట్ల మూలం సరిగా అర్ధంకాక సందర్భోచితంగా అనువదించాను. పండితులు 
మన్నిస్తారు. 


భాషాసేవకుడు 
తిరువుల రావుచం (ద 


క్షేవేంద్రుని 


అవదాన కల్పలత 


1. ప్రభాసావదానం 


సర్వజ్ఞుడైన తథాగతుని మనస్సు స్పటికంవలె నిర్మలమైంది. ఎలాటి రాగమూ దానిని 
అంటదు. ఆయన హృదయం కరుణార్రం. దానిలో దోషాలన్నీ ఇంకిపోయాయి. ఆయన క్రోధమనేదే 
లేనివాడు. కనుక సంసారమనే పగ తనంతట తానే నశించిపోయింది. అట్టి సర్వజ్ఞుడు మీకు నిశ్చల 
(శ్రేయస్సును కలిగించుగాక! 

బుద్దదేవుడనే కల్పవృక్షం విరాజిల్లుతున్నది. ఆ కల్పవృక్షానికి ఉత్తమ కాంతి అనేదే నీడ; అది 
ధర్మమనే వేళ్ళు బాగా తన్నుకుని నిలబడింది; పుణ్యమనేది దానికి పాదు; అది కరుణ అనే ఉదకంతో 
వెరిగింది; బుద్ది, విద్య అనేవి దాని శాఖోపశాఖలు; సంతోపమునేదే లేచిగుళ్ళగుంపు; కీర్తి అనేదే 
పూగుత్తి; ఈ కల్పవృక్షం ఎప్పుడూ సత్ఫలాలను ప్రసాదిస్తూ దిక్కు లన్నిటా వ్యాపించింది. 

ఈ సంసారసాగరం మకరాది క్రూరసత్త్వాకులమైంది. దీనినుంచి జగత్తును ఉద్దరించడానికే 
మహానుభావులు ఎప్పుడూ ఆలోచిసూ ఉంటారు. అలాటి గాథ ఒకటి వినండి. 

పూర్వం ప్రభావతి అనే ఒక పట్టణం ఉండేది. అక్కడి భవనాలు ఉన్నతమైనవి, 
స్వద్ధమయమైనని కనుక పుణ్యాత్ములు ఊర్ద్వలోకాలకు ప్రయాణం చేసే విమానాలతో 
శోభాయమానంగా ఉండే అంబర వీధిలాగ ప్రభావతి అనే పేరుకు తగినట్టు ఉండేది. సిద్ద గంధర్వ 
విద్యాధరులు నివసించే అమరావతీ పట్టణమే సజ్జనుల సుకృతంతో భూమికి దిగి వచ్చినదా అన్నట్టు 
ఉండేది. అక్కడి ప్రజలు సత్యవ్రతులు, దానపరులు, దయామయులు కావడం వల్ల పుణ్యగృహాలతో 
కనుల పండువుగా ఉన్న ఆ పట్టణం ధర్మానికే రాజధాని అన్నట్టు విలసిల్టుతూ ఉండేది. ఆ పట్టుణాన్ని 
ప్రభాసుడనే రాజు పాలించేవాడు. ఆయన భూమికి తిలకం వంటివాడు. ఆయన కీర్తి ప్రపంచం 
నాలుగంచులూ, స్వర్గంలోనూ వ్యాపించింది. _ ప్రకాశమానమైన ఆ కీర్తిని దేవతలు ఆదరంతో 
కొనియాడేవారు. కమ్మని గుణసౌరభం విరజిమ్మే ఆయన కీర్తికుసుమ మంజరులు సుందరులకందరికీ 
కర్ణావతంసాలయాయి. _సామదానభేదదండాలనే చతుర్విధోపాయాలను తెలిసిన ఆ రాజు ఆజ్ఞను 
సువర్ణ కుసుమ మాలవలె సామంత మహీపాలురందరూ తలపై దాల్ఫేవారు. 


ఆ భువనేశ్వరుడు ఒకనాడు కొలువుదీర్చి ఉండగా, గజారణ్యంవై అధికారిగా ఉండే ఒక 
భృత్యుడు వచ్చి మోకరిల్లి ఇలా విన్నవించాడు: “దేవా! దివ్యతేజస్సుతో అద్భుతంగా ఉండే ఒక ఏనుగును 
పట్టుకున్నాము. అది దేవర కీర్తి విని భూలోకానికి వచ్చిన ఐరావతంలాగ ఉన్నది. తోలుకొనివచ్చి 
సభాద్వారంలో నిలబెట్టాము. చిత్తగించండి. భృత్యుల పరిశ్రమ ప్రభువు చూచి మెచ్చినప్పుడుకదా 
సఫలమౌతుంది.” 


2 అవదాన కల్పలత 


రాజు ఆ విన్నపం విని, మంత్రులతో పాటు బయలుదేరి, ద్వారం వద్దకు వచ్చి కదలివచ్చిన 
శైలాసంవలె ఉన్న ఆ ఏనుగును చూచాడు. ఏనుగు గండస్టలం నుంచి ప్రవిస్తున్న మదజల సౌరభానికి 
తుమ్మెదలు ముసురుక్‌"ని రుంకారం చేస్తున్నాయి. ఆ దృశ్యం చూస్తే ఆ ఏనుగు శృంగా రరసమనే 
ఆభరణంతో అందాలు చిందే వసంత బుతువులాగ కనిపించింది. ఆ గజరాజం తన తొండాన్ని 
దంతాలపై వాల్చి కళ్ళు మూసుకొని నిలబడింది. దాన్ని చూడగా వింధ్యపర్వతంలోని అరటి, అందుగు 
వనాలను గురించి ఆలోచిస్తున్నట్టు కనిపించింది. ఏడాకుల అరటిచెట్లు వాసనకొట్టే ఆ ఉన్నతగజం 
అగస్తగమహాముని శాసనానికి తల ఒగ్గి గజరూపంతో వచ్చిన వింధ్యపర్వతమా అన్నట్టు కనిపించింది. 
దాని దంతాలు రెండూ, రెండు స్తంభాలలాగ ఉన్నాయి. మొత్తం మీద ఆ ఏనుగు లక్ష్మీవిలాసానికే 
ఆటపట్టుగా ఉన్నట్టుంది. 

దానిని చూచి క్షితిపతి నివ్వెరపోయాడు. “ఓహో! విధికర్మ నిర్మాణ ప్రభావం ఆశ్చర్యకరం. 
దాని సృష్టి రచనా చాతురి అనవచ్చిన్నం, నిత్యనూతనం. _ వాసుకిని కవ్వపు తాడుగా చేసుకొని 
ఆయాసపెట్టుకనే, మందరగిరితో క్షీరసముద్రాన్ని మధించకనే ఈ ఏనుగు ఎలా పుట్టింది?" అని 
మనస్సులో అనుకున్నాడు. తర్వాత రాజు సంయాతుడనే మావటిని పిలిచి ఆ ఏనుగును 


అదుపాజలలో వెట్టువలసిందని ఆజ్ఞాపించాడు; కొలువు చాలించి అంతఃపురానికి వెళ్తాడు. 
ee 


మావటీడు రాజాజ్ఞను జౌదలదాల్సి, సర్వశిక్షలను సహించగల ఆ ఏనుగును గజశాలకు 
తోలుకొని పోయాడు. ఆ ఏనుగు బుద్దిమంతుడైన ఉత్తమ శిష్యునివలె పూర్వజన్మ సంస్కారంతో 
మావటివానినుండి అన్ని శిక్షణలూ పొందింది. ఎక్కువ దానధార ఉన్నా విర్రవీగక, అపారశక్తుత్సాహాలు 
లు కలిగినప్పటికీ ఓర్చు కలిగి, శత్రువులను పరిమార్చగలదైనప్పటికీ సన్మార్గం వీడక, ఆ ఏనుగు 
ప్రభాసమహీపతికి సాటి వప్ఫింది. సంయాతుడు దానికి నేర్చవలసినవన్నీ "నేర్పి కృతకృత్యుడై ఆ 
విషయాన్ని రాజుకు నివేదించాడు. రాజు ఆ ఏనుగును చూచాడు. అది అంకుశానికి ఒదిగి 
నిర్వికారంగా, శక్త్యుత్సాహాలు వెళ్లివిరుస్తూ జయలక్ష్మీలాగ కనిపించింది. ఆయన సంతోపపడి, 
మావటీడు మప్పిన గతి విశేషలను చూడాలనే కుతూహలంతో సూర్యుడు ఉదయాచలాన్ని 
ఆరోహించినట్టు ఆ గజాన్ని ఆరోహించాడు. మావటీడు మంత్రిలాగ తన వశంలో గజరాజుకు నేర్పిన 
సర్వమండల సంచారాది గతివిశేషాలన్నిటినీ చూపించి రాజును మెప్పించాడు. 

గజరాజు గతి విశేషాలు చూచి మురిసిన రాజుకు వేటకు వెళ్ళుదామని మనస్సు కలిగింది; 
దానిని ఎక్కి తన ఉత్సాహంలాగ మహోల్లాసంతో ఉన్న వింధ్యారణ్యానికి వెళ్ళాడు. ఆయన ధరించిన 
రత్న కేయూరాద్యాభరణాల కాంతి అరణ్యంలో వ్యాపించి సల్లకీవృక్ష పల్లవాలనే (భ్రాంతి కలిగిస్తూ 
దిగ్గజాలను ఆహ్వానిస్తున్నట్టు తోచింది. అరణ్యంలో ప్రవేశిస్తున్న ఆ రాజును వనదేవతలు సంతోష 
సంభ్రమాలు ముప్పిరిగొన్న చూపుతో చూచారు. ఆ వింధ్యభూమిలో శబరకాంతలు కొప్పులలో 
తురిమిన పూవులు వాసనలతో నిండిన మందమారుతాలు రాజుకు సేవచేస్తున్నవా అన్నట్టు వీచాయి. 


అడ్డమూ, ఆకా లేక ఆకాశం అంటేటట్టు వెరిగిన వింధ్యారణ్యం సమీపించగానే, ఆ ఏనుగు 
తాను పూర్వం అక్కడ సవిలాసంగా స్వేచ్చగా జరిపిన విహారాలు స్మరణకు వచ్చి ఉద్విగ్నమైపోయింది 
తనకు ప్రేమపాత్రమైన పిడిఏనుగువాసన రాగానే ఆ ఏనుగు గర్వంతో నీతిని వదలిన 'జనపతివలె 


ప్రభాసావదానం 3 


అంకుశం పోట్లను కూడ లక్ష్యవెట్టక పరుగౌత్తసాగింది. రాగాకృష్టమైన ఆ ఏనుగు సంసారంలో 
కొట్టుకులాడే మూఢ సన్యాసివలె విరామం లేకుండా వేగంగా పరువెత్తసాగింది. 

ఇలా వాయువేగంతో పరువెత్తుతున్న కుంజరాన్ని చూచి, రాజుకు సందేహం కలిగి, 
సంయాతునితో “అయ్యో! ఏమిటిది? నీవేమో ఏనుగును బాగా శిక్షించి మచ్చిక చేసి, అన్నీ 
మప్పించానన్నావు. ఇది తీప్రమైన నీ అంకుశం పోట్లను లెక్కవెట్టుడం లేదే! దిక్చక్రం తిరుగుతున్నట్టు, 
చెట్లు మనవెంటే పరుగెత్తి వస్తున్నట్టు తోస్తున్నది. దీని బలమైన, బరువైన అడుగులకు భూమి 
దద్దరిల్హుతున్నది. దైవం ప్రతికూలమైనప్పుడు పురుపక్రారం పొల్టుపోయినవిధంగా ఈ మదోద్దతమైన 
ఏనుగును అణచడానికి మన ప్రయత్నాలేవీ పనికి రావడం లేదే! అన్నాడు. రాజు మాటలకు 
సంయాతుడు చాలా భయపడ్డాడు. తన గజ శిక్షణ సామర్ధ్యానికి కళంకం వచ్చిందికదా అని 
సిగ్గుపడ్డాడు. వినయంతో చేతులు మోడ్చి “దేవా! నే నీ ఏనుగుకు అన్నివిధాల శిక్షణ యిచ్చి, అన్ని 
పనులూ నేర్పాను. ఆడ ఏనుగును పసికట్టి, మరులు రేగి దీనికి ఇప్పుడు మతి చెడింది. జంతువులు 
కామవశమైనప్పుడు బోధనలను పాటించవు; నియమాలకు కట్టుపడవు; _ దాక్షిణ్యాన్ని దగ్గరకు 
రానివ్వవు; మంచితనం చూడవు. రతిరసంతో ఉవిళ్ళూరుతూ విషయాభిముఖమైన బుద్దిని ఎవరు 
అడ్డుకట్టుగలరు? కొండకొన నుంచి అగాధమైన లోయలోకి పరువిడే నెలఏరును అరికట్టడం 
సాధ్యమా? మేము ఏనుగులకు శరీర పరిశ్రమగల శిక్షణలను ఇవ్వడంలో కుశలులం గాని మనస్సును 
నియమించే శిక్షణలలో సమర్థులమా? మనోని(గ్రహంలో మునులు కూడా శక్తులు కారుగదా! దేవా, 
కామోద్రేకంతో ఉన్న ఈ ఏనుగు అలసటను లెక్కచేయక, నియమాలకు కట్టుబడక, మూర్ణంతో 
దారీతెన్ను తెలియక దుర్మార్గునిలాగ పరుగెత్తుతున్నది. వ్యసనాలకు లోబడి పతితుడైన దుర్హనుడు 
తనతోపాటున్నవారిని కూడ అధఃపతితులను చేస్తాడు. ఇది నిజం. కనుక చెట్టుకొమ్మను పట్టుకొని 
ఏనుగును వదలిపెట్టండి" అన్నాడు. మహీపతి తత్కాలానుగుణమైన సంయాతుని హితవచనం విని, 
వానితోపాటు ఒకవెద్ద మానుకొమ్మను పట్టుకొని ఏనుగును వదలి పెట్టాడు. తర్వాత కొంతసేపటికి 
పరిజనులు తెచ్చిన గుగ్రమెక్కి తన నగరుకు తిరిగి వెళ్ళాడు. 


ఆ మదగజం అలా అరణ్యంలో పరుగెత్తి పరుగెత్తి తను కామించిన పిడి ఏనుగును కలుసుకొని 
దానివై బడింది. దానితో స్వేచ్చగా గడిపి, కామ వికారం ఉపశమించగా, ఏడునాళ్ళకు మరల 
స్వయంగానే పట్టణానికి తిరిగివచ్చి గజశాలలో తనను కట్టివేసే కట్టుకంబం వద్ద నిలబడింది; 
యథాప్రకారం మెతమేయసాగింది. 


తన శిక్షణబలం ప్రేరేపించగా తనకు తానే వచ్చి ఆలానం చేరిన ఆ ఏనుగును చూచి 
సంయాతుడు తన శిక్షాకాశలోత్కర్జానికి సంతోపిస్తూ, ఈ సంగతిని రాజుకు ఇలా నివేదించాడు: 
“రాజా! రాగమనే ఉచ్చులలోపడి మోహాతిరేకంతో, నా శిక్షా సంకేత నియమాలను లెక్కచేయక 
పరుగెత్తిపోయిన ఏనుగు తనంతట తానే తిరిగి వచ్చింది. శిక్షణ పొంది వినయంతో వశమై, మంచీ 
చెడుగూ తెలిసి అందుగుచెట్ల ఆకులను ప్రేమతో మెసవే ఏనుగుతో కాగిన ఇనుప దూలాన్ని కూడ 
ఎత్తించవచ్చు. ఈ ఏనుగు అలా కాక కామాకృష్ణమై విపరీతమైన వికారం పొందింది; కామజర్వం 
ప్రశాంతమైన పిదప స్వస్వభావానికి వచ్చింది. దేవా! సింహ శార్జూల మాతంగాలను శిక్షించవచ్చుగాని, 


4 అవదాన కల్పలత 


రాగాసవంతో మత్తెక్కి విషయాభిముఖమైన మనస్సును అదుపులో వెట్టడం సాధ్యం కాదు.” 


రాజు సంయాతుని మాటలు విని “నిజమే!” అని అనుకున్నాడు. మనసులో “సంయాత! నీవు 
చెప్పినది వాస్తవం, చాల సముచితం. మనస్సనే మదద్విపాన్ని సంయమమనే ఆలానానికి (కట్టుకంబానికి ) 
కట్టివేయగల ప్రశమశీలుడు ఈ లోకంలో ఉన్నాడా?" అని ప్రశ్నించాడు. ఆ ప్రశకు సంయాతుడు 
దేవ nm 
త ఆవేశించినవానిలాగ “దేవా! లేక్తేమి? జగత్తే శాన్ని కూకటివేళ్ళతో _నశింపజేయడానికి 
ఉద్యమించినవారు, వివేకదర్శనులు, వైరాగ్యాభిమానులు, శాంతి సంతోష సంయుతులు అయిన 
బుద్దులనేవారున్నారు. ప్రబోధం కలవారు వారే!” అని సమాధానమిచ్చాడు. 
బుద్దుడనే పేరు వినగానే, సమ్యక్సృంబోధిచేతస్కుడైన ఆ రాజుకు పూర్వజన్మాభ్యస్తమైన 
ప్రణిధానం స్ఫురించింది. “ఈ సంసార మకరాకరంలో - సముద్రంలో - కొట్టుకులాడే ఈ జగత్తును 
a a 
సంబ్‌ ధిముక్తుణై కుశలమనే సేతువుతో తరింపజేస్తాను” అని తలపోశాడు. అప్పుడు శుద్దావాసదేవతలు 
ఆకాశం నుంచి “ఓ మహావతీ! నీవు స స శ 
క ! నవు సమ్యకృంబోధిచే సంబుద్దుడవు అవుతావు!” అని శుభాశంసనం 
శారు. ఆ ఆశంసనం విని విరాగులలో ్రేష్టడైన ఆ రాజు పూర్వజన్మ జ్ఞానంతో దివ్యదృష్టి పొంది 
బోధిసత్తుడయ్యాడు. 
తర్వాత ఆ రాజు గొప్ప ప్రభావం కలిగి, తత్వైకద్నష్టితో, భవజలధిలో మునుగుతున్న 


సర్పభూతాలవైన దయ చూపుతూ, నూతనంగా ఉదయించిన జ్ఞానోత్సాహసంగతితో కుశలసేతువై 
ప్రాణికోటిని ఉద్దరించినవాడయ్యాడు. | 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో ప్రభాసావదానమనే మొదటి పల్లవం. 


2. గ్రీసేనావదానం 


ఈ లోకంలో ఛేదించినా ఘర్షణ వెట్టినా కాల్చినా వ్యధచెందక చందన వృక్షాలవలె పరులకు 
మేలే చేకూర్చు పుణ్యాత్ములున్నారు; వారికి జయమగుగాక! 


గుణగణాలతో గణనీయమై, శక్రపురిని కూడా తలదన్నదగిన అర్షిష్ట అనే పురం ఉన్నది. 
దానిలో ్రీసీనుడని విఖ్యాతి చెందిన భూపాలుడుండేవాడు. ఆయన రత్నాకరునివలె సమగ్ర 
గుణరత్నాకరుడు. సూర్యకాంతి ప్రభావంతో అన్ని దిక్కులూ రాగిల్లినట్టే, పరోపకార పరాయణుడూ, 
చతురుడూ అయిన ఆ రాజు ప్రభావానికి దిక్రజలందరూ అనురక్తులయ్యారు. ఘన దాన సుగంధం 
కలిగి, భూతి ధవళాలైన దిగ్గజాలవలె, కల్పవృక్షాలవలె ఆయనోకీర్తిపరంపరలు జగత్తుకు శోభ 
కలిగించాయి. ఆయన ప్రజల పుణ్యవశాత్తు కళాపూర్ధ్ణుడైనప్పటికీ సరళ స్వభావుడుగాను; సరళ 
స్వభావుడైనప్పటికీ మహామేధావిగాను; మహామేధావి అయినప్పటికీ నిష్కపట హృదయుడుగాను 
ఉండేవాడు. సూర్యుని కాంతి ఎంతమేర వెలుగుతుందో, గాలి ఎంతమేర వీస్తుందో, అంతమేర ఆయన 
కీర్తి ఆనతి నిరాఘాటంగా ప్రసరించేవి. 


ఆయనకు సమానమైన దేహబలము, బుద్దిబలము కలవారు, షడ్లుణ జ్ఞానమే ద్నప్టిగా కలవారు 
అయిన పన్నెండు వేలమంది మంత్రులు ఉండేవారు. రాజు ధర్మాలకు ఇరవుగా ఉండగా ప్రజలు 
కూడా సద్వర్తనులు కావడంలో ఆశ్చర్యం ఏమిటి? పడతులలాగే ప్రజలూ పతితుల్య గుణాలు 
కలవారు కావడం సహజమేకదా! 

ఆయన పుణ్యకర్మల వల్ల ఆయన రాజ్యంలోని ప్రజలు కాలధర్మం చెందిన పిదప స్వర్గలోకానికి 
విమానాలలో తెరపిలేకుండా ప్రయాణాలు సాగించారు. కొంతకాలానికి సురలోకమంతా మనుష్యులతో 
నిండిపోవడం చూచి ఇంద్రునికి కన్నెర్ర అయింది. “ఈ శ్రీసేనుడేమో అత్యాశ్చర్యకరంగా నిత్యం 
దానధర్మాలు చేస్తున్నాడు. అన్ని జీవరాసులకూ శ్రేయస్సు కలిగిస్తున్న ఈ రాజు చరితం వల్ల మేము 
హాస్యపాత్రులమయిపోతున్నాము. ఈ ధీర హృదయుని మనస్సును ఎలాగైనా విరిచి, మాయోపాయంతో 
ఈయన ధైర్యం పరిశీలించాలి" అని ఇంద్రుడు అనుకుని దేవతలతోపాటు మారువేషంతో భూలోకానికి 
దిగివచ్చాడు. 

ఇది ఇలా ఉండగా, రాజ్యరక్షణ వ్యవహారాలలో రాజుకు గురువు వంటివాడు, 
ప్రజాకార్యపర్యాలోచన తత్సరుడు అయిన మహామతి అనే మంత్రి రాజుతో ఒకనాడు ఇలా 
విన్నవించాడు: “రాజా! రాగద్వేషాలు త్యజించి, నిర్వ్యాజదానశీలంతో ప్రజల మనసు రంజింపజేస్తూ 
రాజ్యగౌరవాలతో ఉన్న మిమ్మల్ని చూచి త్రిదశాధిపతి అయిన ఇంద్రుడు సిగ్గుపడుతున్నాడు. ఇతరులు 


6 అవదాన కల్పలత 


మూరల ఉండడం, తమకు గుణాలు లేకపోవడం చూచి ఎవరు మత్సర(గస్తులు కారు? 
పరోత్కర్థను సహించనివారు, అసూయాపరులు గొప్పవారు. మంచిపనులు చేసినా తరచు 
ఏవగించుకొంటారు. మీరేమో దానవ్యసనులు. _సర్వస్వదానం, మర్యాదాదానం మీకు లెక్క_లోనివి 
కావు. కాని, దారాపుత్రదానం, ఆత్మదానం చేయాలనే సాహసానికి మాత్రం పోకండి. మీరు ఇలాటి 
సాహసాలు చేసినట్టు భయంకరమైన కలలు గన్నాను. పూర్వం కొందరు సహజంగా పుట్టిన 
చూడామణిని కూడా పెకలించి యిచ్చినట్టు కథలూ ఉన్నాయి. తత్త్వవేత్తలయిన దైవజ్ఞులు కూడా మీరు 
శరీరదానం చేయగలరని జోస్యం చెబుతున్నారు. కనుక నాకు మరీ భయంగా ఉంది. ఆ ప్రవాదాన్ని 
వినలేకపోతున్నాను. మీరు శరీరదానం చేయడం వల్ల సకలార్ణి సమూహమూ నిరాశ పడిపోతుంది. 
కల్పవృక్షం కూడా తాను ఉంటూనే అందరికీ అన్ని" కోరికలూ సమకూర్చుతుంది. కనుక ఆత్మదానం 
వంటి త్యాగం నుంచి విరమించండి. మీ శరీరం ప్రజాయత్తమైనది. అది జగ[ద్రక్షారత్నంకదా!” 


శ్రీసేనవసుధాధిపతి మంత్రి మాటలు విని, శాంతరసమొల్కే చిరునవ్వుతో ఇలా అన్నాడు: 
మహామాత్యా! సచివోచితమైన హితం నీవు చెప్పావు. కాని, అర్జిజనులు నిష్టలంగా వెళ్ళిపోయే 
సంతాపానికి. నేను ఒడికట్టులేను. “దేహి అని అర్జించేవారిని 'లేదు పొండి అని పరుష వాక్కులు 
పలికేవారు ప్రాణాలతో ఉన్నా చచ్చినట్టివారే. ఇది ఇతనినుంచి పొందుతానని పుట్టెడాసతో వచ్చిన 
యాచకుని లేదని తిప్పి పంపేవారు బ్రతికి ఏమి ప్రయోజనం? ఆర్తజనుల దీనాలాపాలు విని కూడా 
మనసు చల్లబడి ఏమి చేయని కరుణారహితుని, పుణ్యహీనుని జన్మ ఎందుకు? ఎప్పటికైనా 
ఎవరికోసమైనా, ఏమాత్రమైనా ఉపకరిస్తుందనే కదా అపాయసహితమైన ఈ కాయాన్ని సతు రుపులు 
పీతితో చూడడం!” సత్త ని న 
ట్ర ౦! సత్త్వ త్యాగశాలి అయిన ఆ రాజు మాటలు విని మంత్రి “కానున్నది కాకమానదు' 
అనుకొని, సమాధానమేమి పలుకక ఊరుకున్నాడు. 


కొంతకాలం గడిచిన తర్వాత, ఒకనాడు శ్రీసేనుని పట్టమహిషి జయప్రభాదేవి విహారార్దం 
ఉద్యానానానికి వెళ్ళింది. చిత్తమనే సారంగానికి ఉచ్చువలె, రతీదేవికన్నా మిన్న అయిన ఆమెను 
అధ్యాపకుడనే ముని అకస్మాత్తుగా దూరం నుంచి చూచాడు. పూర్వజన్మ సంబంధస్నేహంతో ఆమె 
అతనికి పరిచితగా కనిపించింది. ఆమెను చూచిన మీదట ధీరుడెన ఆ ముని హృదయం ధృతి 
తప్పింది. వీతరాగుడైన ఆయన మనస్సు సంసార విముఖం కావడం మాని, వాసనావశాన 
దురభిలాషావశమైంది. పూర్వజన్మవాసన నిరంతర ప్రీతితంతువులతో అల్లిన ఉచ్చు; అది ప్రాణులను 
విడిచిపోదు. 

జయప్రభాదేవిని చూచి మోహాంధుడై ముని ఆశ్రమానికి తిరిగివచ్చాడు. విద్యాభ్యాసం 
పూర్తిచేసిన ఒక శిష్యుడు గురుదక్షిణ సమర్పించడానికి వచ్చి, స్వీకరించవలసిందని మునిని కోర్రాడ్తు, 
“వత్సా! నీ దక్షిణ ఏది నాకు అక్కరలేదు. ధనంతో నాకేమీ ప్రయోజనం లేదు. నిర్భంధంగా గురు 
దక్షీణ ఇవ్వదలచావా, గ్రీసీనమహారాజు పట్టుమహిషి జయప్రభను నాకు తెచ్చి సమర్పించు. ఆమే నాకు 
గురు దక్షిణ” అన్నాడు మునిపుంగవుడు. గురువువాక్యం విని శిష్యునికి ఒళ్లు జల్టుమన్నది. anne 
ఆశ అశక్యమైందికదా! ఏమిచేయను? అనే సంశయం అతనిని కలచివేసింది. లగ 


భు ; అయినా “గురా? 
అనుల్లంఘనీయం' అనుకొని అరిస్టా నగరానికి బయలుదేరాడు. ఖా 


శ్రీ సేనావదానం / 


శిష్యుడు అరిష్టానగరం చేరి, నిరంతరం స్వేచ్చగా నిర్భయంగా అర్జిసందోహం వచ్చిపోవడానికి 
తలుపులు తెరిచే ఉన్న ఆ రారాజు నగరు ప్రవేశించాడు. రాజసమ్ముఖంలో, ఆచార్యుని కోరిక 
అలభ్యమైందనే దైన్యంతో మనస్సు వ్యాకులం కావడం వల్ల తలెత్తక నేల చూస్తూ నిలబడ్డాడు. తన 
ఎదుట నిలబడ్డ ఆ అర్ధిని రాజు చూచి, దేవతలకు అమృతం అందించిన సమయంలో పొంగిన 
క్షీరసాగరం లాగ పొంగిపోయి, ఆయనకు లఅర్హ్యపాద్యాలిచ్చి సత్కరించి “ఏమిటి మీ ఈప్సితం?” అని 
ప్రశ్నించాడు. శిష్యుడు అడుగదలచిందేమో అనుచితమైన కోరిక. కనుక అడగడానికి నోరు రాలేదు; 
మాటలు తడబడ్డాయి. సిగ్గుతో, వ్యాకులతతో గొంతు ముద్దకట్టుకొని పోయింది. ఏదోవిధంగా కష్టం 
మీద “రాజా! నీవు అర్థి కల్పవృత్షానివి. నేను ఇదివరకెవ్వరిని యాచించి ఎరుగను. గురువు కోసమని 
దుర్లభమైనప్పటికీ ఒక కోరిక కోరుతున్నాను. నా విద్యాపూర్తికి దక్షిణగా మా గురువు జయ ్రభాదేవిని 
కోరారు. సాధ్యమైతే అనుగ్రహించు” అన్నాడు. మునిశిష్యడు ఈ విధంగా అడుగగానే 
స్నేహదానరసావిద్దమైన మహీపతి మనస్సు రెండుగా చీలిపోయింది. కాని, స్వచ్చమైన వసనాన్ని 
కప్పుతున్నట్టున్న దంత కాంతులను విరజిమ్ముతూ శిష్యునితో అన్నాడు: “మునిశిష్యా! నా దయితను 
స్వీకరించండి. మీ గురువు అభీష్ట్రాన్ని ముందు వెనుకా ఆలోచించకనే పూరించవలసినవాణ్ని. నా 
హృదయం వియోగంతో ముక్కలై పోతున్నది. అయినా లెక్క చేయను అని అంటూ ఆ రాజు 
ఒకవైపు తీవ్రమైన వియోగం అడ్డుతున్నప్పటికీ, మరొకవైపు స్మరబంధువైన స్నేహం- చిరకాల స్నేహం 
వద్దంటున్నా తన రెండవ ప్రాణంవలె హృదయా ధివాసిని, రాజీవలోచన అయిన తన దయితను దానం 
చేశాడు.  జయప్రభాదేవి “మహారాజా! ఏమిటిది? అంటూ భయపడిన లేడివలె దిక్కులు 
చూడసాగింది. 


త్యాగశీలి అయిన పృథివీపతి భార్యను దానం చేయడం చూచి భయపడినదా అన్నట్టు భూమి 
కంపించింది. భూమికి మేఖలగా వున్న సముడ్రమూ ఘూర్షిల్లింది. ఇంద్రచంద్రాది దేవతలు తమ 
ప్రియురాండ్ర కోసమేకదా తమ దేహాన్ని దుర్భర నీచదశకు పాల్పడజేశారు. స్త్రీలకోసం కొందరు 
శీలాన్ని, కొందరు ధనాన్ని, మరికొందరు ధర్మాన్ని, ఇంకా కొందరు తపస్సును, మరిక్‌ దరు సిగ్గును, 
కొందరు శరీరాన్ని కూడా వదలుతున్నారుకదా! మరి స్త్రీలంటే ఎవరికి ఇష్టం ఉండదు? పురుషులకు స్రీ 
అనురాగ సర్వస్వం, జీవితానికే జీవితం. కాని, సత్త్వసంపన్నులు దానిని కూడ గడ్డిపోచగా పరిగణిస్తారు. 
ముని శిష్యుడు జయప్రభాదేవిని పిలుచుకొనివెళ్ళిన తర్వాత శ్రీసేనుడు విరహాతురుడై సుఖమంటేనే గిట్టక 
రతిని కోల్పోయిన మన్మథునిలాగ ఒంటరైపోయాడు. 

శిష్యుడు జయప్రభాదేవిని ఆశ్రమానికి పిలుచుకొనివెళ్ళి ముని సమ్ముఖంలో నిలిపాడు. జీవకళే 
లేక పంచత్వం పొందినదానివలె ఉన్న ఆ రాజుభార్యను చూచి, మునికి చాల పశ్చాత్తాపం కలిగింది. తన 
దుశ్చరితం వల్ల కలిగిన అనౌచిత్యాన్ని తలచుకొని ఆమెను చూడలేక సిగ్గుతో కళ్లు మూసుకొని, 
“అయ్యో! ఎంతపని చేశాను. పిల్లవానివలె చాపలంతో నాకు నేనే జంకుకొంకులు లేకుండా పాపపంకంలో 
పడిపోయాను. ఈమె ప్రజలకు జనని; ధర్మాచరణచణులకు ధర్మకారిణి; వర్ణా(శ్రమరక్షకుడైన రాజుకు 
ధర్మపత్ని. ఇలాటి సాధ్విని నేను దుఃఖాన్నిలో కూలదోశాను. శీలం పాలించలేక పోయాను; 


సంయమాన్ని విస్మరించాను; వైరాగ్యం వల్లకాడు చేశాను; వివేకాన్ని అవలోకించలేకపోయాను. 


8 అవదాన కల్పలత 


నిర్విచారులమైన మావంటివారి మనసు కూడ అసంయమమనే ఆసవంతో మత్తెక్కితే, పెడదారి పట్టి 
పరుగిడుతుంది అని తలపోసి, సిగ్గుతో కాంతి తరిగిన ముఖం ఎత్తలేక రాజమహిషి వద్దకు వెళ్ళి ఇలా 
అన్నాడు: “తల్లీ! ఊరడిల్దు. దుఃఖపడకు. నీకీ కష్టం కలుగడం, నేను అకృత్యానికి పూనుకొనడం నా 
దుర్విధి. ఆ గట్టున ఉన్న మాను నీడను విశ్రమించు; ఆశ్రమానికి వచ్చిన అలసట పోగొట్టుకోవమ్మా! 
ఇప్పుడే మేము నిన్ను నగరు చేరుస్తాము.” దేవి ఆ ముని మాటలు అమృతపుసోనలై తనవై కురియగా 
ఊరడిల్లి, మరల జీవితాశ చిగిర్చి, భయసంభ్రమాలు వదలి విశ్రమించింది. 


ఈ మహాదాత అద్భుతచరితం దేవలోకం వరకు వ్యాపించింది. ఠాజు మనోధైర్యాన్ని 
పరీక్షించడానికి ఇంద్రుడు ఒక బ్రాహ్మణవేషం స్వీకరించాడు. తన శరీరాన్ని 
పులి పీక్కుతిన్నట్టు మాయ కల్పించాడు. 
ఏడుస్తూ మోసుకొని నడుస్తున్నారు. 


సగం నిర్హనారణ్యంలో ఒక 
ఆ కతగాత్రుడైన బ్రాహ్మణుని నలుగురు కుమారులు 
ఆ (బ్రాహ్మణుని దేహంనుంచి రక్తం ధారలుకట్టి కారుతున్నది. 
పేగులు వేలాడుతున్నాయి. ధనవంతుని పీక్కుతినడానికి లోభులు, రాజులు, దొంగలు వెంటపడినట్టు 
అతనివెంట నూతన మాంసగంధంతో (గ్రద్దలు మొదలయిన మాంసభక్షక ప 

కారుణ్యదైన్య దుఃఖార్తుడైన ఆతనిని చూచి పురజనులు 


సంభ్రమాశ్చర్య చకితులయారు. 
మూర్తీభవించిన శోకంవలె, సహింపరాని భయంవలె ఉన్న అతనిని చూచి స్త్రీలు వణికిపోయారు. 


ఇలాటివానిని నలుగురు కుమారులు మోసుకొనివచ్చి, అర్జిసందర్భనస్టానంలో ఆసీనుడైన మహీపతి 
ఎదుట ఒక మంచంపై పడుకోబెట్టారు. మహాక్షేశ విహ్వలుడైన అతనిని చూచి అక 
ముఖం వెనక్కు తిప్పి కనులు మూసుకొంది. 


కులు బడ్డాయి. 


గ్రాడి జనమంతా 


తర్వాత ఆ బ్రాహ్మణుడు వణకుతూ, ఒకవైపు ద్రేలాడుతున్న కుడిచేతిని ఎత్తి, బాధతో 
మాటాడలేక తడబడుతూ ఇలా అన్నాడు: “మహీపతీ! నీకు శుభమగుగాక! కరుణానిధీ! నన్ను చూడు. 
నేను బ్రాహ్మణుణ్ని. ఘోరపాపాలు చేసినవాడిలా ఈ దుర్దశను పొందాను. సంసారంవలె ఘోరమైన 
అరణ్యంలో ఒక బెబ్బులి నన్ను పట్టుకుని ఇలా తినివేసింది. ఈ ఘోర దుఃఖాన్ని అనుభవించడానికి 
బతికి ఉన్నాను. ఇంతటి విపత్తులోను నా ప్రాణాలు తీ క్షక్లేశాన్ని 


సహిస్తున్నవేకాని, సజ్జనులైన మిత్రులవలె 
నన్ను వదలకుండా ఉన్నాయి. 


“ఎవడైనా తన దేహార్దం ఖండించి ఇస్తే, నీవు జీవిస్తావు' అని ఆకాశవాణి 
పలికింది. కాని ఈ లోకంలో తన ప్రాణం పరులకెవడిస్తాడు? ప్రాయశః అందరూ స్వసుఖాన్నే 
కోరేవారు. పరార్దవిముఖులూను. కనుక, కరుణానిధీ! సర్వకాలాలలోను సర్వమూ ఇస్తూ, దీనవ్యసన 
బాంధవుడైన నిన్ను శరణు పొందాను. దేహదానానికి కూడా నీవు వెనుదీయవని నమ్మి వచ్చాను. ఈ 
లోకంలో నిర్వ్యాజంగా, ఉదారంగా, ఆదరంతో దానమనే ఫలాలిస్తున్న పుణ్యపాదపం నీవొక్కడివేకదా! 
వదాన్యుడివైన నీ యితర గుణాల సంగతి అలా ఉండగా, నీ పుణ్యడిండిమం దానం దానం" అని 
నిరంతరం మోగుతున్నది. ఆపన్నులను దుఃఖాలనుంచి రక్షించి పవిత్ర చరిత్రులైన మీబోటి వారిని కదా 
ఆపదలలో ఇతరులు పుణ్యవశాన శరణు పొందుతారు. 

అమందానందం కలిగిస్తూ వీచే మలయమారుతాలవలె సత్సురు 
పూర్ణచం[ద్రునివలె సుందరమైన నీ ముఖం నుంచి 
యాచకులకు జీవం పోస్తాయి” 


మంచి గంధంమాకులనుంచి చల్లగా, 
షులు దీనుల సంతాపం పోగొడుతారు. 
వెన్నైలవలె అమృతాన్ని వర్థిస్తూ వెలువడే వాక్కులు 
అని అంటూ ఆ కుహనావిసఫ్రుడు మూర్చపోయాడు. ఆ మాటలు 


శ్రీ సేనావదానం 9 


విన్నవెంటనే ఆతని బాధ తనదని భావించి రాజు “ఓ ద్విజుడా! ఊరడిల్టు. ప్రాణభయం వదలివెట్టు. 
నిర్విచారంగా నా అర్ద శరీరం నీకు అర్చించి నిన్ను కాపాడుతాను. పరోపకారం కోసం దేహాన్ని 
వినియోగించేవారు ధన్యులు. ఈ దేహం క్షణక్షణమూ క్షయం పొందుతూనే ఉంటుంది. ఎంత 
రక్షించినా అక్షయంగా ఉండదు” అని ఆ కుహనావిఫ్రని సమాధానపరిచాడు. 

భూపాలుని మాటలు విని మహామాత్యుడైన మహామతి మనసు కంపించిపోయింది. తలపై 
పిడుగు పడ్డట్టయింది. రాజును సమీపించి వినయంతో ఇలా విన్నవించాడు: “ప్రభూ! ప్రజల పుణ్యం 
క్షీణించడం వల్ల మీరు దాన సాహసాలకు అలవాటయి, శ్లేశాలను కోరుకొంటూ నేను విన్నవించే హితం 
వినకుండా ఉన్నారు. ప్రజలకు మేలు చేకూర్చే మీవంటి గుణవంతులు మరెవ్వరున్నారు? భృత్యులమైన 
మేము ఎంతమంది ఉన్నా వాగేవాళ్ళమేకాని వినేవాడూ, చేసేవాడూ రాజే కదా! ఏనుగు కళ్ళు 
మూసుకున్నట్టుగా రాజు హితవాక్కు వినిపించుకొనకపోతే, భృత్యుల భోగభాగ్యాలీపాటివే అవుతాయి. 
మాబోటి వినీతులు కల్యాణచింతతో విన్నవించే మంజుల వాక్కులు మధుమంజరిలాగ మీ చెవికి 
ఎక్కాలి. ఇతడు కుహనా బ్రాహ్మణాకారంలో ఉన్న రాక్షసుడో, పిశాచమో! లేకపోతే 
జగ[ద్రక్షారత్నమైన మీ దేహాన్ని అర్జిస్తాడా? ఇది వీడు పన్నిన మహామాయ కాకపోతే, క్రూరజంతువులు 
సగం దేహం తినివేస్తే ఒక్క క్షణమైనా బతకడం కద్దా? “ఇది తగును, ఇది తగదు అనే ఆలోచన లేక 
పట్టుదలతో సుకృతం చేసినా, అది ఆత్మవినాశకమై పరలోకంలోను సుఖం కలిగించదు. సాధ్యమైనది 
సదా ఇవ్వవచ్చును. కాని, అసాధ్యమైనది ఎలా ఇవ్వవచ్చు? “సర్వస్వం దానం చేశాడు. దేహం దానం 
చేసాడు'- అనే ప్రవాదం దూరం నుంచి శ్రావ్యంగా, కర్ణామృతంగా ఉంటుంది. అలా సర్వస్వం, దేహం 
దానం చేసిన పిదప తక్కిన అర్జుల గతి ఏమవుతుంది? రాజా! మీరు అర్థిచింతామణి వంటివారు; 
ప్రజలకు జీవితంవంటివారు. కనుక అన్నివిధాల, ఇతరుల జీవితాలతోనైనా మిమ్మల్ని కాపాడుకోవాలి. 
మమ్మల్ని దయదలచండి. ఈ సాహసానికి ఒడిగట్టకండి. ఈ గాజువెంకుకోసమా మీ శరీరం 
విక్రయిస్తారు?” అని అమాత్యపుంగవుడు రాజు కాళ్ళవై పడ్డాడు. 

కాని, భూపాలుని శరీర దాన సంకల్పం కొంచెం కూడా సడల లేదు. మంత్రిమాటలకు 
ఆయన ప్రేమ తొణికిసలాడుతూ మందహాసం చేశాడు. ఆ మందహాస ధవళకాంతి జీవితస్నేహ 
మోహాంధకారాన్ని పటాపంచలు చేస్తున్నట్టు అనిపించింది. “మహామాత్యా! నావై భక్తితో నీవు చెప్పిన 
హితవాక్కులు యుక్తమైనవే. కాని, ప్రాణాలు పోతున్నట్టు బాధపడుతున్న ఈ బ్రాహ్మణుణ్ని చూచి 
సహించలేను. అర్థి మనోరథం పొందక తిరిగిపోయాడనే మాట వల్ల నాకు కలిగే సంతాపాన్ని చల్లని 
ముకాహారాలు, . హిమజలాలు, తామరలు, తామరతూండ్డు, చంద్రకిరణాలు, చందనలేపనాలు 
శమింపజేయలేవు. ఓ సుమతీ! సర్వదా సకలార్తిహరణోద్యతచిత్తుడైన నాకు అడ్డు రావద్దు. 
సమ్యక్సంబోధిచిత్తంతో పూర్వజన్మ వృత్తాంతం నాకు స్మరణకు వచ్చింది. పూర్వజన్మలలోను ఈ 
విధంగానే నా దేహం దానం చేశాను. అప్పుడు కూడా వ్యధపడలేదు. పూర్వం ఒక జన్మలో ఒక ఆడ 
పులి ఆకలితో అలమటిస్తూ తానుకన్న పసికూనలను తినడానికి పూనుకోగా నేను నిర్విచారంగా నా 
శరీరమిచ్చి ఆ పసికూనలను కాపొడాను. నేను శిబి జన్మలో ఒక గుడ్డివానికి నా కండ్లు వెకలించి 
యిచ్చి, నేత్ర దానం చేశాను. ఒక డేగ తరుముకొని రాగా భయంతో నా శరణు పొందిన 


10 అవదాన కల్పలత 


పావురాయిని, డేగకు నా కండలు కోసి యిచ్చి కాపాడాను. చంద్రప్రభుడుగా జన్మించినప్పుడు 
రౌద్రాక్షుడనేవానికి నా శిరస్సునే నరికి యిచ్చాను. ఇతర జన్మలలో సర్వస్వదానం, పుత్రకళత్ర దానం 
చేశాను అని అన్నాడు. బోధిసత్తుడైన భూమిపతి ఈ విధంగా సమాధానం చెప్పగా మహామతి 
దుఃఖించి సజీవుడుగానుకాక నిర్టీవుడుగానుకాక అట్లే చూస్తూ నిలబడిపోయాడు. 


తర్వాత అలంఘ్యశాసనుడైన ఆ రాజు పలుడు, గండుడు అనే భృత్యులను పిలిచి, రంపంతో 
తన శరీరం కోసి ఇవ్వవలసిందని ఉత్తరువు చేశాడు. ఆ భృత్యులిద్దరూ మొదట తీవ్ర శోక 
వివశులయారు. కాని తర్వాత శక్రమాయావిమోహితులై యథాలాపంగా భూమీపతి దేహాన్ని రంపంతో 
కోయడం ప్రారంభించారు. వారు ఆ విధంగా రంపంతో కోస్తున్నా రాజు ఉస్సురస్సురనైనా అనలేదు; 
ఎలాంటి వికారమూ చూపలేదు. 


ఈ దారుణకృత్యానికి భూమి కంపించింది. ఉల్కలు రాలాయి. రకవరం కురిసింది. 

= యె 
పిడుగులు పడ్డాయి. తారకలు దొర్జాయి. అది చూస్తే గగనలక్ష్మీ కన్నీరు కురిపించి బిట్టుగా ఏడ్భినట్టు 
తోచింది. దిక్కులంతటా ధూళి కప్పింది. ఆ ధూళిలో సూర్యమండలం మరుగపోయింది. అది 
చూడగా, ఈ దారుణం చూచి సూర్యుడు దుఃఖం పట్టలేక ముఖానికి ధూళి కప్పుకొన్నట్టు 


అనిపించింది. ప్రజలు బావురుమని ఏడ్చారు. ఆ రోదనధ్వని ప్రతిధ్వనించి దిక్కాంతలు 
రోదించినట్టు తోచింది. 


దేహం కోస్తున్నా కాంతి తరుగని రాజును చూచి ద్విజరూపంలో ఉ 


న్న ఇంద్రునికి ఆశ్చర్యం, 
అనుకంప కలిగాయి. తనలో చాలాసేపు ఇలా అనుకున్నాడు. 


“ఆహా! కరుణాకోమలమైన ఈ 
వివేకవంతుని మనస్సు పరార్థం కోసం బాధపడుతున్నప్పుడు వ[జ్రంకన్నా కఠోరంగా పరిణమించింది. 
మహాత్ముల చరితం ఆశ్చర్యకరమైంది! అది సాగరం కంటే గంభీరమైంది. 
సమున్నతమైంది. సత్త్వసముద్రుడైన ఈ రాజు థైర్యం ఎలాంటిదో! ప్రాణాలు పైకి ఎగిరిపోతున్నా 
ఆపత్కాలంలో సాధువులవలె చెక్కుచెదరకుండా ఉన్నది.” ఇలా సహస్రాక్షుడు అనుకుంటూ 
ఉండగానే, రాజు అధఃణాయం రంపపు కోతకు తెగి భూమి మీద పడింది. తన దేహం రెండు 
తుండ్రయినప్పటికీ రాజు సర్వభూతపరిత్రాణం వల్ల కలిగిన పుణ్యంతో ప్రాణాలు కోల్పోకుండా, 
హర్షోత్సాహాలు తగ్గకుండా ఉన్నాడు. 


మేరువుకంటే 


పిదప రాజు తన తెగిన అర్హశరీ రాన్ని ఆ బ్రాహ్మణుని మొండి ఒడలికి తగిలించవలసిందని 
ఉత్తరువు చేశాడు.భృత్యులు రాజాజ్ఞ పాలించారు. ఆ కుహనా బ్రాహ్మణుడు సంపూర్ధదేహుడై, 
స్వాస్ట్యం పొంది, లేచి నిలబడి “రాజా! నీవు రాజిల్దుదువుగాక! విరాగశీలుడువైన నీ మనస్సు 
పవిత్రమైంది. నీవు నిర్వ్యాజస్నేహంతో దేహదానం చేయడం వల్ల నీ కీర్తి విశేషంగా వ్యాప్తి చెందింది. నీ 
మనస్సు అపూర్వమణివంటిది. దానికి సమానమైనదానిని వెర్రిబాగుల (బ్రహ్మ స్నష్టించలేక, పోలికలు 
వెదకలేక తికమకలు పడుతున్నాడు. నీవు చెరకుగడలాగ మధురాశయం కలవాడి 
కోసం దుస్సహక్షేశపీడను భరించావ అని సంతోషంతో ప్రశంసిస్తూ, నిజరూపం 
వర్షించే సంజీవన జౌషధాలను స్మరణ మాత్రంతోనే తెప్పించి, వాటితో రాజును 
చేశాడు. ఈ మహాద్భుతం చూచి, ఆకాశం నుంచి దేవతలు సితకుసుమ 


వి, సరళుడివి, పరార్థం 
ప్రకటించి, అమృతం 
సంపూర్ణ శరీరుణ్ణిగా 
వర్థం కురిపించారు. 


శ్రీ సేనావదానం 44 


ఆ సమయంలో క్షోణీపురంధ్రి సంతోషంతో నవ్వినట్టు ఆ వర్థం ఉంది. 

ఆ సమయానికే ఉపాధ్యాయమునీశ్వరుడు రాజు పట్టపుదేవేరి అయిన జయప్రభాదేవిని 
పిలుచుకొని ఆస్థానానికి వచ్చి, రాజు త్యాగచరిత్ర విని ఆశ్చర్యపడి, ఆశ్రమంలో జరిగిన ఉదంతం 
వివరించి, ఆమెను రాజుకు అర్చించాడు. తన కీర్తివలె విశుద్ద అయిన తన పత్నితో సహా రాజు 
నిర్వికారంగా శక్రునికి వందనం ఆచరించాడు. | 

పిదప సురేంద్రుడు విశ్వకర్మ నిర్మితమైన దివ్యసింహాసనములో ఆ రాజుదంపతులను 
కూర్చొబెట్టి, జంబూద్వీపానికి పట్టుం కట్టాడు. అప్పుడు రత్నవర్హం కురిసింది. ఇంద్రుడు అద్భుత 
సత్త్వంతో నిశుద్దమై, స్నేహకరుణలతో నవనవలాడే రాజమనస్సును, ఆపన్నుల కష్టాలను పాగొట్టడంతో 
ఫలించిన ఆత్మజ్ఞానయజ్ఞాన్ని చూచి, ఆనంద బాష్పాలు కన్నులనుంచి జల్టుకట్టుగా, ఆ రాజు కీర్తితో 
నిండిన అమరగిరికి మరలి వెళ్లాడు. 

శ్రీసీనమహారాజు జయప్రభాదేవితో పాటు సంసారయాత్రా సంతరణ వ్రతం సమాప్తి చేసి, 
సుజ్ఞాన గరిమతో పరిపూతచిత్తుడై సంతోషముతో పరిపాలను సాగించాడు. ఆయన దాన 
పుణ్యప్రభావం చేత ప్రజలు సుఖంగా వున్నారు. ఈ విధంగా బృందారకబ్బందం, సిద్ద యక్ష పన్నగ 
గణం, సంతోషంతో కీర్తిస్తుండగా, ఆ రాజు భూమిని అపూర్వ విభవంతో స్వర్గతుల్యంగా చేస్తూ, కొంత 
కాలానికి బోధిసత్తు వడయ్యాడు. 

బుద్దభగవానుడు తన పూర్వావతార స్రస్తావంలో దానోత్కర్షను గూర్చి తెలుపుతూ 
భిక్షుగణానికి ఈ కథను చెప్పాడు. 


ఇది కేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో శ్రీసేనావధానమనే రెండవ పల్లవం 


3. ముతచూడావదానం 


భయంకర ఎడా మకరాకులమైన ఈ విచిత్ర సంసార సాగరంలో అప్పుడప్పుడు పుణ్య 
కాంతులు వెదజల్లే పురుపమణులు ఉదయిస్తారు. 


భూమిపురంధ్రికి సౌభాగ్యతిలకమనదగిన సాకేతమనే నగరం వుంది. అది హర్మ్యగోపురాల 
ధవళకాంతులతో కర్ఫూరకండంలాగ ముచ్చటగొలుపుతూ ఉంటుంది. ఆ నగరవాసులు ప్రభాసత్త్వ 
సంయుతులు; గంగావిమల మానసులు; పవిత్రులు; పుణ్యకర్మాభిరతులు. కనుక తీర్ణస్వరూపులు. 
అలాంటివారితో ఆ నగరం సకల తీర్ధసేవితంగా కనిపించేది. అక్కడి ఉద్యానం సుకృతమనే 
యశస్సుతో పూచి, పుణ్యసౌరభాన్ని విరజిమ్ముతూ, సత్కర్మలకు ఆలవాలమై నందనవనంలాగ వుండేది. 
దానిలో పురవాసులు విహరిస్తూ ఉంటారు. ఆ నగరాన్ని గుణరత్న మహోదధి, చంద్రధవళకీర్తి 
అయిన హేమచూడుడనే రాజు ఏలేవాడు. ఆ రాజు కమ, కరుణ కలవాడై, సంపదతో 
తులతూగుతున్నా జితేంద్రియుడై, ప్రజలకు ప్రీతిపాత్రుడుగా ఉండేవాడు. ఆయన ఎల్లప్పుడూ 
సత్ఫురుషులకే ఆశ్రయమిస్తూ కలికాల ఘోరాలు కనిపించకుండా పాలించడం వల్ల ప్రజలు కృతయుగంలో 
లాగ ధర్మావలంబులై ఉండేవారు. ఆయన అమృతం వంటి అహింసా యజ్ఞదీక్ష పూని, సకల 
ప్రాణికోటికే అభయమనే దక్షిణ పంచి యిచ్చాడు. పరాక్రమవంతుడైనా గర్వమనేదే లేకుండా, ఎంత 
ఐశ్వేర్యమున్నా పరుపవాక్కనేదే పలుకకుండా, ప్రభుత్వమున్నా ఓర్చుకలిగిి నవయౌవనం పొంగులు 
కారుతున్నా జితేంద్రయుడై శుక్తపక్ష చంద్రునిలాగ నానాటికీ కళలు మీరే ఆ రాజు అందరికీ ఆశ్చర్యం 
కలిగించాడు. సాటిలేని ఆ రాజుకు త్యాగంతో కలిసిన కారుణ్యం, పుణ్యకర్మలతో నిండారిన 
తారుణ్యం అనేవి రెండూ వెట్టని కోటలయ్యాయి. ఆయన దేవేరి పేరు కాంతిమతి. ఆమె పద్మవనానికి 
ప్రభాతలక్ష్మీలాగ ఒప్పేది. ప్రభుతకు నీతి, త్యాగానికి సిరి, శీలానికి సౌందర్యం, మేరువుకు 
త్రిదివలక్ష్మీలాగ ఆమె రాజుకు పేరు పెంపులు కలిగిస్తూ ఉండేది. 

పిదప కొంతకాలానికి ఆమె భువనమనే పద్మవనాన్ని వికసింపజేయడానికి అదితి దివాకరుణ్ని 
గర్భందాల్చినట్టు గర్భవతి అయింది. అప్పుడామె, అగ్ని గర్భంలో వున్న అరణిలాగ, సుధాంశువును 
కడుపులో పెట్టుకొన్న సముద్రవేలలాగ, కమలాసనుని కనబోతున్న కమలనాభుని నాభిలాగ కనుల 
విందుగా ఉండేది. 


గర్భవతి అయిన తన సతీమణి అభిమతాన్ని తీర్చదలచిన రాజు అర్థినివహానికి 
వాంఛించినదానికన్నా హెచ్చుగా దానం చేసి, “ఇంకా నీ వాంఛితం ఏమిటి?” అని ఆమెను ప్రశ్నించాడు. 
ఆమె సరస్వతిలాగ రాజుకు ఇలా సద్ధర్మోపదేశం చేసింది: “మహారాజా! ధర్మమనే నిధి 
పుణ్యమణిపూర్ణమైంది. దుఃఖసంతప్తులైన ప్రజలకు దానిని విధి ఆట్టే అందించి ఎప్పుడూ రక్షిస్తాడు. 


మణేచూడావదానము 13 


పరలోక మార్గంలో దుర్గమాటవులలో ప్రవేశించి, (శ్రమపడి తాపం పాందేవారికి చల్లని నీడను, తియ్యని 
పండ్లు ఇచ్చి సేదదేర్చే ఛాయాతరువు ధర్మమే. ధర్మం చీకటిలో వెలుగువంటిది; ఆపదలనే విషానికి 
మణీవంటిది; పడిపోయేవానికి చేయూత; కోరికలకు కల్పవృక్షం; జగత్తుకు జయరథం; పరలోక 
యాత్రకు పాథేయం; దుఃఖవ్యాధులకు మహౌషధం; సంసార భయభ్రాంతులకు ఊరట; పాపతాపాలకు 
చందన కాననం; సజ్జనులకు స్థిర స్నేహంగల మిత్రుడు, బాంధవుడు. కనుక మీరు ధర్మాచరణలో 
ప్రాలుమాలవద్దు.” ధర్మధవళకాంతులు విరజిమ్మే తన ప్రియురాలి మాటలు విని, రాజు ప్రజలపట్ల 
ధర్మైకశరణుడై ప్రవర్తించడం ప్రారంభించాడు. 


కొంతకాలానికి రాజమహిషి గగనలక్ష్మి సంపూర్ణ చంద్రుణ్నిలాగ లోకతిమిరదారకుడైన 
దారకుణ్ని ప్రసవించింది. ఆ బాలుడు సహజ చూడామణితో ఉద్భవించాడు. ఆ చూడామణి 
పూర్వజన్మాంతర సంసక్తమైన వివేకంవలె, రాత్రులను పట్టపగలుగా చేసే దినమణివలె ప్రకాశించేది. ఆ 
మణివై ఒక పార కప్పి ఉండేది. ఆ మణి చెమర్చి చిలికే అమృత బిందువులు సోకగానే ఇనుము మేలిమి 
బంగారుగా మారుతుంది; పాపతిమిరం పటాపంచలైపోతుంది. ఆ కుమారుడు జన్మించిన 
సమయంలో దేవతలు వినువీధినుండి సాకేతపురంవై పుష్పాలు, రత్నాలు, ధ్వజాలు, ఛత్రాలు, పతాకాలు, 
తాళవృంతాలు, అమూల్య వస్రాలు కురిపించారు. సహజ చూడామణి ప్రకాశంతో వెలుగొందుతున్న ఆ 
కుమారునికి తండ్రి మణిచూడుడు అని నామకరణం చేశాడు. ఆ కుమారుడు దిన దిన 
ప్రవర్ణమానుడై పారిజాతవృక్షం సముద్రాన్ని పాంగేట్టు చేసిన విధంగా తండ్రి హృదయాన్ని 
సంతోషామృత తరంగాలతో పొంగేట్టు చేశాడు. జయంతునితో శచీదేవి, కుమారస్వామితో పార్వతీదేవి 
మురిసిపోయినట్టు కాంతిమతి పవిత్రజన్ముడైన ఆ కుమారునితో మురిసిపోయింది. ఆ మణిచూడుడు 
పూర్వజన్మజ్ఞానం కలవాడు గనుక తండ్రి అతని మాట ప్రకారం ఆ మణివరల్త ఉద్భవించే బంగారమంతా 
అర్జులకు దానమిచ్చేవాడు. 

కొంతకాలానికి హేమచూడమహారాజు సత్కర్మ సోపానమార్గంగా దివ్యలోకాలకు వెళ్ళగా, 
మణిచూడుడు రాజయ్యాడు. యాచకులకు చింతామణి అయిన అతని దాన (ప్రభావం వల్ల లోకం 
పుణ్యసుఖప్రకాశితం కాగా, ఆర్హుడు, యాచకుడు అనేవాడే లేకపాయాడు. అతనివద్ద ఒక శ్ర్ట్రమైన 
గజం ఉండేది. దాని పేరు భద్రగిరి. అది ఆ రాజులాగే దానధారార్రమైన హస్తం కలది. 


ఒకనాడు ఆ భువననాయకుడు పేరోలగం ఉండగా భృగువంశ సంభూతుడైన భవభూతి అనే 
ముని ఒక కన్యతో పాటు వచ్చాడు. ఆ కన్య లావణ్యం తొణికిసలాడే ముఖంతో మూర్తీభవించిన 
మణిచూడుని కాంతిలత్మీయా అన్నట్టు వెలుగుతూ ఉంది. అవివేకంతో పాలిండ్లు ముందుకు 
పాడుచుకొనివచ్చాయనో, చరణ కమలాలు తమ రాగాన్ని కప్పి పుచ్చుకొనకపోయాయనో, నేత్రాలు 
చంచలమైనవనో చాల సిగ్గుతో ఆమె నిలబడింది. తపోలక్ష్మీవంటి ఆ కన్యతోపాటు వచ్చిన ఆ మునిని 
ప్రజానాథుడు ఉచితాసనంలో కూర్చోబెట్టి సత్కరించాడు. ధీరుడు, గంభీరుడు, సుందరుడు, 
పరులను పీడించడం ఎందుకనే కనికరంతో తన పుష్పచాపాన్ని పరిత్యజించిన పుష్పచాపునివలె ఉన్నవాడు, 
పాపహరమైన తన చూడామణిరక్తకాంతులతో దిక్కులకు కుంకుమపూత పూస్తున్నట్టు ఉన్నవాడు, 
పరిచారిక చామరం వీస్తుండగా సత్యగుణం చామరరూపంగా వచ్చి ఆశ్రయించిందా అన్నట్టు 


14 అవదాన కల్పలత 


కనిపిస్తున్నవాడు, పాతాళలోక విపత్తుల శాంతి కోసం శేపనాగాన్ని ధరించాడా అన్నట్టు వెద్ద రత్నహారం 
ధరించినవాడు, భూమండలాన్ని ధరించగల విశాలభుజం, కమావాసమైన విశాలవక్షం గలవాడు అయిన 
ఆ రాజాను ఆ కన్య కుతూహళలాళ్చ్ళర్యాలతో చూచింది. మునిప్రజగవుడు. కురంగతరలేకణ, 
అనంగునికి జీవని అయిన ఆ కన్యకను తన ఒడిలో కూర్చొబెట్టుకొని ఇలా అన్నాడు: “రాజా! నీవు 
సూర్యునివలె జగన్నేత్ర శతపత్రాలను వికసింపజేశావు. కనుకనే ఈలోకం ప్రబోధితమైంది. ఐశ్వర్యంవల్ర 
గుణవిద్వేషం, మోహం, మదం మొదలయిన దోషాలు సులభంగా కలుగుతాయి. కాని నీవు 
సత్సురుషుడివి. కనుక అలాటి దోషాలు నీలో లేవు. నీ మనస్సు జీవకారుణ్యపూర్ణం. రాజా! నీ కీర్తి 
స్నేహసుస్టిరమై దికృక్రవాళం దాటింది. నీవు ఎలాటి చీకూ చింతా లేక దానం చేసేవాడివి లీ 
సత్కర్మలు నిర్వ్యాజమైనవి. కనుకనే విద్యాంసులకు కూడ నీవు మాననీయుడవయ్యావు. ఈ కన్య 
పద్మగర్భంలో పుట్టింది. పేరు పద్మావతి. ఈమెను నేను హోమావశేపమైన పాలతో పెంచాను. ఈమె 
నీకు అన్ని విధాల తగింది. నీవు పురుషోత్తముడివి. విష్ణువు లక్ష్మీని స్వీకరించినట్టు ఈమెను నీవు 
అ(గ్రమహిషిగా స్వీకరించు. కాని, నీవు కాలక్రమాన యజ్ఞం చేసి, ఆ పుణ్యఫలం నాకు ధారపోయాలి.” 
ముని మాటలు రాజు విని, అంగీకరించి, విధ్యుక్తంగా ఆ కన్య 


ను స్వీకరించాడు. ఆ ముని సంతృప్తితో 
వెళ్ళిపోయాడు. 


రతీదేవితో మన్మథుడులాగ ఆ పద్మావతితో ఆ రాజు సుకృతో ద్యానంలో సంతోషంతో 
గడిపాడు. రాజు ప్రభావం ఇంద్రాది లోకపాలకులకు కూడ అనుల్లంఘనీయంగా వ్యాపించింది. బ్రహ్మ 
కూడ ఆయన చరిత్రను ప్రశంసించాడు. ఆయన సకలార్జులకు కల్పవృక్షంలాగ సకల కల్యాణాలు 
ఒనగూరుస్తూ తన కీర్తి సౌరభాన్ని దిగంతాలకు వ్యాపింపజేశాడు. తర్వాత కొంతకాలానికి పద్మావతి 
వేణులత ముత్తేన్ని కన్నట్టు ఒక కుమారుణ్ని ప్రసవించింది. ఆ కుమారుడు తండ్రి గుణాలకు 
అద్దంలాగ కనిపించాడు. అప్పుడు రాజు మునికి ఇచ్చిన మాటను స్మరించి, విపుల దక్షిణతో 
అతవైభవంగా యజ్ఞం చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞం సాధారణ యజ్ఞాలవంటిది కాదు... దానిలో 
హింస అనేది ఉండకపోవడమే విశేషం. అది పూర్తిగా అహింసావసుసంపూర్ణం. సకల కామితార్భాలు 
తీర్చే ఆ యజ్ఞానికి భార్గవుడు మొదలయిన మునులు, కురుపతి అయిన దుస్తుసహుడు మొదలయిన 
నరాధిపులు వచ్చారు. 


రాజు ఆ యజ్ఞంలో ధనవర్హం కురిపిస్తూ, అందరినీ తనియించాడు. అప్పుడు ఇంద్రుడు 
యజ్ఞాగ్నికుండం నుంచి రాక్షస స్వరూపంతో బక్కచిక్కిన వికృతాకారంతో బయలువెడలి, రాజును 
సమీపించి, “రాజూ! ఆకలితో దప్పితో దహించుకుపోతున్నాను, అన్నపానాలు ఇప్పించి కాపాడు అని 
కోరాడు. అది విని రాజు అతనికి తగిన వివిధాన్నపానీయాలు తెచ్చి ఇవ్వవలసిందని పరిచారకులకు 
ఉత్తరువు చేశాడు, పరిచారకులు ఆయన ఉత్తరువు మేరకు వివిధ రుచ్య పదార్థాలు, పానీయాలు తెచ్చి 
యిచ్చారు. కాని, రాక్షసుడు వాటిని గ్రహించక కొంచెంగా నవ్వి, “రాజా! ఇదంతా మాకు ఇష్టం లేదు. 
మేము మాంసాహారులం. కనుక అప్పుడే చంపిన ప్రాణికోటి మాంసమూ, రక్తమే మాకు తృప్తి 


కలిగిస్తాయి. నా కోరిక తీర్చు. నీవు అన్ని కోరికలు తీర్చేవాడివని ఆశతో వచ్చాను. ఇసానని మాట 


యిచ్చి లేదనడం నీకు ఉచితం కాదు” అని అన్నాడు. రాక్షసుని మాటలు విని కరుణా (ర్హుడైన రాజు 
Ge 


మణిచూడావదానం 15 


ఎటూ ఆలోచించలేకపోయాడు. _ ఒకవైపు అహింసావ్రతం; దానిని విడిచి వెట్టడం సాధ్యం కాదు. 
మరొకవైపు అర్ధికోరిక తీరక తిరిగి పోతున్నాడన్న దుఃఖం. అప్పుడు ఇలా అనుకున్నాడు తనలో: 
“అయ్యో! దైవికంగా ఈ ధర్మ సంశయం ఏర్పడింది. హింసను సహించలేను. యాచకుడు నిష్టులంగా 
తిరిగి పోవడమూ సహించను. హింస లేనిదే శరీరం నుంచి మాంసం ఎలా వస్తుంది? చీమ్లానా 
కాయక్షేశం కలిగించడాన్ని సహించను. అందరికీ పుణ్యకరమైన అభయ దక్షిణ ఇచ్చిన నేను ప్రాణిని 
చంపి ఇతనికి మాంసం ఎలా ఇవ్వగలను? ఈవిధంగా ఆలోచించి రాజు కరుణావిస్థుడై ఆ దానవునితో 
“నా శరీరాన్నే తెగకోసి రక్తమాంసాలు ఇస్తాను. నీ ఆకలీ దప్పీ తీర్చుకో!” అన్నాడు. 


రాజు ఈ మాటలు అనగానే జగత్తు వ్యాకులితమైంది. ఆయన దేహత్యాగ సాహసాన్ని 
మంత్రులు సహించలేకపోయారు. అక్కడ చేరిన మునులు, మహీపాలురు ఆ పని చేయవద్దని రాజును 
ప్రేమతో ఎంతో వారించారు. కాని, ఆ రాజు వారి మాటలు వినిపించుకోక తన దేహాన్ని కోసి కండలు, 
రక్తం, వస రాక్షనునికి ఇచ్చాడు. ఆ రాక్షసుడు గొంతుబంటిగా రాజురక్తం తాగి, మాంసం మెసవగా, 
భూమి కంపించింది. పద్మావతీదేవి తన పతి స్థితిని చూచి విలపిస్తూ మూర్చతో నేలపై ఒరిగింది. 

దేవేంద్రుడు మానవేంద్రుని సత్త్వసంపదకు ఆశ్చర్యపడి దానవరూపం త్యజించి, నిజరూపంతో 
చేతులు జోడించి, “రాజా నీవు చేసిన పని అపూర్వం, అనితరసాధ్యం. నీ పుణ్యం అసామాన్యం. నీ 
సత్త్వ సంపద సాటిలేనిది. విరాగి అయిన నీ ధైర్యం ఎల్లలు లేనిది. ఇలాటి నీ చరితం విని ఎవరికి 
ఒళ్ళు పులకించదు! సత్పురుషులు పరదుఃఖానికి తాము దుఃఖిస్తారు. దుర్తభ విషయాలకు లోభపడరు. 
శత్రువుల ఎడల కూడ సహనం చూపుతారు. వారు ఈ సంసారం తరింపజేసీ పుణ్యసేతువులు. 
ముల్లొకాలను అనుకంపాసహితంగా చేసే దయాగ్రులైన ఆలాటి మహాత్ములలోను నీలో కనిపించిన 
సత్యసాహసం అరుదు అంటూ, దివ్యౌషథులతో రాజుగాయాలు మాన్ని, సిగ్గుతో తలవంచుకొని, 
నిజలోకానికి వెళ్ళాడు. తర్వాత రాజు విధ్యుక్తంగా యజ్ఞాన్ని సమాప్తి చేసి, మునులను, రాజులను 
సత్కరించాడు. (బహ్మరథుడనే పురోహితునికి దేవత్సార్లమైన తన పట్టపుటేనుగు భద్రగిరిని 
మనోహరమైన సువరమాలతో అలంకరించి దానం చేశాడు. అది ఒక దినానికి నూరు యోజనాలు 
సునాయాసంగా వెళ్తుంది. దానితోపాటు అమూల్య రత్నాలను, కన్యలను, (గామాలను, పట్టణాలను 
దక్షిణగా ఇచ్చాడు. _ పురోహితునికి దానమిచ్చిన భద్రగిరికోసం యజ్ఞానికి వచ్చిన దుస్త్రసహుడు 
కొంచెం ఆశపడ్డాడు. తర్వాత రాజు తన వాగ్దానం ప్రకారం భృగవంశ సంభూతుడైన భవభూతికి 
యజ్ఞఫలం ధారపోశాడు. యజ్ఞం అత్యద్భుతంగా జరిగినందుకు భూపతులందరూ ప్రశంసిస్తూ 
వెళ్ళిపోయారు. 


తర్వాత కొంతకాలానికి మరీచముని శిష్యుడైన వాహికుడు రాజు వద్దకు వచ్చి, స్వస్తివాచన 
పురస్సృరంగా ఆశీర్వదించి, రాజుపూజలు పొంది, ఉచితాసనంలో ఆసీనుడై, “రాజా! విద్యాసమాప్తి 
తర్వాత నేను గురువుగారికి దక్షిణ ఇవ్వబోయాను కాని, ఆయన నా దక్షిణను అంగీకరించక 
సామాన్యజన దుర్లభమైన పరిచర్యను దక్షిణగా కోరాడు. అలాటి దుర్తభార్దం ఇవ్వుగలవాడిని 
నిన్నాక్కణ్ణో బ్రహ్మ సృష్టించాడు. లోకంలో కల్పవృక్షాలు ఎక్కువ ఉంటాయా? ఆ దుర్లభమైన కోరిక 
ఏమిటంటే, తపస్సుతో బక్కచిక్కి, మూడుకాళ్ళ ముసలి అయిన మా గురువర్యులకు పరిచర్య 


16 అవదాన కల్పలత 


చేయడానికి నీ పట్టమహిషి అయిన పద్మావతిని పుత్రసహితంగా పంపాలి అని అన్నాడు. ఆ మునిశిష్యుని 
మాటలు విని రాజు, భార్యా వియోగదుఃఖాన్ని ధైర్యంతో అణచుకొని, “ఓ మునీశ్వరా! జీవితంకన్నా 
అధికురాలైన నాప్రియురాలిని యువరాజుతోసహ నీవు కోరినట్టు గురుదక్షిణగా సమర్పిస్తున్నాను అని 
అంటూ పద్మావతీదేవిని పుత్రసహితంగా దానం చేశాడు. సత్త్వగుణ ప్రధానులయినవారు, తమ 
జీవితంలోను మమకారం వెట్టుకోరు. మునిశిష్యుడు విరహకాతర అయిన రాజమహిపిని 
పుత్రసమేతంగా ఆశ్రమానికి పిలుచుకుని వెళ్ళి గురువుకు అర్పించాడు. 


ఇలా ఉండగా, యజ్ఞ సమయంలో భద్రగిరిని ఆశించిన కురుపతి దుష్ట్రసహుడు గర్వంతో 
ఒకనాడు మణిచూడుని వద్దకు భద్రగజాన్ని తనకు అప్పగించవలసిందని దూతతో వార్త పంపాడు. ఆ 
ఏనుగును మణిచూడుడు ఇదివరకే పురోహితునికి దానమిచ్చినందున, తిరిగి దానిని ఇవ్వలేనని 
దుస్త్రసహునికి సమాధానం పంపాడు. దానికి దుస్షసహుడు మండిపడి వెద్ద సైన్యంతో మణిచూడుని 
పట్టణంపై దండెత్తి వచ్చాడు. కురుపతి యీ విధంగా దండెత్తివచ్చి పురమారాలను అడ్డగించగా 
అవి [a U 
మణిచూడుని నైన్యం కూడ వీరావేశంతో యుద్ద సన్నాహం చేయసాగింది. కాని, పరవీరకుంజర కేసరి 
అయిన మణిచూడుడు పగతురను పరిమార్చడంలో సమర్ధుడైనా, జనక్షయం అవుతుందనే భయంతో 
ఇలా ఆలోచించాడు: “అయ్యో! నాకు పరమ మిత్రుడైన దుస్త్రసహుడే గజలోభంతో అకస్మాత్తుగా 
శత్రువయ్యాడు. సజ్ఞనులతో స్నేహం తుదివరకు కొనసాగేది. 


మధ్యములతో మైత్రి తుదివరకూ 
కొనసాగేది కాదు. ఇక దుర్హనులతో స్నేహం వైరాంతంగాను, ప్రాణహరంగాను పరిణమిసుంది. జీవితం 
క్షణంలో నశించేది. 


అయినా, ఐశ్వర్యలోభంతో ఇతరుల ప్రాణాలు పోగొట్టడానికి ఉద్యమిస్తాము. 
పిడికెడు కూటికోసమే కదా ఈ హింసాకర్మలు, ఈ రణరక్తాభిపేకాలూను! నికృష్టమైన కూటికోసం 
జీవితాన్ని తెగనమ్ముకొని క్రూరంగాను, నీచంగాను, కుక్కలాగ కాట్లాడుకోవడం నలో సహించను? 
అయ్యో! ఈ ఐశ్వర్యలోభం ఎంత పనిచేస్తుంది? ఇలాటివారి బుదులు ఆత్మసుఖం కోసం 
'కూరకృత్యాలు చేయించి, ఇతరుల సంతాపాలతో చర్తబడుతాయి. యుదంతో విజయం సాధించి, 
రక్తపుకూడు తినేవారి హృదయంలో ఒక్క చుక్కైనా కరుణ మర ఆ ఈ దుష్ట్రసహుడు 
విభవలోభంతో అపరాధం చేసినా, కనికరించదగినవాడేగాని చంపదగినవాడు కాడు” 


ఈవిధంగా కరుణాంతరంగంతో ఆలోచిసూ రాజ్యం వదలి అడవులకు 


వెళ్ళుదామనుకొంటున్న ఆ రాజుకు ప్రత్యేకబుద్దులు నలుగురు ప్రత్యక్షమయ్యారు. వారిని రాజు 
యథ్గార్లంగా సత్కరించి, తన అభిమతం తెలియజేశాడు. సర్వజ్ఞులైన ప్రత్యేకబుద్దులు ప్రశమశీలుడైన 
రాజును చూచి ప్రసన్నులై ఇలా తత్త్వవాక్యాలు తెలిపారు: “రాజా! నీవు సత్త్వగుణంతో వివేకం 
పండినవాడివి. మొహాంధులై సంసారంలో కొట్టుమిట్టాడుతున్న వారిపై దయ చూపుతున్నావు. ఇది నీకే 
తగును. నీఇష్టం ప్రకారమే ప్రవర్తించు. బోధిలో బుద్దిని లగ్నం చేయి. శత్రువు ఎత్తి వచ్చిన యీ 
సమయంలో అరణ్యానికి వెళ్ళడమే మంచిది. అక్కడ అడ్డులేక జలజలపారే సెలయేటి 
నీటితుంపరలతో చల్లనైన ఏకాంత కానన ప్రాంతాలు శాంతికాములకు ప్రియమైనవి.” వారీవిధంగా 
అను[గ్రహబుద్దితో ఉపదేశించి, అతనికి కూడ ఆకాశగమనం కల్పించి అతనితోపాటే తమ కాంతులతో 
దిక్కులను ప్రకాశింపజేస్తూ గగనమార్గంలో బయలుదేరి, ఆయనను హిమవత్సర్వత తీరంలోని 


మణిచూడావదానము 17 


అరణ్యాలలో వదలి తమ దివ్యలోకాలకు వెళ్ళి పోయారు. రాజు ఆ కాననభూమిలో ప్రశాంతచిత్తుడై 
కాలం గడపసాగాడు. సత్త్వవంతుల బుద్దివలె వివేక విమలమైన ఆయన బుద్ది ఆ వనభూమివలెనే 
సంపూర్ణ శాంతికారకమైంది. 

భూపభాస్కరుడు హఠాత్తుగా కనిపించకపోగా పట్టణంలో హాహాకారాలు చెలరేగాయి. (ప్రజలు 
దిక్కు తెలియక మోహాంధకారంతో శోకగగ్రస్తులై విలపింపసాగారు. మంత్రులు మరీచ్యాశ్రమానికి వెళ్ళి, 
ఆ మహర్షికి తమ దుస్థితిని తెలియజేసి, రాజ్యరక్షణకోసం రాజపుత్రుని తమకు అప్పగించవలసిందని 
వేడుకున్నారు. ఆ ముని ఏలాటి విచారమూ లేక రాజపుత్రుని మంత్రులకు అప్పగించాడు. అతడు 
మంత్రులతోపాటు నగరానికి వెళ్ళి సైన్యాలను సన్నద్దం చేసుకొని, కురురాజయిన దుష్ట్రసహుని 
యుద్దరంగంలో ఎదిరించి, అతని సేనలను చిందరవందర చేసే, రథాలను తునాతునకలు చేసి, 
గజబలాన్ని గజిబిజి చేసి వీర విహారం చేశాడు. సుభటాగ్రేసరుడు, బలవంతుడు అయిన రాజపుకత్రుని 
ధాటికి దుష్ట్రుసహుడు నిలువలేక కాలికి బుద్ది చెప్పి, హస్తినాపురి చేరి ప్రాణాలు దక్కించుకున్నాడు. 
పిదప మంత్రులు కుమారునికి పట్టం కట్టారు. అప్పుడు భూమి ఆయన భుజస్కంధం పొంది 
ఆదిశేషుని పొందినంతగా సమాధానపడింది. 

ఇలా కొంతకాలం గడవగా, కలుషాత్ముడైన దుస్తుసహుని నగరంలోను, రాష్ట్రంలోను అనావృ 
ప్రివల్ర దుర్భిక్షం ఏర్పడింది. జనులకు మరణోపద్రవం సంభవించింది. జనపదోపద్రవకరంగా ఏర్పడిన 
ఈ తీన్రవిపత్తును చూచి అతడు దుఃఖంతో, స్వస్తికాది వెక్కు శాంతి క్రియలు చేయించాడు. కాని 
ప్రయోజనమేమీ లేకపోవడం వల్ల ప్రజలను ఏవిధంగా రక్షించాలో తోచక చింతపడి, మంత్రులను దీనికి 
ప్రతీకారం ఏమిటని ఆలోచన అడిగాడు. “మహారాజు! ప్రజలకు ఈ దుఃఖం దుస్సహమైంది. 
మణిచూడ మహీపతి చూడామణి లభిస్తే ఈ ఆపద గడుస్తుంది. ఆ మణినుంచి అమృతవర్థం 
కురుస్తుంది. అది వినా గత్యంతరం లేదు. ఆ రాజు సంసారవిముఖుడై, వివేక విమల మనస్సుతో 
హిమనగారణ్యాలలో సమ్యక్‌ జ్ఞాన సాధనలో ఉన్నాడని వేగులవారి వల్ల విన్నాము. ఆయన 
లోకచింతామణివంటివాడు. ఆయన వద్దకు వెళ్ళి అడిగితే మణిని ఇస్తాడు. ఆయనకు పుత్రదార 
శరీరాదులలో ఇవ్వగూడని వస్తువనేది ఏదీ లేదు” అని మంత్రులన్నారు. రాజు మంత్రుల మాటలు విని 
అట్లే కానిమ్మని నిశ్చయించుకొని మణిని యాచించి తీసుకొని రావడానికి ఐదుగురు బ్రాహ్మణులను 
మణిచూడుని వద్దకు పంపాడు. 

ఈలోగా మణిచూడుడు అరణ్యాలు తిరుగుతూ, తిరుగుతూ మరీచి ఆశ్రమానికి 
సమీపంలోని అరణ్యానికి వచ్చాడు. అప్పుడు పద్మావతీదేని మునిశాసనంతో ఆ విజనమైన అరణ్యానికి 
కందమూలఫలాలు తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. అక్కడికి వేటకు వచ్చిన బోయవారు కొందరు 
ఆమె ఒంటరిగా ఉండడం చూచి బలత్కారంగా పట్టుకోదలచారు. ఆమె తన క్షదశను తలచుకొని 
భయంతో వణుకుతూ “హా! మణిచూడమహారాజ! రక్షించు! రక్షించు!” అని దీనంగా కేకలు వెట్టింది. 
వెంటిచక్రవాకపక్షి కూజితంలాగా సహించరాని ఆ కరుణాక్రందనం విని ఆ సమీప ప్రాంతంలోనే 
తిరుగుతున్న రాజు వెంటనే పరుగెత్తివచ్చి చూచాడు. చూడగా తన కాంత రాహుభయంతో 
ఆకాశంనుంచి కూలిన చంద్రలేఖలాగ ఉంది. ఆమెకు మునుపటి చందనచర్భలుగాని, 


18 అవదాన కల్పలత 


చీనివీనాంబరాలుగాని, అంజనలేపనాలుగాని లేవు. హారాద్యలంకారాలేవీ లేవు. అశ్రువులతో ఎర్రనైన 
కండ్లతో ఆ రాజహంసగమన కరుణాసరసిలాగ కనిపించింది. ఆమెను చూస్తే భోగసంయోగాలు 
అనిత్యాలని చెబుతున్నట్టు అనిపించింది. ఆమెను చూడగా, ఈ సంసారయాత్రలోని ఆశ్చర్యవిచారాలకు 
కరకుబారిపోయిన భూపాలుని మనస్సును కృప అనే బాకుతో పాడిచినట్టుయింది. రాజమహిషి కూడా 
ఛత్రచామరాదులేమీ లేక ఒంటరిగా అకస్మాత్తుగా వచ్చిన నాథుని చూచి, వియోగవిషం వ్యాపించగా, 
ఆయనను చూడాలనే కాంక్ష మితిమీరగా, ఒకవైపు సంతోషం మరొకవైపు దుఃఖం పెనగొనగా చాల 
విహ్వాలురాలైంది. తాపసవేషంలో ఉన్న రాజును చూచి బోయలు శపిస్తాడనే భయంతో పారిపోయారు. 
సూర్యుడు ఉదయించగా చీకటి ప్రతాపం నిలుస్తుందా? 


అప్పుడు శమవిరోధి, సకలభూత మనోవిహారి అయిన మారుడు మానవరూపంతో వచ్చి 
“కమలలోచనుడైన ఓ రాజా! ఈ రాజీవనయన నీ ప్రియురాలు. నీ మనః ప్రవత్తివలె ఈమె సుఖమనేదే 
ఎరుగదు. _ రాజ్యభోగాలు వదలిపెట్టి కష్టాలపాలయింది. _ నిర్హనమైన ఈ అరణ్యంలో ఈమెను 
వదలిపోవడం న్యాయం కాదు. ఈమెను స్వీకరించి అని ప్రలోభింపజేశాడు. రాజు మన్మథుని 
మాటలు విని, అతడు వివేకం వినాశం చేసే మన్మథుడని (గ్రహించి, నీవు మారుడవని ఎరుగుదును. 
శమగుణం పాడు చేసే నీ అప్రస్తుత ప్రసంగం చాలించు. సంతోషులను నీవు మోహింపజేయడమనేది కొత్త 
కాదుగదా!” అని అనగానే, మారుడు అకస్మాత్తుగా మరుగ్రపోయాడు. రాజమహిషి అప్పుడు విరహాన్ని 
తప్తురాలయి వివశురాలయింది. _పతిభోగవియోగంతో ఆర్హురాలై దుఃఖిస్తున్న పత్నిని మన్మథవిజేత 
అయిన రాజు ఊరడిస్తూ ఇలా ఉపదేశించాడు: “దేవీ, నిన్ను ధర్మకార్యానికి నియోగించాను. 
దుఃఖించడం భావ్యం కాదు. ఈ భోగాలన్నీ విరసాలు; తుదకు దుఃఖం కలిగించేవి. సుఖం 
కలిగించగలవనడం కేవలం (భమ. ప్రాణుల ఆయుస్సు తరంగాలవలె చంచలమైంది. ప్రియసంయోగం 
కదులుతున్న తామరఆకు కొసలో తూగే జలబిందువు వంటిది. సంపదలు సంసారసర్పపు నాలుకలాగ, 
కారుమబ్బులలో క్షణకాలం నాట్యమాడే మెరుపుతీగలలాగ చంచలమైనవి. భోగవిలాసమనేది సంతోషం 
కలిగించేది కాదు; వియోగమనే రోగం కలది. విభవం కలలో జరిగిన వెండ్రి వంటిది. సుఖం గాలిలో 
దీపం వంటిది. ఈ సంసార చరితమంతా పిచ్చివాని నృత్యం వంటిది. కరుణే అందరికీ ప్రాపుగాను 
ప్రోవుగాను వుండేదిగాని, కలిమి కాదు. సర్వకాలసర్వావస్టలలోను ప్రకాశం కలిగించేది ధర్మమేగాని, 
దీపం కాదు. రమణీయమైనది కీర్తేగాని యౌవనం కాదు. స్థిరమైనది పుణ్యమేగాని జీవితం కాదు.” ఈ 
విధంగా సత్యవ్రతుడైన ఆ రాజు ఆమెను ఊరడించి మహర్షి ఆశ్రమంలో వదలి, సంసారపరా జ్ముఖులైన 
వారికి సంతోషదాయకాలు, పుణ్యదాయకాలు అయిన తపోవనాలలో సంచరిస్తూ గడిపాడు. 

దుస్త్రసహుడు పంపిన ఐదుగురు బ్రాహ్మణులు వెదుకుతూ వెదుకుతూ ఆ వనపరిసరాలలో 
అర్హులకు అకాలబంధువు, విశుద్దసత్త్వుడు అయిన మణిచూడుని చూచారు. చూచి, భయంతో ధైర్యం 
కోల్పోయి, వేడి నిట్టుర్చులతో తమ సంతాపాన్ని సూచిస్తూ కష్టం మీద స్వస్తివాచనం చేసి “రాజా! 
ఏమని విన్నవిస్తాము? దుస్ట్రుసహమహారాజు పట్టణంలో దుర్భిక్షం ఏర్పడి, శాంతి నశించింది. జనానికి 
అన్ని ఆశలూ అడుగంటాయి. మిగిలిందెల్లా ఒక్క ఆర్త స్వరమే. డమీవద్దనున్న చూడామణి 


మణిచూడావదానం 19 


సకలదోషాలను పోగొడుతుందట! త్రిలోకాన్ని రక్షించే ప్రభావం గలదట. దానిని నీవు దయ చేస్తే 
అక్కడ కలిగిన కామం శాంతిస్తుంది. కరుణాంతరంగం, చందనపల్లవకీమలమైన మనస్సు, విమల 
హృదయం, చంద్రమణివంటి కాంతి గలిగిన మీబోటివారే కదా ఈలోకంలో సంతాపం కలిగినప్పుడు 
ప్రజలకు శరణ్యులవుతారు!” అని ప్రార్థించారు. వారి ప్రార్ధన విని, ఇంతటి కష్టంలోను సత్త్వం కోల్ఫోని 
మణిచూడుని మనస్సు ప్రజల కష్టాలు చెవిలోబడగా దయతో ద్రవించింది. ఆలోచించి బ్రాహ్మణులతో 
ఇలా అన్నాడు: “పాపం! దైవికంగా వచ్చిన ఈ ఆపదతో బాధపడుతున్న ప్రజల హృదయవిదారకమైన 
ఆర్తనాదాలను దుస్త్రసహుడు ఎలా సహిస్తున్నాడో! ఈ మణి నా మస్తకమూలంలో ఉన్నది. దీనిని 
భేదించుకొని తీసుకువెళ్ళండి. _అర్జిజనుల దుఃఖాన్ని క్షణమాత్రమైనా పోగొట్టగలుగుతున్నందుకు 
ధన్యుణ్నయాను.” 
రాజు ఇట్లునగా, ఆతని మస్తకప్రదేశంనుంచి మణిని వెకలించనున్నందుకు బాధపడినదానివలె 
ధరిత్రి ధారాధరాంబోధి సహితంగా చాలసేపు కంపించింది. పిదప కృపాకోమల చిత్తవృత్తి అయిన ఆ 
రాజు మాటలు విని బ్రాహ్మణులు తీక్షృశస్రాలతో, ఆ తీక్షృశస్తాలకన్నా తీక్షణమైన మనస్సుతో తామే 
ఆ మణిని ఆయన తలనుంచి వెకలించ ప్రారంభించారు. ఆ రాజు చేస్తున్న దుష్కరకార్యాన్ని 
చూడడానికి బ్రహ్మాదిదేవతలు, సిద్దులు, సాధ్యులు, విద్యాధరులు అంబరవీధినుంచి వచ్చారు. రత్నాన్ని 
వెకలిస్తుండగా రక్తం ధారలు కట్టి రాజుదేహాన్ని తడిపివేసింది. అది చూడగా రత్నకాంతులే 
వ్యాపించాయా అనే భ్రాంతి కలిగింది. అంత కష్టాన్నీ ఆయన అర్జుల సుఖంకోసం ధైర్యం కోల్ఫోక 
కండ్లు మూసుకొని సహించాడు. రాజు ఇంత బాధపడుతున్నా రాక్షసులుగా ప్రవర్తిస్తున్న ఆ 
బ్రాహ్మణులు మాత్రం తమ ఘాతుక కృత్యాన్ని ఒక్క క్షణమైనా మానుకోలేదు. రాజు కండ్లు 
మూసుకొని తన శరీరబాధను గురించి ఇలా ఆలోచించాడు: “దేహధారులకు ఈ దేహమే 
శక్లేశమయమైనది. ఇలాటి దుఃఖాలు వేలు, లక్షలు వస్తుంటాయిగదా! నా దేహంలో చేరిన ఈ రత్నాన్ని 
దానం చేయడం వల్ల నేను పొందే పుణ్యంతో ఇలాటి తీవ్రదుఃఖం నాకు అంటకుండా ఉండుగాక! 
పుణ్య పరిపాకం లేనిదానివల్ల కలిగే నరక బాధలు కూడా కలుగకుండా ఉండుగాక!” 


ఇంతలోగా విప్రులు ఆయన మస్తక ప్రదేశంనుంచి రక్తవసలతో తడిసిన మణిని వైకి తీశారు. 
ఆ బాధకు రాజు మూర్చపోయాడు; అయినా “అర్జి మనోరథం పూర్తి చేశాను గదా! అని 
సంతోషంతో పొంగిపోయాడు. పిదప రాజు వణుకుతున్న తన అంగుళి పల్లవాలతో తానే మణిని ఎత్తి 
బ్రాహ్మణులకు అర్చించి, లోకాన్ని చీకట్లతో ముంచివేస్తూ, అరుణారుణుడై అస్తమిస్తున్న సూర్యునివలె 
రక్తప్లావిత శరీరుడై కిందపడిపోయాడు. పడిపోయినా. సత్త్వగుణం చెక్కుచెదరని ఆయన 
గుండెనిబ్బరానికి మెచ్చి దేవతలు పుష్ప్రవర్హం కురిపించారు. 


తర్వాత విప్రులు మణిని తీసుకొని వెంటనే దుష్ట్రసహుని పట్టుణానికి వెళ్ళి, మణిని అతనికి 
అర్చించారు. ఆ మణితో దుర్శిక్షోపద్రవం తొలగింది. అమరలోక భోగాలు సమకూరాయి. అది 
చూచి దుస్త్రసహుడు సంతోషించి బోధిసత్త్వుడైన మణిచూడుని సకలప్రాణి సంరక్షణ సమర్ధమైన 
మాహాత్య్యాన్ని ప్రశంసించాడు. 


20 అవదాన కల్పలత 


మణిచూడుడు శిరోమణి దానం చేశాడనే వార్త వ్యాపించింది. ఆతనిని చూడడానికి 
అరణ్యాలనుంచి భార్గవుడు, గౌతముడు, మరీచి మొదలయిన మునులు వచ్చారు. ఈలోగా రాజు 
మూర్చనుంచి కొంచెం తేరుకున్నాడు. మరీచి మహర్షి వెంట వచ్చిన రాజుభార్య పద్మావతీదేవి 
గాయంతో . మూర్చపడి ఉన్న తన భర్తను చూచి దుఃఖం భరించలేక, తెంపివేసిన లేదీగవలె భూమివై 
కుప్పగా కూలిపోయింది. రాజు మణిదానకీర్తి దేవచారణులవల్ల దిగంతాలకు వ్యాపించగా, అతని 
మంత్రులు రాజపుత్రుడు ప్రజలతోసహా చూడడానికి వచ్చారు. రక్తంతో ఒళ్ళంతా తడిసిపోయి తీరని 
బాధతో భూమి మీద పడినా ధర్మబలంతో కాంతి తరుగని ఆ రాజును చూచి ప్రజలు దుఃఖంతో 
పరిపరివిధాలుగా అనుకోడం ప్రారంభించారు. “అర్జులకందరికీ నిలువ నీడగా ఉంటూ దయార్రుడు, 
సరళస్వభావుడు, సువృత్తుడు అయిన ఈ రాజును స్వార్ధపరులైన దుర్మార్గులు నీడయిచ్చే చెట్టును 
నరికివేసినట్టు నరికివేశారే! పరహితం కోసం జీవితం వదలిన ఇతని చరిత్ర ఆశ్చర్యకరం. తియ్యని 
మామిడిపండును కోసి ముక్కలు చేసినా, దాని ఉదారమైన రుచి, వాసన పోతాయా? లోభికి 
తనవాడనేవాడు ఉంటాడా? కాముకునికి ధనమంటే లక్ష్యం ఉంటుందా? అలాగే ప్రాణిమా త్రోపకారి 
అయిన దయాళువుకు కూడా దేహాభిమానం ఉండదు. అర్జిజనులకోసం కదా ఈయన ఇలాటి 
దైన్యస్థితి పొందాడు! ఇంతకూ, దీనోద్దరణ వ్రతం అవలంబించినవారు పరపరిత్రాణనంలో ప్రాణాలను 
గడ్డిపోచగా ఒడ్డుతారు' అని అక్కడ మూగిన ప్రజలు ఏధవిధాలుగా అనుకుంటుండగా, మరీచిముని 
ఈ అద్భుతాన్ని చూచి కన్నీళ్ళు ఆపుకోలేక రాజు దగ్గిరికి వచ్చి, స్నేహంతో “రాజా! నీవు దయతో 
ప్రజలపై అకారణ బంధుభావం పూని వారి ప్రాణరక్షణకోసం నీదేహాన్ని గడ్డిపోచగా అర్పించావు. 
నిరపేక్షాబుద్దితో అర్ధిబాంధవుడైన నీవు నీ జీవితం క్షయిస్తున్నా లత్మీనివాసమైన నీ దేహాన్ని అపాయానికి 
పాల్పడజేశావు. ప్రాణాలు ఒడ్డిన ఈపుణ్యవ్రతంలో నీకు ఫలాపేక్ష ఏముంది? అర్జులకోసం మణిని 
తీయడానికి నీ తలను భేదిస్తున్నప్పుడు బాధతో నీ మనస్సు వికారం చెందలేదు కదా?” అని 
ప్రన్నించాడు. ఆ మాటలు విని రాజు ఎంతో ప్రయత్నం మీద నొప్పిని లోపలనే అణచుకొని, ముఖంవై 
కమ్మిన రక్తం తుడుచుకొని, “మహర్షి! నాకు మరే ఫలాపేక్షా లేదు. ఒకటిమాత్రం బలంగా ఉంది. ఈ 
ఘోర సంసార సాగరంలో మునిగిన జీవులను తరింపజేయడానికే మరల మరల పుట్టుదునుగాక! ఇదే 
నాబలమైన కోరిక. అర్థిలోకం అభీష్టంకోసం నా దేహాన్ని భేదించడం వల్ల నాకు ఎలాటి 
మనోవికారంగాని, క్షంగాని కలుగలేదు. నేను చెప్పేది సత్యమైతే, నా శరీరం వ్రణాలు ఉపశమించి 
స్వస్టం కానీ!" అని సమాధానమిచ్చాడు. సత్యధనుడు, సహజ మహిమగలవాడు అయిన ఆ రాజు ఈ 
మాటలు అనీఅనగానే, సత్యబలంతో పుండు మాని మరల మణి మొలిచింది. ఈ అద్భుతం చూచి 
అందరూ ఆశ్చర్యపడి జయజయధానాలు చేశారు. 


పిదప ఇంద్రాది దేవతలు, మహర్షులు రాజును రాజ్యపాలనం స్వీకరించాలని బహువిధాల 
ప్రార్థించారు. కాని, ఆరాజు మరల భోగాభిలాషి కాలేదు. ఈలోగా ప 
ఆమెను మరీచిమహర్థి తన సేవనుంచి విముక్తి చేసి రాజుకు అప్పగించాడు. ఆమె రాజపుత్రునితో సహా 


“దీనబంధూ! మమ్మల్ని పరిగ్రహించండి. మా తీద్రవియోగ దుఃఖం పోగొట్టండి. మరల సింహాసనం 
అధిష్టించి, ప్రజలకు దివ్యపరిపాలన సుఖం కలిగించండి” అని ప్రార్జించింది. 


ద్మావతీదేవి మూర్చ తేరింది. 


మణిచూడావదానము 21 


మునుపు రాజుకు హితం ఉపదేశించిన ప్రత్యేకబుద్దులు నలుగురూ తమ దివ్యదేహకాంతులతో 
దిక్కులు నింపుతూ జగద్దితం కోసం అప్పుడు ప్రత్యక్షమై, సంతోషాన్ని విరజిమ్ముతున్నట్టున్న 
పలుకులతో రాజును ఇలా ఉద్భోధించారు: “మహీపతీ! చిరకాల వియోగం తర్వాత ఇంతకాలానికి మరల 
ఆలుబిడ్డలను కలుసుకొన్నావు. మరల పరిత్యాగ దుఃఖాన్ని రాజుపుత్రుడూ సంహించలేడు; నీ దేవేరి 
సంహించలేదు. శాశ్వత వియోగదుఃఖం ఎవరికైనా సంహించరానిది. ఆపన్నుల దుఃఖనివారణకోసం తన 
దేహాన్నే అర్చించేవాడు ఆత్మీయులను ఉపేక్షించడం ఎలా? ఆత్మీయులను రక్షించే ధర్మం కూడ 
పరార్థమే సుమా!” 

ప్రత్యేకబుద్దుల హితవు విని, రాజు అతిక్షం మీద “సరే!” అని ఒప్పుకొని, విమానారూఢుడై 
గగన మార్గాన తన పట్టణం చేరి పుత్రకళత్రసహితంగా రాజ్యం స్వీకరించాడు. అలా ఆ సత్యవంతుడు, 
విపుల సత్త్వుడు అయిన రాజు బహుకాలం రాజ్యం పాలించి, వెక్కు జినపురాలు, మణీచైత్యాలు 
నిర్మించి, ధర్మచక్రచ్చత్రం, ధర్మరత్నత్రయం, ధర్మదీపం- వీటితో విశేషకీర్తి ప్రతిష్టలు సంపాదించి, 
సమ్యక్సృంబోధిని సంతరించుకొని, అంతంలో సౌగతలోకం పొందాడు. 

బుద్దుభగవానుడు తన పూర్వజన్మ వృత్తాంత కథన సందర్భంలో దానవిషయోపదేశప్రస్తావంలో 
సమ్యక్సృంబో ధిసిద్దికోసం భిక్షువులకు ఈ కథను తెలిపాడు. 


ఇది కేమేం[ద్రుడు రదించిన అవదాన కల్పలతలో మణిచూడావదానమనే మూడవ పల్లవం. 


4. మాంధాత్రవదానం 


దానమే సంపదలకు నిదానం. _దేవకాంతలు వింజామరలు వీస్తుండగా, మరికొందరు 
నాగకాంతలు శ్వేతచ్చత్రం పట్టుకొనగా భవ్యమనస్కులైనవారు అనుభవిస్తున్న సంపదలు; కర్ఫూర 
ప్రవాహంవలె ధవళోజ్ఞ్వలంగా ప్రసరిస్తున్నవారి కీర్తి దానకణ స్వల్ప ఫలమే సుమా! 

పూర్వం ఉపోపధుడనే రాజు ఉండేవాడు. ఆయన మహాస్రతిభావంతుడు. ఆయన కీర్తి 
పాలకడలినుంచి పుట్టిన అమృతంవలె ధవళ మధురమై దేవతలకు కూడ ఇంపుగా స్వర్గలోకం వరకు 
వ్యాపించింది. వైభవం, పరాక్రమం గల ఆ రాజు భూమిని పాలిస్తూ ఉండగా, ఆయన ఆనతికి తల 
ఒగ్గని రాజులెవరు? భూమి ఆయన పరిపాలనలో ధర్మయుతమైన విమలబుద్దిలాగ, దయతో కూడిన 
దానంవలె, వినయ సహితమైన విభవంవలె ప్రసిద్ది చెందింది. గుణవంతుడు, ఉన్నతవంశుడు, 
చంద్రధవళుడు అయిన ఆ రాజుకాంతి గుణవంతము, ఉన్నతవంశము, చంద్రధవళము అయిన 
ఛత్రంవలె తక్కిన రాజులందరి తలపై వెలిసింది. ఆయన కీర్తి గంగాజలంవలె ఉజ్ఞలమై ఈశ్వర 
శిరస్సులవై ఉంటూ, ముల్గొకాలూ వ్యాపించి, వాటికి అపూర్వాభరణమైంది. ఆయన వేయి యజ్ఞాలు 
చేసి, మహేంద్రుని తలదన్నిన వైభవంతో తులదూగుతూ, అరవై వేలమంది పత్నులతో సకల సౌఖ్యాలూ 
అనుభవిస్తూ ఉండేవాడు. 


ఇలా ఉండగా, ఆ రాజు ఒకమారు రాక్షసులు మునులను బాధిస్తున్నారని విని, వారి 
మదమణచి మునులను రక్షించడం కోసం అశ్వారూఢుడై తపోవన భూములలో సంచరించాడు. 
అప్పుడు మార్గాయాసంతో అతనికి దప్పి కలిగింది. ఒకచోట రాజర్షులు కొందరు పుత్రకామేష్టి చేసి 
ఉంచిపోయిన మంత్రజలపూర్ధమైన కలశం కనిపించింది. అది చూచి రాజు దప్పికతో 
బాధపడుతున్నాడు గనుక ముందు వెనకలు చూడకుండా, ఆ కలశంలోని నీరు తాగాడు. పిదప 
రాజధానికి వెళ్ళిపోయాడు. ఆ మంత్రజల ప్రభావం వల్ల రాజుకు గర్భం కలిగింది. ఆహా! విధి ఎంత 
బలీయమైంది! అది అద్భుతాలకు ఆటపట్టు. స్వవ్నం, మాయ, ఇంద్రజాలం మొదలయినవంతా దాని 
వినోదచర్యాలేశం. _ దానిచర్య చిత్రవిచిత్రం. దాని అద్భుతరేఖా విన్యాసాన్ని ఎవరు కొలువగలరు? 
తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఆ రాజు తలను చీల్చుకొని బాలసూర్యునివలె దివ్యకాంతియుతుడైన 
కుమారుడు జనించాడు. రాజు శిరోవ్రణం కూడా క్రమంగా మానింది. ! 


జగత్సామ్రాజ్యరక్షణ లక్షణాలతో, మూర్తీభవించిన పుణ్యంలాగ వెలుగొందే ఆ కుమూనుని 


చూచి రాణులు ఎత్తుకుని, పుత్రవాత్సల్యంతో చన్నులు చేపి “నా ముద్దు తండ్రి! నన్ను కాపాడుతాడు! 
నన్ను కాపాడుతాడు!- 


మాం ధారయిష్యతి" అని పరస్పరం అనుకొని ముద్దులాడడం ప్రారంభించారు. 


మాంధాత్రవదానం 23 


తల్టులు “మాం ధారయిపష్యతి! మాం ధారయిష్యతి! అని ఎప్పుడూ అంటుండడం వల్ల ఆ బాలునికి 
మాంధాత అని పేరు పడింది. 

ఆ బాలుడు ప్రవర్హమానుడవుతూ పుణ్య క్రీడలతో బాలారిష్టాలు లేక ఆరు ఇంద్ర సంవత్సరాలు 
గడిపాడు. తర్వాత యౌవనం అంకురించింది. సర్వవిద్యలలోను పారంగతుడయ్యాడు. పిదప 
కొంత కాలానికి తండ్రి పరలోకగతుడు కాగా, పట్టాభిషిక్తుడై రాజ్యభారం స్వీకరించాడు. ఆయన 
పట్టాభిషేకానికి, ఆ సుకృతి గుణగణాలకు దాసుడైన దివౌకసుడనే యక్షుడు దివ్యవస్తువులు 
తీసుకొనివచ్చాడు. ఆ రాజు పట్టాభిషేక మహోత్సవంలో సువర్ధమకుటం ధరించి, దానిపై తెల్లని ఉష్టీనం 
తురాయి ధరించి, శిఖరంపై శరత్కాల మేఘాలు పారాడే మేరుపర్వతంలాగ వెలిగాడు. అప్పుడు 
వెంటనే అతనికి రాజోచితాలైన సప్తరత్నాలు, చకక్రాశ్వమణిహస్త స్త్రీగృహాలనేవి వాటంతట అవే 
చేకూరాయి. ఆయన సాగరమేఖల అయిన వసుంధరను తన హ్రొక భుజంతో వహిస్తూ 
భూభార[్రాంతుడైన ఆదిశేషునికి విశ్రాంతీ, సంతృప్తీ కలిగించాడు. భువనరక్షణసన్నద్దుడు, అభినవ 
రాజలక్ష్మీ సమాశ్రితుడు, చక్రవర్తి అయిన ఆ రాజు భువనరక్షణుమాయత్ర్తం, నవలక్ష్మీసమా శ్రయం, 
చక్రం కలది అయిన మహావిష్ణువు భుజంవలె వెలుగొందాడు. అతని కీర్తి జాహ్నవివలె మూడు లోకాలు 
వ్యాపించింది. ఆయన సంపదలు అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి. ఆయన, పుణ్యలత పూచిన 
తొలిపూవులా పరిమళించాడు. ఇలా సకల సామ్రాజ్య లక్షణాలతో తులతూగుతూ శత్రువులను 
పరిమార్చి పరిపాలన కొనసాగిస్తున్న ఆ రాజచంద్రునికి తుల్యరూప బల సంపన్నులయిన వేయిమంది 
పుత్రులుదయించారు. 


ఆ రాజు ఒకానొకనాడు మంత్రులతోపాటు వనభూములలో విహరిస్తూ, వికసిత 
కుసుమలక్ష్మిని చూచి ఆనందిస్తూ, ఒకచోట కొన్ని పక్షులను చూచాడు. ఆ పక్షులు ఆకాశానికి 
ఎగురబోయి, రెక్కలు లేనందున ఎగరలేక, ఆకాశగమనం తలచుకొంటూ చిక్కిపోయి గత్యంతరంలేక 
నేలవై తిరుగాడుతూ, కులవృత్తి కూలిపోగా తినతిండీ కట్టుగుడ్డా లేక దీనస్థితి పొందిన దరిద్రులవలె 
అగచాట్లు పడుతున్నాయి. వాటిని చూచి రాజు మనస్సు నీరై “అయ్యో! ఈ దీనశకుంతాలు ఏమి 
చెడ్డపని చేశాయి? పాపం! రెక్కలు లేక క్షం మీద నేలవై తిరుగాడడానికి కారణమేమిటి?” అన్నాడు. 
ఆ మాటలు విని ముందు నడుస్తున్న సత్యసేనుడనే మహామాత్యుడు రాజుకు ఇలా విన్నవించాడు: 
“దేవా! వనచరులు చెప్పగా దీనికి కారణం విన్నాను. ఈ తపోవనంలో తపస్స్వాధ్యాయ నిరతులు, 
దీప్తతేజులు అయిన మునుల పుణ్యావాసాలు నూట అయిదు ఉన్నాయి. ఈ పక్షులు ఆ తపోవన 
వృక్షాలలో చేరి ఎప్పుడూ కోలాహలం చేస్తూ, వారి ధ్యానాధ్యయన జపాలకు విఘ్నం కలుగజేస్తుండగా, 
చెవులు చిల్లులు పడజేసే ఆ శబ్దం వినజాలక మునులు కోపగించి శపించారట. తప్పు చేసిన ఈ పక్షుల 
రెక్కలన్నీ వారి మహాశాపాగ్నికి క్షణంలో కాలి రాలి పడిపోయాయట. అప్పటినుంచి ఈ పక్షులు 
పక్షరహితాలై కష్టంతో కాలం గడుపుతూ నీ శత్రుపక్షంవలె (శ్రమపడి కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నాయి.” 

మహామాత్యుని మాటలు విని రాజు చాల పరితపించాడు. పక్షులకు కలిగిన శాపంతో ఆయన 
మనస్సు కరుణారంజితమైంది. “అయ్యో! అరణ్యంలో శాంతంగా తపస్సు చేసుకొనే తాపసుల 


24 అవదాన కల్పలత 


తపఃప్రభావం ఈ విధంగా పరిణమించిందా? నిజమే! మునుల తేజస్సు, నిప్పుల తేజస్సు నిరాఘాటంగా 
కాల్సేవే కదా! ఆత్మసుఖం కోసం కోపతప్తమైన మనస్సును కమాగుణంతో చల్లార్చలేని కుహానా 
తపస్వులతో పనేమిటి? ప్రసన్నమైన బుద్ది, పవిత్రమైన మనస్సు, మైత్రి, దయ, దానం, శమం, దమం- 
ఈ గుణాలు కలవారి తపస్సే శ్లాఘ్యమైనది కాని, ఈ గుణాలు లేనివారి తపస్సు కేవలం కాయశోషణమే. 
కోపిష్టుల తపస్సు, గర్విష్టుల బలము, లోభుల విభవము, దుష్టుల విద్య ఎందుకు? ఇలాటి 
కలుపదిత్తులు, తీవ్ర (క్రోధనులు అయిన మునులను నేను సహించను. నా దేశంనుంచి వారు వెళ్ళిపోనీ!” 
అని రాజు మహామాత్యునితో అని, “నావశంలో ఉన్న భూమిని వదలిపాండి!” అని రాజపురుషులతో 
వారికి సందేశం పంపించాడు. పక్షులవై పక్షపాతంతో కోపగించుకొన్న మహీపతి సందేశాన్ని మునులు 
విని, సిగ్గుపడి, “ఈ చతుస్సముద్ర మేఖలావృతమైన భూమికంతా ఈ మాంధాతే రాజు. ఈయన 
వశంలో లేని దేశమెక్కడ ఉంది? ఎక్కడికి వెళ్ళగలం?” అని ఆలోచించి, సుర సిద్ద సేవితమైన 
మేరుపర్వత పార్శ్వంలోని జంబూఖండ సమీపఫ్రాంతానికి వలస పోయారు. 
మాంధాత మహాప్రభావంతో ఆయనరాజ్యంలో భూములు దున్నకనే పంటలు పండేవి. 
ఆకాశం రత్నాంబరాలను వర్షించేది. ఆయన ఆజ్ఞతో, ఇంద్రుడు కూడ సిగ్గుపడేట్టు మేఘాలు 
ఏడునాళ్ళు జడిగా పసిడివాన కురిశాయి. _మహాప్రభావవంతుడైన ఆయన మహాపరా క్రమవంతులైన 
పద్దెనిమిదికోట్లమంది భటులుగల సైన్యంతో ఆకాశ మార్గాన జైత్రయాత్రకు బయలుదేరి, 
దివ్యపురుషులు వసించే పూర్వవిదేహమనే ద్వీపాన్ని వశపరచుకొన్నాడు. పిదప గోదానీయమనే ద్వీపాన్ని, 
ఉత్తర కురుభూములను, సుమేరుపర్వత పార్శ్వ ప్రదేశాలను ఆక్రమించుకొని, తన శాసనానికి 
ఎదురనేదేలేక పరిపాలిస్తూ, మేరుపర్వత కనకసానువులలో విహరించసాగాడు. అలా సుఖంగా 
విహరిస్తుండగా పెక్కు. ఇంద్రకాలాలు గడచిపోయాయి. 
సురసదృశుడైన ఆ రాజు ఒకమారు దేవతలను చూడడానికి గజాశ్వరథాది నైన్యసమేతుడై 
గగనమార్గంలో వెళ్ళాడు. ఆయన సైన్యంలోని ఏనుగులతో దిక్కులు కారుమబ్బులు కమ్మినట్టు 
కనిపించాయి. అప్పుడు ఏనుగులు, గుర్రాలు విడిచిన లద్ది మేరుపార్శంలో తపస్సు చేసుకొంటున్న 
మునుల తలలపై పడింది. మునులు అది చూచి కుపితులై రోషారుణద్నష్టితో ఆకాశం వైపు చూచారు. 
వారి కోపదృష్టులకు దిక్కులు నల్లబారిపోయాయి. అది చూచి మాంధాతతో ఉన్న దేవదూత 
వారివద్దకు వచ్చి “ఏమిటిది? ఎందుకీ కోపం? ఎందుకీ శాపాన్ని విసర్దనేచ్చ? ఆయన ఎవరనుకున్నారు! 
సకల భూపాలురు శాసనాన్ని జౌదలదాల్భే పాకశాసన తుల్య వైభవుడైన మాంధాతృ మహీపతి. 
నరదేవుడైనా ఆ రాజు నైన్యంతోపాటు ఆకాశమార్గాన దేవలోకానికి వెళ్ళుతున్నాడు. ఆయన 
గుణగణాలు స్తుతించడం వల్ల నామాట పవిత్రమైంది. _సర్వలోకాలకు సుఖసంపదలు కలిగిసూ 
ప్రేమ జ్ఞాన పూర్ణుడైన ఆయనకు ఐశ్వర్యమదం ఆవంతైనా లేదు. ధనమివ్వడం వర్తి ప 
కుబేరుడు; శక్తిమంతుడు గనుక కుమారస్వామి; వృషభయోగం వరి ఈశ్వరుడు; లక్ష్మీ సమాగం వళ్త 
విష్ణువు; దిగంతాలకు ప్రసరించిన ప్రతాపం గలవాడు గనుక సూర్యుడు; జనరంజకుడు కావడం నల్ల 
చంద్రుడు; పోతరించినవారి బలాన్ని భేదించడం వల్ల ఇంద్రుడు. ఈ విధంగా ఆయన దేవతలందరి 
దివ్యరూపం ధరించి ఉన్నాడు. ఇక ఆయన త్యాగాన్ని గురించి చెప్పనక్కరలేదు. బలిచక్రవర్తి అతని 


మాంధాత్రవదానం 25 


త్యాగగాథ విని పాతాళానికి వెళ్ళిపోయాడు. జలనిధి ఇంకా సంక్షోభపడడం మానలేదు. కనుక కోపం 
మానండి" అని హితవు చెప్పాడు. 

కాని, ఆ మునులలో దుర్ముఖుడనే ముని, దేవదూత మాటలు వినిపించుకొనకనే శాపజలం 
ఆకాశం వైపు చల్లాడు. అది చూచి మాంధాత నైన్యాధిపతి దుర్ముఖముని వైపు తిరిగి నవ్వి “మహర్షీ! 
రోషాగ్ని ఉపసంహరించుకో. తపస్సును వ్యర్థం చేసుకోవద్దు. మహీపతి ఎదుట శాపం విఫలమై నీవు 
సిగ్గుపడుతావు. మేమందరం పక్షులం కాము కదా నీ శాపానికి రెక్కలు విరిగి పడడానికి?” అని 
అన్నాడు. సేనాపతి ఈ విధంగా అంటుండగానే, దుర్ముఖుని శాపం వల్ల మాంధాత ముందున్న నైన్యం 
ముందుకు నడవక ఉన్నచోటనే ఆగిపోయింది. అది చూచి మాంధాత ఆళ్ళర్యపడి “ఏమిటిది?” అని 
అడిగాడు. సేనాపతి సంభ్రమంతో వచ్చి “మహారాజా! ఆ మహర్షులు శాపమిచ్చారు. అందువల్ల నైన్యం 
ముందుకు సాగడం లేదు. శాపం చుట్టుముట్టిన మీ నైన్యం ఆకాశంలో 'మేఘమండలం కప్పిన 
సూర్యమండలంవలె ఉన్నది” అని విన్నవించాడు. అది విని రాజు ముందు ఆగిన నైన్యాన్ని చల్లని 
చూపుతో చూచాడు. ఆ చూపుతో శాపం వల్ల కలిగిన ప్రచండోపద్రవం తొలగింది. పిదప రాజు ఆ 
మునులకు ప్రాణహాని కలిగించక వినోదార్ధం వారి జడలు మాత్రం ఊడిపోయేట్టు చేశాడు. క్రోధ 
మోహాలు జయించని ఈ జడధారులకు మనమెందుకు బరువు చేటు అని సిగ్గుపడినవా అన్నట్టు జడలు 
రాలి భూమి మీద పడ్డాయి. 


తర్వాత మాంధాతృ మహీపాలుడు మేరుగిరి శిఖరం చేరి, అక్కడ దేవతలకు ఆవాసమై 
కనులపండువైన సుదర్శనమనే పట్టణం చూచాడు. ఆ పట్టణానికి కావలి ఉన్న జలావాసులైన నాగులు, 
కరోట పాణులైన యక్షులు, ఎప్పుడూ పోతరించి ఉండే సురమాలాధరులనేవారు, 
మహారాజకాయికులనే బలవంతులైన దేవతలూ, కవచాయుధాలు ధరించిన మహారాజులనే వారు 
నలుగురూ క్రోధంతో మిట్టిపడే నైన్యంతో సహా మాంధాతను ఎదిరించారు. ఆయన వారినందరినీ 
అవలీలగా జయించి, వారిని తన నైన్యం ముందు దారి చూపుతూ వెళ్ళేట్టు చేసి, ముందుకు 
సాగిపోయాడు. 

అటుపిమ్మట రాజు అక్కడి వింతలను ఒక్కొటొక్కటిగా చూచాడు. కల్పద్రుమ కోవిదార 
వృక్షాలతో మనోహరమైన పారిజాతమనే దేవనికేతనం కనిపించింది. మేరుపర్వత శిఖరానికి సిగదండవలె 
తన కాంతులతో ఆకాశాన్ని ధవళాతిధవళం చేస్తున్న సుధర్మ అనే దేవసభ కనిపించింది. బంగారుతోను, 
పగడాలు, వజ్రాలు మొదలయిన అమూల్యమైన రత్నాలతోను చేసిన స్తంభాలు, గోడలతో కండ్లు 
మిరిమిట్లు గొలిపే వైజయంతమనే ప్రసిద్ద ప్రాసాదం చూచాడు. దాని మణిమయ భూమితలంలోను, 
గోడలలోను దేవతలు ప్రతిఫలించారు. అది చూస్తే, దేవలోకం ఒక్కటైనా వెక్కుగా కనిపించింది. ఆ 
భవనకాంతులు, రత్నతోరణ దీధితులు కలిసి చిత్రవిచిత్రంగా దిక్కులను వ్యాపించి వేయి 
ఇంద్రధనుస్సులతో _అలంకరించినట్టు కనిపించింది. అక్కడి శృంగారసరసిలో తామరతీగలు- 
పద్మినులు-పద్మినీ జాతివారైన సురాంగనలు ఒకరినొకరు పోలారు; ఇరువురూ పద్మముఖులు, 
భృంగాలకలు గనుక. మందమారుతానికి కల్పవృక్షం పల్లవాలు కదలడం చూడగా, నందనవనలక్ష్మీ 
ఆనందంతో అభినయం పడుతున్నట్టు తోచింది. ఇక మనోహరమైన చైత్రరథోద్యానం 


26 అవదాన కల్పలత 


చెప్పనక్కరలేదు. అది మధుమాధవులకు నిత్యోత్సవం; ప్రేమికులకు కామోత్సవం. మరొకవైపు 
భృంగరాజు చుట్టుముట్టి జుమ్మనగా మదసౌరభం దిక్కులకు విరజిమ్ముతూ రూపుదాల్సిన నందనవనం 
వలె ఉన్న ఐరావతాన్ని చూచాడు. సర్వ కామప్రదమూ, సర్వసుఖకరమూ, సర్వబుతుమనోహరమూ, 
సర్వాతిశాయి అయిన ఆ దేవసదనాన్ని రాజు చూచి ముహూర్తమాత్రం ఆశ్చేర్యపడి ఆనందంతో 
కన్నులు చెమర్చగా “ఇవి సుకృతం చేసుకున్నవారికి భోగభూములు" అని అనుకున్నాడు. 

ఇంద్రుడు భూమీంద్రుడైన మాంధాత రాక విని సంతోషించి సకల సురగణంతో ఎదురేగి 
సత్కరించి, రత్నరాజివిరాజితమైన తన సభకు పిలుచుకొని వెళ్ళాడు. తక్కిన దేవతలు మణిమయ 
మంచాలపై కూర్చున్న తర్వాత ఇంద్రుడు విరాగి్రేష్టుడైన ఆ నృపతికి తన అర్జాసనమిచ్చి గౌరవించాడు. 
ఒకే ఆసనంలో ఆసీనులైన సురేంద్ర మనుజేంద్రులు రూపగుణాలలో సరిసమానులుగా కనుపించారు. 
అప్పుడు దేవతలందరి చూపూ ఒకమారు రాజుముఖంపై ప్రసరించింది. అది చూడగా తుమ్మెదలు 
మకరందపానం కోసం కమలాన్ని ముసిరాయనిపించింది. అప్పుడు ఇంద్రుడు రాజును చూచి, “రాజా! 
నీవు తేజోనిధివి. నీ పదవి శ్చాఘ్యమైనది. ఆకాశానికి సూర్యుడువలె నీవు భూమికి ఆభరణమై 
ఉన్నావు. నీ సామ్రాజ్య విజయధ్వజం నానాటికీ అతిశయించే ప్రభావంతో, కీర్తి అనే పతాకతో 
ముల్లోకాలలోను ఎగురుతున్నది. _ చెవులున్నందుకు నీకథామృతపానం, కన్నులున్నందుకు నీదర్శన 
రసానుభవం సుఖకరమని జనులను సరస్వతి ప్రేరేపిస్తూ ఉంటుంది. నీవు సత్కర్మలతో విభవం 
సంపాదించావు. కనుక కర్మలకు ఫలముంటుందనే వాదాన్ని నిస్సంశయంగా స్థిరపరుస్తున్నవాడివి నీవే. 
అన్ని ఇంద్రియాలలోకి నేత్రాలనే ఆశించడం ఎందుకు? నీబోటి పుణ్యచరితులను పూర్వపుణ్యవశంతో 
దర్శించగలమనే” అని ప్రశంసించాడు. యశోనిధి అయిన మాంధాత దేవేంద్రుని మాటలు విని 
పొంగిపోక “ త్రిదశాధినాథా! ఇదంతా నీ ప్రసాద ప్రభావమే" అని వినయ వినమితాననుడై విన్నవించాడు. 

ఈ విధంగా దేవతలు నిత్యాదరంతో సత్కరిస్తుండగా, స్వర్గంలో సుఖంగా ఉన్న రాజుకు 
షడింద్రకాలం గడిచింది. ఆయన పరాక్రమంపై విశ్వాసంతో నిర్హరులు నిశ్చింతగా ఉన్నారు. 
సురపతికి కూడ విజయం సులభమైంది. దానవులతో యుద్దం పొసగినప్పుడు సురలు ఆ శౌర్య 
మహాతరుభుజచ్చాయలో హాయిగా విశ్రాంతి పొందారు. ఈ విధంగా రాజు తన పూర్వ 
సంచితపుణ్యంతో అక్షయమైన సుఖం అనుభవిస్తూ మరి ఆరు ఇంద్రుల కాలం గడిపివేశాడు. 

సత్కర్మ ఫలభోగానికి లాంఛనం విమలమైన మనస్సు. పుణ్యపరిక్షయం ఆసన్నమైనప్పుడు 
మనస్సు కలుషమౌతుంది. అలాగే, మాంధాతకు అహంకారం, లోభం ఏర్పడి మనస్సు కలుపితమైంది. 
దానికి తగినట్టుగానే ఆయనకు ఆలోచనలు పొడమినవి: “దేవతల ఈ సంపదను పాలించినది నా 
బాహువే కదా! ఈ అర్జాసనమనే మోసాన్ని ఇక సహించను. నేనొక్కణ్నే ఇంద్రవైభవం అనుభవిస్తాను. 
నా యీ భుజం సకల జగద్భారం మోయగలదు. సురపతిని అవతలికి నెట్టివేసి, తనకుతానై వరిస్తున్న 
ఈ స్వర్గ సామూజ్యలక్కీని ఏకచ్చ[త్రంగా అనుభవిస్తాను" అని ఇంద్రునికి ద్రోహం చేద్దామనే తలంపు 
కలుగగానే అతని దివ్యతేజస్సు వాడిన పూలదండలాగ నల్హబడిపోయింది. సంపద అనే నది 
ఘనోదయంలో పొంగి, సౌజన్యమనే గట్టును కూల్చివేస్తూ, చంచలమైన మానసాన్ని కలుషితం చేస్తుంది. 


మాంధాత్రవదానం 27 


పాపచింత గొప్పవారిని కూడా మదమత్తులను చేస్తుంది; శ్రేయస్సును పోగొడుతుంది; ఆపదలకు 
దూతివంటిది. ఎంతవారికైనా దానిని సహించడం కష్టం. కనుక పాపసంకల్పం కలుగగానే మాంధాత 
మహీపతి గొడ్డుపోయి, మొదలు నరికిన చెట్టువలె క్షణంలో భూమివై కూలిపోయాడు. 


అభ్యాసం లేకపోతే విద్య నశిస్తుంది. గర్వం బలిస్తే సిరి అడుగంటుతుంది. ద్వేషం 
సాధుత్వాన్ని ధ్వంసం చేస్తుంది. లోభం ఉన్నతిని లోపింపజేస్తుంది. పరాకాష్టను పొందిన అభివృద్ది 
అహంకారం ఏర్పడితే వెంటనే పతనావస్థను పొందుతుంది. 

మాంధాత పూర్వజన్మలో సర్వవిభువును పూజించాడు. ఆ పూజాఫలం వల్ల ఇంద్రుడు 
కూడ ఆశించగల రాజ్యాన్ని మరుసటి జన్మలో పొందగలిగాడు. ఆ జన్మలో సత్చాత్రదానం చేయడం 
వల్ల సురపతి వైభవానికి మించిన వైభవం, ఆశ్చర్యకరమైన విశేష వితరణగుణం కలిగాయి. ఆ 
పూర్వజన్మలో అతడు బంధుమతి అనే పట్టణంలో ఉత్కరికుడనే వర్తకుడుగా జన్మించాడు; 
శుచివర్తనంతో ప్రవర్తించాడు. ఒకనాడు ఆయన యింటికి సర్వభూత సంతారణ పరాయణుడైన విపశ్యి 
అనే సమ్యకంబుద్దుడు భిక్షకు వచ్చాడు. ఉత్తరికుడు ఆ విపశ్యి భికాపాత్రలో సంతోషంతో ఒక్క 
పిడకెడు వెసలు వేశాడు. అగ్రద్దగా వేయడం వల నాలుగు గింజలు మాత్రం భిక్షాపాత్రలో పడ్డాయి; 
తక్కినదంతా నేలమీద పడింది. ఆ దానప్రభావంతో మరుసటి జన్మలో మాంధాతగా పుట్టి 
సకలద్వీపాధిపతి అయి ఇంద్రుని అర్జాసనం అలంకరించాడు. పరధ్యానంతో తక్కిన వెసలన్నీ నేల మీద 
ఒలకబో యడం వల్ల ఫలావసానంలో దేవలోకంనుంచి భూమివై కూలాడు. 

దానకల్పవృక్షఫలం సాటిలేనిది; ఊహాతీతమైనది; స్వప్పుమాయలో  కానవచ్చేది కాదు; 
అద్నష్టనంతులకు అపార విభవ భోగాలు చేకూరుస్తుంది. 

ఈ విధంగా బుద్దభగవానుడు భిక్షువులకు ఉపదేశించిన సందర్భంలో నిజ జన్మాంతర కథ 
తెలుపుతూ దానఫల వైభవం వివరించాడు. 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో మాంధాత్రవదానమనే నాల్లవ షల్లవం. 


5. చంద్రప్రభావదానం 


దేవతలు వచ్చి యాచించే వేళకు క్షీరసాగరం కలతపడి, చాలసేపు కంపించింది. ఇక కల్పవృక్షాలు 
ఫలమిచ్చే వేళలో కదలడం సహజం. కాని, పెక్కు పూర్వజన్మలలోను దానశీలి అయిన మహాసత్త్వుడు 
దేహాన్ని ఒడ్డేటప్పుడు కూడ ఎంతమాత్రమూ చలించక హర్షపులికితుడై ఉంటాడు. 

కైలాసపర్వతమనే సాకుతో మందహాసం చేస్తున్నదా అన్నట్టున్న ఉత్తరదిక్కులో భువనానికే 
ఆభరణమైన భద్రశిల అనే పట్టుణం ఉంది. ఆ పట్టణంలో ప్రజలు తమ ఉద్యానాలలో నాటి 
పెంచుతున్న లతలలాగ దానలత వర్దిల్లుతూ వారికి ప్రీతి కలిగించేది. ఆ 'దానలతకు తెల్లని కాంతే 
పూగుత్తి.  సర్వసంపదలే పండ్ల గుత్తులు. ఆ పట్టణ స్త్రీలు చక్కని చుక్కలు. త్రిపురారి 
మూడవకంటి సెగకు భయపడిన మన్మథుడు ఆ చక్కనిచుక్కల కనుబొమల సోయగం 
మరుగుజొచ్చినట్టు తోచేది. అక్కడి భవనాలు హేమమయాలు. ఆ భవనాలను ముక్తాహారాలతో 
అలంకరించారు. అప్పుడవి తారకామండిలతో ప్రకాశించే మేరుశిఖరపంక్తిలాగ కనిపించేవి. 

ఆ పట్టణాన్ని చంద్రప్రభుడనే భూపతి ఏలేవాడు. పేరుకు తగినట్టుగా తెల్లని దేహచ్చాయ గల 
ఆ రాజు కైలాసంలాగ పట్టపగలే పండువెన్నెలలు కాచేవాడు. పండువెన్నెలలవంటి ఆయన దేహకాంతులు 
రాత్రులలో స్నేహగుణక్షయం లేకనే దీపాలై వెలుగుతుండేవి. శ్వేతచ్చత్రం కింద ఆయన ఉన్నప్పుడు 
తారకలు ఆయనను చూచి ఎక్కడ మోహపడుతాయో అనే అనుమానంతో తారకాధిపతి అయిన 
చంద్రుడే గొడుగుగా వచ్చి ఆయనను మరుగు చేస్తున్నట్టు తోచేది. ఆయన ఎప్పుడూ తన 
ఉత్తమకోశంలో ఉన్న సిరిని దానం చేస్తాడని ఆయనను చూడగానే పద్మిని సంకోచం పొందేది. 
త్యాగంతో విమల యశస్సు ఆర్టించిన ఆ రాజు తనకు సైన్యం కలదనే అహంకారాన్ని, పటాటోపాన్ని 
వదలిపెట్టాడు. చక్రమకుటాదులు మాత్రం లక్ష్మీ చిహ్నాలు గనుక ఉంచుకున్నాడు. అతని పుణ్యం 
ఉన్నతమైనకొద్దీ విభవం హెచ్చింది. విభవం హెచ్చినకొద్దీ ఆయనలో వినయం విలసిల్లింది. ధనుస్సు 
వంగినప్పుడే కదా గుణం కొసకు ఎక్కుతుంది? కాలదూరుడైన ఆ రాజుకాలంలో ప్రజలు నలభైలక్షల 
సంవత్సరాల ఆయుస్సు కలిగి సుఖంగా ఉండేవారు. లోకపాలురను మించిపోయే వైభవంగల ఆ 
భూపాలుని ఏలుబడిలో అరవైవేల పట్టణాలు సంపూర్ణ సంపదలతో తులదూగేవి. ఆయన పెక్కు 
యజ్ఞాలు చేశాడు. ఆయన సిరికి ఆయన కీర్తి తిలకంగాను, పుణ్యవిభూతులు భూషణాలుగాను, 
యజ్ఞధూమలతాభంగాలు ముంగురులుగాను శోభనిచ్చాయి. 


ఆ చంద్రప్రభునికి ఇద్దరు మంకత్రులుండేవారు. వారిలో ఒకని పేరు మహాచంద్రుడు. 
చంద్రుడు కలువల వికాసంతో పాటే ఉదయించి ఉజ్జ్వలుడైనట్టు ఆయన సంపద్వికాసంతో పాటే 


చంద్రప్రభావదానం 29 


అభివృద్ది చెంది, చంద్రబింబంవలె ప్రజలను చల్లని చూపులతో చూచేవాడు. నిశ్చల లక్ష్యంగల ఆ మంత్రి 
చంద్రప్రభుని యశస్సనే నావలో తన ప్రజ్ఞాపతాకం ఎగురవేసి, ఆ నావను రాజ్యపారావారం దాటించే 
కర్ణధారి. రెండవ మంత్రిపేరు మహీధరుడు. ఆ అమాత్యకుంజరుడు పేరుకు తగినట్టు ఐదవ 
దిగ్గజంవలె ఆ రాజు రాజ్యభారమంతా భరించేవాడు. నీతికి బృహస్పతి, మంత్రజ్ఞుడు అయిన ఆ 
మంత్రి శత్రు సామంతరాజుల శౌర్యాన్ని మంత్రజ్ఞుడు సర్బవిషాన్ని పోగొట్టినట్టు రూపుమాపాడు. 
సత్సురుషునితో గుణం, గుణంతో సత్ఫ్సురుషుడూ ఒప్పారినట్టు ఆ రాజు, మంత్రులు 
పరస్తరానురాగవిశ్వాసాలతో మెలగేవారు. కృతజ్ఞుడు, సరళస్వభావుడు అయిన ప్రభువు, 
భక్తినిర్భరుడైన ఉత్తమభృత్యుడు పుణ్యంకొద్దీ. అద్నష్టంకొద్దీ లభిస్తారు. ప్రభువు గుణజ్ఞుడై “వీడు 
మంచివాడు, వీడు కాదూ అనే భేదం. తెలుసుకోడంలోనే సకలసంపదలు (భ్రాంతి లేకుండా శాశ్వతంగా 
అభివృద్ది కావడానికి కిటుకు ఉంది. 


ఒకప్పుడు ఆ మంత్రులిద్దరికి, తక్కిన మంత్రులకు కూడ దానవ్యసనంతో రాజు 
క్షీణించిపోయినట్టు కల వచ్చింది. దానికితోడు దుర్నిమిత్తాలు కూడా కలిగాయి. ఏదో ఆపద 
మూడుతుందనే భయంతో వారు రాజుహితం కోసం శాంతి స్వస్తిక క్రియలు చేయించడంలో శ్రద్ద 
వహించారు. తపోవనాలలో ఉన్న విశ్వామిత్రాది మహర్షులు కూడ ఆ దుర్నిమిత్తాలు చూచి రాజుకు 
విపత్తు కలుగుతుందని ఆందోళన పడసాగారు. 


ఇలా ఉండగా, గంధమాదన పర్వతప్రాంతాలలో రౌ ద్రాక్షుడనే బ్రాహ్మణ బ్రువుడుండేవాడు. 
వాడు పూర్వజన్మలో బ్రహ్మరాక్షసుడు. సహింపరాని మాత్సర్యం, (క్రౌర్యం, దౌర్హన్యం కలవాడు. వాడు 
గుణరహితుడు. కనుక సద్గుణాలంటే వానికి గిట్టదు. ఈ కారణంగా చంద్రప్రభునికి దానగుణం వళ్ల 
కలిగిన అపూర్వకీర్తిని విని మండిపడి ఇలా అనుకున్నాడు: “ఆ రాజు కీర్తిని గగనంలో సిద్దగంధర్వ 
గీర్వాణ లలనామణులు ఎప్పుడూ పాడుతూ ఉంటారు. సదా సర్వకాలం ఆయన గుణసంస్తుతి 
సూక్తులే నా చెవుల్లో పడుతూ ఉంటాయి. నేను సహజంగా ఇతరుల గుణోన్నతిని సహించేవాణ్ణి కాను. 
ఏం చేయను? ఆ దానశీలుని వద్దకు వెళ్ళి శిరస్సును ఖండించి యిమ్మని యాచిస్తాను. ఇవ్వననే 
మాటతో దానార్దితమైన కీర్తిని ధ్వంసం చేస్తాను. శిరస్సు ఇవ్వడా, కీర్తి కోల్పోతాడు. ఇచ్చాడా నా కసి 
తీరుతుంది" అని క్రార్యగుణ కఠినుడైన ఆ శఠుడు ఆలోచించి, ఇంద్రజాలాదిమాయలు ఎరిగినవాడు 
గనుక దుష్ట సంకల్పం మరుగుచేసి ప్రశాంతమైన వేషంతో భద్రశిలాపురికి వచ్చి, రాజు సన్నిధానం చేరాడు. 

గుణదోషసమాకులమైన ఈ  సంసారవనంలో _ కల్పవృక్షాలూ పుడుతూ ఉంటాయి, 
విషవ్చక్షాలూ పుడుతూ ఉంటాయి. దుర్నిమిత్తాలవలె ఘోరనినాశాన్ని సూచిస్తూ తీరని భయం కలిగించే 
దుష్టుల వల్ల ఎవరికి దుఃఖం కలుగదు? దుర్మార్గనికి చీకటికి భేదమేమిటో చెప్పండి. దుర్మార్గుడు 
గుణద్వేషి ప్రకాశానికి శత్రువు, దోషాశ్రయుడు. దుర్మార్గుడు తాచుపామువలె భయంకరుడు. వీడిని 
ఎవరు స్నప్టించారో? తాచుపాములాగ అకారణంగానే కాటు వేస్తాడు; విద్వేపనిషం కక్కుతాడు; చలం 
పూనుతాడు. 

ఆ రౌద్రాకుడు నగరంలో ప్రవేశించగానే పురదేవత రాజుకు ప్రత్యక్షమై భయచకిత నేత్రాలతో 
“రాజూ! జగజ్జీవితమైన నీ జీవితాన్ని ధ్వంసం చేయదలచి నీ శిరస్సును యాచించడం కోసం: జక 


30 అవదాన కల్పలత 


(బ్రాహ్మణాధముడు వస్తున్నాడు. వాడు దుష్టబుద్ది గనుక వధింపదగినవాడు.. వాణ్ణి నగరద్వారంలోనే 
ఆపాను. వాణ్ణి చూడగానే నా మనస్సు బెదరిపోయింది. ధైర్యం చిక్కబట్టలేకున్నది” అని అన్నది. 
యాచకుడు నగరద్వారంలోనే ఆగిపోయినందుకు భూపాలుడు సిగ్గుపడి మోము వాల్చి, పురదేవతతో 
ఇలా అన్నాడు: “దేవీ! యాచన కోసం వచ్చిన ఆ బ్రాహ్మణుని అడ్డగించవద్దు; నిరాఘాటంగా పురంలో 
ప్రవేశించనివ్వు. యాచకుడు తన ఆశ విఫలమైందని వదిలే నిట్యూర్సును నేను సహించలేను. యాచన 
చేసేవారికోసం తనువును వ్యయం చేయడం ఎంతో పుణ్యంతోగాని లభించదు. యుగాలతరబడి 
(బ్రతికినా మానవునికి చావు తప్పుదుగదా! ఈ లోకంలో యాచకుడు నిరాశపడి వెళ్ళిపోనివారి జీవితమే 
పవిత్రమైంది. నా క్నేమానుగుణంగా నాకీ మేలు చేయి. ఆశావిఘాతం వల్ల ఆ బ్రాహ్మణునికి కలిగిన 
సంతాపం పోగొట్టు. ఇంతమాత్రం చేయి.” రాజు దృఢనిశ్చయాన్ని విని పురదేవత చింతతో 
వ్యధపడుతూ అదృశ్యురాలైంది. 

పురదేవత అదృశ్యురాలు కాగానే, భయంకరమైన రంపం మెత్తని మనస్సులను పరపర 
కోసేవిధంగా రాజును నాశనం చేయదలచిన రంపంవంటి ఆ దుర్మార్గుడు నగరంలో ప్రవేశించాడు. ఆ 
దుష్టుడు యాచకులకు అడ్డులేని రాజద్వారం (ప్రవేశించగానే భూమిపతికి ఏమి ముప్పు మూడుతుందో 
అనే శంకతో భూమీ, భూధరాలు కంపించాయి. ఆ దుష్టముఖుడు చంద్రుణ్న మింగే రాహువులాగ 
నరేంద్రుణ్ని సమీపించి మొదట్స్‌నే అమంగళార్థమిచ్చే ఆశీర్వాదంతో “రాజా! స్వస్తి. నేను బాహ్మణ్ని. 
నిర్హనమైన అడవిలో అణిమాది సిద్దులు సాధించడానికి తపస్సు చేస్తున్నాను. సకలార్థి సురపాదపమైన 
నిన్ను ఈప్టితార్దసిద్ది కోసం చేరవచ్చాను. నీచూపు కరుణామృతవర్షి. నీ మనస్సు సౌజన్య పూరీతం. 
నీ శాంతి గుణం క్రోధరజస్సును కడిగివేసే నదివంటిది. నీ బుద్ది దుఃఖార్తులను తల్లివలె ఆదుకొనేది. 
నీ సంపద దానజలాభిపేకంతో పవిత్రమైంది. నీ మాట సదా సత్యసమ్మితం. ఇలాటి గుణాలుగల 
నీవొక్కడివే జగద్భాంధవుడుగా ఉంటున్నావు. సిద్దులను సాధించడానికి చక్రవర్తి శిరస్సు సంపాదించమని 
కొందరన్నారు. కనుక నీ శిరస్సును నాకు ఇవ్వు. శిరస్సును దానం చేయగల చక్రవర్తి నీకంటే 
మరొకరెవరు? లోకంలో కోరికలిచ్చే చింతామణి, కల్పవృక్షం వంటివి ఉన్నాయి. కాని, అవి 
సామాన్యమైన వాంఛితాలిచ్చేవే. దుర్లభమైన కోరికలిచ్చే నీవంటివారు అరుదు" అని కోరాడు. 


ఆ మాటలు విని ఉదారహృదయుడు, సత్త్వశాలి అయిన ఆ రాజు ఎంతమాత్రమూ చలించక 
అర్జిసందర్శనంతో ఆనందం పాంగులువారగా, ఇలా అన్నాడు. “ఓబ్రాహ్మణ్రేష్టా! నేను ధన్యుణ్ని. 
అర్థుల మనోరథసిద్ది కోసం నా జీవితం ఉత్తమమైన ఉపకరణమై వ్యయించడానికి అవకాశం కలిగింది. 
పరార్థం కోసం ప్రాణాలు అర్చించాలనే వాంఛ నాకు చిరకాలంగా ఉంది. నీవు నా ప్రాణాలను 
యాచించడం నా పుణ్యంకదా! నీ సిద్దిసాధనకు నా శిరస్సు ఉపకరణం కావడం శ్ఞాఘనీయమైన విషయం. 
లోకంలో స్థిరంగా ఉండేది అర్ధికి సమర్పించిన దానమేకదా!” 


రాజు ఈ విధంగా యాచకునితో అనడం చూచి మహామాత్యులైన మహాచంద్రుడు 
మహీధరుడు భయంతో వణుకుతూ రాజుతో ఇలా విన్నవించారు: “దేవా! స్వకీయ జీవిత రక్షణం మీకు 
ప్రథమధర్మం. మీరు జీవిస్తేనేకదా ఈలోకంలో తక్కిన జీవులు సుఖంగా జీవించడం?  మీదేహం 


చంద్రప్రభావదానం 31 


సర్వజీవులకు ఆధారమైంది. కనుక శిరస్సును దానం చేయడం ఉచితం కాదు. హేమరత్నమయ శిరస్సు 
చేయించి, ఈ (బ్రాహ్మణునికి దానం చేయండి. లక్షలాది యాచకుల మనోరథాలను సర్వవిధాల 
పూరించేవారిని రక్షించడం జగద్రక్షణవంటిది. కనుక మీ దేహరక్షణ ముఖ్యం. ఈ (బ్రాహ్మణుని 
సంకల్పం క్రూరమైంది; మనస్సు కలుషితమైంది; మీ శిరస్సు ఇతనికెందుకు? రత్నఖచితమైన స్వర్ణశిరస్సు 
తీసుకొనివెళ్ళనీ! కల్పవృక్షాన్ని కూకటివేళ్ళతో నరికివేస్తే అర్జులకు ప్రయేజనమేమి? ఆకలిగొన్నవారు 
చింతామణిని నూరుకొని ముద్దచేసి తింటారా? మంత్రుల మాటలకు ఆ బ్రహ్మబంధువు ఒప్పలేదు. 
తన సిద్దిసాధనకు హేమరత్నమయమైన శిరస్సు ఉపయోగించదని భీష్మించాడు. 


తర్వాత రాజు తన శిరస్సును భేదించి ఆ బ్రాహ్మణటబ్రువునికి దానం చేసే ఉద్దేశంతో తన 
కిరీటం శిరస్సునుంచి తీసివేశాడు. ఆ కిరీటపు ముత్యాలసరాల కాంతులు చూడగా కిరీటం శిరస్సును 
వదలుతున్నందుకు దుఃఖంతో అ(శ్రుధారలు విడుస్తున్నట్టు కనిపించింది. రాజు మకుటం తీసివేయడం 
చూచిన వెంటనే ప్రజలు కూడ తమ ఉష్టీషాలు తీసి భూమివై వేశారు. . అప్పుడు దిక్కులను 


కాల్చివేసేట్టు భయంకరంగా ఉల్కలు రాలాయి. రాజు శిరోదానానికే కృతనిశ్చయుడు కావడం చూచి, 
ఆ దారుణకృత్యం చూడజాలక మహామాత్యులిద్దరూ దేహత్యాగం చేశారు. 


పిదప రాజు రత్నగర్భమనే ఉద్యానవనం ప్రవేశించి, ఒక పూచిన సంవెంగ చెట్టు కింద కూర్చుని 
తల తరుగుకొనడానికి ఉద్యమించాడు. అది చూచి వనదేవత దుఃఖంతో “రాజూ! అలాటి సాహసం 
చేయకు” అని కోరింది. నవలతలు కదలుతున్న చిగురుటాకులతో, మత్తభ్రమర నినాదంతో, చేతులెత్తి, 
గొంతెత్తి ఆయనను ఆ సాహసం నుంచి నివారించడానికి ప్రయత్నించినట్టు అనిపించింది. కాని రాజు 
నిశ్చల సంకల్పంతో ఉద్యానదేవతను సమ్మతింపజేసి, విమలమైన బోధితో ప్రణిధానంలో మనసు లీనం 
చేసి “ఈ రత్నమయోద్యానంలో పుణ్యరాశిలాగ ఉన్నతమైన స్తూపమొకటి ప్రశాస్త పేరుతో నెలకొననీ. 
ఆ స్తూపం జీవకోటిని ఈ సంసార సాగరం నుంచి తరింపజేయనీ! ఈ సత్సంకల్పంచేత నేను ఏమాత్రం 
పుణ్యం సంపాదించినా దానివల్ల ఈ ప్రపంచంలోని దేహధారులు సంసారవిముక్తులుకానీ! అని తలపోసి 
తన శిరస్సును కచకలాపంతో ఆ సంపంగి చెట్టు కొమ్మకు కట్టి, కోసి ఆ బ్రాహ్మణునికి ఇచ్చాడు. 

ఆ చంద్రప్రభ నరపతి సత్తోత్సాహభరితమైన ప్రణిధానబలం వల్ల విమల పుణ్యకాంతులు 
దిగంతాలకు వ్యాపించాయి. ఆ కాంతులతో ఆ రాజ్యప్రజలు క్షణంలో మహామోహం తొలగిపోయి, 
నిరంతర సంసారాయాసం ఉడిగి పరినిర్వాణం పొందారు. 


ఈ విధంగా _ బుద్దభగవానుడు తన పూర్వజన్మ వృత్తాంత కథతో భిక్షువులకు పవిత్ర దాన 
ధర్మోపదేశం చేశాడు. 


ఇది కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో చంద్రప్రభావదానమనే ఐదవ పల్లవం. 


6. బదరద్విపయా త్రావదానం 


మహావీర్యసంపన్నులు, పవిత్రమానసులు, సత్త్వగుణ మహోదధులు అయిన దానశీలురు 
పరార్థపూరణంలో మహోత్సాహం పొందుతారు. వారి సంకల్ఫాలు కూడా మన ఆలోచనకు అందవు. 
అలాటి మహాత్ముల సత్త్వోజ్జ్వలమైన (ప్రభావ విలసితం ఆశ్చర్యకరమైంది. వారు మేఘమండలాన్ని దాటి 
ఆకాశాన్నంటే ఉన్నత పర్వతాలను మేడ ఎక్కినట్టు సులువుగా ఎక్కుతారు. అగాధజలంతో ఉల్లోల 
కల్ళోలాలతో క్షోభోద్దతమైన సముద్రాలను మడమలు కూడా అంటకుండా దాటివేస్తారు. 
భయంకరారణ్యాలను ఉద్యానవనాలులాగా దాటిపోతారు. 


పూర్వం ఒకప్పుడు బుద్దభగవానుడు ప్రజల _అజ్ఞానాంధకారాలను ఉపదేశస్రకాశంతో 
పటాపంచలు చేస్తూ శ్రావస్తీనగరంలో ఉండేవాడు. ఒకసారి ఆయన భికుసంఘాలు, వణిక్సృమూహమూ 
వెంటరాగా కాలినడకన మగధదేశం నుంచి బయలుదేరివెళ్ళుతున్నాడు. ఆ దారిలో శాలాటవి అనే 
అరణ్యం ఉంది. అక్కడ దొంగలు పొంచి ఉండి, దారినిపోయే బాటసారులను దోచుకొనేవారు. 
ధనవంతులైన వర్తకులతోపాటు ఆ అడవిదారిని వెళ్ళుతున్న బుద్దభగవానుని శాలాటవిలో గుంపుగా 
పొంచివున్న దొంగలు చూచి, “సర్వప్రాణి హితకారి అయిన ఈ బుద్దభగవానుడు ముందు వెళ్ళిపోనీ. 
తర్వాత ధనరాసులతో సహా వర్తకసంఘాన్ని పూర్తిగా దోచుకుందాము" అని ఆలోచించారు. 
సర్ప్వజ్ఞాడైన బుద్దుడు వారి దురుద్దేశం గ్రహించి, నిర్వికారంగా చిరునవ్వు నవ్వుతూ, “ఏమిటి మీ 
ఆలోచన? అని వారినడిగాడు. ఆ దొంగలు బుద్దభగవానుని ప్రసన్న మందస్మితకాంతులతో 
అజ్ఞానతిమిరం తొలగిపోయిందా అన్నట్టు (క్రౌర్యం వదలి “భగవన్‌! కర్మవశాన మేము దూపష్యమైన 
జీవికతో గడుపు తున్నాము. మాకు మరణభయం లేదు; మరొక కృషి చేయము; ఇతరులను 
రక్షించము; ఇతరుల నుంచి దానం పొందము; సహాజకలుషాత్ములమైన మాకు (క్రౌర్యం కూడా ఉగ్గుతో 
బెట్టిందే. ఈ స్వభావానికి ఏమి చేయగలం? ప్రకృతిసిద్దమైన స్వభావం తీవ్రమైంది. సంస్కరించడానికి 
సాధ్యం కానిదీని. కనుక, దేవా! నీవు మా వృత్తిని పోగొట్టవద్దు. నీవు ముందు వెళ్ళిపో. నీవు 
వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ వర్తకసంఘం సర్వస్వం కొల్లగొడుతామూ అని విన్నవించుకొన్నారు. 
వారి మాటలు విని బుద్దభగవానుని మనసు కరుణాపూర్ణమైంది. క్షణకాలం ఆయన బుద్ది ఊయలవలె 
ఊగింది. కాని, వెంటనే. ఆయన తన వెంట వస్తున్న వర్తకసంఘాల వద్ద ఉన్న ధనమంతా లెక్కించి, 
తక్షణమే లభించిన ఒక నిధి నుంచి దానికి సమానమైన ధనం తీసి దొంగలుగుంపుకిచ్చి వర్తక 
సంఘాలను రక్షించాడు. 


ఈ విధంగా బుద్దదేవుడు ఆ అడవిదారిని వెళ్ళినప్పుడు ఆరుసార్దు ధనం చెల్లించి వర్తక 
సంఘాలను దొంగలబారి నుండి రక్షించాడు. మరల ఒకమారు బుద్దభగవానుడు తన అనుచరులతో 


బదరద్వీపయా త్రావదానం 33 


పాటు ఆ దారినే రాగా ఆయనను భోజనానికి పిలువాలని ఆ చోరులకు బుద్ది కలిగింది. 
బోధిసత్తులు ఎలాటి ఉత్తములు! చూపుతో అజ్ఞానాంధకారం అణచివేసి ప్రకాశం కలిగిస్తారు! వారితో 
సంభాపిస్తేనే శుభాలు చేకూరుతాయి. ఇక వారి సత్సాంగత్యం సన్మార్గానికి సేతువు. ఆ జినభగవానుడు 
తన సరళమైన కృపాద్నష్టితో సకల అశుభాలు నశింపజేసి వారి మనస్సును పరిశుద్దం చేశాడు. 

అర్థచర్య, సమానార్ధభావం, త్యాగం, ప్రియవచనం అనే నాలుగు వస్తువులను సంగ్రహించుకొని 
నియతాత్ములై; కరుణ, ముదిత, ఉపేక్ష, మైత్రి అనే నాలుగు బ్రహ్మవిహారాలలో విహరిస్తూ సత్త్వశాలురై; 
అలోభం, అద్వేషం, అమోహం అనే మూడు కల్యాణాలవాలమైన గుణాలతో మనసు నిండారి 
మహాత్ములై; దానశీలం, క్షమావీర్యం, ధ్యానప్రజ్ఞ, ఉపాయమంత్రి, జ్ఞాననైన్యం కలిగి మనస్వులై 
ఇతరులను రక్షించడంలో అద్వితీయ వీరులైన అద్వయవాదుళై; విద్యాత్రయంతోను, చతుర్విమల 
శీలాలతోను ప్రకాశిస్తూ; పంచావరణాలనుంచి విడివడి; షడాయతనాలను భేదించి; సప్తబోధ్యంగాలను 
సాధించి; ఆర్యాస్ట్థ్రాంగాలను ఉపదేశిస్తూ; నవసంయోగదూరులై; దశబలాలతో ఒప్పారుతూ ఉన్న 
జనులకు ఈ ప్రపంచంలోని జనుల ప్రవృత్తి తెలియనిది ఏముంది? 

బుద్దుని కారుణ్యంతో పరిశుద్దులైేన ఆ తస్కరులు ఆయన పాదాలవై తలలుంచి మోకరిల్లారు. 
అప్పుడు భగవానుడు వారి ఆహ్వానాన్ని అంగీకరించాడు. తన సందర్భ్శనంతోనే శీణపాపులైన ఆ 
దొంగలు సమర్పించిన భోజ్యవస్తువులను బిక్షుసంఘంతోపాటు వెళ్ళి స్వీకరించాడు. తర్వాత దొంగలు 
జ్ఞానాంజనశలాకవంటి బుద్దుని ప్రణిధానప్రభావంతో కన్నులు తెరచి, ఉజ్జ్వలమైన, స్థిరమైన పదాన్ని 
దర్శించి, వెంటనే తీన్రవైరాగ్య పరిపాక హృదయులై, క్రౌర్యం వీడి ప్రసాదగుణ గరిష్టులై సన్యాసం 
స్వీకరించి, ప్రపంచంలో మన్ననలు పొందారు. 

ఈ విధంగా ఆ చోరులకు ఆకస్మాత్తుగా కలిగిన కల్యాణం చూచి భిక్షువులందరూ “భగవన్‌! 
ఇదేమిటి? ఈ మనఃప్రవృత్తి పరివర్తనం ఎలా జరిగింది?" అనిప్రన్నించగా, తథాగతుడు ఇలా 
సెలవిచ్చాడు: ఈ విధంగా ధనం చెల్లించి వర్తకసంఘాన్ని రక్షించడంతో వీరికీ నాకూ సంబంధం 
పూర్వజన్మలో ద్వీపయా త్రకు వెళ్ళినప్పుడు కూడా కలిగింది. ఆ సంగతి వినండి: 

కోసలదేశంలో వారణాసి అనే పట్టణం ఉంది. అది కోసలభూములకు హర్షోత్కర్జాలు 
కలిగిస్తూ బహుముఖమైన విధిస్నప్తికి అవధివలె ఉంటుంది. ఆ పట్టణంలో సురనది నిర్మల తరంగాలతో 
దయ, హృదయాన్ని చల్లబరిచినట్టు ప్రాణుల హృదయాలను సంతోపవెడుతూ ప్రవహిస్తూ ఉంటుంది. 
ఆ నగరి సత్సురుషులకు అహింసవలె, విద్వాంసులకు విద్యవలె సర్వభూతాలకు క్షమవలె నిర్భయమైన 
సుఖకరమైన ఆవాసంగా ఉండేది. ఆ నగరంలో వికసత్కమలాశ్రయుడైన బ్రహ్మతో సమానుడైన 
బ్రహ్మదత్తుడనే రాజు ప్రజలను స్వర్గసుఖాలు కలిగిస్తూ రక్షించేవాడు. ఆ నగరంలో కుబేరునితో . 
సమానుడు, సకల జలాలలకు జలనిధివలె ధనసంచయానికి ఆశ్రయము అయిన ప్రియసేనుడనే 
వణిక్షేష్టుడు ఉండేవాడు. ఆ ప్రియసేనునికి సుప్రియుడనే కుమారుడుండేవాడు. ఆయన సౌజన్యానికి 
నిలయం. గుణాలప్రోవు. గుణాలు ఆయనను పొంది కృతార్ధమైనవా అన్నట్టుండేవాడు. దానం, శీలం, 
క్షమ, వీర్యం, ధ్యానం, ప్రజ్ఞ- ఈ గుణాలు గల ఆ సుప్రియుడు పుణ్యలక్ష్మిని ఊరించడానికే 
(బ్రహ్మస్నష్టించాడా అన్నట్టు ఉండేవాడు. సరసోదారమైన నదులు సముద్రాన్ని పొందినట్టు సర్వవిద్యలు, 


బదరద్వీపయా (త్రావదానం 35 
34 అవదాన కల్పలత 


ఎగుడుదిగుడుగా ఉన్నది సమంగాను, దూరంగా ఉన్నది సన్నిహితంగాను, నీరు నేలగాను 
సకలకళలు ఆ ఉదారాశయుణ్ణి పొందాయి. గుణగణాలంకృతమైన చరిత్రతో, సర్వలక్షణ లక్షితమైన అయిపోతాయి. నీ ప్రయత్నం పరార్థంకోసం గనుక తప్పక ఫలిస్తుంది. సందేహమే లేదు. సత్త్వ ప్రధాన 
సుందర విగ్రహంతో ప్రశంసలు పొందుతూ పురుషోత్తమునివలె ఉన్న ఆ సుప్రియుణ్లి లక్ష్మి కూడా ప్రవృత్తులు గలవారు సందేహమానసులు కారు. దేవతలు నివసించే బదరద్వీపంలో రత్నాలున్నాయి. 
ఆశ్రయించింది వాటిలో ఒక్కదాని ప్రభావంతోనే మూడు లోకాల కోరికలను పూరించవచ్చు. మర్త్యలోకం దాటి ఆ 


కాలక్రమాన తండ్రి తన పుణ్యకర్మలతో విలుచుకొన్న స్వర్గలోకానికి వెళ్ళగా, 
వ్యవహారభారమంతా ఆ సుప్రియుని భుజాలపై పడింది. ఆయన తన ఐశ్వర్యం చూచి ఇలా 
అనుకున్నాడు: “వంశపరంపరగా నాకు సంక్రమించిన ఈ ఐశ్వర్యం విస్తారమైందే. కాని, సర్వార్జుల 
మనోరథాలను తీర్చడానికి ఇది చాలదు. సత్ఫురుషునికి ఎంత గొప్ప సంపద లభిస్తే ఏమి? ముందు 
వచ్చిన అతిథులు అనుభవించిన మీదట భుక్త శేషంవలె తక్కిన అర్జులకు నిరుపయోగమౌతుంది. 
బ్రహ్మ రత్నాకరాన్ని అంత విస్తారంగా సృజించాడు. ఏమి ప్రయోజనం? ఇంతవరకు అది తనను 
యాచిస్తున్న ఒక అర్ధి-బాడబాగ్ని-కోరికనే తీర్చకుండా ఉంది. ఇంతకూ అది అగస్తుుని పుడిసిలిలో 
ఇమిడిపోయి అతని చిన్న కోరికను కూడ తీర్చలేకపోయింది కదా!! “లక్ష్మి, కౌస్తుభంవంటి వాటితో 
ఐదారుగురి కోరికలను మాత్రమే తీర్చగలిగాను. ఇతరుల కోర్కెలు తీర్చలేకపోయాను!-” అని 
ఇప్పటికీ సముద్రం జార్వానలంతో లోలోపల కుములుతున్నట్టున్నది. ఏమి చేయను? సిరి ఒక్కటే. 
అర్జులు వెక్కుమంది. _ అర్జులందరి కామితాలను పూరించదగిన సంపద దొరకడం కష్టమనే సంతాపం 
బలమౌతున్నది. నావల్ల ఇష్టర్దాలు సిద్దించక తిరిగిపోయిన అర్జుల దుఃఖనిశ్ళ్వాసాలను భరించలేను. 
కనుక అసంఖ్యాకమైన విత్తం ఆర్హించడానికి ప్రయత్నిస్తాను” అని ఈవిధంగా సుప్రియుడు చాల దూరం 
ఆలోచించి, పెద్ద వర్తక సంఘంతోపాటు రత్నద్విపపురానికి వెళ్ళి రత్నాలు సంపాదించి 
సేకరించుకొన్నాడు. రత్నాలు సేకరించుకొని కృతార్జుడై తిరిగి వస్తుండగా, దారిలో వర్తకసమూహం 
ధనాన్ని అపహరించడానికి సిద్దంగా ఉన్న వనచరులైన దొంగలు కనిపించారు. వారు సాహసంతో తనతో 
వస్తున్న వణిక్సృమూహం ధనాన్ని అపహరించాడనికి పూనుకోగా, సుప్రియుడు తన సర్వస్వమూ 
వారికిచ్చివేసి, ఆ సార్థ్ధవాహసమూహాన్ని రక్షించాడు. ఇలాగే సుప్రియుడు రత్నద్వీపానికి ఆరుసార్టు 
ధనం కోసం వచ్చి, ఆరుసార్టూ తన సర్వస్వమూ ఇచ్చి వర్తకులను రక్షించాడు. ఈ ఏడవమారు 
రత్నద్వీపంనుంచి తిరిగి వస్తుండగా, మరల చోరులు వర్తకులను దోపిడిచేయడానికి వచ్చారు. అప్పుడు 
సుప్రియుడు ఇలా అనుకున్నాడు:- “ఆహా! నేను దొంగలను అపారధనంతో ముంచివేశాను. అయినా, 
వీరు పరధనహరణోద్యమంనుంచి విరమించడం లేదు. ధనంతో జగత్తునే నింపివేస్తానని ఒకప్పుడు 
భావించాను. కాని, ఈ హతభాగ్యులైన దొంగల ఆశలనే తీర్చలేకపోతున్నాను. కార్యోత్సాహం లేక 
వ్యర్థప్రతిజ్ఞాణ్ణయి ముందు కూడ మాట నిలబెట్టుకోలేని నా ఈ జన్మ ఎందుకు?” 

అతడు ఈ విధంగా సంతాపంతో నిర్హనప్రదేశంలో ఆలోచిస్తుండగా 
సంవత్సరాలవలె గడిచింది. దుఃఖ సంతాపంతో గబేంద్రు 
ఉన్న అతని స్వప్నంలో మహేశ అనే దేవత సాక్షా 


ఆ రాత్రి వంద 
నివలె నిళ్ళలంగా నిడుద నిట్టూర్పులు విడుస్తూ 
త్కరించి ఇలా అన్నది: “ఓ సుమతీ! దుఃఖపడవద్దు. 
దుఃఖం శరీరాన్ని శోషింపబేస్తుంది. నీసంకల్పం ఉత్తమమైంది. కనుక, నీ ఈప్పతం సిద్దిస్తుంది. ధీరులై 
ప్రయత్నించే వారికి స్వష్టసంకల్పంలాగ దుర్హభమైందేదీ లేదు. తన ఆజ్ఞచేత వింధ్యపర్వతాన్ని నేలమట్టం 
చేసిన ఒకానొక బ్రాహ్మణుని. శక్తి అనుపమానమైంది. కదా! మహాత్ములకు కార్యసాధనకాలంలో 


మహాభూమికి వెళ్ళాలి. సత్త్వహీనులు, ధృఢసంకల్ప రహితులు, దానిని చేరలేరు. కుమారా! విషాదం 
వదలి, బుద్దిని స్టిరపరచుకొని, బదరద్వీపయాకత్రకు _నడుంకట్టు, సత్త్వగుణప్రభావం వెల్లివిరిసి, 
సంసారాన్ని తరింపగలిగిన నీవు ఆ ద్వీపాన్ని చేరడానికి దారిని జాగ్రత్తగా చెబుతాను విను: 
“పడమటి దిక్కులో వంద గొప్ప సప్తద్వీపాలు, సప్త మహాపర్వతాలు, సప్తమహానదులు దాటిన 
పిదప అనులోమ సప్రతిలోమమనే సముద్రం ఉంది. అనుకూలమైన గాలి వీస్తే పుణ్యవంతులు ఆ 
సముద్రం తరించి తీరం చేరుతారు. తర్వాత అదే పేరుగల పర్వతం ఒకటుంది. అక్కడ గాలి వీస్తే 
కళ్ళు మూతలుపడి చీకటి కమ్ముతుంది. ఆ పర్వతంలో అమోఘమనే మహొషధి ఉంది. అది కంటికి 
స్వాస్ట్య్రం కలుగజేస్తుంది. తర్వాత ఆవర్తమనే సముద్రం కనిపిస్తుంది. అక్కడ తీవ్రంగా వీచే గాలి 
ప్రాణికోటిని ఏడు సుడిగుండాలలో ముంచి తేలుస్తూ ఉంటుంది. తర్వాత ఆవర్తమనే పర్వతం ఉంది. 
అక్కడ దేవతలకు కూడ భయం కొల్పుతూ ప్రాణాలు తీసే శంఖనాభుడనే రాకసుడున్నాడు. అక్కడ 
శంఖనాభి అనే మహౌపధి ఉంది. దానిని ఒక నల్హతాచు చుట్టుకొని ఉంటుంది. ఆ ఓపధిని తల మీద, 
కళ్ల మీద పెట్టుకుంటే పుణ్యవంతుడు భద్రంగా ఉంటాడు. తర్వాత నీలోదమనే సముద్రం ఉంది. 
అక్కడ రక్తాక్షుడనే రాక్షసుడున్నాడు. ఘోరమకరాన్ని ఎక్కి తిరుగుతున్న ఆ రాక్షసుడు మకరి అనే 
బుద్దవిద్యను ఎరిగినవానికి వశుడవుతాడు. పిదప నీలోదమనే పర్వతం ఉంది. దానిలో ధగధగ మెరిసే 
కళ్లతో, ఐదువందలమంది రాక్షసులతో నీలగ్రీవుడనే రాక్షసుడున్నాడు. అక్కడ అమోఘమనే బాపధి 
ఉంది. దానికి ఒక నల్లతాచు చూపులతో, ఊపిరితో, స్పర్శతో, కోరలతో విషాన్ని కక్కుతూ కాపలా 
ఉంటుంది. ఉపోషధవ్రతుడు, మైత్రీకరుణలు గలవాడు ఆ కృష్ణసర్వాన్ని పారదోలి ఆ మహౌపధిని 
సంపాదించగలడు. ఆ పర్వతంలో చెట్టూచేమా ఉండదు. ఎక్కడ చూచినా గుహలే. 
ఎక్కుదామంటే అడుగుపెడితే, జారిపడిపోయేంతటి నున్నని సానువులు. ఆ ఓపధిని సిగలో వెట్టికొని, 
కలికం వేసుకొన్న పుణ్యవంతుడు ఆ పర్వతాన్ని దాటిపోతాడు. ఆ మీదట వైరంభమనే పర్వతం ఉంది. 
దాని ఉత్తరం వైపు తామ్రాటవి అనే అడవి ఉంది. తామ్రాక్షమనే భయంకరమైన అజగరం ఆ అడవిలో 
పడిఉంటుంది. దాని భయంకర విషగంధానికి వాయువు కూడ జీవించదు. ఆ అజగరం ఆరునెలలు 
నిద్రపోతుంది. నిద్రపోతున్నప్పుడు దాని నోటినుండి జొల్టుకారి యోజనం వరకు వ్యాపిస్తుంది. ఆరు 
నెలలు మేలుకొని ఉంటుంది. అప్పుడు ఆకలితో నకనకలాడుతూ చిక్కిపోతుంది. ఆ తామ్రాటవిలో 
వెదురుపొదల మాటున శిలాఫలకం చేత మూయబడియున్న గుహను పగులగొట్టి, పగలూరాత్రీ 
ధగధగమని ప్రకాశించే ఒక ఒఓషధిని (గ్రహించి, దానిని కంటికి కలికం వేసుకోవాలి. _ అవైర అనే 
బుద్దవిద్యను జపిస్తున్నవానికి ఆ ఘోరమైన అజగరం వలన కాని, మరే భయంకర ప్రాణి వలన కాని 
భయం ఉండదు. తర్వాత వెదురుముళ్ళ పొదలతో సంకటం కలిగించే ఏడు మహాశైలాలను వీర్యశాలి 
అయినవాడు కాలికి రాగిరేకుల పాదరక్షలు తొడుగుకొని దాటి వెళ్ళుతాడు. తర్వాత ఒక శాల్మలీవనం, 
ఏడు ఉప్పునీటి నదులూ దాటి వెళ్లితే త్రిశంకువనే వెద్ద పర్వతం కనిపిస్తుంది. అక్కడ వజ్రాన్ని కూడా 


36 అవదాన కల్పలత 


భేదించే త్రిశంకులనే ముళ్ళు వుంటాయి. అవి కాళ్ళకు రాగిపాదరక్షలు తొడుక్కున్న వారికి 
గుచ్చుకోవు. తర్వాత త్రిశంకువనే నది, అయళ్ళంకువనే పర్వతం, అక్కడ రెండు పాయలుగా చీలిన 
ఉపస్కీల అనే నది ఉన్నాయి. తర్వాత అషహ్టాదశవక్రమనే ఎదురులేని పర్వతం, అదే పేరుగల నది, 
పిదప శ్రక్షృమనే గిరి ఉన్నాయి. వాటిని దాటి వెళ్ళితే ధూమనేత్రమనే పర్వతం కనిపిస్తుంది. ఆ 
పర్వతంనుంచి వచ్చే పొగలు దిక్కులకంతా వ్యాపిస్తూ ఉంటాయి. చూపుతోను, స్పర్శ్గతోను విషం 
వ్యాపింపజేసే, క్రూరపన్నగాలు దానిలో ఉన్నాయి. ఆ గిరిశిఖరం మీద ఒక గుంటలో, రాతిగుహలో 
జో్యోతీరసమనే మణి, జీవని అనే మహౌపధి ఉన్నాయి. ఆ గుహను భేదించి ఆ ఒషధిరసాన్ని 
శిరస్సుకు, పాదాలకు, హస్తాలకు పూసుకొని ముందుకు సాగిపోవాలి. బుద్దమంత్రజపం చేస్తూ వెళితే ఆ 
'కూరసర్సాలేవీ బాధించవు. పిదప భయంకర క్రూరమృగాలున్న ఆశీవిపపర్వతాలనే ఏడు పర్వతాలు ఆ 
పేరుతోనే ఉన్న అపార జలరాసులుగల ఏడునదులు ఉన్నాయి. వాటి నన్నిటిని పరహితకారి తన 
పుణ్యంతో దాటి ఆకాశాన్నంటే శిఖరాలున్న సుధాశ్రైలమనే పర్వతాన్ని ఆరోహిస్తాడు. ఆ పర్వతం వెనుక 
పక్కన కల్పవృక్ష సంశోభితమై స్వర్గసన్నిభమైన రోహితకమనే పట్టుణం కనిపిస్తుంది. అక్కడ 
ఇం[ద్రునివలె కీర్తివంతుడు, మహాసత్త్వుడు, సర్వజీవహితరతుడు అయిన మఘుడనే వ్యాపారస్తుడు 
ఉన్నాడు. పవిత్రబుద్దితో బదరద్వీపయాత్రకు పూనిన నీకు దేశజ్ఞుడైన ఆ బేహారి దారి చెబుతాడు” 
అని మహేశాదేవి మంగళకరమైన సముచిత వాక్కులతో సుప్రియుణ్ని ప్రోత్సహించి, అంతర్జానమైంది. 


సుప్రియుడు మేల్కొని అంతా బాగా ఆలోచించి, 'సరే అని నిశ్చయించుకొని, వాహసమెక్కి 
ఉత్సాహంతో బయలుదేరాడు. ఆ దేవి చెప్పినదారిని ఆయాసం లేకుండా ప్రయాణం చేస్తూ, తన 
పూర్వపుణ్యంతో పన్నెండు సంవత్సరాలకు రోహితక పట్టణం చేరాడు. అక్కడ రోహితక పట్టణంలో 
సార్ధపతి అయిన మఘుడు కర్మవశాన అసాధ్యమైన వ్యాధితో అస్వస్థుడయ్యాడు. అందువల్ల 
రాచనగరువంటి ఆ వణిక్సుంగవుని ఇంట్లో ప్రవేశం దొరకక సుప్రియుడు కార్యసిద్దికోసం ద్వారంలో 
కాచుక్‌'నవలసివచ్చింది. తర్వాత తను వైద్యుడినని చెప్పుకొని భవనంలో ప్రవేశం సంపాదించాడు. 
సమయానుగుణంగా మాటలాడగల ప్రజ్ఞ కలవారు అందరికీ ప్రీతిప్రాతులవుతారుగదా! 
ఆయుర్వేదవిధానం తెలిసిన సుప్రియుడు మఘుని రోగలక్షణాలు చూచి, ఇక ఆయుస్సు ఆరు నెలలే 
ఉండడం గ్రహించి చింతాక్రాంతుడయ్యాడు. కాని, ప్రియంగాను, హితంగాను, మందులతో చికిత్స, 
పరిచర్య చేసి, అత్యల్ప కాలంలోనే మఘుని ప్రీతి చూరగొన్నాడు. సుప్రియుడు ప్రీతితో చేయడం వల్ల 
ఆ వణిక్చుంగవునికి చికిత్స కూడ ప్రీతిపాత్రమైంది. ఇషమైనవారు చేసిందీ. ఇచ్చిందీ అంతా మనస్సుకు 
ప్రియం కావడం సహజమేకదా! ఈ విధంగా ప్రియమైన ఉపచారంతో అతని వ్యాధి శమిస్తూ వచ్చింది. 
ఆధి, సత్సంగంవల్ల శమిస్తుంది; ఆధి శమించడంతో వ్యాధి కూడ తగ్గుతుంది. 

ఇలా సుప్రియుడు నమ్మకం, చనువు కలిగిన తర్వాత తన వృత్తాంతం మఘునికి చెప్పేటప్పుడు 
తను వచ్చిన సంగతి ప్రీతితో వినిపించాడు.  మఘుడు మహాత్ముడైన ఆ సుప్రియునికి 
బదరద్వీపయా త్రలోగల ఉత్సాహాన్ని, పరార్థపూరణంలో నిళ్ళయాన్ని గ్రహించి ఆశ్చర్యంతో ఇలా 
అన్నాడు: “ఆహా! ఈ నిస్సారమైన సంసారంలో సారభూతమైన ముణులవలె 
పరబంతాపరాయణులైనవారు కొందరు ఉద్భవిస్తారు. నవనవ యౌవనం, ప్రీతి కలిగించే ఆకృతి, 


బదరద్వీపయా త్రావదానం 37 


పరార్హపరాయణమైన మనసు-పూర్వసంచిత పుణ్యవశాత్తు నీలో అన్ని దాణాలూ చేరాయి. నీవు 
పరార్దం కోసం ఇంత భూమిని దాటి ఇక్కడికి వచ్చావు. నీకు సహాయం చేస్తాను. కాని యిప్పుడు 
నేను వ్యాధి(గ్రస్తుణ్ని.  ప్రతిప్రాణికి ప్రాణం ఇంత అని ఇదివరకే నిర్ధీతమై ఉంటుంది. నీ 
సంకల్పసిద్దికోసం నా ప్రాణాలు పోనీలే. ఈ విధంగా ప్రాణాలు వ్యయించడమే సార్ధకం. పరార్దకోసం 
జీవితవ్యయం కూడ అనేక లాభాలతో సమానం. నేను బదరద్వీపం చూడలేదు. కాని, విన్నాను. విన్న 
ఆయా గుర్తులను బట్టి మహాసముద్రంలో దిబ్నిర్దేశం చేయగలను” తర్వాత మఘుడు తన యాత్రా 
వృత్తాంతం రాజుకు తెలిపి మిత్రులు, బంధువులూ వద్దంటున్నా వినక సుప్రియునితో సహ మంగళనాక 
ఎక్కి పయనమయ్యాడు. 
ఇలా ఉదారహృదయులైన వారిద్దరూ నావ ఎక్కి అనుకూల పవనాలు వీచడం వల్ల ఒకేధాటిగా 
యోజనళతాలు కూడా ప్రయాణం చేయగలిగారు. సముద్రంలో అక్కడక్కడ నీళ్ళు నానావర్థంగా 
కనిపించడం చూచి సుప్రియుడు కుతూహలంతో “ఏమిటిది? నీరు ఎందుకిలా ఉంది? అని మఘుతి 
అడిగాడు. “ఈపయోనిధి నీటిలోపల ఐదు ఇనుపకొండలు, రాగి, వెండి, బంగారు, కొండలు 
రత్నపర్వతాలు ఉన్నాయి. వాటి కాంతివల్ల లోపల ఓషధులున్నట్టు అడుగడుగునా నీరు నానావర్ణంగా 
మెరుస్తూ కనిపిస్తుంది" అని అంటూనే వ్యాధి(గ్రస్తుడైన మఘుడు అంత్యకాలం సమీపించి, కీర్తిని మాత్రమే 
స్థీరంగా ఉంచి ప్రాణాలు వదిలాడు. మహాత్ముల మనోబలం వజ్రలేపంకన్నా దృఢమైంది. కాని దానికి 
అనుగుణంగా ఆయుస్సు కూడ ధృఢమైతే ఇక అసాధ్యమేమిటి? సుప్రియుడు మఘుని మరణం వల 
కలిగిన దుఃఖాన్ని అణచుకొని, నావను గట్టుకు చేర్చి అతనికి ఊర్ద్వ (క్రియలు చేశాడు. 
సత్త్వోత్సాహులైన మహాత్ముల ఉత్తమలక్షణమిదే. _నిరాలంబమైన గడ్డుకాలంలోను వారి మనస్సు 
కర్తవ్యాచరణలో సుదృఢంగా ఉంటుంది. 
పిదప సుప్రియుడు నావ యెక్కి సముద్రం దాటి, రత్నపర్వ్పతం పక్కన ఉన్న వికటాటవిని 

చేరాడు. గొప్పవారి బుద్ది వియోగదుఃఖం కలిగినా, విసుగు పుట్టినా, శత్రువులు ఎదుర్కొన్నా, రోగాలు 
వచ్చి కష్టాలు కల్లినా క్షీణించదు. సుప్రియుడు పర్వతం పక్కన చిగురుటాకులు పరచుకొని పడుకొని 
పర్వతం వైపు చూచాడు. అది ఆకాశాన్నంతా ఆశ్రయించుకొని, దిగంతాలకు వ్యాపించి మూర్తీభవించిన 
విఘ్నంలాగ, పోతరించిన మూర్చునిలాగ ఎదుట ఉంది. దానిని చూచి ఆయన ఏమీతోచక క్షణకాలం 
ఇలా ఆలోచించాడు: “నేను ఊరు విడిచి బయలుదేరి ఎంతోకాలమైం ది. బదరద్వీపమనే పేరు కూడా 
ఎక్కడా వినబడడం లేదు. నా అపూర్వ పుణ్య సంపద వల్ల నా ప్రయత్నాలకు సహాయకారిగా 
ఉన్నవాడు కూడ కర్మవిప్లవం వల్ల అకాలంలో పగిలిన ఓడలాగ కాలధర్మం చెందాడు. నేను చేసే 
ఉపాయలన్నీ ధ్వంసమైనప్పటికీ, ఈ మహాప్రయత్నంనుండి విరమించను. సిద్దినైనా పొందాలి; 
మరణమైనా పొందాలి. ఈ జన్మయాత్రలో పరోపకారం కోసం జీవతం వ్యయమయ్యే జన్మే 
లోకత్రయంలోను మన్నన పొందుతుంది.” 


ఈ విధంగా చింతాకులుడై ఆలోచిస్తున్న సత్త్వ గుణసాగరుడైన సుప్రియుణ్ని ఆ రత్నపర్వతం 
మీద వసించే నీలుడనే యక్షుడు చూచి, కనికరించి దగ్గరికి వచ్చి "ఓయీ! పూర్వ దిక్కుగా యోజనం 
దూరం వెళ్ళి మూడు పర్వత శిఖరాలను వేము నిచ్చెనలెక్కి దాటిపో" అని చెప్పాడు. యక్షుడు 


38 అవదాన కల్పలత 


చెప్పినప్రకారం సుప్రియుడు ఆ అచలాన్ని అతిక్రమించి, ఉన్నత శిఖరాలతో విలసిల్లే స్పటికపర్వతాన్ని 
ఎదుట చూచాడు. పక్షులకు కూడా దుగ్గమంగా, నున్నటి ఒకే బండరాయిగా, ఏవిధంగాను 
ఎక్కడానికి వీలుకాక ఎత్తుగా, తన సంకల్పింవలె నిశ్చలంగా ఉన్న ఆ స్పటిక పర్వతం చూచి అతడు 
ముహూర్త కాలం ఏమీ తోచక పటంలో గీచిన బొమ్మలాగ నిళ్ళేస్టుడై నిలబడిపోయాడు. అలా 
వెరగుపడిన ఆ సత్త్వసంపన్నుని ఆ పర్వతగుహలో నివసించే చంద్రప్రభుడనే యక్షుడు చూచి 
ఆశ్చర్యపడి “ఇక్కడనుండి తూర్చుగా ఒక కోసుదూరం వెళ్లు అక్కడ అపూర్వ విలాసంగల 
చందనవనం కనిపిస్తుంది. మందమారుతాలకు అక్కడి లతావృక్షాలు కదులుతూ ఉంటాయి. అక్కడ 
ఒక గుహలో ప్రసర అనే మహొషధి ఉంది. గుహాముఖద్వారంలో ఉండే మహాశిలను పెకలించి 
దేహరక్షణకోసం ఆ ఓపధిని తీసుకో. ఆ ఓషధీ ప్రకాశంతో స్పటికాచలానికి గల మెట్టు కనిపిస్తాయి. 
నీ ఈప్పితావాప్తికోసం ఆ మెట్లెక్కి వెళ్ళు. ఆ మహౌపధి వెంటనే కార్యానుకూలత కలిగిస్తుంది. 
దానిని వెతకడానికి శ్రమపడనక్కరలేదు. తనను స్వీకరించడానికి వచ్చినవారికి అది మెరుపులాగ 
మెరుస్తూ కనిపిస్తుంది" అని దారి చెప్పాడు. 


సుప్రియుడు ఆ యక్షుడు చెప్పిన ప్రకారమే ఆ పర్వతం దాటి సుందర నగరాన్ని చూచాడు. 
ఆ నగరం ఎటు చూచినా మేరు శిఖరాలవంటి హేమమయ మందిరాలతో ప్రకాశపుంజంతో 
సర్వాశ్ళర్యాలతోనిర్మించినట్టుగా వింతగొలుపుతున్నది. _ దానిని చూచి సుప్రియుడు విస్మయం 
పొందాడు. ఆ నగరమహాద్వారం బంగారు తలుపులు మూసిఉన్నాయి. కాపలాదారు తప్ప 
జనసంచారమేమీ కనిపించ లేదు. అది చూచి అతడు ఆ ఉద్యానవనంలో విశ్రమించాడు. ఇంతలో 
సాయంకాలమైంది. సూర్యుడు అనంత వ్యోమమార్గ ప్రయాణం వల్ల పరిశ్రాంతుడైనట్టు అస్తాచలానికి 
విశ్రాంతికోసం వెళ్లాడు. సహస్రాంశుడు అస్తమించగానే, రజనీరమణీమణి అభిసారికవలె తారాపతిని 
వెదుక్కుంటూ బయలుదేరినట్టు చీకటి నలుమూలలా కమ్మింది. పిదప తన ప్రకాశవైభవంతో సకల 
దిక్కులను నింపుతూ బోధిసత్తునివలె విమలుడైన సుధానిధి ఉదయించాడు. చీకటి మూకలను 
పూర్తిగా అణచి వేయగలిగిన వెన్నెల మనస్సుకు ఉల్లాసం కలిగిస్తూ సత్త్వప్రవృత్తివలె అంతటా 
వ్యాపించింది. దిక్కులకు దినంలో కలిగిన వియోగం వల్ల ఏర్పడిన మోహాన్ని చంద్రుడు పోగొట్టాడు. 
మహాత్ముల ఉన్నతాశయం పరోపకార ప్రవణంకదా! 

అప్పుడు సుప్రియునికి చల్లటి చంద్రకిరణాలు తనువుకు సోకి కార్య సముద్రకల్గ్లోల 
క్షోభలకన్నిటికీ ముద్రవంటి నిద్ర పట్టింది. రాత్రి ఇక గడచిపోతున్నదనగా, అతని గుణగణాలకు, 
సమర్థతకు మెచ్చిన మహేశాదేవి మరల స్వప్నంలో కనిపించి “ఓ మహాసత్తుుడా! నీవు సుకృతివి. ఉత్తమ 
తత్త్వాభినివేశంతో పరార్దం కోసం విపుల క్లేశాలను అనుభవించావు. ఇక నీవు శ్రమపడవలసినది చాల 
స్వల్పం. కనుక ఉద్వేగపడవద్దు. నిత్యనూతనమైన సత్త్వం గలవారికి సర్వసిద్దులూ చేకూరుతాయి. 
ఈ వామనగరం కాక మరిమూడు నగరాలున్నాయి. అవి రత్న నగరాలు. ఒకదానికంటె మరొకటి 
విచిత్రమైనవి. నీవు వెళ్ళి ఆ నగరాల తలుపులు తట్టు. వరుసగా నలుగురు, ఎనమండు? 
పదారుగురు, ముష్టి ఇద్దరు కిన్నెరకాంతలు వెలుపలికి వస్తారు. 
తెలియక పోయినా, నీవు జితేం(ద్రియుడివి. 


1 ఇక నేమి? త్వరలోనే వాంఛితాప్తి కలుగుతుంది అని 
ఆదరంత్‌ చెప్పి, ప్రోత్సహించింది. 


వారివల్ల నీకు కలిగే ప్రమాదం ' 


బదరద్వీపయా త్రావదానం 39 


సుప్రియుడు నిద్రనుంచి మేల్కొని, ఆ హేమనగర ద్వారాన్ని మూడుసార్లు చేత్తో తట్టాడు. 
తట్టీతట్టుగానే తరలేక్షణలైన నలుగురు కిన్నెరలు వెలుపలికి వచ్చారు. మనస్సుకు ఉల్టాసం కలిగిస్తూ, 
నయానాలతో అమృతం కురిపిస్తూ, ముఖచంద్రకాంతులతో పట్టపగలే వెన్నెలలు విరజిమ్ముతున్న ఆ 
కిన్నెరలు లీలానిలచలితమైన ఆశ్చర్యతరువు పుష్పమంజరులా అన్నట్టు ఉన్నారు. _ ప్రియదర్భ్శనలై, 
రూపుదాల్చిన మరుని జీవనౌషధులవలె ఉన్న ఆ కిన్నెరలు స్మరసుందరుడైన ఆ సుప్రియుని పూజించి, 
ప్రణయాభిలాషతోనా అన్నట్టుగా అతనికి ఆతిథ్యమిచ్చి చంద్రకాంతాసనంలో కూర్చోబెట్టి, తర్వాత 
తాము కూర్చొని, ప్రేమోపాయంగా కర్పూరం అందిస్తున్నట్టు పాంగే విలాస హసిత కాంతులను 
వెలయిస్తూ ఇలా అన్నారు: “ఆహా! మేము ధన్యులమయ్యాము. మేమే వెదుకుకొని రాదగిన 
సద్గుణాలంకృతకృతి అయిన నీవే ఇప్పుడు మాయింటికి వచ్చావు. అమృతమంటే ఎవరికైనా ద్వేషమూ? 
చందనమంటే ఎవరైనా అరుచా? చంద్రుడంటే ఆదరం చూపనివాడెవడు? అట్లే సజ్ఞనుడంటే 
ఇష్టపడనివాడుంటాడా? తామే ముందుపడి ప్రణయానికి పూనుకొనడమనేది స్త్రీలకు సౌభాగ్యభంగకర 
మనడం సంప్రదాయం. అయినా, నీదర్శనానందంతో ఇలా స్వేచ్చగా మాట్లాడు తున్నాము. ఈ 
కిన్నెరపురం, ప్రణయార్చితలమైన మేము, సౌభాషణికమనే ఈ రత్నం- ఇవన్నీ నీ స్వాధీనం.” 

ప్రణయోచితంగా వారన్న మాటలను సుప్రియుడు విని సత్త్వగుణంవలె తెల్లని దంతచం ద్రికలను 
దిక్కులకు చబ్బతూ ఇలా అన్నాడు: “మీ సంభాషణామృతం ఎవరికి మాననీయం కాదు. మీరు 
ఆదరించేవి నాకు కూడా ఆదరస్థానమే. మీ దర్శనమే శ్ఞాఘ్యం. అందులోను నావై మీకు కలిగిన 
అనుగ్రహం మరింత శ్లాఘాపా త్రం. వట్టి ముక్తాహారాలే తాపం పోగొడుతాయి. వాటివై చందనం 
చిలకరిస్తే ఇక చెప్పాలా?  చంద్రకళలవలె స్వచ్చాకృతులైన మీ ప్రవర్తనలు కూడ సముచితమైనవి, 
సుందరమైనవీని. _ జాచిత్యసుందరమైన మనస్సు ప్రసాదవిమలమైన మనస్సు, వాత్సల్యసుకుమారమైన 
పలుకు ఎవరికి ఆదరం కలిగించవు? అతిథి సత్కారోచితమైనంతవరకు మీ సదాచారం సమ్మతించాను. 
మీకు ఆత్మార్పణం కులాచారమైంది. కాని స్త్రీలు పరాయత్తలు. మీరేమో కన్నెప్రాయం 
గడచిపోయినవారు; వరపరిగృహీతలు. కనుక చనువు వల్ల మీరు నాకు సోదరీమణులు. వాత్సల్యం 
చూపడం వల్ల తల్బులవంటివారు. _ పరవిత్తం విషంగాను పరవనితలను తల్టులుగాను, పరహింసను 
ఆత్మహింసగాను పరిగణించేవారికి తరుగులేని శుభాలు చేకూరుతాయి. కొండెం, అబద్దం, పారుష్యం, 
భిన్నవాదం లేనివారిని అన్ని దిక్కులూ ఆశిర్వదిస్తాయి. _అభిధ్యారహితమైన, వ్యాపాపరివర్ణితమైన, 
మిథ్యాదృష్టి. విహినమైన మనస్సుగలవారు సన్మార్గగాములు. స్వభావంతోనే పది అకుశలమార్నాలు 
దాటివచ్చిన వానికి స్వర్గకుశలమార్గాలు నిరాఘాటమైనవి. _ ఉత్తములకు బుద్దే ధన్యమైన ధనం. 
జితేంద్రియులకు విద్యే విమలదృష్టి. పురషోత్తములకు దయే పుణ్యం. పరిశుద్ద మనస్కులకు ఆత్మే 
తీర్థం. ఇలాటి గుణగణం కలవాడు శీలవంతుడైతే విశేషంగా కీర్తనీయుడవుతాడు. ఉత్తములకు 
శీలమనేది రత్నరాశికన్నా, ముక్తాసమూహంకన్నా ఏశిష్టమైన ఆభరణమని పెద్దలంటారు." జితేంద్రియుడు, 
సత్త్వార్థి అయిన సుప్రియుడు ఆత్మగుణానురూపంగా అన్న ఈ మాటలు నిని కిన్నెరలు సంతోషించి, 
తమ సుందరముఖాలతో భూలోకంలోనే వినోదంగా చంద్రలోకం స్పష్టిస్తున్నట్టు ఇలా అన్నారు: 
“ఓ మహాత్మా! మణివలె అన్నర్ధగుణోజ్జ్వలుడైన నీకు ఇలాటి ప్రభావం ఉచితమైనదే. నీ ప్రభావం 


40 అవదాన కల్పలత 


సత్సురుషులకు శిరస్సుల మీద, హృదయాలలోను, కర్ణాలకూ ఆభరణ ప్రాయమైంది. ఈ మణి నీలాగే 
మహార్షమైంది; మహా ప్రభావం కలది. దీనిని స్వీకరించు. దీనిని ధ్వజం మీద ఉంచితే యోజన 
సహస్రం వరకు అర్జులకు అభీష్టాలు వర్షిస్తూ ఉంటుంది.” ఈ విధంగా ఆ తరుణులు చెప్పి 
రూపుగొన్న ప్రసాదగుణం వలె ఉన్న రత్న రాజాన్ని అతనికి సమర్పించారు. ప్రణయోపచణంతో 
సమర్సించిన ఆ రత్నాన్ని సుప్రియుడు స్వీకరించి రజతనగరానికి వచ్చాడు. 


అక్కడ రెట్టించిన సంఖ్యగల కిన్నెరకామినులు ఆయనను సత్కరించారు. అక్కడ కూడా 
సుప్రియుడు విశుద్దబుద్దితో ముందు సంపాదించిన మణికన్నా ద్విగుణప్రభావం గల మణిని 
సంపాదించాడు. అట్లే మూడవ పట్టణానికి వెళ్లి, పదహారుమంది కిన్నెరకాంతల సత్కారం పొంది, 
ముందుదానికన్నా రెట్టింపు ప్రభావం గల మణిని సంపాదించాడు. పిదప ఆయన ఈ 
మూడుపురాలకన్నా అధిక శోభగల రత్నమయమైన నాల్గవ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ మువ్రైరెండు 
మంది కిన్నెరసుందరులు ఆయనను సత్కరించారు. అక్కడ కూడ సుసంయుతుడైన సుప్రియుడు 
వారిని సద్దర్మకథా ప్రసంగాలతో సంతోపవెట్టాడు. వారు పూచిన నల్లకలువరేకులవలె ద్వీర్ణమైన కడకంటి 
చూపు కాంతులను ప్రసారింపజేస్తూ “మహాభాగ! కిన్నర రాజవంశ రత్నాకర చంద్రుడైన బదరుడనే మా 
అన్న ఈ ద్వీపాన్ని పాలిస్తాడు. ఆయన పేరుతోనే ఈ ద్వీపం ప్రసిద్ది చెందింది. ఇది ఐశ్వర్యానికి పేరు 
పొందింది. ఈ రత్నం ప్రభానికరమైంది. పుణ్యవంతులు నియమానుసారంగా ఉపోషధవ్రతం 
ఆచరించి, ఈ రత్నాన్ని ధ్వజాగ్రంలో వెడితే, జంబుద్వీపంలో జనసందోహానికి అభీప్పితాలు వర్తిస్తుంది. 
సరమైన పరహిత పూర్తికోసం దీనిని గ్రహించు అని అంటూ ఆదరంతో అమరతరుఫలాన్ని కోసి, 
దానినుంచి ప్రేమాతిశయ ప్రణయసుభగమైన మణిని తీసి బహుకరించారు. సుప్రియుడు ఆ రత్నం 
స్వీకరించి, వేగంతో వాయువును కూడ జయించిన వాలాహమనే ఉత్తమాశ్వం ఎక్కి, వారినుంచి దారి 
తెలుసుకొని, స్వనగరమైన వారాణసి చేరాడు. 

అప్పుడు వారాణసిని ఏలుతున్న విశదకీర్తి అయిన బ్రహ్మదత్తమహీపతి కాలవశాన తన 
విపులపుణ్యకర్మల వల్ల స్వర్గం అలంకరించగా, పౌరముఖ్యులు సుప్రియునికి- అతడు సకల ప్రాణి 
వత్సలుడు, సర్వఫలదాయి, లోకరక్షణ వినిహితమతి అని తలచి- ఆ ధర్మరాజ్యం పట్టుంకట్టారు. 
సుప్రియుడు తను నగరం చేరిన పదిహేనవదినం శిరస్నానాది విధుల తర్వాత ఉపోషధవ్రతం ఆచరించి, 
రత్నం ధ్వజా(గంలో ఉంచి, లోకాన్నంతా పరిపూర్ణ మనోరథం చేశాడు. ' 

ఈ విధంగా సుప్రియుడు పరహితం కోసం యాత్ర చేసి, నూరు సంవత్సరాలపాటు 
గొప్పరాజ్యం పాలించి, ప్రజల కోరికలన్నీ తీర్చి, తన కుమారునికి పట్టం కట్టి, సర్వోపశాంతిని పొంది, 
తత్త్వజ్ఞుడై తుదకు పరబ్రహ్మభావం పొందాడు. పూర్వం సుప్రియజన్మలో నేను రత్నద్వీపయా(త 
చేసినప్పుడు సంతోపపవైట్టిన దస్యులే వీరు. మః 


అని శాస్త్ర అయిన బుద్దదేవుడు స్వవృత్తాంతకథనే చెప్పి భిక్షువులకు దానవీర్యం ఉపదేశించాడు. 


ఇది కేమేం[ద్రుడు రవించిన అవదాన కల్పలతలో బదరద్వీపయా త్రావదానమనే ఆరవ షల్లవం. 


7. ముకాలతావదానం 


లోకకల్యాణకామన అనే విశుద్ద కాంతితో వెలుగుతూ, విమల దృష్టులతోనే వివేకం బోధిస్తున్న 
మహానుభావులు ధన్యులు. వారి నామసంకీర్తనమే ఈ సంసార మోహాన్ని తొలగిస్తుంది. 

పూర్వం బుద్దదేవుడు కపిలవస్తుపురంలో న్యగ్రోధారామంలో భిక్షుపరిషత్సహస్రం సేవించగా 
ధర్మోపదేశం చేస్తుండగా, అమందానందం వర్ణిస్తూ చందనంవలె చల్లని అతని వాగమృతాన్ని ప్రజలు 
దోసిళ్ళతో క్రోలి ధన్యులవుతూ ఉండేవారు. శుద్దోదన నరపతి కూడ ఆ ధర్మశ్రవణ సంగమంలో 
పుణ్యోపదేశ సలిలాలతో స్నానం చేసి విమలమైన నిర్వృత్తి పొందాడు. 

ఒకనాడు శాక్యరాజ కులోద్భవుడైన మహుడనేవాడు బుద్దదేవుని ధర్మోపదేశం విని ఇంటికి 
వచ్చి “ఆహా! బుద్దభగవానుడు, ధర్మం, సంఘం - ఈ మూడున్నూ రత్నాలు. సిద్దికోసం మన 
నిర్వాణంకోసం మహాఫలాలనిచ్చే ఈ మూడింటిని బుద్దభగవానుడు అనుగ్రహించాడు అని తనలో 
తాను అనుకుంటున్నాడు. ఉపదేశ విశేషంతో తనిసి అనుకుంటున్న అతని మాటలను అతని భార్య 
శశిప్రభ విని ఫ్రీతితో “పురుషులు పుణ్యవంతులు. కనుక బుద్దభగవానుడు ఉపదేశించి 
అనుగగ్రహిస్తున్నాడు. మేమేమో ఆడవారం. ఆయన ఉపదేశాలు వినదగనివారం. వాటికి 
నోచుకోకపోయాము” అన్నది. మహుడు, భార్య మాటలు విని “భద్రే! ఆ జగద్గురువుకు కరుణ 
చూపడంలో అలాటి భేదమేమీ లేదు. సూర్యకాంతి అంతటా ఒకేవిధంగా ప్రసరిస్తుంది. 
మేఘాలనుంచి వర్షం అంతటా సమానంగానే పడుతుంది. అలాగే సకలజీవానుకంపగల భగవానుని దృష్టి 
కూడ సమానమే. శుద్దోదన మహారాజు మహాప్రజాపతి మాటప్రకారం అపరాహ్లంలో 
భగవత్సన్నిధానంలో ధ్యానం చేస్తున్నాడు” అని అన్నాడు. 

భర్త ప్రియమైన మాటలు విని శశిప్రభ శాక్యాంగనాగణంతోపాటు భగవానుని ఉపదేశం 
వినడంకోసం ఆ పుణ్యారామానికి వెళ్ళింది. ఆ ఉపవనంలో ప్రశమమనే అమృతంతో వెరిగి, సత్త మనే 
కుసుమాలు పూచి, మహాఫలాలు పండిన కరుణా కల్పవృక్షం వలె ఉన్న బుద్ధభగవానుని దర్శించి దూరం 
నుంచే గాలి వీచగా వంగిన లతవలె నమ్రతతో నమస్కరించింది. వంగినప్పుడు ఆమె కర్ణావతంసంగా 
వెట్టుకున్న కలువ జారి కిందపడింది. అది చూడగా, ఆమె లోభాన్ని వదిలివేస్తున్నట్టు తోచింది. 
బంగారుమేనిచాయతో రత్నాభరణాలు అలంకరించుకొనివచ్చిన ఆ శశిప్రభను ఆనందుడనే భిక్షువు 
చూచి, “అమ్మా! నీవేషం ప్రశమగుణ శూన్యమైనది. ఈ ముని తపోవనంలో ఐశ్వర్యదర్వాతిశయం 
చూపడం తగదు. ఇది విరక్తులుండదగిన స్థానం. గుణనియమసూక్తాలైన నీఆభరణాలు 
ఏమంటున్నాయో తెలుసా- ఇక్కడికి మమ్మల్ని తీసికొని రాకూడదు- అని నీతో అంటున్నాయి" 'అని 


42 అవదాన కల్పలత 


హితవు చెప్పాడు. ఆనందుని మాటలకు ఆమె సిగ్గుతో తలవంచుకొని, ఆభరణాలన్నీ తీసివేసి ఇంటికి 
పంపివేసి కూర్చున్నది. 

అందరూ కూర్చున్న తర్వాత బుద్దదేవుడు అందరినీ కుళల ప్రశ్నలు వేసి అనిత్యతను గురించి 
ఇలా ఉపదేశించాడు: ఈ లోకంలోని ప్రాణులు మూఢులై మహామోహ ప్రభావంతో అనిత్యమైనదానిని 
నిత్యమని సదా భావిస్తారు. ఈ లోకులు సత్యమనే (భ్రాంతితో అసత్యంలో రమిస్తున్నారు; 
సర్వభావాలు అభావం పొందుతాయని (గ్రహించరు. కొందరు వ్యాకరణాలలో, కొందరు తర్కవాద 
వివాదాలలో, మరికొందరు శ్రుతి మార్గాలలో, కొందరు మంత్రతంత్ర వ్యాపారాలలో , ఇంకా కొందరు 
వివిధ కళాకౌశలాలలో సంసక్తులై, వాటిలోనే క్షయించి మరల జన్మయెత్తుతూ కొట్టుమిట్టాడుతున్నారు. 
అయినా, మోహంతో ఇదంతా అక్షయం, నిత్యం అనే ధైర్యం వారిని వదలదు. ఈ దేహం నానాటికీ 
ఆలు వెరుగుతూ విషయాలనే ఘోరాపాయానికి గురి అయినది. ఈ సంసారం కృరకామో ద్రేకంతో, 


మోహావేశంతో భయంకరమైంది. కనుక వివేకవంతులు జన్మపరంపర అనే ఈ అవధిలేని వ్యాధి మరి 
తిరిగి రాకుండా హితకార్యాలు ఆచరించాలి" 


ఇలా భగవానుడు అనిత్య సంసార వివరణతో యుక్తంగా ధర్మోపదేశకుశలం శ్రోతలకు 
కలిగిస్తుండగా, దుస్సహమైన శైశవతారుణ్యాల నడివయస్సులో ఉన్న ఒక శాక్యవనిత రూపసౌభాగ్య 
గర్వంతో తన స్తనతటంవై రతిపతి యశస్సారం వలె వ్రేలాడుతున్న ముక్తాహారాన్ని మాటిమాటికీ 
కడగంటితో చూచుకుంటూ మురిసిపోతూ ఉన్నది. తన హారం చూచుకుంటున్న ఆమెను చూచి 
శశిప్రభ కోపం వచ్చి “అయ్యో! ఈ చపలురాలు ధర్మోపదేశంలోను తన హారమే చూచుకుంటున్నది. 
ఈ వస్తువులు క్షణికాలని చెబుతున్న విషయాన్ని ఈ మూఢురాలు వినకుండా ఉంది. నా ముకాహారం 
ఈమెకు చూపి ఈమె హారదర్శనోత్సాహం అణచివేస్తాను. సామాన్యంగా దేహులకు "తనవద్ద 
ఉన్నవాటికంటే మేలైనవాటిని చూస్తే గర్వం అణుగుతుందిో అని అనుకొని, రోహిక అనే తన దాసిని 
పిలిచి “రోహికా! ఇంటికి వెళ్ళి త్వరగా నా ముక్తాహారం తీసుకురా” అని ఆదేశించింది. 


ధర్మశ్రవణం జరుగుతున్నప్పుడు తన యజమానురాలు చేసిన 
ధర్మశ్రవణం మధ్యన, ఆ సమయంలో వెళ్ళవలసివచ్చి 
సదుపదేశకుశలంలో విఘ్నం కలిగిందే. 
వినలేకపోతున్నాను. 


ఆజ్ఞను ఆ దాసి విని 
నందుకు ఉద్విగ్నతతో నిట్టూర్చి “అయ్యో! నాకీ 
పరాయత్త జీవితను కావడం వల్ల ధర్మోపదేశం 
పుణ్యసౌరభ భరితమూ, కారుణ్య కేసరాకీర్ణమూ అయిన బుద్దదేవుని 
ముఖపద్మంనుంచి ఉపదేశ మకరందం పొందగల భాగ్యం ధన్యులకే లభిస్తుంది. లోకంలో సేవావృత్తి 
బీవులకు దుఃఖంలో దుఃఖపరంపర వంటిది. సేవావృత్తి స్వేచ్చను నాశనం చేస్తుంది; సుఖానికి భంగం 
కలిగిస్తుంది; దేహాన్ని ఆయాసవెడుతుంది. సేవాప్రయాసతో సంపాదించిన ధనమానకణాలు 
వేడినిట్టూర్చులకు సలసల కాగుతాయి. వాటిని అనుభవించడమే కప్పం, 
వెంటనే సేవకునికి కలిగే ఫలమేమిటంటే- మానగ్గాని, గుణమ్హాని, కాంతి 
కాళ్ళకు ఇనుపసంకెల; సులభంగా చీటికిమాటికి అవమానం కలిగించే 
చేసుకోనీని మహావిఘ్నం; నిద్రాసుఖాన్ని నిర్మూలించేది; మన కోరిక 
వంటిది; సత్సాంగత్యానికి పిడుగు; శరీరాన్ని 


తన యజమానుని చూచిన 
హాని, శ్రమాను. సేవ అనేది 
ద స్వవ్యాపారాన్ని ఎన్నటికి 
లెన్నటికీ ఫలించని విశాలజాలమార్గం 
కయింపజేసేది: ముగ్గులైనవారిన్సి ఎండమావులవలె ఊరించే 


ముక్తాలతావదానం 43 


మరుస్టలి” అని ఆలోచిస్తూ నిదానంగా బయలుదేరింది. _ సేవకవృత్తిలో దేహం అమ్ముకున్న వారికి 
స్వేచ్చగా ఉండడం ఎక్కడిది? 

అలా కష్టంతో వెళ్ళుతున్న దాసిని చూచి కరుణాకులుడై భగవానుడు దివ్యదృష్టితో క్షణం 
ఆలోచించి, “కమెకు ఈ జన్మలో మిగిలిన జీవితావధి ముగిసింది. నేనే ఈ దీనురాలిని 
ఉద్దరించాలి" - అని నిశ్ళయించుకున్నాడు. రోహితక వెళ్లుతున్న దారిలో ఒక ఆవు, దూడ నిలబడి 
ఉన్నాయి. త్వరగా వెళ్ళుతున్న ఆ రోహితకను ఆవు చూచి తన దూడకు అపాయం 
కలిగిస్తుందేమోననే అనుమానంతో కర్మవశాత్తు ఆమెను కొమ్ములతో కుమ్మింది. అప్పుడు ఆ దాసికి 
బుద్దదేవుని అనుగ్రహం వల్ల , జన్మాంతర సంస్కారం వల్ల బుద్దుని సంస్మరణతో అతనియందు 
మనస్సు లగ్నమై ప్రణిధానం ఏర్పడింది. ఆహా! కర్మ తరంగాలు చెలరేగే ఈ సంసార మకరాకరంలో 
జన్మలనే సుడిగుండాలలో ప్రాణులు మునిగి తేలుతూ ఉండడం ఆశ్చర్యకరం. ప్రాణుల ఫాల 
ప్రదేశాలనే విపుల శిలాఫలకాలవై క్షేమకరం కాని కర్మ అనే రాతి ఉలితో జన్మమరణాక్షరాలు చెక్కి 
ఉన్నాయి. ఇవి చేత్తో తుడిచివేస్తే పోయేవా? అంతా కర్మాయత్తం! దానివల్లనే ప్రాణులకు నెమలిపురిలోని 
రంగుల పరిణామంలాగ చిత్రవిచిత్రమైన పరిణతి కలుగుతుంది. _గర్భారంభంలోను, జన్మలోను, 
క్రమంగా వెరుగుతున్నప్పుడూను, తుదకు మరణంలోను దానిపరిణామ కాంతులే కనిపిస్తాయి. మరేవీ 
కించిత్తు కూడా కనిపించవు. పిదప ఆ దాసి తనపూర్వపు ఉచ్చనీచదశలను తలపోసి తన 
అనుపమదాసభావానికి లజ్ఞపడినదా అన్నట్టుగా , నిశ్చలురాలై విశుద్ద ప్రణిధానంతో ధర్మవిమలమైన బుద్ది 
లగ్నం చేసి ఈ సంసారం ఎడ సంశయంచేతనా అన్నట్టు మలినమైన జీవితాన్ని వదలింది. 

పిదప కొంతకాలానికి ఆమె స్వర్గసంపదలకు సన్నిహితమైన సింహళద్వీపంలో పాలకడలిలో 
చం[ద్రరేఖవలె ద్వికాంతితో సింహళాధిపతికి పుత్రికగా జనించింది. ఆమె జన్మసమయంలో 
ఆకాశంనుంచి ముత్యాలవాన కురవడం వల్ల తండ్రి ఆమెకు ముక్తాలత అని పేరు వెట్టాడు. ఆమె 
పుణ్యం వలె లావణ్యంతో అభివృద్ది చెందుతుండ గా, ఆమె అంగాలు వివేక విలసితమైన సంతోషం వలె 
యౌవనం పొందాయి. 

ఇది ఇలా ఉండగా, ఒకానొకప్పుడు శ్రావస్తీపురవాసులైన కొందరు వర్తకులు సముద్రం దాటి 
సింహళ ద్వీపానికి వచ్చారు. వారు రాజాంతఃపుర సమీపంలో విడిసి, ధర్మగాథా పరిపూర్ణమైన 
బుద్దదేవుని ప్రబోధాలను చెప్పుకుంటూ రాత్రి గడిపారు. అంతఃపురసౌధంనుంచి రాజపుత్రి వారి 
బుద్దోపదేశగాథలను వీనుల విందుగా విని, వారిని పిలించి, “రాత్రి మీరు సంభాషించిన విషయం 
ఏమిటి?” అని సంతోషంతో ప్రశ్నించింది. వారు “అమ్మా! అది బుద్దదేవుని భాషితం. 
సర్వదయానుకంపి అయిన ఆ భగవానునికి ఆ భాషితం స్వభావ్నాళ్హమైంది" అని సమాధానమిచ్చారు. 
బుద్దుడనే పేరు వినగానే ఆ రాజకుమారికి శరీరం పులకాంకితమై సంవిద్‌ జ్ఞానభవ్యానుభావం కలిగింది. 
మేఘగర్హనం విన్న మయూరివలె ఆమె ముఖమెత్తి sh a బుద్దభగవానుడెవరు?” అని 
మరల ప్రశ్నించింది. ఆమె శ్రద్దకు వారు సంతోషించి ఆదరంతో పుణ్యమయమైన ఘన 
పూర్తిగా తెలియజేశారు. ఆమె ఆ కథను విని ప్రాగ్రన్మకుళల జ్ఞానం కలిగి భగవానునికొక విజ్ఞప్తిలేఖ 


వ్రాసి వారి చేతికిచ్చింది. 


44 అవదాన కల్పలత 


ఆ వర్తకులు తర్వాత కొంతకాలానికి సముద్రం దాటి నిజపట్టణం చేరి, బుద్దభగవానునికి 
ప్రణామం చేసి, ముక్తాలతా వృత్తాంతం నివేదించి, ఆమె పంపిన లేఖను అందజేసారు. సర్వ జ్ఞాడైన 
బుద్దదేవుడు అంతకు ముందే ఆ విషయం తెలుసుకున్నప్పటికీ, కృపతో ఆమె లేఖను చదువుకొన్నాడు. 
“భగవన్‌! మీనామ సంస్మరణమే సత్సురుషులకు పుణ్యపణ్యమూ, వ్యసనతాపతృష్టాపహమూ, భవరోగ 
దివ్యాషధమూ అవుతున్నది. మీ కథాక్రమగ్రవణంతోనే నాకు సంవిద్‌జ్ఞానం ఉదయించింది. ఆ 
జ్ఞానాస్వాదనమే నాకు గొప్ప అమృత ప్రవాహం” అనే ఆ లేఖార్జా న్ని బుద్దదేవుడు (గహించి మందస్మితం 
చేశాడు. ఆ మందహాస కాంతులతో దిక్కులకు సత్త్వప్రకాశం కలిగింది. పిదప భగవానుడు 
చిత్రకారులకు కూడ అశక్యమై ప్రభావపూరితమైన తన చిత్రపటాన్ని ముక్తాలతకు పంపించాడు. 


ఆ వర్తకులు ఆయన ఆజ్ఞతో మరల ఓడెక్కి సింహళద్వీపం చేరి రాజపుత్రి అయిన 
ముక్తాలతను చూచి, ఆమెకు బుద్దదేవుని చిత్రపటం అందించారు. ఆమె ఆ చిత్రపటాన్ని 
హేమసింహసనంవై ఉంచింది. జనులు ఆ చిత్రపటంలోని తథాగతుని రూపం దర్శించి 
తన్మయధ్యానంతో ఏకీభావం పొందారు. ఆ చిత్రపటంలో అడుగున శరణ్యాలయిన' మూడుగతులు; 
ఐదు శిక్షాపదాలు; ప్రతీత్యసముత్సాదము యొక్క అనులోమక్రమం, ప్రతిలోమ[క్రమం, పరమామృత 
నిర్భరమైన ఆర్యాష్టాంగమార్గం లిఖించి ఉండడం పుణ్యవశాత్తు కనిపించింది. ఆ పటంవైన భగవానుడే 
స్వయంగా కనకాక్షరాలతో లిఖించిన భావనాయుతమైన సుభాషితమూ కన్నుల పండువుగా కనిపించింది. 
ఆ సుభాషితమిది: “జనన మరణ శ్లేశావేశంతో ఘోరంగా బాధపడుతున్న ఓ జనులారా! 
క్రారవిషయవ్యాలావళులు తిరుగుతూ, తారుణ్యమనే అంధకారం కమ్మిన ఈ మోహగృహం నుంచి 
వెలుపలికి నడిచి బౌద్దధర్మం శరణు పొందండి. సంసారభయం మీకు ఉండదు.” 

ఆ పుణ్యమయమైన బుద్ద (ప్రతికృతిని చూస్తున్న రాజకుమారి అనాదికాల సంచితమైన 
అజ్ఞానవాసన వీడిపోయింది. ఉన్నతమైన * ఆకృతితో మెరిసిపోతున్న బంగారుకాంతిగల మేనితో 
సుందరమైన భుజస్కంధాలతో, అభిరామమైన ఆజానుబాహువులతో, ధ్యాననిష్టతో అర్దనిమీలితమైన 
నేత్రాలతో, లావణ్యధారవలె ఉన్న. ఉన్నతమైన నాసికతో, ఆభరణశూన్యమైన దీర్హకర్ణయుగంతో, 
స్వభావరమణీయంగా ప్రకాశిస్తు లేదిగురుటాకువంటి అరుణవల్కలం కప్పుకొని సంధ్యాకాలమేఘం 
కమ్మిన మేరుపరత్వంలాగ ఒప్ప్రుతూ, తన కాంతితో దిక్కులకు శీలం ఉపదేశిస్తున్న ట్టు, 
ముఖచం ద్రునినుంచి ఆనందామృతం వర్షిస్తున్నట్టు, కనుకే క్షమాగుణాన్ని నేర్చుతున్నట్టు ఉన్న ఆ 
సుందరమూర్తిని ఆ పుణ్యవతి చూచి ప్రణామం చేసి, నిస్సారమైన శరీరంవైని వాంఛను తొలగించుకొని, 
(్ర్టమైన సత్త్వానుభూతిని పొందింది. ప్రణామం చేసినప్పుడు ఆమె కర్ణోత్సలం జారిపోవడం చూడగా 
ఆమె నిస్సారమైన శరీర వాంఛను వదరలివేస్తున్న ట్టు తోచింది. ఆమె వెంటనే బోధిభావం పొంది, 
(శ్రోతాపత్తిఫలం కలిగించే సుగతుని ప్రభావాన్ని తలపోస్తూ హర్షవిస్మయాలతో “ఆహా! తన భాసుర 
శరీరకాంతితో మహామోహతమస్సులను దూరం నుంచే హరించిన తథాగతుడు ఎలాగో నా యీ 
కుశలచిత్తాంబుజానికి వికాసలక్ష్మ్మీని కలిగించాడు. ఈ భవసాగరం దాటాను. 
కలిగింది. క్షణంలో అతఃకరణం 
చెలరేగుతున్నాయి" అని భగవానునికి 
వీడ్కొల్సింది. 


ఉత్తమ ప్రణిధానం 
ప్రసన్నమైంది. తృష్టాపరితాపశాంతికోసం శాంతామృత తరంగాలు 


ముక్తాదులు కానుకగా సమర్చించి, సంఘపూజ చేసి వర్తకులను 


ముకాలతావదానం 45 


అనంతరం వర్తకులు మహోదధి దాటి బుద్దదేవుని సన్నిధికి వచ్చి నమస్కరించి, రాజకుమారి 
ముక్తాలత కానుకగా పంపిన ముక్తారత్న సమూహం ఆయనకు సమర్పించి సింహళద్వీపంలో జరిగిన 
వృత్తాంతం విన్నవించారు. అది విని ఆనందుడనే భిక్షువు “ఏమిటిది? అని అడుగగా, తథాగతుడు 
ఇలా అన్నాడు: “పూర్వం శాక్యగృహంలో ఉండే రోహితక అనే దాసి సత్కర్మ ప్రణిధానంతో 
ముక్తాలతగా జన్మించింది. పూర్వం వారాణసిలో మహాధనుడనే వణిక్‌ (్రేష్ణుడుండేవాడు. అతనికి 
పుణ్యవతి అయిన రత్నవతి అనే భార్య ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. ఆమె భర్త కాలధర్మం 
చెందగా, ఒక స్తూపడ్రేష్టాన్ని పూజించి భక్తితో ఒక అమూల్యహారం సమర్పించింది. ఆ పుణ్యపరిపాకం 
చేత సింహళాధిపతికి పుత్రికగా ముక్తాలత అనే పేరుతో జన్మించి పరినిర్వాణం చెందింది. ఆమే మరొక 
జన్మలో ఐశ్వర్య మదమత్తురాలై పూజను అధిక్షేపించింది. ఆ కారణంగా మరుసంవత్సరమే దాసిగా 
పుట్టింది. మానవుడు తాను చేసిన శుభాశుభ కర్మానుసారంగా ఈ లోకంలో జన్మలు పాంది వాటికి 
అనుగుణమైన పరిణతిఫలాలు పొందుతాడు. నిఖిల కులాలకు మూలమైన ధర్మవల్లి నరులకు కీర్తి అనే 
ఉజ్జలపుషాలను పూస్తూ, శుభఫలాలను ఇస్తుంది. కిల్భిష క్లేశమూలమైన అధర్మ విషవల్లి మానవులను 
భ్రమకూపంలో తోసి మోహాంధకారం కప్పి అనంతసంతాపం కలిగిస్తుంది. జనులారా! తీక్ష్యతర 
మరుభూమిలాగ విస్తరించి కాలుతున్న ఈ సంసార మార్గంలో తీవ్రసంతాపాలు కలుగజేసే పాపాలు 
విడిచివెట్టుండి. ఎల్లప్పుడూ పుణ్యమే చేయండి. అలాటి పుణ్యకార్యం చేసేవారి మార్గం పుణ్యామృతంతో 
తడిసి, పుణ్యచ్చాయావృక్షాలతో చల్లగా ఉంటుంది.! : 

ఇలా బుద్దభగవానుడు స(త్రణిధానఫలం చెబుతూ భిక్షువులకు భక్తిని ఉపదేశించాడు. 


ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో ముక్తాలతావదానమనే ఏడవ పల్హవం. 


8. స్రీగుప్తావదానం 


ఉత్తమాశయుల మనస్సు అపకారం చేసినవారివై కూడ కృపాయుతంగాను, 'కూరునివై కూడ 
పషల్లవకోమలంగాను, ద్వేపతప్పుడైన వానిపై కూడ అతిశీతలంగాను ప్రవర్తిస్తుంది. 


పూర్వం సురపురం వలె గొప్పదైన రాజగృహమనే పట్టణం ఉండేది. దానిలో కుబేరునితో 
సమానుడైన శగ్రీగుప్తుడనే గృహపతి ఉండేవాడు. అతడు ధనమదంతో సదా గర్వించి సుగుణాలు 
గిట్టక, సజ్జనులను ద్వేపిస్తూ, ఉత్తముల బుద్దిని పరిహసించేవాడు. లక్ష్మీ కఠినులు, అతివక్రులు, 
శూన్యులు, వాచాలురు అయిన ఖలులవైనే శంఖాలపై చూపినట్టు దాక్షిణ్యం చూపడం 
కఠినంగాను, వక్రంగాను, శూన్యంగాను, వాచాలం(మోగేవి)గాను ఉంటాయి. 
లక్ష్మీ నివాసమౌతాయి. 


సహజం! శంఖాలు 


అవి దక్షిణావర్తాలయితే 


ఒకప్పుడు శ్రీగుప్తుని ఇంటికి దుర్మార్గుడైన కపణకుడు వచ్చాడు. అతడు శ్రీగుప్తునికంటె పెద్ద, 
అతనికి జ్ఞాతిపుత్రుడు. అతడు శ్రీగుప్తునితో స్వేచ్చగా ఇష్ట్రాగోష్టి జరుపుతున్నప్పుడు సుఖ్యకారా [ను 
ద్వేషించేవాడు గనుక ఇలా అన్నాడు: “గృధ్రకూటమనే పర్వతంలో సుగతుడు భిక్షుసంఘ పరివేషితుడె 
ఉంటున్నాడు. అందరూ సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు అనడం వల్ల అతడు త్రిజగత్పూజ్యుడైపోయాడు. 
అతనిలో భవ్యమైన ప్రతిభ ఏది మనకు కనిపించదు. మూర్చలు అతనిని భగవానుడు, బుతు అని 
అంటూ గొప్పచేశారు. ఇలాటి ప్రసిద్ద విషయాలలో ప్రజలెప్పుడూ ప్రాయశః 


ఇతరులు చెప్పినదానినే 
విచారణ చేయకనే గతానుగతికంగా తామూ చెబుతూ ఉంటారు. అతని 


వ్రతాది నియమాలన్నీ కేవలం 
ఆడంబరం, బూటకమనే నా అభిప్రాయం. కొంగ ఒంటికాలిపై మౌనంగా జపం చేయడం చేపలను 


మెక్కడం కోసమే కదా? కనుక, అతనిని అపహసించడానికి ఏదెనా వంచన చేద్దాం. ధూర్తులను వంచిసే 
ఇతరులు కూడా సంతోపిస్తారు.” గ - | 


ఆ కపణకుని మాటలు విని కర్మపాక విమోహితుడైన శ్రీగుప్తుడు పాపగర్తంలో పడడానికి 
అతడు చెప్పిన ఉపాయం ప్రకారం నడుచుకున్నాడు. తన ఇంట్లో ఒకగుంట తవ్వి దాని నిండ 
చండ్రనిప్పులు పోసి మూసిపెట్టి, విపమి శ్రితమైన భోజ్యపదార్థాలు సిద్దపరచాడు. తర్వాత బుద్దదేవుని 
సన్నిధికి వెళ్ళి మిథ్యాభక్తితో ఆయనను తన యింటికి విందుకు ఆహ్వానించాడు. సర్వజ్ఞుడైన తట్టున 
అంతా (గ్రహించి, మందహాసంతో “సరే అని అతని ఆతిథ్యానికి అంగీకరించాడు ఫ్రీగుప్పుడు టికి 
షు క Hy ఇం 
తిరిగి వచ్చాడు. అతని భార్య అగ్ని పహ ప్రయోగాలనే అతని అకృత్యాలకు కోపగించుకొని సదరం 
ఉపదేశించింది. _ శ్రీగుప్తడు ఆ మాటలకు కినిసి, త్రన రహస్యం బట్టబయలు త. 
నః © 09 
అనుమానంతో ఆమెను ఇంట్లో ఒకచోట కట్టివేశాడు. 


శ్రీగుప్తావదానం 47 


ఈ సంగతులన్నీ తెలిసినప్పటికీ భగవానుడు జగద్వంద్యులైన చతుర్ముఖాది దేవతలు కొలువగా 
శ్రీగుప్తుని ఇంటికి వచ్చాడు. ఇంతలోగా శ్రీగుప్తుని దుష్ట్రకార్యం నగరప్రజలలో పొక్కింది. పాపుల 
పాపకర్మలు ఎంత కప్పివెట్టినా దాగవు; దిక్కులకు పరుగెత్తుతాయి. ఈలోగా ఒక ఉపాసకుడు 
భగవానుని సమీపించి, ఆయన చరణద్వయంవై పడి, నిప్పును, విషాన్ని తలపోస్తూ ఇలా విన్నవించాడు: 
“భగవన్‌! ఈ శ్రీగుప్తుని వినయం కృత్రిమం. ఇతడు తియ్యగా మాట్లాడుతూ రహస్యంగా అన్ని 
విషాన్నప్రయోగాలు చేయదలచాడు. ఈ దుర్హనుణ్ని ఏవిధంగానైనా పరిహరించండి. అనార్యుడు 
కుహనామాధుర్యంతో ప్రవర్తిస్తున్నప్పుడు, వానిని నమ్మి ఏపనీ చేయరాదు. తేనెపూసిన కత్తిని మింగితే 
పేగులు తెగిపోతాయికదా! గుణద్వేషి అయిన దుష్టుడు గుణవంతుల ప్రశంసను సహించడు. సజ్జనులకు 
సంతోపకారణమైంది దుర్హనులకు కోపకారణమౌతుంది. లోకత్రయ నేత్రపద్మనికాసి అయిన మీరు ఈ 
రాహువు ఇంట్లో ప్రవేశిస్తే జగత్తు గుడ్డిదైపోదా?' ఆ ఉపాసకుని మాటలు విని భగవానుడు 
మందస్మితకాంతులతో ఆ ఉపాసకుడు చేసిన శ్రీగుప్తుని తిరస్కారాంధకారాన్ని దూరంగా 
తొలగిస్తున్నాడా అన్నట్టు ఇలా అన్నాడు: “అగ్ని నా దేహాన్ని స్పృశించదు. విషం నన్ను బాధించదు. 
పరద్వేష దరిద్రులను ఇతరులద్వేపమేమీ ఉపద్రవవెట్టుదు. అరోషశీతలమూ, శమామృతసిక్తమూ అయిన 
మనస్సు కలిగి, విషయాలను ద్వేషించేవానిని నిప్పు ఏమి చేస్తుంది? విపమేమి చేస్తుంది? ద్వేషదోషం 
పాంగినవారికి అమృతం విపషమౌతుంది; కుసుమం కులిశమౌతుంది; చందనం చండ్రనిప్పవుతుంది; 
తిర్యగ్యోనిలో జనించిన ప్రాణి అయినా బోధిసత్త్వస్థితి పాంది కారుణ్యం, మైత్రి కలదయితే దాని 
శరీరాన్ని నిప్పు కాల్చదు. పూర్వం కళింగన్ఫపతి మృగసంఘాలను తగ్గించదలచి ఖండద్వీపమనే 
అరణ్యానికి చిచ్చువెట్టాడు. ఆ అరణ్యంలో ఉన్న ఒక తీతువుపిట్ట మైత్రితో బోధిని అవలంబించి 
చిచ్చు చల్లార్చింది. కనుక [ద్రోహచింతలేని మనస్సు కలవారికి ఎప్పటికీ భయం లేదు. సత్త్వసంపత్తికి 
ఉదాహరణంగా మరొక వినోదకరమైన విషయం చెబుతాను విను: ఒకానొక కాలంలో ఒక ముని 
ఉండేవాడు. అతని ఆశ్రమంలో మనుజభాషణం ఎరిగిన ఒక కుందేలు చాల కాలంగా వసించేది. 
ఒకప్పుడు అనావృష్టి వల్ల కాటకం ఏర్పడింది. కందమూల ఫలాలు దొరకనందున ముని ఆకలితో 
క్షీణించిపోయాడు. అప్పుడాతని వ్యధను ఆ కుందేలు సహించక దృఢసంకల్పంతో ఆ మునిని చూచి 
“భగవన్‌! నా మాంసంతో ఇప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోండి. శరీరం సకలధర్మ సాధనం. కనుక 
రక్షణీయమైనది" అని అంటూ ఆ ముని వాత్సల్యంతో ఎంతవద్దన్నా వినక తన శరీరాన్ని దావాగ్నిలో 
పడవేసింది. దాని సత్త్వ (ప్రభావంతో మండుతున్న జ్వాలలుగల దావాగ్ని తుమ్మెదలు జుమ్మనే 
మనోహరాంభోజవనంగా మారిపోయింది. కుందేలు దివ్యశరీరంతో ఆ కమలాలవై నిలబడింది. 
మునులందరూ దానికి ప్రణామాలు చేశారు. అది వారికి ధర్మోపదేశం చేసింది. ఈ విధంగా 
బోధిజ్ఞాన ప్రవృత్తులకు అగ్నీ భయంగాని, విషభయంకాని లేదో అని అంటూ బుద్దదేవుడు శ్రీ గుప్తుని 
భవనానికి వెళ్ళాడు. 

బుద్దదేవుడు శ్రీగుప్తుని ఇంట్లో కుడికాలు వెట్టగానే అగ్నికుండం తుమ్మెదలు మధురంగా 
రుంకరించే కమల సరోవరంగా మారిపోయింది. భగవానుడు ఆ తామరపూలవై ఆసీనుడయ్యాడు. 
శ్రీగుప్తుడు అది చూచి, భగవానుని కృపాద్నష్టితో తన కలుషాలు కూలిపోగా, ఆయన చరణద్వంద్వంవై 


48 అవదాన కల్పలత 


పడి “భగవన్‌! నా పాపకృత్యం మన్నించు. మోహకూపంలో పడినవారివైనే సజ్జనులు ఎక్కువగా కరుణ 
చూపడం సమంజసం. నా దుష్టమిత్రుడొకడు అవివేకంతో ఈ పాపిస్టిపనులు చెప్పాడు. మీకు 
సమర్సించదలచిన భోజ్య పదార్జాలలోను విషం కలిపాను. అయ్యో! ఇప్పుడు నాకే పశ్చాత్తాపమనే విషం 
వ్యాపించింది. మీ స్మరణమే నన్ను కాపాడాలి అని కన్నీరు ధారకట్టుగా విన్నవించాడు. కృపానిధి 
అయిన బుద్దదేవుడు శ్రీగుప్తుని చూచి భిక్షుసంఘం వింటుండగా ఇలా అన్నాడు. “ఓయీ! సొాథూ! 


దుఃఖపడవద్దు. మాకు నీవై వైముఖ్యమేమీ లేదు. ఘోరమైన వైరవిషం త్యజించడం వల్ల మాకు విషం 
తాపం కలిగించదు. | 


“పూర్వం వారణాసిలో శ్రీమంతుడైన బ్రహ్మదత్తుడనే రాజు ఉండేవాడు. అతనికి ప్రాణ 
సమాన అయిన అనుపమ అనే పత్ని ఉండేది. ఆమె ఒకనాడు ఆ పుర స్రాంతవనంలో ఉండే 
సువర్థభాసమనే నెమలి కేక విన్నది. వేణు వీణాస్వన సదృశమైన ఆ కేకను విని ఆమె కుతూహలంతో 
“ఏమిటిది” అని నరనాథుణ్ని అడిగింది. “ఈ పుర ప్రొంతవనంలో రత్నాల రెక్కల నెమలి 
ఒకటుంది. ఇది దాని మధుర కూజితం. ఈ ధ్వని యోజనాల పర్యంతం వినిపిస్తుంది” అని రాజు 
సమాధానం చెప్పాడు. “దాన్ని చూడాలని ఉంది. పట్టి తెప్పించండి” అని ప్రేమతో అక కోరింది. 
రాజు నవ్వి “వెర్రిదాన, అలాటి అద్భుతరూపంగల దానిని చూడడం దుర్లభం. నీవు నిర్భంధిస్తే 
దానికోసం ప్రయత్నించి చూస్తాను” అన్నాడు. పిదప దానిని పట్టుకొని ra రాజు సమన 
పట్టేవారిని-దానిని చంపగూడదనే మాట తీసుకొని పంపాడు. స్రీలు వీడు వశుడా కాడా అని 
కంటితోనే పరీక్షించి, అనురాగాహతుడైనవానితో చేయరాని 
ప్రాఢురాలయిన పత్నికి ప్రణయంతో వశుడైనవాని బు 
పాదపీఠాలుగా పరిణమించి ఆమెపై ఈర్హ్యపడుతున్నవా అ 


పనులు కూడ చేయిస్తారు. 
ద్ది ధృతి, స్మృతి, కీర్తి ఆ ప్రియురాలకి 
న్నట్టు నశిస్తాయి. 

“తర్వాత శాకునికులు వనానికి వెళ్ళి ఆ మయూరరాజాన్ని పట్టుడానికి వలలు విసిరి ఉచ్చులు 
వేశారు. కాని, అవి ఎన్నిసార్లు విసిరినా జారిపోయేవి. తమ యత్నం విఫలమైనందుకు వారు 
విచారపడుతూ, రాజు ఏమి చేస్తాడో, ఏమి శిక్ష విధిసాడో అని భయపడసాగారు.. వారిని చూచి 
మయూరరాజు కరుణ. కలిగి “అయ్యో పాపం వీరు జాళోపజీవులు, నన్ను పట్టుకొనకపోతే 
శ్మపాలుడు క్రూరంగా శిక్షిస్తాడని భయపడుతున్నారు అనుకొని “రాజునే పిలుచుకొని రండి 
పట్టుబడి వస్తాను అని వారికి స్నష్టవాక్కులతో చెప్పింది. వారు తిరిగివెళ్ళి రాజుకు ఈ సంగతి 
తెలిపారు. రాజు సంతోషంతో వారివెంట వనానికి వెళ్ళాడు. రత్నచ్చదమయూరం తనంతట తాను 
పట్టుబడి రాజు వెంట వచ్చింది. రాజు దానిని అంతఃపురంలో పెట్టి భార్యతో సహా దానిని గౌరవంతో 
ఆదరంతో చూడసాగాడు. అది కూడ చాల పరిచయంతో మెలగుతూ స్నిర్ధశ్యామలాంబుదకాంతులీనే 
తన రెక్కల సౌరుతో ఆ రాజు నీలమణి మయభవనాలకు ఇంద్రధనస్సు అందాలు కలిగిసూ ఉండేది 


| “ఇలా ఉండగా ఒకప్పుడు ఆ వసుధాధిపతి దిగిజయ యాత్రకు వెళ్ళుతూ ఆ నెమలికి 
ఉపచారం చేయవలసిందిగా రాణికి ఆదరంతో పదేపదే చెప్పాడు. భర వెళ్ళగానే రూప యౌవన 
దర్వాంధురాలైన ఆ అనుపమాదేవి కులమర్యాదను కూలదోసి తప్పుకు ఒడిగట్టింది. టం. 
చూలి ఆమె రాగిల్లీ మరులుకొనగా, భయపడినదా అన్నట్టు లజ్జ దూరంగా తొలగిపోయింది. 


శ్రీగుపావదానం 49 


చపలాక్షుల పద్దతి మలినము, కుటిలము, తీక్ష్యము, కర్ణసంస్పర్శనోచితమూను. వైకి చూడగా ఇదీ 
సుదృశులైన ఉత్తమురాండ్ర పద్ధతీ సమానమేనని తోస్తుంది. కాని, చపలాక్షులు పద్దతిని తలచుకొని 
మనం తప్పు తప్పు అని చెవులు పట్టుకోవలసి వస్తుంది. ఈ సంసార మకరాకరంలో 
వినిదోన్మాదకారిణులైన కాలకూట విషజ్వాలలవలె ప్రాణాలు హరించే స్త్రీలు ఉంటారు. స్త్రీల మనస్సు 
కుసుమంకంటె సుకుమారం; రంపంకంటె క్రూరం. దాని నిచిత్ర వైఖరిని ఎవరు నింగడించి 
తెలసుకోగలరు? విలాసవతి అయిన ప్రియురాలిని కౌగిలించుకొని సంతోషించేవారు చల్లని తెల్లని నున్నని 
కత్తిని మింగేవారి వంటివారు. 


“కామం కండ్లకు ఎక్కగానే రాణి ఇలా అనుకుంది: 'ఈ మయూరం శీలం తెలిసినది. 
మనుష్యభాష తెలిసినది; ఇది నా అంతఃపురంలో నాకు శల్యంగా ఉన్నది. ఇది నా ప్రవర్తనను తప్పక 
రాజుతో చెబుతుంది. నేను నింద్యమైన పనేమో చేశాను. ఇప్పుడు ఏమి చేయను? పాపకర్మ చేసిన 
నాకు తత్త్వం తెలిసి, చతురబుద్ది కలిగి నా మర్మం ఎరిగిన ఈ నెమలిమీదే కాదు, ప్రతి జడపదార్దం 
మీదా శంక కలుగుతున్నది ఇలా అనుకొని ఆమె ఆ నెమలికి విషాన్నం వెట్టింది. రాగమత్తలై 
ఖలాయత్తలైన స్త్రీలు ఏమేమి పనులు చేయరు? ఆమె విషాన్న పానాలు వెట్టి ఉపాచారాలు చేసినకోద్దీ ఆ 
మయూర రాజంకాంతి హెచ్చి మరిత అందచందాలు సంతరించుకుంది. రాణి మయూరం చావక 
స్వస్థంగా ఉండడం చూచి తన గుట్టు బట్టబయలవుతుందనే శంకతో భయపడి, శోకరోగ (గస్తురాలై 
ప్రాణాలు వదలింది. ఈ విధంగా ఆ నెమలికి విషంతో ఎలాటి కష్టమూ కలుగలేదు. 

“రాగమనేది ఒక విషం. మోహమనేది మరొక విషం. ద్వేషనునేది విపనుమైన ఇంకొక విషం. 
బుద్దుడు, ధర్మం, సంఘం, సత్యం- ఇవి పరమామృతం. _మోహమహాంబురాశి, ఘోరమైన నిషం 
పుట్టిస్తుంది. రాగమనే మహోరగం ఘోరమైన విషం కక్కుతుంది. వైరమనే వనావని ఘోరమైన విషం 
పుట్టిస్తుంది. ఈ విషయవిషం పుట్టేక్రమం మరొకటి లేదు. ఈ శ్రీగుప్రుడు అధర్మరతుడై 
మరొకజన్మలోను ఇలాటి అగ్నికుండమే తవ్వించాడు. అప్పుడామె ఇతని సహధర్మిణి.” 

భగవానుడు ఈ విధంగా చెప్పి కరుణాలోకన జలాలతో శ్రీగుప్తుణ్ని రజోరహితుణ్నిగా చేసి, 
తన శాసనోన్ముఖుణ్ణిగా చేశాడు. తర్వాత శ్రీగుప్తుడు కుళలజ్ఞానంతో ప్రకాశపదనీ ప్రాప్తికోసం త్రిశరణ 
మార్గాలను స్మరిస్తూ విమలజ్ఞానం పొంది బుద్దుని పరిచయాను(గహంతో పుణ్యధామం చేరాడు. 
సత్పురుషుల పవిత్రవీక్షణం మహత్కల్యాణాన్ని, ప్రమోద సుఖాలను కలిగిస్తుందికదా! 

ఈ విధంగా బుద్దభగవానుడు తనను అవమానించి పాపం చేసిన శ్రీగుప్తుని అజ్ఞానమోహం 
పోగొట్టి, కారుణ్య పుణ్యపూర్ణుడై అను(గహించి, భవసంక్షయానికి, ఈ బంధభవనమైన సంసారంలో 
మరల భప (గ్రంథులు నివారించడానికి నిర్లైర తే పరమసాధనమని భిక్షువులకు ఉపదేశించాడు. 


ఇది క్లేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో శ్రీగుప్తావదానమనే ఎనిమిదవ పల్లవం. 


9. జ్యోతీష్కావదానం 


ధన్యులైన సజ్జనులకు అశుభం కూడ భవ్యస్వ భావ సముద్భ్ఫూతమైన శుభంగా పరిణమిస్తుంది. 
మూర్చులకు కుశలం కూడా అహితమై పోతుంది. ఇది ప్రపంచంలో కనిపిస్తున్న తీరు. అడవులలో 
రాత్రి కమ్ముకున్న చీకటిని మహాకాంతిప్రదమైన ఓషధి పటాపంచలు చేసూ అంతటా ప్రకాశం 
వ్యాపింపజేస్తుంది. కాని దానిని గూబల గుంపు చూడలేక పోతుంది. | 


పూర్వం బింబిసారభూపతి రాజధాని అయిన రాజగృహమనే నగరంలో సుభద్రుడనే పౌరుడు 
ఉండేవాడు. అతడు పరిపూర్ణమైన గృహస్టితి కలవాడు. ఏ దర్శనమన్నా సరిపడని మోహావిస్థుడైన 
అతనికి క్షపణకులవై (జ్యోతిష్కులవై) మాత్రమే మూర్ణపు గురి ఉండేది. అతని భార్య సతుల 
సంజాత. ఆమె పేరు సత్యవతి. ఆమె పూర్ణ చంద్రబింబంతో ఒప్పే పూర్వదిక్కువలె గర్భవతి 
అయింది. అప్పుడు ఒకసారి కలందకనివాసమనే వేణువనంలో ఉన్న బుదభగ టికి 
భిక్షకు వచ్చాడు. అతడు భార్యతో సహా ఆయనకు పూజ క్క a గా న 
ఎలాటిది? ఏ రూపంలో పుడుతుంది?” అని ప్రశ్నించాడు. దానికి భగవానుడు “నీ పుత్రుడు దివ్య 
మానుష సంపదలను అనుభవించి, నా ఆజ్ఞతో సన్యాసి అయి, ముక్తిని పొందుతా 


డు” అని సృషంగా చెపి 
నిజా శ్రమానికి వెళ్ళిపోయాడు. : 


బుద్దదేవుడు వెళ్ళిన తరువాత ఆ గృహపతి యింటికి భూరికుడనే 
సుభద్రుడు బుద్దదేవుడు చెప్పిన మాటలను ఆ క్షపణకునికి తెలియజేశాడు. 
కపణకునికి ద్వేపనిషం పాకింది. [గ్రహ విజ్ఞానంలో 
గుణించాడు. బుద్దదేవుడు చెప్పినదే ప్రశ్చలోను తెలిసింది. 
సందేహం లేదు. కాని నా మాటలవల్లనే సుభద్రుడు బుద్దుని 
ఆదరం కలిగి, కపణకులపై (శ్రద్ద వదలుతాడు. 
ఆలోచించి, కోపంతో సుభద్రునితో ఇలా అన్నా 
మానవుడు దేవ్వాళ్లమైన దివ్య 


కపణకుడు వచ్చాడు. 
ఆ మాటలు విని 
పరిశ్రమ చేసిన అతడు చాలసేపు ప్రశ్నను 
“అతడు తన ప్రభావంతో చెప్పినది నిజం. 
సర్వజ్ఞత్వాన్ని తెలుసుకొంటే, శ్రమణులపై 
కనుక అబద్దం చెబుతాను అని ఆ కపణకుడు 
డు: “సర్వజ్ఞమ్మన్యుడైన సుగతుడు చెప్పింది అబద్దం. 
సంపదను ఎలా పొందుతాడు? ఈ శిశువు సత్యంగా సన్యసిస్తాడని ఆయన 
ఎలా ఊహించాడు? కుధాసంతప్పులై గత్యంతరంలేని దరిద్రులకు బాగా భిక్ష దొరికే శ్రమణన్రతమేకదా 
శరణు. మీదు మిక్కిలి, ఓ గృహపతీ! నామాట నమ్మేట్టయితే విను. పుట్టబో 
సంతాపింపజేస్తాడు.” ఇలా చెప్పి కపణకుడు వెళ్ళిపోయాడు. 


తర్వాత క్షపణకుని మాటలను సుభద్రుడు ఆలోచించి, భార్యకు గర్భపాతం చేయడానికి 
2 


బహువిధాల ప్రయత్నించాడు ఎన్నిమందులిచి 
నా గర్భస్రావం కలుగకపోవడ్ర హస్యంగా ప 
గట్టుగా క్‌ ట్టి చంపీవేశాడు. 2 ఏ చూచీ రహస్యం పత్నిని 


ఎదప ఆమెను శీత్రవనమనే శృశానికి తీసుకొని వెళ్ళాడు. ఆ వార్త విని 


యే ఈ శిశువు కులాన్ని ' 


జో్యోతీష్కావదానం 51 


క్షపణకులు సంతోషంతో గానం చేశారు. “ఆహా! భలే! ఇదేనా సర్వజ్ఞుడు ఈ శిశువుకు చెప్పిన 
జ్యోస్యం? శిశువు పుట్టకముందే తల్లి మరణించింది. గర్భంలోనే శిశువు మరణించింది. ఇదేనా ఈ 
శిశువుకు సర్వజ్ఞుడు చెప్పిన దివ్యమనుష్యత? ఇదేనా ఆయన చెప్పిన సన్యాసం?" అని క్షపణకులు 
పరిహాసం చేస్తూ అంతటా ప్రవాదం వ్యాపింపచేశారు. ఆ ప్రవాదం విని ప్రజలు తండోపతండాలుగా 
చూడడానికి శ్మశానానికి వచ్చారు. 

ఈలోగా భూతభావనుడైన బుద్దభగవానుడు దివ్యదృష్టితో అంతా (గ్రహించి మందహాసంతో 
క్షణంసేపు ఆలోచించి, “అయ్యో! మనోవికారం కలిగించే మూర్భులు మోహానుబంధంతో దూరం నుంచే 
మేఘాలలాగ ప్రాణుల విజ్ఞాన ఆలోకాన్ని కప్పుతారు. శుభవినాశకుడైన ఆ క్షపణకుని మాట విని 
ముగ్దబుద్ది అయిన ఆ గృహపతి పాపకర్మకు కూడ ఒడిగట్టాడు అని కరుణాకులుడై తను 
భికుగణంతో సహా శీతవన శ్మశానానికి బయలుదేరాడు. భగవానుడు శ్మశానానికి వెళ్ళుతున్నాడని విని 
బింబిసారుడు మంత్రులతో సహా ఆ ప్రదేశానికి వెళ్ళాడు. 

శ్మశానంలో సుభద్రుని భార్య కళేబరాన్ని చితిమీద వెట్టి నిప్పంటించాడు. అప్పుడు ఆమె 
పొట్టును చించుకొని కమలాసీనుడైన ఒక శిశువు సూర్యునివలె ఉదయించాడు. అగ్ని జ్వాలల మధ్యన 
ఉన్న ఆ శిశువుని ఎవ్వరూ తీయలేకపోయేవేళకు జనసమూహం నుంచి హాహాకారాలు విపరీతంగా 
వినిపించాయి. అప్పుడు బుద్దుని ఆజ్ఞతో జీవకుడనే కుమారభ్బత్యుడు ఆతురతతో వెద్దవెద్ద అంగలు 
వేస్తూ త్వరగా వచ్చి ఆ శిశువును చితిమీదనుంచి పట్టుకుని తీసుకువచ్చాడు. బాలుని పట్టుకున్న 
కణంలో ఆ చితానలం జీవకునికి బినానుగ్రహం వల్ల హరిచందనంవలె చల్లగా అయింది. 
మంటలనుంచి వైకి తీసిన ఆ సుందర శిశువును, జీవంతో తొణికిసలాడే ఆ సుందర శిశువును చూచి 
కపణకులు సిగ్గుతో క్షణకాలం చచ్చినట్టు ఉండిపోయారు. సర్వభూతహితరతుడైన భగవానుడు 
ఇదంతా ఆశ్చర్యంతో చూస్తున్న సుభద్రుని పిలిచి “ఓయీ! నీపుత్రుణ్ని తీసుకో!” అని అన్నాడు. కాని 
సుభద్రుడు ఏమిచేయడానికి తోచక డోలాం దోళితమతితో, సంశయంతో, క్షపణకులేమి చెబుతారో అని 
క్షణంసేపు వారి ముఖాలు చూచాడు. వారు “శ్శశానవహ్నిలో పుట్టిన ఈ శిశువును (గహింపరాదు. 
ఈ శిశువు ఎక్కడ ఉంటాడో ఆ యిట్లు వృద్దికి రాదు అని సుభద్రునితో అన్నారు. వారి 
మాటలు విని ఆ మూర్చుడు ఆ శిశువును స్వీకరించకపోగా, బుద్దదేవుని ఆజ్ఞతో బింబిసారుడు 
స్వీకరించి పోషించడానికి అంగీకరించాడు. జ్యోతిర్మధ్యం నుంచి ఉపలబ్బుడు కావడం వల్ల 
జ్యోతిష్కునివలె ప్రకాశించడం వల్ల ఆ బాలునికి భగవానుడు జ్యోతిష్కుడు అని నామకరణం చేశాడు. 

బింబిసార భూపాల భవనంలో ఆ శిశువు ఇలా వెరుగుతూ ఉండగా కొంత కాలానికి, 
దేశాంతరం వెళ్ళిన ఆ శిశువు మేనమామ తిరిగి వచ్చాడు. పుత్రుడు జన్మించగానే తన చెల్లెలు 
మరణించడం మున్నగు సమాచారం అతడు విని కోపంతో వణికిపోతూ, సుభద్రుని దగ్గరికి వచ్చి 
“మూర్చుడా! కపణక భక్తుడైన నీవు వారి మాటలు నిని భార్యను చంపావు. పుత్రుణ్ని వదలివెట్టావు. 
ఏమి మంచి చేసినట్టయింది? స్వభావసిద్ధంగా జడమతులైన దుర్తనులు ఇతరుల చెప్పుడు మాటలకు 
రేగి, బేతాళులవలె నవ్వుతూనే సర్వనాశనం చేస్తారు. ఇప్పుడైనా రాజనగరునుంచి పుత్రుణ్ని 


తెచ్చుకొనకపోతే, నీవు స్ర్రీహత్య చేసినట్టు లోకానికి చాటి నీధనం అపహరింపబేస్తానీ' అని 


52 అవదాన కల్పలత 


బెదరించాడు. ఆ మాటలు విని సుభద్రుడు భయపడి, భూపతి భవనం నుంచి కుమారుణ్ని 
తెచ్చుకున్నాడు. బింబిసార భూపతి ఆ కుమారుణ్ని పెంచిన ప్రీతిచేత ఇవ్వలేక ఇవ్వలేక ఎట్టకేలకు 
తండ్రికి ఇచ్చి పంపాడు. 

తర్వాత కొంతకాలానికి సుభద్రుడు కాలధర్మం చెందగా, జ్యోతిష్కుడు సూర్యుడు కాంతికి 
నిధి అయినట్టు ఐశ్వర్యానికి నిధి అయ్యాడు. అర్జికల్పవృక్షమైన ఆ దానశీలి దివ్యమానుషీ సంపదను 
పొంది తన బుద్దిని బుద్ద ధర్మ సంఘాలనే త్రిశరణ్యాలలో లగ్నం చేశాడు. _ పుణ్యరత్నార్హన 
పరుడై అద్భుతమైన రత్నసమూహాన్ని సద్భక్తితో భిక్షుసంఘాలకు దానం చేశాడు. సముద్రాన్ని నదులు 
స్వయంగా చేరుతున్నట్టు వివిధ సంపదలు దేవ సమూహాలనుంచి అతని ఇంటికి తరలి వచ్చేవి. తృ 


ణంలోను, రత్నంలోను సమానభావం గల బుద్దదేవుడు కూడ అతని ఇంట్లో రత్నపాత్రదానం 
౧ 
స్వీకరించాడు. 


ఒకమారు జ్యోతిష్కుడు స్నానం చేసి ఎండలో ఆరవేసిన గుడ్డ గాలికి కొట్టుకనిపోయి 
బింబిసార భూపాలుని తలపై పడింది. భూపాలుడు అపూర్వ సుందరమైన ఆ వస్త్రం చూచి, అతని 
దివ్యవిభవానికి రిచ్చపడి, తన' ఐశ్వర్యం దానిముందు గడ్డిపోచవంటిదని అనుకున్నాడు. ఇలా ఉండగా 
ఒకసారి జ్యోతిష్కుడు రాజును తన ఇంటికి అతిథ్యానికి ఆహ్వానించాడు. రాజు మణిమయమైన 
జో్యోతిష్కుని ఇంటికి వెళ్ళి, అక్కడ ఉన్నంతసేపు అది స్వర్గమనే అనుకున్నాడు. 

తర్వాత కొంతకాలం గడవగా ధర్మశీలుడైన బింబిసార నరపతిని అతని కుమారుడు అజాత 
శత్రువు రాజ్యలోభం వల్ల మోసంతో చంపివేశాడు. కృతయుగ సదృశుడు, సద్గుణి అయిన ఆ 
బింబిసారుడు మరణించగానే, అతని కుమారుడైన అజాతశత్రువు రాజ్యాన్ని అధర్మంలాగ పొందాడు. 
రాజదుర్తభమైన జ్యోతిష్యుని యింటి సిరిని చూచి కన్నుకుట్టి అజాతశత్రువు జ్యోతిష్కుని వద్దకు 
వచ్చి, “నిన్ను నాతండ్రి వెంచాడు. న్యాయంగా నీవు నాకు సోదరుడివి. నీ విభవంలో అర్హభాగం 
నాకిమ్ము. లేకపోతే భాగధన ద్రోహం వల్ల మనకు కలహం ఏర్పడుతుంది" అని అన్నాడు. [క్రూరుడైన 
అజాతళత్రువు కుటిలతతో అన్న మాటలను జ్యోతిష్కుడు విని, రత్నసంపూర్ణమైన తన యింటిని 
అతనికిచ్చి, తాను మరొక యింటికి వెళ్ళిపోయాడు. కాని, కాంతి సూర్యుని అనుసరించినట్టు 
దివ్యరుచిర రత్నసమృద్దమై లోకోపకారకమైన ఆ సంపద జ్యోతిష్కుడి వెంటనంటి వచ్చింది. ఇలా 
ఏడుసార్లు జ్యోతిష్కుడు సంపదను త్యజించినా, ఆ దివ్యలక్ష్మి రాజును తాకక సాధ్వి పతిని 
అనుసరించినట్టు అతని వెంటనే వచ్చింది. దోపిడి, దొంగతనం మున్నగు ఉపాయాలతో తన 
సంపదను రాజు హరించడానికి ఉద్యమించగా, జ్యోతిష్కుడు రాజు కోపించాడని (గ్రహించి నిర్విణుడై 
ఇలా ఆలోచించాడు: “ప్రజల దురదృష్టవశాత్తు జనక సదృశుడు, వాత్సల్యపేశలుడు అయిన రాజు 
స్మృతిశేషుడయ్యాడు. నిర్వ్యాజ సరళుడైన ఆ రాజు తం(డ్రిలాగ పాలిస్తుండగా, (ప్రజలు నమ్మకంతో 
హాయిగా రాత్రిళ్ళు నిద్రపోయేవారు. అలాటిరాజు మరెవరున్నారు? ధనవంతులకేమి? - గడ్డపోచలలాగ 
ఎక్కడబడితే అక్కడ దొరుకుతారు. వివేకవంతులు కూడ రత్నాలలాగ లభ్యులే. కాని సౌజన్య 
సరళుడైనవాడు అమృతం కంటె కూడ దుష్టాపుడు, నిర్వ్యాజమైన వైదగ్ద్యం, వివేకపూరితమైన 
సరళత, నిరాడంబరమైన ఉన్నతి కలవారు జన్మించడం అరుదు. ఇప్పుడు ద్వేష దుళ్ళరితుడై, 


జ్యోతిష్కావదానం 53 


దుష్కర్మాచరణుడైన ఈ రాజు ప్రజల పాప పరిపాకంతో అకాలంలోనే కలలాగ దాపురించాడు. 
జగన్మిత్రుడైన సూర్యుని వంటి బింబిసార మహీపతి అస్తమించగా, దోషోదయంలాగ ఆయన 
కుమారుడు వృద్ది చెంది లోకాన్ని చీకటితో ముంచుతున్నాడు. నిజానికి దుష్టులు మరణించిన 
సత్సురుషులకు అకారణ మిత్రులు సుమా! ఎందుకంటే, దుష్టుల చరిత్ర అనే నికషంవైన సత్పురుషుల 
కీర్తి రాపిడి పొంది మరింత వెలుగుతుంది గనుక. అందువల్ల ఈ రాజు ఏలుబడిలో ఉన్న భూమిని 
వదలి వెళ్ళడమే మంచిది. కాలం కలికాలమై రాజు కూడా కలి అయినప్పుడు జనులు జీవించడం 
ఎలా? గుణవంతుడైన నరపాలుని పాలనలో గుణవంతులైన సత్సురుషులకు వరచరి(త్రులైన భార్యలు, 
అకళంకమైన కులం, భవ్యమైన సంపద, చంద్రసన్నిభిమ్రైన కీర్తి, స్టితి సముచితమైన చరితం, ఆపదలకు 
కారణం కాని సంపద కలుగుతాయి. ప్రజాసంఘం పాపరహితంగా ఉంటుంది. ధనమనే పాదులో 
పుట్టి, నిర్వాపమైన కామనలనే కుసుమాలతో కన్నులపండువు చేసే ధర్మద్రుమాన్ని ద్వష్టనృపతి అనే 
వెనుగాలి కూల్చకపోతే ప్రజలు సుఖాలనే పుణ్యఫలాలు అనుభవిస్తారు. కాలమో కలికాలం! పాలకుడేమో 
బాలకుడు! అతని ప్రతాపం ప్రేతాన్నివలె అకాలంలో విప్లవం చెలరేపే దుష్టబేతాళాలతో నిండినది. ప్రీతి 
తగ్గింది; బుద్ది మందగించింది. సుఖశ్రీకి యౌవనం గడచింది. ఇప్పుడు నాకు విభవ విస్తారమైన 
భోగాలవై అభిరుచి లేదు. ధనం, భూమి, ఇల్టు, ఇల్లాలు, సుతులు, భృత్యులు, వస్రాభరణాలు- ఇవన్నీ 
జీవికి అవధిలేని ఆధివ్యాధులు. సిరులు ఎండకాలపు తాపం వంటివి. అని వృద్ది పొందినకొద్దీ దేహికి తృ 
ష్టాసంతాపం హెచ్చుతూనే ఉంటుంది. మానవులు పుట్టినది మొదలు ధనరాసులను ఆర్టించి 
కూడబెట్టినా లవణ సముద్రపు నీటితోలాగ దప్పి ఆరదు. ధనికులు అసంతృప్పులై "లేదు లేదు అనే 
జపం చేస్తారు. ఆ జపం ప్రశమం గురించి చేస్తే వారిలో ఒక్కరికైనా పునర్ణన్మ ఉంటుందా? కలికలహ 
మహామోహ లోభాలకు కారణమై దుర్నిమిత్తమైన విత్తం ఎందుకు? వియోగానికి నిదానమై, వ్యసనాలు 
-రాగాలు పుట్టించే భోగాలెందుకు? రాజభవనంలో సేవావమానాలు కలిగించే మిథ్యాభిమానాలెందుకు? 
ఈ వినాశ భయసమయంలో వైరాగ్య మొక్కటే భోగ్యమైనది. అదే ఆరోగ్యకరం. స్వబంధుమిత్రులతో 
సుఖమనుభవించే మంచి కాలం గడచిపోయి. ప్రబలతర మోహకలుష మలినమైన కాలం 
దాపురించినప్పుడు దేహులు ప్రశమమనే సలిలాలతో మనస్సును శుద్దం చేసుకొని ఆయాసం కలిగించని 
విజనమైన వనంలో వసించడం సుఖకరం.” ఈ విధంగా జ్యోతిష్కుడు చాలసేపు ఆలోచించి పూర్తిగా 
విరాగి అయ్యాడు. దుఃఖం మూర్చులకు మోహం కలిగిస్తుంది; ధీమంతులకు వివేకం కలిగిస్తుంది. 
తర్వాత జ్యోతిష్కుడు తన సర్వస్వం యాచకులకు దానం చేసి బుద్దదేవుని ఆశ్రమానికి 
వెళ్ళాడు. ధనపాశం ఈడుస్తున్న బుద్దిగలవాడు సత్యసుఖోన్ముఖుడు కావడం కష్టం కదా! రాజహంస 
పవిత్రమైన మానససరస్సును స్మరించినప్పుడు ఈ వసుంధర సామాన్య సరసివలె దానికి నచ్చదుగదా! 
దుస్ఫహమైన మోహధూమం కమ్మిన భోగానురాగానలం చల్లారి, సంతోషామృతమనే సెలయేటితో 
మనస్సు చల్లబడిన ప్రశమశీలుర యత్నాలకు తాగి తందనాలాడుతున్న వారాంగనల అస్థిర భూభంగం 
వలె క్షణస్థాయి అయిన సంపదలు విఘ్నం కలిగించలేవు. wn య సర్వజ్ఞుడైన బుద్దదేవుని 
అనుగ్రహంతో సంసార మార్గయాసం పోయి, ప్రవ్రజ్య అనే విమలపదం స్వికరించి, సర్వసమ దృష్టి కలిగి, 
అసమాన తేజస్వి అయి, ఇతర లక్ష్యవిరహితమైన మోకపదనిని పొందడం కోసం ముని అయ్యాడు. 


జ్యోతిష్కుని ఆలాటి బోధిసిద్దిని చూచి భిక్షువులు ఆశ్చర్యపడి అతని పూర్వజన్మ వృత్తాంతం 
అడిగారు. భగవానుడు ఇలా అన్నాడు. “అనేక జన్మక్షేత్రాలలో నాటిన కర్మబీజాల ఫలసంపదను 
జనులు నిస్సందేహంగా అనుభవిస్తారు. పూర్వం బంధుమంతుడనే రాజు పాలించే బంధుమతి అనే 
పట్టణంలో అనంగనుడనే గృహపతి ఉండేవాడు. ఆయన శ్రీమంతుడు, మహాకీర్తిమంతుడూను. ఆ 
పట్టుణానికి ఒకసారి సజ్జనుల సుకృతవశాత్తు విపశ్యి అనే సమ్యక్సంబుద్దుడు పాదచారి అయి వచ్చాడు. 
ఆయన వెంట నూట యిరవైవేలమంది భిక్షువులు వచ్చారు. అనంగనుడు శ్రద్దతో ఎదురేగి, ప్రణమిల్లి 
వారిని ఆతిథ్యానికి ఆహ్వానించాడు. పిదప సర్వోపకరణాలతోను బుద్దదేవుని మూడు నెలల పాటు 
సత్కరించాడు. రాజు బంధుమంతుడు కూడ వారిని ఆదరంతో ఆహ్వానించాడు. ఇద్దరూ స్పర్దతో 
ఆ సమ్యక్సంబుద్దునికి సకల భోగాలు సమకూర్చి సేవించారు. అనంగనుడు పౌర్తార్లమైన సేవ, రాజు 
రాజ్ఞార్లమైన గజధ్వజ మణిచ్చ(త్రచామరాది సమృద్దిగల సంపదతో సేవ చేశారు. రాజు రాజలాంఛనాలతో 
సేవ చేయడం చూచి అనంగనుడు చింతపడ్డాడు. అప్పుడు అతని సత్త్వగుణసంపద (గ్రహించిన 
ఇంద్రుడు అభిమానించి, సమ్యక్సంబుద్దుని పూజించడంలో దివ్యలక్మితో అతనికి తోద్పడ్డాడు. 
ఆతడు. దివ్యసంపదతో భగవానుని పూజించడం చూచి చక్రవర్తి సిరి లజ్జపడింది. చంద్ర 
సూర్యతారకలను దిసంతుచేసే దివ్యరత్నాలతో వాడని గంధమాల్యాలతో, దివ్యవస్రాలతో, ఒప్పారే 
కల్పద్రుమ ఫలాలతో, శచీదేవి భక్తినమురాలై సవిలాసంగా చామరం వీస్తుండగా, ఆతడు 
సమ్యక్సంబుద్దుని పూజించడం చూచి రాజు సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆనాడు పుణ్యోదారుడైన 
అనంగనుడు భక్తితో శుభపరిణామ స్వరూపుడైన సుగతుని పూజించి ఫలం పొందాడు. నేడు ఆ 
విమలమానసుని క్షణకాల ప్రణిధానంతోనే దివ్య పదవిని పొంది, జ్యోతిష్కుడై జన్మించి, రెండవ 
సూర్యునివలె వెలుగుతున్నాడు. 


విమలజ్ఞానంతో మూడు లోకాలూ ప్రకాశింపజేసే జినభగవానుడు భిక్షువులకు ఈ విధంగా 
ప్రణిధానం ఉపదేశించాడు. 


ఇది కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో జ్యోతిష్కావదానమనే తొమ్మిదవ పల్లవం. 


10. సుందరీనందావదానం 


భవభీతులైన మానవుల హితం కోరి వాత్సల్యమృదుబుద్దితో సర్వప్రాణి హితరతానుకంపతో, 
పట్టుదలతో, పరమానుగ్రహం కలిగించే భవ్యపురుషులు ఈ లోకంలో, ఎవరో కొందరుంటారు. 

పూర్వం ఒకప్పుడు బుద్దభగవానుడు కపిలవస్తుపురంలో న్య(గ్రోధారామంలో బసచేశాడు. 
అప్పుడు శాక్యరాజసుతుడైన నందుడు ఆయనను దర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు 
బుద్దభగవానుడు భిక్షువులకు నిష్ర్రమోోపదేశం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ ఉపదేశ కథా కథనం 
తర్వాత తన ఎదుట నిలబడ్డ నందుని చూచి, ప్రీతితో, సన్యాసం స్వీకరించమని కోరాడు. నందుడు 
ఆయనను పూజించి, తన కుశలాదికం నివేదించిన తర్వాత “భగవన్‌! ప్రవ్రజ్య పుణ్యలాభకరమే అయినా 
నాకు నచ్చడం లేదు. నేను సకలవస్తువులను సమకూర్చే ఉపస్థాయకుణ్ని అయి భిక్షు సంఘానికి 
యథేప్పితంగా సర్వోపకరణాలతోను భిక్షయిస్తూ ఉపచారం చేస్తూ ఉంటాను" అని విన్నవించి, 
రత్నమకుటంతో ఆయన పాదపంకజాలను స్పృశించి భార్యాదర్శనసముత్సుకుడై స్వభవనానికి 
వెళ్ళిపోయాడు. అక్కడ రతివలె సుందరి అయిన సుందరి అనే తన ప్రియురాలితో ముహూర్తకాలం 
కూడ విరహం సహించక సుందరోద్యానవనంలో విహరించాడు. 

సహజంగా గుణప్రియుడైన బుద్దదేవుడు తర్వాత ఒకనాడు భిక్షు సంఘాలతో సహ తానే 
నందుని భవనానికి వెళ్ళాడు. అప్పుడు ఆనందంతో నందుడు ఆయన పాదాలకు వందనం చేసి, 
అర్హమైన గొప్ప ఆసనంవై ఆసీనుణ్ణి చేసి, పూజించి ఇలా విన్నవించాడు: “దేవా! మీరే స్వయంగా నాకు 
దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఇది ఏపుణ్యప్రరోహపరిపాకమో! మహాత్ముల స్మరణం, (శ్రవణం, దర్శనం 
అనేవి పుణ్యలత పండించిన ఫలసంతతికదా! సదాప్రకాళులైన ఈ మహామైత్రుల దర్శనంతో ఎవరి హృ 
దయానికి వికాసలత్మీ కలుగదు? మహాత్ముల దర్శనం దానం కంటే ప్రియతరమైనది; పుణ్యం కంటే 
మహాఫలవంతమైనది; సదాచారం కంటే శ్లాఘ్యమైనది.” బుద్దదేవుడు భక్తి ప్రణయపేశలంగా ఇలా 
విన్నవిస్తున్న నందుని పూజను అభినందించి, ముందుకు వెళ్ళడానికి ఉపక్రమించాడు. నందుడు 
స్వచ్చమైన స్వర్గపా త్రలో తన హృదయం వలె మధురమైన ఉపచార పదార్థాలను తీసుకొని భగవానుని 
అనుగమించాడు. భగవానుని మార్గంలో భక్తితో వెంటవెళ్ళుతున్న తన ప్రియుణ్ని సుందరి 
విరహాతురయె కడకంటితో చూచింది. ఆ ప్రియతమ వెద్దలముందు సరళతరళదృష్థులను పరపక 
భయంతో wn మూసుకొని క్షణకాలం తలవాల్సి ఉండడం “నీవు పోవద్దు!” అని మాటా పలుకూ 
లేక మౌనంగా గట్టిగా చెప్పినట్టు అనిపించింది. నందుడు ఉచ్భ్వాసంతో కదలుతున్న వదనం గల 
ప్రణయినిని చూచి, “ఇదిగో! త్వరలో వస్తాను! అని అన్నాడు. 


ర నితో సహా ఆశమం చేరాడు. ఆశ్రమం చేరగానే నందుడు అంజలి 
పిదప బుద్దదేవుడు నందు 


ఘటించి ప్రియావిరహాన్ని సంహిచలేక “దేవ! ఇంటికి వెళ్ళుతాన' అని విన్నవించాడు. బుద్దదివుడు 


56 అవదాన కల్పలత 


ఆసనం అధిష్టించి ఎదుట ప్రణతుడై ఉన్న నందుని చూచి మందహాసంతో, “వెళ్ళడానికి ఇప్పుడేమి 
తొందర? అని ప్రశ్నించి ఇలా అన్నాడు: “విషయ సుఖాస్వాదన సౌహార్దాలతో సమ్మోహితచిత్తులైనవారి 
బుద్ది అయ్యో! గృహసుఖాలలో సక్తమై నిర్వేదానికి విముఖంగా ఉంటున్నది. ఆయుస్సుకు గుణమే 
ఆభరణం. గుణానికి వివేకం ఆభరణం. వివేకానికి శమం ఆభరణం. శమానికి వైరాగ్యం ఆభరణం. 
వైరాగ్య వివేక శూన్యచిత్తులై సల్లక్షణాలు లేనివారు పశువులవలె తమ కాలాన్ని కాలచక్రనేమి క్రమంగా 
గడుపుతారు? వారు అలా గడపడం ఆప్పులైన మిత్రులకు జాడ్యంగా, అసహ్యమైన హృదయశల్యంగా 
ఉంటుంది. అలాటివారి జీవితం వ్యర్హమని యుక్తాయుక్త విచారశీలురైన ప్రాజ్ఞులు భావిస్తారు. 
సత్త్వవంతులకు పుణ్యం, _బుద్దిమంతులకు విద్య, విద్యావంతులకు శీలం, _భాగ్యవంతులకు 
సకలవస్తువులూ, శమగుణశాలురకు సుఖం చేకూరడం ఎప్పుడూ కష్టం కాదు. కాని, సమస్త వస్తువులను 
సంపాదించే ఆయుస్సులో స్వల్పాంశం సంపాదించడం కూడ కష్టం. అలాటి ఆయుస్సును నిష్టలంగా 
నాశం చేసుకొనేవాడు శోచనీయుడు. వానికి నమస్కారం! ఈ విషయ జలనిధి తరింపనలవికానిది. 
దీనిలో లావణ్యసారం నిండారి ప్రలోభం కలిగిస్తూ ఉంటుంది. సుందరులనే సుడిగుండాలు (భ్రాంతి 
కలిగిస్తాయి. _ దర్చంతో చెలరేగే విషము మకరకేతనుడనే మకరం క్షోభ కలిగిసూ ఉంటుంది. ఇక 
విరహమనే బడబానలం నిత్యం (ప్రబలంగా సన్నిహితమై ఉంటుంది. కనుక ఈ విషయజలనిధి 
దాటడానికి పాక శరణమైన సేతువు తీవ్రమైన వైరాగ్యమే కనుక రాజపుత్ర! జితేంద్రియుడవై ప్రవ్రజ్యను 
స్వీకరించు. ఈ సంపదలు స్త్రీలవలె పొందినప్పుడే సుఖమిచ్చేవి. కుశలం కోసం బ్రహ్మచర్యం 
అవలంబించి, ఈ నిస్సారమైన గృహ సంసార బంధనం వదలివెట్టు.” బుద్దదేవుని కరుణా భరణమైన ఈ 
వాక్కులు విని నందుడు పూర్వపు చనువుతో “భగవన్‌! నేను ప్రవ్రజ్యను స్వీకరించాలనే మీరు సదా 
ప్రయత్నిస్తున్నారు. భిక్షుసంఘాల మేలు కోసం నేను గృహస్టుడుగా ఉండడమే మంచిది” అని 
విన్నవించాడు. కానీ, ఆయన బుద్దదేవుని ఆజ్ఞను మీరలేకా, ప్రియా ప్రేమ మరొకవైపు లాగుతూ ఉండగా 
దోలాందోళితవిత్తుడై వ్యాకులపడ్డాడు. భగవానుడు సన్న్యాసం స్వీకరించవలసిందని అతనికి మళ్ళీమళ్ళీ 
ఉపదేశించాడు. ఉపకారం చేయదలపెట్టిన సజ్జనులు యోగ్యతాయోగ్యతలు ఆలోచించరుగదా! 
ఇంద్రియాలు జయించని నందుడు ఇలా ఎంత ఇష్టపడకపోయినా ప్రవ్రజ్యాదీక్ష భగవానుని 
వాక్యం వల్ల తనంతట తానే ఆయన దేహాన్ని అలంకరించింది. వెంటనే నందుడు కాషాయవసనుడు, 


భికావాత్రపాణి అయి బంగారు కాంతితో, మహాపురుష లక్షణాలతో ప్రకాశించాడు. అతడు సుగతుని 


ఆదేశం ప్రకారం అనాగారిక వేషంతో దుమ్ముకొట్టిన దేహంతో భిక్షాపాత్రతో అరణ్యకవృత్తి 
అమునరింవాడు.. కొన్ని సన్నాసి అయినప్పటికీ. చంద్రునిలో మచ్చలాగ అతని హృదయంలో 
ప్రియురాలయిన సుందరి అంకిత అయింది. ఆశ్చర్యమేమిటంటే, స్పటికానికి రాగం అంటినట్టే 
మనస్సుకు అనురాగం ఏవిధంగానో అంటుకుంటుంది. ఎంత కడిగినా పోదు. అరుణ వల్కలాలు 
ధరించి విరహపాండురుడైన ఆ నందుడు సంధ్యాకాల మేఘం మరుగున ఉన్న చంద్రుని సోయగం 
పొందాడు. ఆతడు అరణ్యంలో తిరుగుతూ, విరహాన్ని భరించలేక ధైర్యం కోల్పోయి మ 
జన్మఎద్యవంటి సుందరిని మరువలేకపోయాడు. 


కం) 
7 రీ 


ఆయన ఒక శిలాతలంవై ఆసీనుడై ఆ సంపూర్ణ చం 


ల 


: (ద్రవదన వదనాన్ని నిశ్చలంగా నిర్మలంగొ 
థ్యాంస్తూ చాలనపు ఇలా ఆలోచించాడు- “ఆహా! భగవాను 


డేమో ఎంతో ప్రయత్నించి నాకీ అనుగ్రహం 


సుందరీనందావదానం 57 


కలిగించాడు. రాగాధిస్టితమైన హృదయంగల నాకు చిత్తశుద్ది కలగడం లేదు. సంసార చరితం 
వదలిపెట్టాను; నిస్థంగవ్రతం స్వీకరించాను. అయినా, ఆ మృగశాబాక్షిని నా మనస్సు మరువలేకున్నది. 
ప్రియురాలి ఈ కుంకుమరాగంతో వాసించే ఈ దేహానికి నారచీరలు కట్టాను. ఆమె పీనస్తనమండలంవై 
ప్రణయంగల ఈ చేతితో భిక్షాపాత్ర పట్టాను. నాకీ సన్యాస దీక్షతో రాగమే మితిమీరుతున్నది. 
ఇతరులకైతే బోధివల్ల కలిగే ధ్యానం, (్రిశరణావలంబనం నిరంతరం అభివృద్ది చెందేవి. “క్షణంలో 
వచ్చివేస్తాను వె(ర్రిదానా!' అని ఇక్కడికి రావడానికి ముందు ఆమెతో అన్నాను. వణుకుతూ 
వెద్దలముందు 'వెళ్ళవద్దు' అని నోటితో అనలేక, చేతిలోని వ్యజనాన్ని వదలి, నాచేతి కొస పట్టుకొని, 
కాలితో నేలరాసూ మరొకరు చూడకుండా నన్ను చూచింది. ఆ అత్యంత సుందర నిషేధంతో ఆమె 
నా మనస్సును కట్టిచేసింది. ఆ హరిణలోచన నా వియోగశోకంతో ప్రలపిస్తూ ఇసుక దిబ్బవై చక్రవాకి 
లాగ, భవనంలో శయనంవై పడి పారుతూ ఉంటుంది. సందేహమే లేదు. హా! ప్రియా! నేను సత్యం 
వదలి, నీ చిత్తం హరించి వట్టి దుర్మార్గునిలాగ ఈ కుహనాన్రతం స్వీకరించాను. ఈ వ్రతం 
పరిత్యజించి ప్రియురాలి వద్దకు వెళ్ళుతాను. _అనురాగాగ్ని సంతప్తులకు తపస్తాపం దుస్సహం. 
బహుకాలానికి తిరిగివచ్చిన నృశంసుడైన నన్ను చూచి రాజపుత్రి కొత్త అలుకతో ఏమి చేస్తుందో? 
ఏమో? ప్రేమ దుస్ఫృహామైన తిరస్కారం ఎల్లప్పుడూ వికారం కలిగించదు. నూనెలో కలిసిన నలుసును 
సులభంగా తీసివేయడం సాధ్యమా? బుద్దదేవుడు వనంలో లేని సమయం చూచి ఇంటికి వెళ్ళాలి. ఇదే 
నా నిశ్చయం. ఈ శిలాతలం మీదే, గిరిధాతువులతో ఆ శశిముఖచిత్రం ధైర్యం తెచ్చుకొని చిత్రిస్తాను. 
సుధామ వలయానికి చంద్రునివంటి సౌందర్య స్రవంతి అయిన ప్రియురాలిని చిత్రించడం ఎలా? ఆమె 
చూపు ముగ్రకురంగంతోను. తుమ్మెదలు కదలాడే కలువతోను పోటీ పడేది. ఆమె బింబాధరకాంతి 
లావణ్యసము ద్రతీరంలోని పగడపు వనం. ముఖద్యుతి కళంకం లేని అమృతకిరణ సమూహపంక్తి 
వంటిది. ఇలాటి ఆశ్చర్యకరమైన సుపనుగల శరీరం చిత్రించడం ఎలా? చిత్రించినా ఆ సౌందర్యం 
అబ్బుతుందా?” 


నందుడు ఈ విధంగా తలపోసి, ఆ శిలాతలం మీద సుందరి చిత్రాన్ని కన్నీళ్ళతో తడిసి 
వణుకుతున్న వేళ్ళతో మెలమెల్లగా వ్రాశాడు. .ఇలా అతడు తన సంకల్ప ప్రతిబింబంవలె ఎదుట ఉన్న 
ప్రియురాలి రూపం చూచి బాష్ట్రగద్గద కంఠంతో ఇలా అన్నాడు: “అయ్యో నయన సుఖవృష్టివంటి 
ప్రియురాలి రూపం చిత్రించుకొన్నాను. ఆ శరళ్ళీంద్రవదనను క్షణమైనా చూడనీకుండా బాప్పధార 
అడ్డు వస్తున్నది. తన్వీవిరహం కూడ లెక్కచేయకుండా సన్న్యాసవ్రతం స్వీకరించిన నాకు ఘోర 
సంతాపం కలిగించే ఈ శాపం ఏపాప విపాకం వల్లనో కలిగింది. సందేహమే లేదు. సుందరీ! విరిసిన 
తామరవనపు సొబగుగల చూపులతో నీవు స్నేహంతో తిలకించే నా దేహం కన్నీట నిండింది. 
తాత్కాలికంగా ఈ వియోగాంతరాయం వల్ల కలిగిన కోపం వదలివెట్టు. నా మాటకు సమాధానం 
చెప్పు. ఎందుకు మౌనం పట్టావు? ఈ కాషాయవస్త్రం నీ రాగముయమే. ఈవ్రతం చిత్రవ్రతమే.” 


ఇలా చిత్రంతో మాట్లుడుతున్న నందుని, ఆ చిత్రాన్ని దూరం నుంచే భిక్షువులు చూచి 
అసూయాపరులె భగవానుని సన్నిధికి వచ్చి “దేవ! దుర్వినీతుడైన వానికి మీరు కేవలం వాత్సల్యంతో 


స త 
సన్న్యాసదీక్ష యిప్పించారు. కుక్కకు కుసుమమాల యిచ్చినట్టయింది. నందుడు స్వేచ్చగా శిలాతలం 


నా అవదాన కల్పలత 


మీద సుందరి ముఖం చిత్రించి దాని ఆలాపాలను జపిస్తూ, దానినే ధ్యానిస్తున్నాడు" అని విన్నవించారు. 
అది విని బుద్దదేవుడు ప్రియావిరహమోహాతురుడైన నందుని కాననం నుంచి పిలిపించి “నందా! 
ఏమిటిది” అని ప్రశ్నించాడు. నందుడు “భగవన్‌! కాంతాసంసక్తుణ్నాయిన నాకు భికుయోగ్యమైన ఈ 
వనంలో బుద్ది కుదరడం లేదు. ఇది నిజమైన విషయం" అని విన్నవించాడు. నందుని మాట విని 
జినభగవానుడు తన ముఖ చంద్రకాంతులత్‌ రాగతామరసాన్ని ముకుళింపజేస్తూ ఇలా ఉపదేశించాడు. 
“ఓ సాధూ! నీ బుద్ది ఇంతగా రాగంలో తగులుకొనడం యుక్తం కాదు. కల్యాణాభినివేశం కలవారి 
మనస్సును విఘ్నాలు ఆకర్షించి శిథిలపరచవు. నీవు అవలంబించిన ఈ యోగం ఎటువంటిది? 
తనువును తృణసదృశంగా త్యజించే భోగాభియోగం కలది కదా? మరి వీక్తీ నింద్యమైన, 
క్షణభంగురమైన సుఖలవాస్వాదవాంఛ ఎందుకు? మారమార్గం దుస్తరం. అది సహజంగానే అముష్మిక 
కుశలాన్ని కూల్చివెస్తుంది; ప్రేమాంధులకు వెంటనే దుస్సహమైన బంధనజాతంగాను పరిణమిస్తుంది” అని 
oie చాల సేపు నందునికి వైరాగ్యం ఉపదేశించి “ఇక్కడే ఉండు” అని చెప్పి తన అనుష్టానానికి 

ళ్ళాడు. 


నందుడు ఇదే వెళ్ళడానికి తగిన తరుణం అనుకొని సంతోప 


షంతో సుందరీ దర్శనోత్సుకుడై 

ఇంటికి బయలుదేరాడు. తలుపులు మూసిన వనద్వారం నుంచి తప్పించుకొని చాలసేపటికి ఎలాగో 
నగరానికి పోయే మార్గం చేరాడు. సర్వజ్ఞ 
a 


డైన భగవానుడు ప్రీయానురాగంతో నందుడు వెళ్ళబోతున్నట్లు 


గ్రహించి, అతని వద్దకు వచ్చి “నందా! తొందరగా వెళ్ళుతున్నావే? ఎక్కడికి?” అని ప్రశ్నించాడు. “భగవాన్‌! 


ఈ వనంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు. శాంతచిత్తులు కానివారికి ఏ క్రియ సిద్దిస్తుంది? చామరాలతో 
హసించే సిరి, మణిమయమైన రమ్య ల 


హర్మ్మ్యావళి, మందమారుతంతో కదిలే సుందరలతలతో కనులపండువెన 
నూతనోద్యానభూమి, కుసుమబాణుని కార్ముకలతవలె మధ్యేకామ అయిన తనుగాత్రి సుందరి జన్మాంతర 
వాసనలవలె రాగసక్తమైన నా మనస్సును వదలడం లేదు. పంజరబద్దమైన పక్షిలాగ ఈవ్రతపంజరంలో 
చిక్కుకొని, సరాగమైన మనస్సుతో (బ్రహ్మచర్యం అనుస్టిస్తున్నాను. ఈ ప్రవ్రజ్యను పరిత్యజించి వెళ్ళుతాను. 
నాకు అక్షయమైన నరకమే కలుగనీగాక! మంజివ్యరాగరంజితమైన వస్త్రం రంగును విడువదు కదా?” అని 
అంటూ తన భవనానికి వెళ్ళడానికి వెక్కుసార్లు ప్రయత్నిస్తున్న నందుని చూచి భగవానుడు అను[గ్రహబుద్దితో 
నివారించి ఇలా హితవు చెప్పాడు. “నందా! విప్లవం చేయవద్దు. వినీ విననిది నిందితమెనది. విద్వాంసుల 


ఉపదేశం స్రకారం సామాన్యులు నడుస్తారు. అలాంటప్పుడు వివేకంతో దోషాలు తాలగిపోయి శీలవంతులైన 
విద్వాంసులు నిస్సారసుఖం అపేక్షించి అకార్యాలకు పూనుకోరు. రాగం గా 


గ ) భవబిలంలోనే 
నశించడం చూస్తున్నాము గనుక నీవు రామారమణాభిమానాన్ని వదలివెట్టు. నీచమైన రతిసుఖం ఎవరికీ 
సంతృప్తిని కలిగించనే కలిగించదు గ మ. 


సుందరీనందావదానం 59 


వుళ్ళీ అక్కడికే ఎందుకు పరుగెత్తుతావు? వలనుంచి తప్పించుకొన్న సారంగం వురల వలలో 
దూరుతుందా?” భగవానుని ఈ మాటలు విని, ఆయన ఆదేశానికి తల ఒగ్గి నందుడు సుందరిని స్మరిస్తూ 
మరల ఆశ్రమం ప్రవేశించాడు. 
ఇలా ఉండగా ఒకమారు బుద్దదేవుడు నందుణ్ని ఆశ్రమం ఊడ్వడానికి నియమించి ధ్యానం 
చేసుకొనడానికి వెళ్ళాడు. నందుడు ఎన్నిసార్లు ఊడ్చినా అతని హృదయం నుంచి రాగం తొలగనట్డే, 
దుమ్ము పోలేదు. తర్వాత ఆతడు నీటికోసం వెళ్ళి కడవను ఎన్నిసార్లు ముంచి వైకెత్తినా, అది వట్టిదవుతూ 
వచ్చింది. ఇదంతా తన ప్రయాణానికి విఘ్నముని విచారపడుతూ దానిని వదలిపెట్టి నందుడు సుందరీ 
సందర్శనోత్సుకుడై బయలుదేరాడు. సర్వజ్ఞుడైన సుగతుడు తన దివ్యదృష్టితో నందుడు వెళ్ళుతుండడం 
తెలుసుకొని, తర్వగా వచ్చి అతని మనోరథాన్ని స్తభింపజోస్తూ ఇలా అన్నాడు: “శ్యావురక్త కాంతితో 
మండుతున్న దీపానికి పాత్రసంబంధంతో నూనెమడ్డి అంటినట్టు నీకు ఇంకా ఈ స్నేహం వదలలేదుకదా! 
అయ్యో! కాంతాభిలాష యిక చాలు. నీలిరాగం వలె అది నీహృదయానికి అంటుకొని వదలకుండా 
ఉండడం వల్ల నీవు విరాగివి కాకున్నావు. రతిసుఖం ప్రారంభంలో కాతరుడైనవాణ్నీ కన్నుమిన్ను 
కాననివాణ్నీగా చేస్తుంది. ముఖ్యాంగసంగం తర్వాత జుగుప్పువలె కౌగిలించుకుంటుంది. ఇంద్రియాలు 
దేహిని విషయసుఖాస్వాదన సంబంధంతో పాపిష్టులైన మిత్రులలాగ దుస్ఫహమైన వ్యసనాలనే సుడిగుండాలలో 
పడవేస్తాయి. దుష్ట్రసంసర్గం స్వల్పమా త్ర స్పర్శతోనే కుళ్ళివచ్చిన చేపకంపులాగ కంపుకొ డుతూ 
అంటుకుంటుంది. ఉత్తమమిత్రుల సంసర్గం ఎప్పుడూ కుళలకరమై సుగంధంలాగ వ్యాపించి మెప్పు 
కలిగిస్తుంది.” ఈవిధంగా భగవానుడు సదసన్మార్గాన్ని ఘ్రాణస్పర్శచేత అతనికి ప్రత్యక్షంగా చూపి 
ఉపదేశించాడు. 
తర్వాత భగవానుడు నందుని పిలుచుకొని గంధమాదనానికి వెళ్ళాడు. అక్కడ కమలగర్భుని 
చమరీమృగాలు ఆయనకు తమ నవకమైన తోకలతో వీచాయి. అక్కడ ఆయన నందునికి ఒక గుడ్డి 
మర్కటిని చూపించాడు. దాని శరీరం దావానలంలో కాలి వికృతమై ఏవగింపు కలిగిస్తూ ఉన్నది. అప్పుడు 
భగవానుడు నందుని చూచి, “నంద! ఈ మాంద్యనింద్యతరాకృతిని చూచావా? ఇది కూడ ఒకరికి 
అందంగాను, ఉచితంగాను కనుపిస్తుంది. కురూపం అనేదేదీ లేదు. అనురాగంతో అంతా రమ్యంగానే 
కనిపీసుంది. ఈ లోకంలో ఎవరు ఎవరిని ప్రేమిస్తారో వారే వారికి సుందరులు. పక్షపాతం వదలి నీవే నిజం 
చెప్పు. దీనికీ, ఆ సుందరికీ లావణ్యంతో భేదం ఉందా? నేను కోరడం లేదు గనుక సౌందర్యంలో భేదం 
తెలుసుకో లేకపోతున్నాను. అనసరమున్నప్పుడు, మనకు కావలసివచ్చినప్పుడు మనోహరత దానంతట అదే 
కనిపిసుంది. ఆమెకూ, దీనికీ భేదమేమీ నాకు కనిపించడం లేదు. మాంసచర్మాస్థిమయమైన ఈ యంత్రంలో 
ఈమూేయలే తాత్కాలికం" అని అన్నాడు. నందుడు బుద్దదేవుని ప్రశ్నలకు చాల నొచ్చుకొని, “దేవ! మీప్రశ్న 
చాల అనుచితమైనది. వెద్దవారు గనుక, మీపై ఉన్న గౌరవంతో ఏమీ అనలేకుండా ఉన్నాను. ఏమిటి మీరు 
అంటున్నది? శోకసమయంలో ఈ పరిహాసమా? విశ్వగురువులైనవారు a సమర్ధులు. అలాటివారికి 
నచ్చజెప్ప గలమా? లోకోత్తరసుందరి అయిన సుందరికి రతి పరభాగం-తీసికట్టు- కదా? ఆమెను అ 
జగజ్జేత అయిన మరుడు కూడా రతిని మరచిపోతాడే" చంద్రునిలోనిది వెన్నెల కాదు; ఆమెకాంతే. ల్‌ క 


త్త అక్ష ఆక ర సారా 
మసర్షని శక సామాన్య ప్రజలు గుజతారకమ్యం (గ్రహించలికు: సుష్పనకయాల ఈఫ్‌ వదననారభనార్ను 


60 అవదాన కల్పలత 


అపహరిస్తుండడం చూచి కాబోలు, ఆమె ఆ పుష్పనిచయాన్ని ద్వీర్ణకేశపాశంలో కట్టివేసింది. ఆమె సవిలాస 
గతిని, లోచనకాంతిని దొంగలించినందువల్లనే కాబోలు హంసహరిణాలు భయపడి వనానికి పరుగెత్తాయి. 
ఆ అనుపమ సుందరి అయిన సారంగాక్షిని ఎన్ని సంకల్ప వికల్పాలతో కొట్టుమిట్టాడినా, ఎంత పరిచితులైనా 
చిత్రించడమే కష్టం. తారకాధిపతిని, ఆమె వదనాన్ని (త్రాసులో పెట్టి తూచగా, వదనం కిందికివెళ్ళి 
తారకాధిపతి లేచిపోయాడు కనుకనే ఆకాశమెక్కాడు. లలితభ్రూలతా లాస్యలీలారమ్యమైన ఆమెవదన 
నందనవనం పుణ్యంతోగాని లభించదు. అది లభించకపోతే ఈ ప్రవ్రజ్య, ఈ సుకృతం ఏమి ప్రయోజనం? 
నాకు ఈ వ్రతపరికరాలు బరువుచేటుగా ఉన్నాయి” అని విన్నవించాడు. 


రాగ నిర్భరమైన నందుని సమాధానం విని భగవానుడు తన ప్రభావంతో అతళణ్ణి సురాలయానికి 
తీసుకువెళ్ళాడు. అక్కడ ఇంద్రుని లీలోద్యానంలో విహరించే అమృత మథన సమయంలో ఉద్భవించిన 
మనోహరలైన త్రిదశకాంతలను చూపాడు. వారి పాదపద్మవనం నుంచి ప్రసరించే అరుణారుణ కాంతులను 
చూస్తే, వారిని సముద్రతీరంలోని పగడపుదీవులు వెన్నాడుతున్నట్టు ఉంది. కములాలను తోసిరాజని, 
విశాలలాస్యానికి మంత్రాంగం చేసే వారి చేతులు తమతోపాటు ఉద్భవించిన పారిజాతపల్లవాలా అన్నట్టు 
ఉన్నాయి. వారి వదనాలు కాంతిమాధుర్య లలితాలై, మదనానంద బాంధవాలై, విలాసంతో కమలాలను 
ముకుళింపజేస్తూ, చం ద్రసుందరంగా ఉన్నాయి. సమ్మోహంగాను, జీవనమిచ్చేవిగానూ ఉన్న కృష్ణసారాలవంటి 
వారి చూపులు కాలకూటజ్వాలలు తాకిన అమృత ్రవాహాలులా ఉన్నాయి. పూర్ణయౌవనలావణ్యలైన ఆ 
దేవకాంతలను చూచి నందుడు ఆనందవదనుడై వెంటనే స్వేదంతో తడిసిపోయాడు. తామరవంటి ముఖం, 
పూచిన కలువలవంటి కన్నులు, కుందకుసుమాలవంటి మందహాసం, పూగుత్తులవంటి బిగిపాలిండ్డుగల 
వారివై నందుని మనసు వెంటనే పడి ముందుకు వెనుకకు ఊగిసలాడే తుమ్మెదవలె తరళమైనది. 


ఆ దేవకాంతాసక్తమానసుడైన నందుని చూచి బుద్దదేవుడు ఇలా అన్నాడు: “నందా! వీరిని చూచి 
నీ మనస్సు ప్రీతి చెందింది గదా! వీరికీ, సుందరికీ లావణ్యంలో ఎంత అంతరముంది? పరభాగంతో 
వొచ్చులొచ్చులు స్పష్టంగా తెలుస్తున్నవి. ఈ అప్సరసల రూపం సుందరీరూపంకన్నా మేలుబంతి అయితే, 
ఏరు కొంతకాలంలో నిన్నాశ్రయించేట్టు చేస్తాను. నీవు అంతవరకు మనోజాడ్యం వదలి, ప్రసన్న బుద్దితో 
(బ్రహ్మచర్యం అనుష్టించు. అంతలోగా నీకు అప్పరోగణం లభించేట్టు చేస్తాను.” ఆ మాటలు విని నందుడు 
కృతనిశ్చయుడై “అటే!” అని స్వర్గాంగనల ఆశతో బ్రహ్మచర్య వ్రతానికి పూనుకున్నాడు. దివ్యాంగనేచ్చవల్ల 
ఆతనికి నిజపత్నిపై ఆదరం తగ్గిపోయింది. నిజమే! గుణగణ పణ్యం ఎక్కువగా ఉన్న వైపుకే స్నేహం 
మొగ్గుతుంది. దానికి నిలుకడా, నిజమూ లేదు. ఆహా! మానవుల ప్రీతి పరిచయాభ్యాస ప్రవృత్తమైనది. 
సహవాసం తొలగితే, ప్రవాసంలో పరిశోషించి మరాకవైపుకు పరుగెత్తుతుంది. ప్రేమలు క్షణికమైన యౌవనం 
ఉన్నంతవరకు రమ్యంగా ఉంటాయి. రాగం కరిగిపోగానే ఆ ప్రేమలు హుళక్కి, అంతా అసత్యం, అంతా 
దుఃఖం. పిదప బుద్దదేవుడు క్షణంలో నందుని ఆశ్రమానికి పిలుచుకొని వెళ్ళాడు. నందుడు మునుపటి 
నిశ్చయంతోనే నియతవ్రతంగా బ్రహ్మచర్యం అనుష్టించాడు. అనా 


గయత్త చిత్తుడైన ఆతడు సుందరి 
లావణ్య సంపత్తిని మరచిపోయాడు. 


ఇలా ఉండగా ఒకమారు నందుడు వనంలో తిరుగుతూ ఒకచోట కుతకుత ఉడికే కుంభాలతో 
నిండిన - కుంభీపాకనరక-భూమిని చూచాడు. అది చూచి వణికిపో 


ns యి అక్కడ ఉన్నవారిని దుఃఖంతో 
ఈ ఘోర నరకానికి కారణమేమి?" అని ప్రశ్నించాడు. వారు " 


ఈ భూమిలో ఎర్రగా కాగిన నూరు 


సుందరీనందావదానం 61 


కుంభాలున్నాయి. ఆనందరాగి అయిన నందరాజపు త్రునికోసం ఇది కల్పితమైంది. ఆ మిధ్యావ్రతుడు 
ఇంకా వైరాగ్యం పాందలేదు. స్వర్గాంగనాసంగమాశతో బ్రహ్మచర్యం జరుపుతున్నాడు. మిథ్యావ్రతులు, 
లుబ్బులు, రాగద్వేషరక్తచిత్తులు అయిన వారికి నిత్యతప్తాలైన ఈ కుంభాలలోనే శాశ్వత నివాసం” అని 
సమాధానం చెప్పారు. ఆ మాటలు విని నందునికి ఒళ్ళు జలదరించింది. తన దేహం ఆ నరకంలో 
పడినట్టే భావించి పశ్చాత్తప్తుడయ్యాడు. 

అక్కడి నుంచి ఆశ్రమానికి తిరిగివచ్చి రాగవాసనను విడనాడి, లోకోత్తర బ్రహ్మచర్య నియమం 
పాలించి, సంయమం సంపాదించాడు. ఆవరించిన ఘనమోహం తొలగిపోగానే, ఆయనకు సంశయం 
ఛిన్నమై శరత్కాలంలోని సముద్రజలం వలె మనస్సు నిర్మలమైంది. అతనికి కామితాలు అణగిపోయాయి. 
ప్రశాంతి కలిగి ఉత్తమనిష్ట ఏర్పడింది. బుద్ది ప్రసన్నమైంది. తర్వాత ఆతడు ఒకనాడు బుద్దుని సన్నిధికి 
వచ్చి “భగవాన్‌! ఇక నాకు సుందరి కాని, సురసుందరులుగాని అక్కరలేదు. ఈవిషయశ్రీలు పతనంతో 
కూడినవి. త్వరలోనే మాసిపోయేని. వస్తువులు అనిత్యమైనవని భానించినకొద్దీ నిరావరణ వృత్తులు 
ప్రసన్నమవుతాయి అని అన్నాడు. క్రమంగా ల్లర్లత్వమును పొందిన నందుడు ఈ విధంగా పలకడం చూచి, 
ఇతని సిద్ది నిర్వాణశుద్దమైందని బుద్దదేవుడు అనుకున్నాడు. అంతట భిక్షువులు సుగతునితో “దేవ! 
నందునికి ఏ కుశల కారణాల వల్ల ఈ జ్ఞానఫలం కలిగింది?" అని ప్రశ్నించారు. “సుకృతాభ్యాసి అయిన 
నందునికి జన్మాంత రార్టితమైన పుణ్యాల వల్ల ఈ కుశలవమూలాలయిన ఫలసంపదలు లభించాయి. 
విఖ్యాతమైన సత్కులంలో జననం, వున్మథ సమానమైన రూపం, సుఖాలను కలిగించే సంపద, 
సజ్జనానుమతమైన ఇష్టమైన చరితం, శాంతి సలిలస్నాతమైన మనస్సు, సహజ సరళ ప్రవర్హనం- ఇవన్నీ జనులకు 
కుశల కుసుమం కలిగించే విస్తృత ఫలాలు" అని బినదేవుడు వారికి సమాధానం చెప్పి నందుని పూర్వజన్మ 
వృత్తాంతం ఇలా తెలిపాడు. 

“పూర్వం అరుణావతి అనే పట్టణంలో అరుణుడనే రాజు ఉండేవాడు. ఆయన విపశ్యుడనే 
సమ్యక్సృంబుద్దుని స్తూపాన్ని భక్తితో మణులతో తాపించాడు. ఆ మహాపుణ్యాన్ని మైత్రుడనే బ్రాహ్మణునికి 
పంచియిచ్చాడు. ఆ మైత్రుడు ఆ పుణ్య ప్రణీధానం వర్ణ ఒక గృహపతికులంలో జన్మించి భిక్షుసంఘానికి 
జంతుకాస్థానసత్ర క్రియలు ఒనరించి సంతోపసెట్టుడు. ప్రత్యేకబుద్దోపస్థాయకుడైన ఆ పుణ్యశీలుడు 
స్టూపం నిర్మించి మాలలతో అలంకరించాడు. ఆ పుణ్యప్రణిధానం వల్ల కాశీపతి అయిన కృపికి 
దివ్యలక్షణాలతో ద్యుతిమంతుడనే పేర కుమారుడుగా పుట్టాడు. ల్వర్లతుడైన కాశ్యపుడనే సమ్యక్స్యంబుద్దుడు 
నిర్వాణం చెందగా, కాశీపతి సప్తరత్నమయమైన స్తూపం నిర్మించాడు. ఆయన స్తూపంవై రాజకుమారుడైన 
ద్యుతిమంతుడు దిక్కులు పిసాళించే బంగారు గొడుగును స్థాపించాడు. ఆ ప్రణిధానంవల ఇప్పుడు 
నందుడై శాక్యకులంలో పుట్టాడు. ఇలా నందుడు పూర్వజన్మ పదరవరా క్షమ, సత్కార్య ఫలితమైన 
అపారపుణ్యంతో ఉన్నతవంశంలో జన్మించి, భప్రార్డు రూపాన్ని సమాన భోగాలను పొందాడు. తుదకు 
శమగుణ ప్రాప్యమైన సౌగతసంపత్తిని పొందాడు. 


ఈ విధంగా భగవానుడు నందుని కుళలానికి కారణం చెప్పి బిక్షు సంఘానికి ఆయా 


సుకృతోపదేశాలు చేశాడు. 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో సుందరీ నందావదానమనే పదవపల్లవం 
x 


11. బలూడకావదానేం 


నిర్మల బుద్దిగలవారు విమలకుశల సోపానాలతో ఉన్నత పదవిని అధిరోహిసారు. మలిన మతులు 
ఘోరాంధకార బంధురమైన నరక కుహరాల్లో పడుతారు. 
పూర్వం శాక్యుల మహానగరమైన కపిలవస్తులో మహానుడనే శాక్య ముఖ్యుడు ఉండేవాడు. ఆయన 
ఇంట్లో సుముఖి అయిన దాసకన్యక ఉండేది. ఆ కన్య శాస్త్రాలలో పరిశ్రమ చేసింది; సర్వకళలలోను 
కుళలురాలు. ఆమె పేరు మాలిక. గుణాలప్రోవయిన ఆమె పేరుకు తగినటు మదనుని మాలికలాగ 
క = కో 2 
ఉండేది. తన యజమాని ఆజ్ఞపై ఆమె ఒకమారు పూలు కోయడానికి ఉద్యానవనానికి వెళ్ళింది. అక్కడ, 
ఎదుట వస్తున్న బుద్దదేవుని దర్శించింది. ఆయనను దర్శించి ఆమె మనస్సు ప్రసన్నమైంది. సనిత్రాత్ములు 
స్వచ్చమైన శరత్కాలంవలె మానసాన్ని ప్రసన్నం చేస్తారుగదా! లోకోపకారస్రీతి మనసులో వేళ్ళుతన్నిన ఆమె 
న నిచ్చే భిక్షను కూడ భగవానుడు స్వీకరిస్తే ఎంత సుకృతం? అని అనుకుంది తనలో సర్వజ్ఞుడు ఆమె 
ఆగ | వ 
సత్సంకల్పాన్ని (గ్రహించి, కరుణాకులుడై భిక్షాపాత్ర ముందుకు చాచి “భద్రే! భిక్ష వేయి" అని అడిగాడు. 
ఆమె భిక్ష యిచ్చి, నమసా)_రం చేసి పరదిపషూ న 
(| క్ష యిచ్చి గ్రారం చేసి, పరిపూర్ణ మనోరథురాలై దాస్యదుఃఖ నివృత్తి కోసం ప్రణిధానం 
ఎంది, ! 
ఒకమారు ఆ దాసకన్య తండ్రికి మిత్రుడైన ఒకానొక 
గ రో వాం P 
కంతా జ గతీప్కుడు. ఆమెను చూచి ఆశ్చర్యపడి “అయ్యో! నా మిత్రుడు శ్రీమంతుడు అయిన ఆ 
గృహపతి కుమార్తెవుకదా నీ హీన 
౫ గు కవుకదా నవు! బంధువిహీన కావడం వల్ల ధనభోగ విరహితవై, దాస్యం అనుభనిస్తున్నావు. 
. మ. మ. వర్షాకాలంలో క్షణం సేపు మెరిసే మెరుపులవంటిని; సంసారమనే సర్పం 
నాలుకవలె చపలమైన ప హస్త 
మైనట్టఎని. గడచినవాటికి విచారపడవద్దు. నీ హస్తరేఖాలక్షణాలను బట్టి చెబుతున్నా. నీవు 


త్వర 
సరలోనే భూమీశుని వల్లభవు అవుతావు. లక్ష్మికమల కోమలమైన నీచేతిలో మాల, చక్రం, అంకుశం - ఈ 
ఆకారపు రేఖలు నాకు కనిపిస్తున్నాయి" అని చెప్పి వెళ్ళాడు. 


(బాహ్మణుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. 


ఇలా ఉండగా మన్మథుని భోగాలకు నెచ్చెలి, తుమ్మెదల చుట్టము, లతాలింగన సౌభాగ్య భవ్యమూ 
అయిన వసంతకాలం వచ్చింది; ప్రకృతికంతా కొత్త సోయగం తెచ్చింది. ఆశోకమంజరి కాంతల మానమద 
ద్విపద్వేషి అయి ఆ వుధుకేసరి నాలుకవలె కనిపించింది. కాంతల కపోల లావణ్యాన్ని దొంగిలించిన 
చంపకపుష్పాలు వారి కేశపాశంలో బందీలయాయి. వసంతరాజు తన సహకార వర్గంతో విరహి 
వధించడం (ప్రారంభించాడు. దొరలు నిష్కారణంగానే ఇతరులను వధిస పళ 


0 ప్రా లూ ఉంటారు. ముగ్గసుందరుల 
సౌందర్యవిభూతి వెంటనే చతురుల పాలయినట్లు మామిడి పూగుత్తులు ఫూ అ 
చూతలతాచాపంలో శిలీవ we eet pi 0 Sa out 
చాపంల్‌. శీలముఖాలను తొడిగిన చూతాయుధుడైన మన్మథుడు విరాజిల్హుతున్నాడు - అని 
న్‌ 


వు YA రా ఈ భాం గ్‌ 9 o నార్‌ 9 ర్‌ 3 
re 0d O0౮ గధులు జయ లు ర్తి యి న సై ou 0 


వీరూఢకావీదోనం బా 


సందర్భంలో కోసలాధిపతి ప్రసేనజిత్తు వేటకు బయలు దేరి, గుర్రం మరొక దారికి ఈడ్వగా ఆ ప్రాంతానికి 
వచ్చాడు. ధనుర్జారి అయిన ఆ మనోహరాంగుడు కపిలవస్తుపురం ఉద్యానవనం వద్ద గుర్రం దిగి రెండవ 
రతిలాగ అనన్యరూప లావణ్యవతి అయిన ఆ దాసకన్యను చూచాడు. ఆమెను చూడడంతోటే మెత్తబడిన 
ఆయన మనస్సులో వున్మథుడు ఆ చూపులదారినే నింతగా అడుగుపెట్టాడు. తనను చూడగానే 
అకస్మాత్తుగా భయపడి సిగ్గుపడుతున్న ఆమెను చూచి, ఆమె శరీరలావణ్యకాంతికల్ళోనిలో కొట్టుకొనిపోతూ 
రాజు ఇలా అనుకున్నాడు: “తరలతారక, శ్యామ అయిన ఈ నూతన శశిముఖి ఎవరు? ఈమె కాంతి 
అనవరతం నేత్ర శతప[త్రాలు వికసింపజోస్తున్నదే. ఈమె ముఖం కుముదాయుధుడైన నునోహర 
వసంతునిలాగ వకుళామోద నిభ్రాంత భ్రమరం, పాటలాధరం. ఆహా! యౌవనానికి ఆభరణమైన ఈమె 
అమ్లాన లావణ్యం ఏమని చెప్పును? నాబోటి ధీర హృదయుని ధైర్యం కూడ కరిగిపోయింది. మధుమంజరి 
గుణనిశేషం మొదటినుంచీ అద్భుతమే. ఆరు కాళ్ళున్న షట్సదం కూడ ఒక్క అడుగూ ముందుకు 
వేయలేకపోతుంది!” 

ప్రసేనజిత్తు ఈ విధంగా తలపోసి, ఆమెను వనదేవత అని భావించి, తర్వాత ఆమె వృత్తాంతం 
అడిగాడు. ఆమె క్రమంగా తన సంగతి తెలియజేసింది. పిదప ఆమె చల్లని పరిశుభ్రమైన జలం అందించి, 
ఆతిథ్యమిచ్చి, చిగురుటాకు వీవనతో విసిరింది. ఆమె అతిథ్యానికి రాజు చాల సంచసించాడు. తర్వాత 
ఆవె ఆయన పాదాలు ఒతిింది. రాజు అలసి ఉన్నాడు గనుక ఆమె మృదు కరస్సర్శతో వెంటనే 
నిద్రపోయాడు. క్షణంలో వేట బడలిక తీరు మేల్కొని దివ్య స్పర్శ వల్ల ఆమె రూపాంతరం పొందిన 
రతీదేవి అని అనుకున్నాడు. ఇంతలో కోసలేశ్వరుడు వచ్చిన వార్తను ఆమె యజమాని విని అక్కడికి వచ్చి, 
ఆయనను సముచితరీతిగా సత్కరించాడు. రాజు ఆ కన్యను తనకిచ్చి పెండ్లి చేయవలసిందని ఆమె 
యజమాని మహానుణ్ని సాదరంగా కోరాడు. మహానుడు తన కుమార్తెవలె పెంచిన, మన్మథమంగళ 
మాలికవలె ఉన్న ఆ మాలికను అర్హుడైన ఆ రాజపుంగవునికి దానం చేశాడు. 

రాజు తేటనవ్వులతో మన్మథ వైజయంతివలె ఉన్న ఆ వూలికను పిలుచుకొని ఏనుగెక్కి 
స్వనగరానికి వెళ్ళాడు. ఆ నగరాజువంటి గజరాజువై కదిలే ముంగురులనే తుమ్మెదలతో, రాజవసంతునితో 
ఉన్న ఆ మాలిక నవమాలికలాగ ఒస్సారింది. రాజు ఆ సుందరితో సహా రాజధాని చేరి మణిమయమైన 
రాచనగరులోని విశాలభవనాలలో విహరించాడు. వర్జాకార అనే పేరుగల రాజు మొదటీభార్య మాలికను 
చూచి ఆమె చంచలగతిలేని రాజలక్ష్మి అని భావించింది. మాలిక దివ్య స్పర్శగలది; వర్షాకార అపూర్వ 
ంపద గలది. వారిద్దరూ పరస్పర గుణోత్కర్హంతో విస్మితులయ్యారు. పెద్దభార్య దివ్య రూపవతి; 
వతి అనే వింత ప్రవాదం జనంలో వ్యాపించింది. 


రూపస 
రెండవభార్య దివ్య స్పర్శ 

ఈ దివ్యరూప దిన్యసం 
ప్రశ్నించారు. ఆయన ఇలా అన్నాడు: 
కాంతకు ఒక సోదరుడు ఉండేవాడు. ఆయన సన్యసించి, క్రవముంగా 


ఇద్దరు భార్యలుండేవారు. 

తపస్సాధనతో ప్రత్యేకబుద్ద సిద్ది పొందినవాడు. ఆయన ఒకమారు తన చెల్లెలి యింటికి వచ్చాడు. ఆమె 
(1 g 

పతి తనువుతితో ఆయనకు స్వాగతమిచ్చి సవతితోపాటు మూడు నెలలు భక్తితో ఉపచారం చేసింది. 

ఆయనకు వారు సుందర మృదుభోగాలతో ఉపచారం చేయడం వల్ల ఈ జన్మలో చారురూప సంస్పర్భలు 


స్పర్శలకు కారణమేమిటని భిక్షువులు ఆ(శ్రనుంలో బుద్దుదేవుణ్ని 
“పూర్వం (శుతవరుడనే (బ్రాహ్మణ గృహస్టుకు కాంత, శిరీషిక అనే 


కో అవదాన కల్పలత 


గలవారుగా పుట్టారు. సుమతులు నిగ్రహం గల ఇంద్రియ సమూహామనే వినయ విలసిత గోగణంతో 
తపస్తాపతప్తమైన ఈ దేహమనే క్షేత్రాన్ని మొదట దున్ని మెత్తబడిన తర్వాత సకాలంలో సత్కర్మ శక్తి 
శుభభీజాలను విత్తి ఆ సత్కర్మశక్తి, పరిపాకంతో పండిన ఫలసంపదను అనుభవిస్తారు.” సర్యజ్ఞుని ఈ 
మాటలు విని భిక్షువులు అది యిలాగే అయి ఉంటుందని నిశ్చయించి స్రశాంతచిత్తులయ్యారు. 


కాలక్రమాన ప్రసేనజిన్మహారా జుకు, మాలికాదేవికి ఒక కుమారుడు ఉదయించాడు. అతనికి 
విరూఢకుడని నామకరణం చేశారు. అతడు క్రమంగా పెరిగి పెద్దవాడై, విద్యలన్నిటిలో ఆరితేరాడు. 
అతనికి సమానవయస్కు_డైన దుఃఖమా త్రికుడనే పురోహితపుత్రుడు ప్రియమిత్రుడుగా ఉండేవారు. 
పసవసవుయంలో తల్లికి చాల కష్టం కలిగినందున ఆ పురోహితప్పు త్రుని పేరు దుఃఖమా త్రికుడని 
ప్రసిద్దిపడింది. విరూఢక రాజపుత్రుడు ఆ పురోహితసుతునితోపాటు ఒకనాడు గుగ్రమెక్కి వేటకోసం 
శాక్యోద్యానానికి వెళ్ళాడు. అక్కడి ఉద్యానపాలకులైన శాక్యులు గర్వంతో ఆయుధాలెతి “ 
దాసీపుత్రుడు!” అని అతనిని అవమానించారు. అతడు చాల దుఃఖంతో త a 
శాక్యులు పొగరుతో తనవై పగ పూనడం తలచి ఆలోచించాడు. దేహులకు కు 
వంటిది. వారిపై పగదీర్చుకోవాలని అతని మనసు కుమిలిపోయింది. అధికా 
పగతీర్చుకొనడం సాధ్యం కాదు. కనుక అతనికి తండ్రి జీవించి వుండగానే 
ఆశ కలిగింది. అందువల్ల భేదోపాయంతో చారాయణుడు మొదలయిన 
తం డ్రినుంచి విడదీసి తనవశం చేసుకున్నాడు. 


శు ST 


ఇడుగో! మన 
న పట్టణానికి తిరిగి వెళ్ళి 
లదర్వాపవాదం మనళ్ళల్యం 
రం, రాజ్యం ఉంటేనేగాని 
రాజ్యం ఆక్రమించుకోవాలని 
దువందలమంది మంత్రులను 


ఇలా లోలోపల కుట్రలు జరుగుతుండగా ప్రసేనజిత్తు వివేకం కలిగి ధర్మోపదేశం వినాలనే 
వుహాదరంతో రథవెక్కి చారాయణుడు రథం తోలగా, సర్వజ్దుడైన ప. see 
బయలుదేరాడు. ఆశ్రమం చేరిన తర్వాత భగవానునికి పాదాభివందనం చేసి ప్రసన్న బుదితో _ soy 
విన్నాడు. ఇంతలోగా చారాయణుడు త్వరగా నగరానికి వెళ్ళి రాజపుత్రుడైన విరూఢకునికి పట్లు . 
ఇక్కడ రాజు భగవానుని అనుమతి పొంది, నగరానికి తిరిగి వెళ్ళబోగా, క కనక ప. . తి 
చారాయణుడుగాని కనుపించలేదు. ఆ పృథివీపతి కాలినడకనే మెలిగా అయకుటేరాడు. తలో ఎ . 
దూరంలో వర్షాకార, మాలిక వసుండడం కనిపించింది. 'రాజు es “ఏమిటి ఫ్‌ సన 
స్తు గ ది? ఇలా వస్తున్నారు?” అని 
ప్రశ్నించగా, వారు విరూఢకుని పట్టాభిపేక వార్తను తెలిపారు. ప్రసేనజిత్తు చాల కష్టపడి, మాలికను పుత్రుని 
ఐశ్వర్యం అనుభవింపవుని చెప్పి వదలిపెట్టి, పెద్దభార్య అయిన వర్షాకారతో పాటు తనమిత్రుడైన 
-అజాతశత్రురాజధాని అయిన రాజగృహపట్టుణానికి ఉయబుదేరాడు. ఆ రాజు దారిలో ఛత్రం లేని 
దానివల్ల ఎండకు మాడిపోతూ, ఆకలి దప్పితో బాధపడుతూ వురుభూమి వడగాలికి శాఃసాలన 
కక్కుతున్న ట్టుగా రొప్పుతూ నడిచాడు. సుఖం ఎల్లకాలం ఎవరికి ఉంటుంది? ఎల్లకాలమూ జ జీ | 
ఉంటారు? సంపదలు వెంటనే క్షీణించడం కూడా తరుచు చూస్తున్నాము. yO కలి _ 
భరించలేక తన పూర్వజన్మ ద్వీరకర్మవలె ఉన్న ఒక పొడుగాటి ముల్లంగి గడ్డను తిని నీళ్ళు తా ర 
విషూచి తగిలి మరణించాడు. ప్రాణులు అపాయనికాయమైన ఈ కాయం ie 
మోహంతో దానిని రక్షించుకొనడానికి ఆశపడుతారు. కోసతశరు వం ప 


డు వచ్చిన సంగతి విని 
ఎదురుగా వ im 
చ్చ దుమ్ముకొట్టిన ముఖంతో ఉన్న అతనిని చూచాడు. కాని ఏమి ప్రయోజనం? అదివరకే 


విరూఢకావదానం 65 


ప్రసేనజిత్తుడు మరణించాడు. భార్య వర్జాకార కూడ పతివియోగ దుఃఖంతో ప్రాణాలు త్యజించింది. 
అజాతశత్రువు ఆయనకు ఆమెకు ఉత్తర క్రియలు చేసి దుఃఖశాంతికోసం బుద్దదేవుని దర్శించడానికి 
వెళ్ళాడు. 

అజాతశత్రువు భగవానునికి నమస్కరించి, “భగవన్‌! నిర్దనుడైన కోసలేశ్వరుడు మిత్రుడైన నా 
పట్టణానికి వచ్చి మరణించాడు. నేను పాపిష్టుణ్ణి. నా సంపద కాల్చనా? అజ్ఞానం వల్ల నా సంపదను మిత్రుని 
ఉపకారానికి వినియోగించకపోయి అపకీర్తిపాలయ్యాను. ఆపత్సమయాన మనసులో ఎంతో ఆవెట్టుకొని 
వచ్చిన మిత్రుని వద్దకు వచ్చినవాడు నిష్టలుడైపోతే, ఆ మిత్రుని జన్మ ఎందుకు? మిత్రోపకరణంగా సంపదను, 
దీనోపకరణంగా ధనాన్ని, భయార్తులకు ఉపకరణంగా ప్రాణాలను వినియోగించేవారు ధన్యజీవులు. దేవా! 
ప్రసేనబిత్తు ఈ జన్మలో ఇలాటి దుర్దశా పరిపాకం పొందడానికి పూర్వజన్మలో ఏమి దుష్కర్మ చేశాడు? 
అని కన్నుల నీరు నింపుతూ ప్రశ్నించాడు. భగవానుడు తాపం శమింపజేసీ దశనచం ద్రికలను వెల్లివిరియజేస్తూ 
ఇలా అన్నాడు. “కరాజా! దుఃఖపడవద్దు. ఇది ఈ సంసారపద్దతి. అసత్యమైన ఈ పదార్థాల అనిత్యత 
ఇలాటిదే. ఈ సంసారమనే విస్తృతమైన వనంలో కాలమనే సహజచంచలమైన భృంగం స్వేచ్చగా జనించిన 


క్ల స వ నలతో చంచ క 
ప్రజలనే పూవుల ప్రాణకింజల్క- పుంజాలను కబళిస్తుంది. చకితహరిణీలోచనల లమైన ఈ 


భోగాలు తరంగాలవంటివి. జనులు అను i 
కనిపించమెరివీది, శరీరంలోని ననవేయస్సు కనులంపై సోకే జాలాతపరాగంనలె కొంతసేపే ఉండేది. 


సంసారమరుభూమిలో జీవమనే జలబిందువులు క్షణంలో హరించుకు పోతాయి. మైత్రీపా త్రమైన మనస్సు, 
పరహితరతి, ధర్మధనం, మదాతిరేకాన్ని పోగొట్టుగల aes, ఈ స్రచింత- ఈ వం ఖా 
సుఖవిముఖులకు ఈ అసారమైన సంసారంలో ఎలాటి వికారాలను, పరిభవాన్ని న దేహి కప్పం 
కలుగగానే, రాతి దెబ్బ తగిలినట్టు వంటనే దుఃఖపడతాడు; కాని, ఆదెబ్బకు చత చేయడు. 
నివేకరహితుడై సంసారాయాసాన్ని చూస్తున్నప్పటికీ మోహంతో కుశలం ఆలోచించని దేహిని ఏంచేస్తాం? 

ఎక్కడినుంచో సంపాదించిన ముల్లంగిగడ్డను తల్లిచేతి కిచ్చి, 
స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. ఈలోగా ఒక ప్రత్యేకబుద్దుడు భికాపా త్రధారియై అక ందేక wen 
ఆమె ఆయనకు ఎదురుగా వెళ్ళి నమస్కరించి ఆ ముల్లంగిని భిక్ష న నట కొంతసేపటికి సుశర్మ 
స్నానం చేసి వచ్చి, ఆకలితో తాను తెచ్చిన కమ్మాదగని తెమ్మన్నాడు. “నాయనా! దానిని నేను అతిథికి 
సమర్సించాను. నీకు పుణ్యం కలిగింది. అంగీకరించు” అని ఆమె ఇనది. కర్ణి మాటలు విని a 
బాణం తగిలినవాడిలాగ బాధపడ్డాడు. “నా ముల్లంగి తిన్న నీ అతిధికి విషూచి తగిలి, అతని కడుపు 
చీల్చుకొని ప్రాణాలతోపాటు వెలుపలికి రానీ!” అని కోపంతో కఠినంగా పలికాడు. ఈ టా! 
తీవ్రపరుషవాక్కులతో పాపం సంపాదించిన ఆయనకు మరుసటి అ pita పతన 
తగిలింది. అతడే వురొకజన్మలో సంపాదించిన ప్పఖ్యనర రాకడ ₹ ఇప్పుడు ప్రసినజిత్తుగా పుట్టి 
విస్తారరాజ్యం సంపాదించి, దానితోపాటే వకించిపోయాడము. సంసాయుభహాలధనైన య నం 
కర్మ అనేదే చేతిలో ఉన్న పాథేయం. అదే అనుభవానికి వస్తుంది. గంత పజ rae. య్‌ 
తథ్యమూ పథ్యమూ అయిన మాటలు విని “ఇది ఇలాగే అయిఉంటుంది.” అనుకొని నమస్కారం చెసి 


వెళ్ళిపోయాడు. 


భవించే సిరి, వేఘాలలో మెరుపులాగ క్షణకాలం 


“పూర్వం సుశర్మ అనే ఒక విప్రుడు 


66 అవదాన కల్పలత 


ఇది ఇలా ఉండగా, రాజ్యం పొందిన విరూఢకుడు పురోహిత పుత్రుడైన దుఃఖమా త్రికుని 
ప్రోత్సాహంతో శాక్యులపై పగతీర్చుకోదలచాడు. బుద్దిని మోహం కప్పినట్టు సైన్యంలోని రథగజాశ్వాల 
ధూళితో దిక్కులను కప్పుతూ శాక్యనగరంపై దండెత్తాడు. అతని ఈ దుష్టచేష్టితం సర్వజ్ఞుడైన 
బుద్దదేవుడు (గ్రహించి, శాక్యనగరానికి వెళ్ళి, దాని సమీపంలో ఒక ఎండిపోయిన మానుకింద నిలబడ్డాడు. 
సైన్యంతో శాక్యనగరానికి వస్తున్న విరూఢకుడు దూరంనుంచే మోడుకింద నిలబడి ఉన్న బుద్దదేవుని చూచి, 
రథం దిగి, ముందుకు వచ్చి నమస్కరించి “భగవన్‌! దట్టమైన నీడ యిచ్చే ఆకులు, పొడుగాటి కొమ్మలు 
న్న పచ్చని చెట్టు ఉండగా, ఈ ఎండిపోయిన చెట్టుక్రింద ఎందుకు విశ్రమిస్తున్నారు? అని ప్రశ్నించాడు. 
విరూఢక మహారాజు మాట విని జినదేవుడు “రాజా! జ్ఞాతుల నీడ చందనం కంటె చల్లనిది. జ్ఞాతులతో 
సమానమైన ధనం, జ్ఞాతి సమూహంతో సమానమైన ధైర్యం, జ్ఞాతులతో సమానమైన నీడ, జ్ఞాతుల వంటి 
ప్రీయజనం లేదు. ఈ శాక్యులు నాకు జ్ఞాతులు. వారి పట్టణప్రాంతంలోని ఈ ఎండిపోయిన మాను 
కూడ వారిపై పతి వల్ల ప్రియమే అయింది” అని అన్నాడు. విరూఢకుడు ఆ మాటలు విని బుద్దదేవుడు 
శాక్యులపై అభిమానం కలవాడని (గహించి వెనుదిరిగి పోయాడు. 
తర్వాత భగవానుడు శుద్దమైన సత్త్వగుణంగల శాక్యులకు రానున్న ఆపదను తెలుసుకొని, వారి 
శ్రేయస్సుకోసం హితవు చెప్పాడు. ఆయన ఉపదేశం వల్ల కొందరికి స్రోతాపత్తిఫలం, మరికొందరికి 
సకృదాగామి ఫలం, ఇంకా కొందరికి అనాగామి ఫలం కలిగింది. తక్కిన శాక్యులు మూఢమతులై అలాటి 
ఫలం పొందలేక పోయారు. ఈ లోకంలో పట్టపగలే చీకటయిన పక్షులూ ఉన్నాయికదా! 
బుద్దొపదేశంతో తిరిగి వెళ్ళిపోయిన విరూఢకుని వైరసర్వాన్ని పురోహితపుత్రుడు వురల 
ఉసిగొల్పాడు. దానితో విరూఢకుడు శాక్యకుల వినాశానికి మరల సంకల్పించాడు. వైరానలాన్ని దుస్ట్రుడనే 
అనీ లర ఎగసన దోయడం సహజమే కదా! దుర్హనులు ఘోర మంత్రాంగంతో అకస్మాత్తుగా రెచ్చిపోయిన 
'కూరరాజులు భయంకర అభిచారాది మంత్రాలతో తక్షణం ఆవేశించే బేతాళులలాగ ప్రాణాలు తీస్తారు. 
గజరథాది దళాలతో నిండిన విరూఢకుని సైన్యం దారివెడలి వస్తుండగా, శాక్యులు తవం నగర 
మౌల్గాతిన్నైటిసీ రక్షించడానికి పూనుకున్నారు. నగరవాసులలో కలకలం పుట్టింది. ఈ అవస్థ చూచి 
తనా, అయిన మహామౌద్గల్యాయనుడు వారి రక్షణకు పూనుకోగా, భగవానుడు ఇలా అన్నాడు:- 
కర్మ దోషం వల్ల శాక్యులకు ఈ విపత్తు సర్వధా వచ్చి పడింది. నీవు వారిని రక్షించడానికి పూనుకోవడం 
ఆకాశానికి సేతువు కట్టడం వంటిది. దేహులకు అకస్మాత్తుగా శుభాశుభమైన విభవాలు వసూ పోతూ 
ఉంటాయి. స్వకీయ జన్మలో స్వయంగా వ్రాసుకున్న కర్మాక్షరాలు ఊరికేపోవు.” ఆ ene వీని 
హామౌద్గల్యాయనుడు నమస్కరించి వెళ్ళిపోయాడు. 
వరూఢకుడు సైన్యంతో దగ్గరికి వస్తుండగా, శాక్యులు శత్రువులు విడిచిన బాణాలు దేహంలో 
చొచ్చుకొని పోయినప్పటికీ ఒక్క ప్రాణిని కూడ హింస చేయరాదు అని ప్రతిజ్ఞ చేసుకొని కర్రలు కూడ 
వ. శత్రువుల కార్ముకాలను వారించక ధీరులై నిలబడ్డారు. ఇంతలో కర్మవశాత్తు టా వెళ్ళిన 
శంబాకుడనె శాక్యుడు స్వనగరానికి తిరిగి వచ్చాడు. వానికి ఈ ప్రతిజ సంగ Ps స 
నగరంలో యుద్దసన్నద్దుడైన విరూఢకుని న? కోపంతో, న కాట! ల 
హతమార్వాడు. ఆ పురుష సింహూని పరాక్రమానికి ఎరఅయిన వీరకుంజరులు ముత్యాలవంటి యశస్సుతో 


విరూఢకావదానం ఠా 


కనులపండువు చేశారు. శత్రువులను చూచి కోపంతో రెచ్చిపోయిన ఆయనకళత్తి ప్రతాపంతో విపులమైన 
రిపువాహినిని కాల్ఫివేసింది. తాము చేసుకొన్న శపథానికి భంగంగా శత్రువులను చంపడం వల్ల శాక్యులు 
శంపాకుణ్ని నగరంలో చేరనివ్వలేదు. [క్రూరమైన కృత్యం చేయడం వల్ల స్వజనులు కూడ అతనిని 
వదలివేశారు. ధర్మబంధువులై సజ్జనులు తమవాడైనా క్రూరుడైతే నిముఖులౌతారు. ఉచితానుచితాలు 
తెలిసినవారికి ధనం కంటే దాతృత్వం, స్వజనులకంటే సత్కర్మ, ఆయుస్సుకంటే యశస్సు ఇష్టమైనవి. అలా 
వెలివేయబడిన శంపాకుడు బుద్దదేవుని సన్నధికి వచ్చి, తన శ్రేయస్సుకోసం ఆయన చిహ్నమేదైనా ఇమ్మని 
అభ్యర్థించాడు, భగవానుడు తన పవిత్రకేశాలు, నఖాలలో కొంత ఆయనకు అనుగ్రహించాడు. ఆయన 
వాటిని స్వీకరించి, వాకుడవునే వుండలానికి వెళ్ళాడు; అక్కడ తన శౌర్యోత్సాహాలతోను, 
ప్రజ్ఞాప్రభావంతోను రాజ్యం సంపాదించాడు. ధీరులైన వారికి సంపదలు అన్నిచోట్ల సులభంగా లభిస్తాయి. 
సమర్జులకు సంపద సహజలక్షణం; విద్వాంసులకు యశస్సు సహజం; కృషి చేసేవారికి సర్వసిద్దులూ 
భార్యలలాగ ఆగ్రయిస్తాయి. శంపాకుడు అక్కడే రాజ్యం పాలిస్తూ, ఆ కేశనఖాంశంవై స్తూపం నిర్మించి, 
శ్రస్టమైన రత్నాలతో తాపించాడు. 
ఇక్కడ విరూఢకుడు ఏ విధంగానైనా పగసాధించే తలంపుతో, యుక్తితో నగరద్వారాలు 
భేదించుకొని, తక్షణం నగరంలో ప్రవేశించాడు. అక్కడ డెబ్బాయేడు వేలమంది శాక్యులను చంపి, 
వేయిమంది శాక్య కన్యకలను, శాక్యకుమారులను బందీలుగా పట్టుకున్నాడు. ఐదువందలమంది శాక్యులను 
ఏనుగులచేత మట్టించి, ఆయుధాలచేత కొట్టించి, ముస్టియుద్దం చేత మర్దించి, నగరాన్ని యమనగరం 
చేశాడు. 
శత్రువుల వల్ల శాక్యులకు కలిగిన ఈ వినాశాన్ని భగవానుడు కర్మానుబద్దమని బావించి, క్షణంసేపు 
దుఃఖాకుల' మనస్కు డయ్యాడు. అంతట కరుణా తరంగితులైన భిక్షువులు ఆయన వద్దకు వచ్చి, న. 
ఈ ఘోరఫలం అనుభవించడానికి శాక్యులు ఏ దుష్కర్మ చేశారు?” అని స్రన్నించాడు. దానికి సర్వజ్ఞుడైన 
భగవానుడు ఇలా సమాధానం చెప్పాడు. “నిజకర్మ విపాకం వల్లనే శాక్యులకు ఈ వినాశం కలిగింది. 
పూర్వం ఒకనదినుంచి చేపలవారు రెండు వెద్ద చేపలను గాలం వేసి లాగి బాధించారు. మరుసటి జన్మలో 
ఆ చేపలవారే సంపన్నులై పుట్టి ధనహరులై, గృహపతులై పుట్టిన ఆ రెండు చేపలను పట్టి కాల్చివేశారు. ఆ 
చేపలు, గృ హస్టులు విరూఢక పురోహిత పుత్రులే. చేసలవారుగాను, తస్కరులుగాను ఉండి, శాక్యులై 
పుట్టినవారి మృత్యువునకు కారణమయ్యారు." భగవానుడు చెప్పిన ఈ విషయాన్ని విని సకల భిక్షువులు 
కర్మఫల సంతతి తిరుగులేనిదని భావించారు. 
విరూఢకుడు విజయగర్వంతో తన పట్టణానికి తిరిగి వెళ్ళాడు. ఆయన కుమారుడైన జేత అనే 
బాలుడు తండ్రిని చూచి, చనువుతో బాల్యచాపల్యంతో “నాయనా! శాక్యులందరినీ హతమార్చారా? వారు 
మనకేమీ అపరాధం చేయలేదే? అన్నాడు. జేత మాట విని విరూఢకుడు మండిపడి వాణ్ని చంపివేశాడు. 


( నే స క్‌ 

మదించి కనిపించిన దానినంతా చంపుదామనే కండకావరం గల ఏనుగు తన కాలి కింద ఉన్న కట్టుక్‌ య్యను 
డు సాడు, చంపుతాడు. ల ఏమేమి 

నలిపివేసినట్టు పోతరించిన దుర్మార్లు తనకిందవారిని తొక్కివేస్తాడు, చంపుతాడు. ఇంకా ఏమేమి 


చేయడు? 


కక అవదాన కల్పలత 


తర్వాత విరూఢకుడు కొలువు తీర్చి. తన భుజాలు చూచుకుంటూ, ఇలా అన్నాడు. “ఆహా! నా 
కోపాగ్నిలో శత్రువులు మిడతలవలె మాడిపోయారు. యమపురి తోరణస్తంభాలలాగ విశాలమైన నాయీ 
భుజాలు శాక్యుల నిశ్ళేషవధ దీక్షతో గురుత్వం పొందాయి.” తన పరాక్రమాన్ని శ్లాఘించుకుంటున్న 
విరూఢకుని మాట విని బందీలయిన శాక్యకన్యలు ఉద్వేగంతో తలలు వంచుకొని, ఇలా తీవ్రంగా అన్నారు. 
“కర్మపాశ బద్దులైన జీవులు తమ పక్షంవారి బలం ఉన్నప్పటికీ, పకాలు(రెక్కలు) ఉన్నప్పటికీ పక్షులు 
వలనుంచి తప్పించుకొని ఎగిరిపోలేనట్టు మరణాన్ని దాటలేరు. ఈ సృష్టి అంతా కర్మ తంత్ర యంత్రితం. 
దాని ప్రభావం వల్ల నిప్పు చల్చారిపోతుంది; బాడబాగ్ని నీటిలో ప్రవేశిస్తుంది; చండకిరణుణ్ని రాహువు 
చులాగ్గా మింగివేయదగిన అదను చూచి పట్టుకుంటాడు. కర్మచేప్టితమంతా ఆలోచనకు అందనిదీ, 
ఆశ్చర్యమైనదీని.” ఈ మాటలు విని రాజు తోకతొక్కిన పాములాగ ఘోరకోపవిషం కక్కుతూ, వారి 
చెతులు తెగగొట్టవలసిందని ఆజ్ఞాపించాడు. తలవరులు రాజాజ్ఞ ప్రకారం ఒక పుష్కరిణీ తీరంలో ఆ 
శాక్య కన్యల చేతులు తెగగొట్టారు. ఆ క్రూరకర్మ జరిగిన పుష్కరిణి ఇప్పటికీ “హస్తగర్భ' అనే పేరుతో 
ఉన్నది. దయారహితులు లతలవై కుమ్మునిప్పులు చల్లుతారు; కమలినిని రంపంతో కోస్తారు; పూలమాలలవై 
రాళ్ళవర్హం కురిపిస్తారు. కరకమలాలు తెగిన ఆ శాక్యకన్యలు తీవ్రబాధతో బుద్దదేవుని ధ్యానించి, శరణు 
వేడారు. సర్వజ్ఞుడు వారి మర్మభేదకరమైన వ్యధను తెలుసుకొని, వారిని ఊరడించడానికి శవీదేవే తగినదని 
ఆమెను స్మరించాడు. ఆయన తలవగానే శనీదేవి వారికి ప్రత్యక్షమై శాక్యకన్యకలను స్పృశించింది. తాకగానే 
వారికి మరల హస్తాబ్దాలు మొలుచుకొని వచ్చాయి. వారు దివ్య వసనాలు ధరించి, ఈ శరీరం వదలి, దివ్య 
శరీరంతో మనశ్శాంతితో స్వర్గానికి వెళ్ళారు. పిదప దేవతా సమానలు, దివ్య పద్మోత్సలాంకితలు అయిన 
ఆ కన్యలు శాస్త అయిన సుగతుని ధర్మోపదేశంతో ఉత్తమ లోకం పొందారు. 


ఈ సమాచారం విన్న భిక్షువులు “భగవన్‌! శాక్యకన్యల కర్మఫల మేమిటి?" అని ప్రశ్నించగా, 
భగవానుడు ఇలా అన్నాడు, “శాక్యకన్యలు భికువులను చేతులు తిప్పితిప్పి వెక్కిరించారు. ఆ కర్మ 
పరిపాకంతో ఈ ఘోర కృత్యానికి గురి అయ్యారు. నా ధ్యానంతో మనస్సు ప్రసన్నత పొంది శుభగతి 
చెందారు.” ఈ విధంగా ప్రసంగవశాన బుద్దదేవుడు భిక్షువులకు కర్మఫలపాక వైచి త్రిని ఉపదేశించాడు. 
ఈ మాటలను విరూఢక మహారాజు 


ఆజతో అంతటా తిరుగుతున్న ఒక గూ జ 
ఢచారి విని, ర 
దగ్గరికి వెళ్ళి, స్ట 


మహారాజా! బుద్దదేవుడు భిక్షువులకు ఉపదేశించే సమయంలో 'భూపతికి స్వకర్మఫలం 
సమీపించింది. రాజు, పాపాత్ముడైన పురోహితుడు ఏడుదినాలలో నిప్పులో పడి మరణించి అవీచి అనే 
wl పడుతారు' అని అన్నాడు అని విన్నవించాడు. విరూఢకుడు భయపడి, పురోహితునితో సహౌ 
టాం జలగృహంలోనే వసించాడ్తు, ఏడునాళ్ళు ముగియడానికొక క్షణం ఉందనగౌ, 
లు — ముణులనుంచి నిప్పు పుట్టి, ప్రళయాధ్వరాగ్నివలె విజృంభించింది. 
దేఃషాస | భగ్గున వుండిపోయి, అవీచి అనే నరకంలో పడ్డాడు. ఈ లోకంలో 
షాసూయలతో మండే స్వభావంగల పాపులు పరలోకంలోను $ 


a ° అగ్సిజా?లలకు గురి అవుతారు, చల్లని 
స్వభావంగల పుణ్యవంతులు అన్నిలోకాలలోను సిర సుఖం అను వ || 
ఈవో 


భవిస్తారు. 


ఇది దుడు రచించిన ఆ ట్ర బై కొ 
కేమేం( డు రచించిన అవదాన కల్పలతలొో నిరూఢ కావదానమనే పద ౦డవ పల్లవం 
ళ్‌ 


12. హారీతికాదమునావదానం 


సుధా ర్రవదనులైన సత్పురుషులు సుధా గ్రా గ్రలైన చం ద్రకిరణాలవలె దుఃఖాన్ని పోగొట్టి సుఖసంపదను 
ఇస్తారు; ప్రజలకు ప్రాణం పోసి, అజ్ఞానాంధకారాన్ని హరించి సన్మానసానికి వికాసహాసం కలిగిస్తారు. 

పూర్వం ఈ భూమికంతా సారమనదగిన రాజగృహనగరంలో సమస్త భూపాలుర సారమనదగిన 
బింబిసారుడనే భూమీంద్రుడు ఉండేవాడు. ఆయన భుజం క్షమకు ఆధారమై, మనస్సు క్షమకు ఆధారమై 
ఉండగా (ప్రజలు సకల చింత లకు దూరులై న్యాయంగా కప్పం చెల్లిస్తూ సుఖంగా ఉండేవారు. 
త్యాగశార్యాలతో దిక్కులను నింపుతున్న ఆయన హస్తం ఒకవైపు రత్నరాసులను వదలుతూ అర్జుల ఆశలు 
పూరిస్తూ, మరొకవైపు శత్రుభీకరంగా కత్తిని పట్టింది. 

ఇలా ఉండగా ఒకమారు రాజగృహంలో అకస్మాత్తుగా సంపద వచ్చినవారికి గర్వం కలిగినట్టు 
ప్రజలలో ఆందోళన ఏర్పడింది. జనుల యోగక్షేమచింతే ఉత్సవమై, జనక సమానుడైన ఆ రాజు 
ఒకనాడు కొలువుదీరి ఉండగా, ప్రజలు ఇలా విన్నవించారు. “దేవా! దివ్య ప్రభావంగల మీ పరిపాలనలో 
నీతినియమాలకు కట్టుబడిన (ప్రజలు, సముద్రంలాగ మేర మీరరు. ఇలా నియమంతో సన్మార్గంలో 
ప్రవర్తిస్తున్న (ప్రజలకు అకస్మాత్తుగా ఒక ఉపద్రవం వచ్చింది. స్వధర్మంలో ఉంట రాజ్యరహస్యం 
కాపాడుతున్న ప్రజల చేతలవల్ల పుణ్యంవల్లి, యక్షులనుంచి ఆపదలు కలుగడం లేదు కాని, రాజూ! 
మాయిండ్ల లో బాలింత రాం[డ పిల్లలను అసంయువుం సత్కర్మఫలాన్ని హరించినట్టు ఎవరో 
అపహరిస్తున్నారు. అవి భూతాలో? మాయో? తెలీదు. అందువల్ల వంశాలు నిస్సంతుగా అయిపోతున్నవి.” 
ఆ మాటలకు రాజు హృదయం తల్రడిల్లిపోయింది. సజ్జనుల అంతరంగాన్ని దుఃఖం మడికయ్యలోని 
నీటిలాగ చొచ్చుకుపోతుంది. ఆ దుఃఖం విషంలాగ సర్వాంగాలను వ్యాపించగా, రాజు క్షణంసేపు 
(భాంతహృదయుడయ్యాడు. “నా భుజాధీనం కాని ఈ దైవకృతానికి నేనేమి చేయగలను? కంటికి 
కనిపించని వాటికి ప్రతిక్రియ ఎలా చేయడం? ఒకదినం గడువివ్వండి. |వ్రతస్థుణ్నై మీ సంతానం అపహరణ 
నివారణను గురించి ఆలోచిస్తాను. మీమీ ఇండ్లకు పోండి” అని రాజు వారితో అన్నాడు. రాజు మాట 
విని పౌర ప్రముఖులు సంతోషించి గౌరవచిహ్నంగా దోసిలి ఒగ్గి ఇలా విన్నవించారు. “దేవ! నీ ప్రియవచనాలు 
ము. మావై నీకుగల ్రద్దను చూచాము. నీవై మా చింతాభారమంతా పెట్టాము. ఇక ఇప్పుడు మాకు 
దు. నీ అనుగ్రహద్నప్ప, గర్వం లేనిది; ఉదారమైంది. అదే ప్రజలకు జీవితాన్ని వరిస్తున్నట్టు ఉంది. 
ట్రై అమృత సదృశమైన నీ మృదు స్వాదు వాక్కు ఏమేమి చేయదు? 
అందరికీ సులభంగా దర్శించదగినవాడు, సౌజన్య సరళుడు 
వికాసం పొందిన సత్సురుషుల పరిచయం అమృతం కన్నా 
ఆ ప్రవర్తన శరత్కాల చంద్రబ్బందకాంతికన్నా కూడ 


విన్నా 
శ్రమ లే 
అలాంటప్పుడు తాపాన్ని పోగ” 
సత్కర్మ నిరతుడు, కృతజ్ఞడు, కారుణ్యనిధి, 
అయిన ప్రభువు భాగ్యంకొద్దీ లభిస్తాడు. చిత్త 
పేశలమైంది. పలుకు పంచమంకన్నా శ్రావ్యఖై 


హు అవదాన కల్పలత 


ఆనందాతిశయం కలిగించేది; మనస్సు పూవుకన్నా కోమలం; సౌజన్యం హరిచందనంకన్నా చల్లనై సంళాపాన్ని 
పోగొట్టేది.” పౌరప్రముఖులు ఈ విధంగా విన్నవించి, ప్రసాది అయిన ఆ రాజుకు తద్దుణో దారమైన 
ఆశాకుసుమమాలికను వెదజల్టుతున్న వారివలె అంజలిచేసి వెళ్ళిపోయారు. 

బింబిసారుడు నియత వ్రతుడై శాంతిస్వస్తికసంభారాలతో నగరంలో భూత పూజావిధిని 
జరిపించాడు. ఆ నగరంలో నివసించే హారీతిక అనే యక్షిణి పిల్లలను అపహరిస్తున్నదని పురదెవత 
ఆయనకు తెలిపింది. అది విని బింబిసారుడు ఈ దోష శాంతికి ఉపాయం తెలుసుకొనడానికి సకల 
దుఃఖజ్వరాయాసాలకు చేదుకాని మందైన బుద్దదేవుని దర్శించడం కోసం పురజనులతోను, మంత్రులతోను 
కలందకమనే వేణు వనా శ్రమానికి వెళ్లాడు. అక్కడ ప్రియదర్శనుడైన బుద్దదేవుణ్ని దూరం నుంచే చూచి 


మస్కరించి ఆయన సన్నిధిలో కూర్చుని పౌరుల దుఃఖం విన్నవించాడు. జగద్భంధువు, కరుణానిధి 
అయిన 


రం 


ల 


(1 


భగవానుడు పౌరుల సంతతి అపహరణను విని క్షణకాలం నిళ్ళలంగా ఆలోచించి రాజును 
పురజనులను పంపివేసి, భిక్షాపాత్ర, చీవరం (గ్రహించి యక్షిణి గృహానికి వెళ్ళాడు. 


జినభగవానుడు యక్షిణి గృహానికి వెళ్ళే వేళకు, యక్షిణి అక్కడ లేదు. అది చూచి, భగవానుడు 
ఆమె పుత్రుడు ప్రియంకరుడనేవాణ్ని ఎవరికీ తెలియకుండా వెంట పిలుచుకొని 
వెళ్ళిన వెంటనే యక్షి 


ల 
ల. 
Sala 


3 య్‌ 
త్రుడు బ్రయంకరుడు. అతడు కనిపించకపోగా, ఆ పుత్రఘాతిని దూడపోయిన ఆవువలె సం(భ్రమంల 


వచ్చాడు. బుద్దభగవానుడు 
ణీ ఇంటికి వచ్చింది. ఆమెకు చాలమంది పిల్లలున్నారు. వారిలో ఆమెకు ప్రియమైన 


“హా! ప్రియంకర! హా! పుత్ర! నీ ముఖం ఎక్కడచూడను? అని గొంతెత్తి ఏడుస్తూ ప్రలపిస్తూ, జనపదాలు, 
అంణ్యాలు, దిక్కులు దిక్కులూ వెదికి, తన కుమారుణ్ని చూడక నిరాశపడి సముద్రం చుట్టుముట్టిన 
పర్వతద్విపానికి వెళ్ళింది. అక్కడ నుంచి ఘోరారణ్యాలలోను, నగరాలలోను తిరిగి, మానవలోకం దాటి, 
విమానో ద్యానాలున్న స్వర్గభూములలోను, లోకపాలుర పురాలలోను విశ్రాంతి లేకుండా వెదికి వెదికి 
అలసిపోయింది. ఆమె బాధ చూచి కుబేరుడు “నీ పుత్రుడు సుగతాశ్రమంలో ఉన్నాడు” అని చెప్పాడు. 
ఆ మాటలు విని పుత్రవియోగ దుఃఖిత అయిన యక్షిణి వేణువనాశ్రమానికి వచ్చి బుద్ద భగవానుని 
శరణుపాంది, తన దుఃఖవృత్తాంతం తెలిపింది. 


ఆ యుక్షిణి దీనాలాపాలను బుద్ద భగవానుడు వి 


ఐదువందలమంది పుత్రులున్నారు గదా” 
లక్షమంది పు త్రులున్నప్పటికీ ఒక్క పు 
వురొకటి లేదు. మరి, పుత్రక్ష 
కలిగించేదీ పుత్రులు కలవారకే తె 


మలినుడు, క్షీణుడుగా ఉన్నా తల్లికి చం 


ని వుందహాసంతో “హారీతి! నీకు 


డా వారి పిల్లలను ఆడపులి జింకపిల్లలను 
*ఖం కలిగే పనిని మనం ఇతరులకు చేయగూడదు. దుఃఖానుభు9 


59 cA అ ర్స అల్‌ 
అందరీకీ సమానమే. వ్ర బుద్ద ధర్మ సంఘాలనే మూడు శికాపదాలూ ఆశ్రయించి, హింసను విడనాడిలే 


హరీతికాదమనావదానం 71 


నీ ప్రియకుమారుణ్ని పాందగలుగుతావు!” భగవానుని హితవచనాలు నిని యక్షిణి త్రిశరణాలు పొంది, 
హింసను విడనాడింది. తర్వాత పుత్రుడైన ప్రియంకరునితో పాటు వెళ్ళిపోయింది. 
భిక్షువులు “ఆమె పూర్వజన్మవృత్తాంతం ఏమిటి? ఆమె కర్మఫల క్రమం ఏమిటి? అని ప్రశ్నించగా, 
భగవానుడు ఆ వృత్తాంతం ఈ విధంగా తెలియజేశాడు. “పూర్వం ఈ న నాష్‌ his క 
పర్వతోద్యానాలకు వెళ్ళి నృత్యగీత వినోదాలతో నిహరించారు. ఆ దారినే ba న్‌ as aaa 
గోపకాంత తలపై చల్లకుండ వెట్టుక్‌"ని అమ్మడానికి వెళ్ళుతూ, గర్భిణి os వల్ల ren boa 
నడుస్తూ, వినోద కాలక్షేపం చేస్తున్న ఆ పౌరులను మదనపరవశయై సు wns wo 
విలాసా రమైన ఆమె చూపులకు వారు కూడ లొంగిపోయి ట్‌ నలో “బ్లాకు ల నాలు 
వారు ఆమెకు మద్యం తాగించి శీలం అపహరించారు. మద్య ఖా న యు తను చేసిన త్తు 
తెలియలేదు. పిదప ఆ పౌరులు వెళ్ళిపోయారు. రతి (శ్రమనల్ల ఆమె Hes కోపంత ని టేస్టు ఎట్టా 
భూమిపె పడింది. దానితో ఆమె ధైర్యం కూడ సడలింది. ఈల్‌ గా ఆమె వ. ల 
మనస్సుకూ సంతోషం కలిగించే ఒక ప్రత్యేకబుద్దుడు ఆ దారిన వచ్చాడు. స దూరం వ. లో 
చూచి వంగి నమస్కారం చేసి, చల్ల అమ్మిన డబ్బుతో ఉం నాం న ల 
మొక్కుకుంది. తర్వాత ఇప్పుడామె పుణ్యవంతమైన యక్షకులంల్‌ జాగ అ ఖో ఆక న 
నరుర్భుంచడానికి మొక్కు.తుంటీ గనుక అమెకు అదువందలముల శతా గాం. . a ల్ల 
హింసానిరతమైన ఆమె, ప్రత్యేకబుద్దుని నమస్కరించడం వళ్ల బావం. తొలగి ఇప్పుడు శీకాప దాతు 
— ఈ సంసార సాగరానికి కుశలసేతువైన se బుద్దదేవుడు ఆ యక్షాంగన 
విచిత్రమైన కర్మపాకం వివరించి ప్రజల మనస్సును సత్కార్యోన్ముఖం చెశాడు. 


| పక నమనావ ునే పం(డెందవ పలవం. 
ఇ ak 


13. వ్రాతిహార్యావదానం 


మహాత్ముల అమేయ ప్రభావ విభవం నిత్య నూతనమైంది; మహాద్భు తమైంది; సంకల్ప మాత్రంతోనే 
సకల సిద్దులూ ఒనగూర్చుతుంది; స్వప్నం, మాయ కాదు; దాని తీరే వేరు. అది ప్రజలకు కన్నుల 
పండువుగాను, వీనుల విందువుగాను ఉంటుంది; దానిని (ప్రజలు చూచి ఆశ్చర్యంతో నోటమాట లేక 
మానులై పోతారు. నిర్వ్యాజంగా ప్రజాహితం చేకూర్చుతుంది. అలాటి ప్రభావ విభవానికి నమస్కారం' 


“| పూర్వం రాజగృహంలో బింబిసార భూపాలుని పూజలందుతూ వేణువనాశ్రమంలో ఉన్న 

బుదదివుని చూచి కొ స 

క వు ౦దరు సర్వజ్ఞమ్మన్యులైన మూర్చులు గుద్తగూబలు వెలుగును సహించనట్టు, మాత్సర్య 

అ తలకెక్కగా, ఆయన గొప్పదనం సహించలేకపోయారు. దిన పశ్చాద్భాగంలో రాత్రి పుట్టిన నల్లిని 

స కట్టు ఎప్పుడూ దినంతో పోటీ పడుతూ పరభాగం పొందుతూ. వైకి తేలిపోతూ- ఉంటాయి. మస్క-రి 

౧౦జయి, అజితుడు, కకుదుడు ప ప ( 

మారమాయా మోహిత శ్‌ య. న. pA se! 
లై అసూయా ద్వేషదోషం పొగలాగ కప్పగా, కండ్లు తెలియక బింబిసారుగి 


కొలువుకు వచ్చి x స 
బ్ర ఇలా విన్నవించారు. “రాజా! సర్వజ్ఞమ్మన్యుడై వనంలో ఉండే ఆ (శ్రమణునికి, మాకు గరి 


వూహాత్మ (ప ప 

_ £3 ప్రభావాన్ని మీరు పరీక్షించండి. తవు మహాత్మ్యం వల్ల జనులను వశపరచుకొన గళ 
ఎహాళ్ళర్యకరమైన ఒకానొక శక్తిని ప్రాతిహార్యవుంటారు. ట 
చూపించగలుగుతారో, అలాటివారికే జగ 


ఆ స్రాతిహార్యస్పర్దను విన్నవిందాకి 
బుద్దభగవానుని మహిమ చూపించో 


అయిన ప్రసేనజిత్తు వద్దకు వెళ్లి 
౧ 
సై వారి పొగరు అణచాలనే కోరికతో 


ప్రాతిహార్యానదానం 73 


“వివేకాభరణ్నార్లమైన గుణాలు ఇతరుల గర్వభంగం చేయడానికో వివాదానికో, గర్వించడానికో కాదు. 
యుక్తాయుక్త విచారం లేక పోటీపడి ఇతరుల ఉత్కర్లను హరించే మాత్సర్యమలినాలైన గుణాలెందుకు?. తన 
గుణంతో ఇతరుల గుణాలను ప్రకాశింపజేయక కప్పిపుచ్చే అపవిత్రుడు స్వయంగానే ధర్మాన్ని ధ్వంసం 
చేసేటట్టివాడు. సద్గుణాల పరీక్షే ఇతరులకు లజ్ఞాకరం. కనుక పరిశుద్ద గుణులకు పోటీ పడడం ఉచితం 
కాదు. గుణవంతుడైనప్పటికీ ఇతరుల మీద ప్రసన్నభావం లేనివాడు గుణాలను (గహింపలేడు. దీపం 
పట్టుకున్నవానికి దాని నీడ చేతివైన పడుతూ ఉంటుంది కదా! పరోత్కర్లకు అవమానం కలిగినప్పుడు దాన్ని 
తమ అవమానంగా భావించేవారే సర్వజ్ఞులు. ఇంతకన్నా నాకు ఎక్కువ తేలీదు.” ప్రశమగుణానుగుణమైన 
భగవానుని మాట విని, రాజు అద్భుతాలు ప్రదర్శించవలసిందని మరీ మరీ అభ్యర్థించాడు. భగవానుడు 
అతిక్ష్టం మీద అంగీకరించాడు. రాజు సంతుస్ట్రుడై ఏడునాళ్ల గడువు వెట్టి తన రాజధానికి వెళ్లిపోయాడు. 

ఈ సందర్భంలో ప్రసేనజిన్మహారా జూ సవతి తమ్ముడు కాలుడనేవాడు అంతఃపుర సమీపంలో 
మేడప్రక్కన నడుస్తున్నాడు. సవిలాసంగా వెళుతున్న ఆయన భుజంపై కర్మవశాత్తు గాలికి మేడ మీద ఉన్న 
రాజపత్ని చేతిలోని పూలదండ జారిపడింది. కొందరు దుర్మార్గులైన కొండెగాళ్లు అది రాజసోదరుని 
తప్పుగా కొందరితో వదంతి వ్యాపింపచేసి రాజు చెవిలో పడేట్టు చేశారు. రెండు నాల్కలు గల అల్సులు 
చిన్నసందు దొరికినా రెండునాల్కలుగల పాములు చిన్న సందుదొరికినా వెద్దవాటిలో ప్రవేశించినట్టు ప్రభువు 
శూన్యహృదయంలో ప్రవేశించి, అన్ని విధాల అపకారం చేస్తారు. రాజు ఆ కొండెగాళ్ళ మాట విని, వారి 
ప్రోత్సాహంతో సోదరునివై ఈసుతో అతని చేతులు కాళ్లు నరికి వేయవలసిందని ఉత్తరువు చేశాడు. 
రాజసోదరుణ్ని తలవరులు వధ్యభూమికి తీసుకొనిపోయి కర్మవైపరీత్యం వల్ల కాళ్లు చేతులు నరికారు. 
ఆయన మూర్భపడి భూమివై ఒరగగా, అతని తల్లి, బంధువులు గుండెలు అవిసేట్టు ఏడ్చారు. తీవ్రబాధకు 
గురి అయిన అతనిని కపణకులు కళ్లుత్రిపష్టుకుంటూ కొంతసేపు చూశారు. అరం ఆ రాజపుత్రుని 
బంధువులు దుఃఖిస్తూ, అతనిని రక్షించే అభిలాషతో, ఆ క్షపణకుల వద్దకు వచ్చ, మీరు శర్చజ్షులమున్‌ 
చెప్పుకుంటున్నారుకదా! ఈ రాజపుత్రుడు నిర్గోషి ఈయనను అనుగ్రహించి, స్వస్టుడ్ని చేయండి” అని 
స్తూ వేడుకున్నారు. వారు ఏమీ చేయలేక మౌనంతో సిగ్గుపడి అక్కడినుంచి వెళ్ళిపోయారు. 


కన్బరు కురిపి 
న్నీ సత్య ప్రభావంతో ఆ రాజకుమారునికి వురల 


సుగతుని శాసనం వల్ల ఆ దారిని ఆనందుడు వెళ్ళి 
కరచరణాదులు కలిగేలా చేశాడు. రాజపుత్రుడు కాళ్లు చేతులు యథాప్రకారం రాగా, జినదేవుని 
శరణుపాంది, ఉపస్థాయకుడయ్యాడు. 
ప్రసేనజిత్తు బుద్దదేవుని మహిమా ప్రదర్శనం కోసం పెద్ద విశ్రాంతి గృహం నిర్మించాడు. ఏడు 

రాత్రులు గడిచాయి. రాజు క్షపణకాదులతో కొలువు తీర్చాడు. బుద్దభగవానుని సంకల్పంతో ఆ భూమి 
కలువుక్షవతిగా అయింది. ఈ మహిమ చూడడానికి దేవతలు కూడ వచ్చారు. కల్పవృక్షం కింద ఒక రత్న 
1 సక వెలసింది. ఆ సింహాసనంపై బుద్దదేవుడు ఆసీనుడయాడు. తేజోవుయుడైన ఆతని 
se) గు ల జే 
గండపదేశం నుంచి మంటలు పుట్టి భూమండలమంతా వ్యాపించాయి. కమలవన సదృశమైన ఆ మంటలు 
తన నశించిపోతాయనే భయంతో క్రమంగా అణిగిపోగా కరుణాంబురాశి అయిన ఆయన దేహం 
గ౧ఎయిగు 
నుంటి పారామిత తరంగాలవలె విమలమైన. కాంతులు వ్యాపించాయి. వేయిచంద్రుల కాంతిని కూడా 

హ్‌ సమూహంతో సూర్వమండలాన్ని కూడా తోసిరాజంటున్న బుద్దదేవుని 

స) 60చే లావణ$రాశి, తేజస్సమూహంత్‌ సూర్య 

య. ప ను గ ప్రొప్తమైన అపూర్వసుఖంలాగ కళ్ళారా చూశారు. తర్వాత ఆ బుద్దదేవుని 
నాగనాయకులు పూర్వఖుణృ ౭ జి 


74 అవదాన కల్పలత 


ముందున్న భూమి నుంచి వైడూర్యపు తూండ్లతో, అరుణారుణరత్నాల రేకులతో, స్వర్ణకేసర కర్ణికలతో, 
దివ్యసువాసనలతో తుమ్మెదలను ఆకర్షించే పద్మాలు మొలిచాయి. ఆ పద్మాలతో వెంటనే, అందమైన 
బంగారుకాంతితో స్నేహం ఒలికే చూపులతో బుద్దమూర్తులు ఆసీనులై ఉదయించారు. అమృతపేశలంగాను, 
చంద్రద్యుతి శీతలంగాను ఉన్న ఆ బుద్దమూర్తులను చూడగానే లోకుల కండ్ల తనిసి చల్చ్హబడ్డాయి. ఆ 
బుద్దమూర్తుల మధ్య బుద్దదేవుడు పర్వతాల మధ్య మేరు పర్వతంలాగ, దెవవృకాల మధ్య పారిజాత 
తరువులాగ ఉన్నతంగాను, కాంతిరాశిగాను ప్రకాశించాడు. దెవవనితలు ఆ బుద్దమూర్తుల శిరస్సులవై తమ 
కరకమలాలతో పుష్పమాలికలు కురిపించినారు. అప్పుడు బుద్దమూర్తుల మధ్యన విరాజిల్లే బుద్దదేవుని 
ముఖాంబుజం రెప్పవేయకుండా చూస్తున్న మానవులు కూడా క్షణం సెపు అనిమిషులయ్యారు. 
వ్యోమాంగణం దేవదుందుభి శంఖ తుర్యాది వాద్యాల నినాదంతోను, కుసుమవర్హ మహాట్టహాసంతోను, సిద్ద 
గంధర్వ కిన్నెర, మునీశ్వర, చారణాదుల స్తుతివాదంతోను నిండిపోయింది. అప్పుడు బుద్దదేవుని 
దంతకాంతిదవళమైన అరుణాధరాలతో, ముంగురులనే కేసరాలతో ఒప్పారే ముఖారవిందం నుంచి 
ఉత్తమసౌరభంతో మధురస్వరంతో తమ పుణ్యవశాత్తు వెలువడిన మధురోపదేశామృతాన్ని జనులు క్రోలి 
ధన్యులయ్యారు. “పాపాలు మానండి. పుణ్యబీజాలు నాటండి. వైరం వదలివెట్టుండి. మృత్యువిపహరమైన 
జ్ఞానామృతం పానం చేయండి. ఈ దేహం శాశ్వతంగా కుశలకర్మలకు నెచ్చెలి కాదు. సంపద చ 
యౌవనం ముసలితనానికి ముందున్నట్టిది. ఈ కాయం అపాయాలకు నికాయం. 
శరీరకుటీరంలో ముహూర్తమాత్రం ఉండే బాటసారులవంటివి. కనుక ధర్మమయమైన ని 
ప్రయత్నించండి... ఈలాటి ఉజ్జ్వల జ్ఞానంతో ప్రకాశిస్తూ, వివేక విమలమైన కుశలోప 
అజ్ఞానమనే వింశతిశ్చంగశైలం పిడుగుపడ్డట్టుగా కూలిపోయింది. 


చలం. 
ఈ ప్రాణాలు 
త్య శ్రేయస్సుకు 
దేశంతో జనుల 


క్షపణకాది తీర్చ్యులు భగవానుని మహిమా 


(ప్రభను చూచి వుంత్రహతమైన విషసర్సాలలాగ, 
సూర్యకాంతికి వెలవెలపోయిన దీపాలలాగ గర్వ 


౦ విరిగి నిశ్ళేస్టులై గీచిన బొమ్మలలాగ ఉండిపోయారు. 
అప్పుడు ఆ తీర్చ్యులను ప్రతీహారులు వజ్రపాణి అనే బుద్దశిష్యుని ఆజ్ఞతో అంతఃపురం నుంచి బయటికి 
తరిమివేశారు. వారు చెట్టుకొకరు, గుట్టుక్‌కరుగా పారిపోయారు. వారిని చూచి దయా (ర్రచిత్తుడు, 
భీతులకు శరణ్యుడు అయిన భగవానుడు ఇలా అన్నాడు. “పిరికివారు భయపడి చెట్టు గుట్ట గుహ భూమి 
మణి మొదలయిన వాటిని ఆశ్రయిస్తారు. కాని బుద్దిని ప్రబో ధింపజేసి, మనస్సును నాయందు లగ్నం చేసి, 
ధర్మాన్ని సంఘాన్ని శరణు పొందినవారికి జగత్రయానికి భయం కలిగినా ప్రమాదం లేదు. వారు ఇతరులను 
టూ తొలగింపరాని పరలోక తీవ్ర తిమిరాలను 
నాశం చేయగల చండకిరణమండలం ధర్మమే. దున్సహమైన పాపసంతాపాన్ని శమింపజేసీ మేఘం దానమే. 
మోహమనే మహాప్రవాహంలో కొట్టుకొనిపోయి అగాధమైన గహ్వరంలో పడుతున్నవారికి చేతి ఆసరా ప్రజ. 
అంతటా, అన్ని విధాల, అందరికీ శరణ్యమైనది. దైన్యం కలిగించనిది పుణ్యమే.” 

ఈవిధంగా సుగతచంద్రుడు సభలో అజ్ఞానాంధకారం కనులగ 
దంతమణికాంతులతో వెలుగులు చిమ్ముతూ విశుద్ద ధర్మోపదేశాన్ని 
వెళ్ళిపోయాడు. 


ప్పినవారి కనువిప్పుకోసం 
సుస్టిరమైనట్టుగా చేసి జేతవనా మానికి 


ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో ప్రాతిహార్యావదానమనే పదమూడవ పలవం 
'న్తువం. 


14. దేవావతారావదానం 


మహాత్ముల ప్రభావం ముందూ వెనకా ఉంటూ జనులకు కుశల కర్మమార్గంలో రత్నదీపంగా 
& 
వెలుగుతూ ఉంటుంది. 
రం బుద్దదేవుడు అమరపురిలో పారిజాత వృక్షసమీపంలో కోవిదారవృక్షం కింద సాబగులు 
ప ౦బు | | " 
మీరే పా 2 . మునే శిలాతలం మీద ఆసీనుడై దేవసంఘాలకు ధర్మోపదేళం చేసి, మానవులను 
౦డుకంబల శా 


ంచాడు. అలా అవతరిస్తున్న భగవానుని వెంట అమరులు 
అను[గ్రహించడం కోసం జంబూద్వీపానికి అవతరి 


అది. బుట్త 
న యం జం నగ 
దంతకాంతులీనే ఉపదేశ కర్ఫూరంవలె pass ఖో రాల్చిన భగవదనుగ్రహం వలె ఉన్నదానిని ఇంద్రుడు 
లేక Sgn య కొలువగా సంకాస్యనగర సమీపంలో ఉదుంబర 
పట్టుకున్నాడు. బుద్దదేవుడు ౦దంతో సేవించారు. 
Ses es ao లనే “ఇలా జ 
జనస లవర్ల అనే భిక్షు మ దర్శిసాను. అపుడు 
య నము దర్శనం దొరకదు. sans శ య. లేకపోతే కు 
es వ నా రాజరూపం చూచి ఆదరంతో టు 3 గౌరవించేవారే కాని, గుణాన్ని 
ఎధంగా sens నమస్కరించడం wae psn విరసమూ అయిన ధనం చూచి, 
చూచి కాద్దు. ఆహా! జనులు తృణా గ్రంవలే వట. es న్నారు” అని ఆలోచించి నృపరూపం 
పూర్వజన్మ వాసనావశాన నిర్విచారంగా was శ్రాండవించే కుండలాలు ఆమె ఈ నూతన రూపం 
ధరించింది. ఉజ్జ్వలమైన రత్నమకుటం, య pee, ఉన్న ఆమెను చూచి ప్రజలు, రాజనే 
తూవ్ర త్యాగాల నవ్వినదా అన్నట్టు తల ఎల్తం కల మెడలో ధరించిన ముక్తాహారాలు ముందుకు వంగి 
గౌరవంత్రో పక్కకు తప్పుకొని దారి wa 
ఊగగా భగవానునికి వంగి నమస్కారం in 


లతో ఉన ఉద 
ఈ సందర్భంలో సదస్సులో ఉన్ని రూ 


రాజ క్షుకి. కలువరంగు, కమ్మని 
మందహాసంతో “తన మాహాత్మ్యం bd రిస్తున్న ఈమె ఉత్త లవర్థ అనే a an = 
ను జర్‌ by (| 


నేను హంకారమనేది జ్వరం వంటిది. అది 
కీలువత్రావి కలది కావడం వల్లి శ ఉచితం కాదు. అనం 


న్‌ పడం నులోపదేశాలు చేసి, దేవతలకు 
కొడ “భిక్షుణి గర్వంతో మహాత్మ్యం py త్ర భగవానుడు ఆయా . 


న్‌ | నమస్కరించి, భిక్తుణి పూర్వ 
పేశమగుణం హరిస్తుంది అన్నాడు న 

శ గఇంసానం 
సెలవిచ్చి, భికుసంఘంతో సహా స్వస్థ 


అనే భిక్షువు రాజరూపంలో ఉన్న ఆమెను చూచి 
ఫ్రా ధరించి, జనమంతా తప్పుక్‌ని గౌరవించగా, 
పం 


చేరాడు. అక 


76 అవదాన కల్పలత 


జన్మ కర్మసంబంధమైన కథను తెలుపవలసిందని అడిగారు. వారికి సర్వజ్ఞుడు ఈ విధంగా చెప్పాడు: 


పూర్వం వారణాసిలో మహాధనుడనే బేహారి ఉండేవాడు. అతనికి ప్రాణ సమానురాలయిన 

ధనవతి అనే భార్య వుండేది. ఆమె చాల సుందరి. చేతులనే చిగుళ్ళతో యౌవనమనే ఉద్యానవనంలో 
పూగుత్తిలాగ ఉన్న ఆ తవ్వి సకాలంలో పుష్ప్రఫలవతి అయి, గర్భం ధరించింది. ఈలోగా ఆమె భర్త 
వ్యాపారం కోసం సముద్రద్వీపానికి వెళ్ళదలచగా ఆమె వియోగదుఃఖం సహించక, భర్తతో “మనకెంతో 
ధనసంపద ఉంది. ఘోర గంభీర సముద్రాన్ని దాటి కూడ ఇంకా అభివృద్ది చేయవలసిన అవసరమేముంది? 
ధనసంపాదనం చాల అపాయభరితమైంది. గుణసంపాదనం నిరపాయమైంది. ధనార్జులు స్వదేశం నుంచి 
పరదేశాలకు వెళ్ళుతారు. కొందరు అంతదూరం వెళ్ళికూడ నిష్పులులై దుఃఖంతో తిరిగివస్తారు. 
మరికొందరు ధనవంతులై కడుపులో చల్ల కదలకుండా తిరిగివస్తారు. ఇదంతా పూర్వకృత కర్మబలం” 
అన్నది. తన ప్రియురాలి మాటలు సారవాహుడు విని ఇలా అన్నాడు. “వె(ర్రిదాన! ధనాక్టనకోసం 
ప్రయత్నించేవాడు ప్రశంసార్జుడే. ధనాన్తనకు పూనుకొనక కుంటివాడివలె దగ్గరున్న మూలధనం తింటూ 
సుఖంగా ఉన్నవాడు ఆ సుఖభోగాలతోపాటు నేడోరేపో క్షీణించిపోతాడు. దరిద్రులకు స్వగృహంలోను 
జనులు రంపంలాగ నిష్టురులుగా ఉంటారు. ధనవంతులను పరలోకంలోను ప్రేవుస్నిగ్దవచనాలతో 
ఆదరిస్తారు. సన్నగా ఉన్నా ఎదుగుతున్న వెదురును జనులు కట్టిపెట్టరు. వినాశం సమీంచినవాడు 
సంపూర్ణత్వం పొందలేడు. అభ్యుదయం పొందినవాడు మూర్చుడైనా విద్వాంసులు నమస్కరిస్తారు; 
వృద్దుడైనా స్త్రీలు ప్రీతిగా చూస్తారు; నంపుసకుడైనా శూరులు సేవిస్తారు. వ్యాకరణం భుజించి కావ్యా 
మృతపానం చేసి ఎంతవిచక్షణుడైనా క్షణంసేపు ఆకలిదప్పులు వదలినవాడున్నాడా? డబ్బుగలవాడ్ని 
లాట ల డబ్బుంటే ఎలాటి గుణం అబ్బదు? దారిద్ర్యదోషం మానవులను 
స్తే బంది. వారి గుణాలు నిర్మాల్యం వంటివి. ధనంతోనే గుణాలు వసాయి. 
గుణవంతుడు ధనవంతుడు కాలేడు. ధనవంతుడే ధన్యుడు; గుణవంతుడు ధన్యుడు కాడు ఈః కకక 
దుష్కృతాల వల్ల నశించిపోయేది. కనుక దీనిలోని గుణాలకు ఆయస్సు ధనమే.” ప్రాణాలకన్న ధనమే 


అధికమని భావిస్తున్న భర్త మాటలు విని ఆమె బ్రమరాలు ముసిరిన లతా అన్నట్టు కాటుకకంటి నీరు 
కార్చింది. 


తర్వాత ఆ మహాధనుడు తన భార్యతోసహా ఓడపై సముద్రంలో ప్రయాణం సాగించాడు. 
తీవ్రమైన తృష్ట కలవారికి సముద్రం చేతిలోని జలపాత్రవంటిది కదా! పూర్వకర్మవాత ప్రేరణచే అతని ఓడ 
అతని జీవితమనోరథాలతో సహా పగిలింది. కర్మశేషం వల్ల మహాధనుడు భార్యతో పాటు పగిలిన ఓడ పలక 
పట్టుకుని మునుగుతూ తేలుతూ కశేరుద్వీపం చేరి అక్కడ మరణించాడు. అనాథ అయి ఆశ 
అడుగంటిపోయిన ఆ ధనవతి దుఃఖిస్తుండగా, గరుత్మంతుని వంశంవాడైన సుముఖుడనే పక్షిరాజు చూచి, 
మానవాకృతితో ఆమె వద్దకు వచ్చి “లోలాక్షి! ఊరడిల్టు. ఇది నీ యిల్టు. భయపడకు. ఈ భూమి 
దివ్యభోగభూమి, మేము నీ స్నేహం కోరేవారమే. ఓ కల్యాణి! ఈవుకరాకరమ్మైన సముద్రం చాల 
ఘోరమైనది. పుణ్యవశాత్తు దీనినుంచి బైటపడి ప్రాణాలు దక్కించుకున్నావు” అని సంపూర్ణ గర్భిణి 
అయిన ఆవెను నెవ్ముదిగా తన రత్నవుయ భవనానికి పిలుచుకొనిపోయాడ్తు. గా 


ఆవెం అక్కడ 
సుందరరూపుడైన ఒక కుమారుణ్ని ప్రసవించింది. ఆ కుమారుడు వెరిగి వెద్దవాడవుతుండ 
యు 


గా, చతురుడు, 


దేవావతారావదానం 77 


ప్రియవాది అయిన ఆ సుముఖుడు ఆ ముద్రను ఒప్పించి తన వశం చేసుకొన్నాడు. స్త్రీలు సరళస్వభావులు, 
వృుదుహృుదయులు కావడం వల్ల తనును అభిమానించి సమీపంలో ఉండేవారిని తీగలు చెట్లను 
అల్టుకున్నట్టు స్వయంగానే అల్జుకుంటారు. ఆ ఘనస్తని సుముఖునితో పాటు దివ్యోధ్యానాలలో 
విహరిస్తూ తండ్రిని పోలిన ఒక కుమారుని కనింది. ఆ కుమారునికి పద్మముఖుడని పేరువెట్టారు. అతనికి 
యౌవనం అంకురిస్తుండగా, కాలక్రమాన పక్షిరాజయిన సుముఖుడు కాలధర్మం చెందాడు. తర్వాత 
పద్మముఖుడు తండ్రిపదనిని పొందాడు. గుణవంతులకు కుల సంపదలు నిర్వివాదంగా స్వాధీనమవుతాయి. 


ఇలా కులక్రమాగతమైన ఐశ్వర్యం పొందిన పద్మముఖుని చూచి తల్లి అతని ప్రభావానికి ఎక్కడా 
అడ్డు లేదని భావించి, ఏకాంతంగా అతనితో ఇలా అన్నది. “కుమారా! ఈ నిరంకుశుడనే కుమారుడు 
నాకు వ్యాపారి అయిన మహాధనునివల్ల కలిగినవాడు. నీ శక్తితో ఇతణ్ని వారణాసికి రాజును చేయి. 
స్వదేశంలోనే సంపదలను ప్రీతితో అనుభవించడం ప్రజలకు అభిమతం కావడం సహజం.” తల్లి ఈ విధంగా 
చెప్పగా విని పద్మముఖుడు అన్నవై అపార పక్షపాతంతో అతనిని భుజంవై ఎక్కించుకొని గగనమార్గంలో 
వారాణసికి వెళ్లి వాలాడు. అప్పుడక్కడ బ్రహ్మదత్త when dae ఉన్నాడు. పద్మముఖుడు 
వ(జతీక్ష మైన తన గోళ్లతో ([బహ్మదత్త నరపతిని కొట్టి చంపివేసి, ఆ సింహాసనంలోనే అన్నను అభిషేకించి, 
భయభీతులైన మంత్రులందరితో “గతించిన రాజువై భక్తితో ఎవరైనా నేను అభిషేకించిన రాజుకు ఎదురు 
తిరిగితే, వారు కూడా ఆ రాజుగతినే పొందుతారు" అని హెచ్చరించి మరల వచ్చి చూస్తానని అన్నకు మాట 
యిచ్చి స్వదేశానికి వెళ్లిపోయాడు. పిదప మంత్రులు గుట్టు చెడకుండా ఆయననే బ్రహ్మాదత్తుడని ప్రచారం 
చేసి కొలుసూ ఉండేవారు. నిరంకుశుడు కూడా తన వారిలోను, వెరవారిలోను బ్రహ్మదత్తుడుగానే పేరు 


పొందాడు. ; pe గా 
రు చూలయిన ఒక ఆడఎనుగును అడివినుంచి అ్యకొ ని 
ఈలోగా, హస్తిపాలురు ఒకమౌ 


వచ్చారు. అది సగం ఈనింది. సగం లోపలే అడ్డగించినట్టు ఉండి పో pegs "ss oe 
“రాజా! పతివ్రతలయిన స్త్రీలు దీనిని చేత్తో తొకితే ఇది న. ల. pan pees 
అని రాజుకు విన్నవించారు. రాజు సరేనని టినా లా కం ని ' a ర్వాత 
మంత్రులు అంతఃపుర స్త్రీలను ఆ పడిఏనుగును తాకి సత్యం ఫ్‌ క ees కాని 
పయో జనమేముంది? అంతజురంలోని స్త్రీలందరూ త. sn re 
=. sys సగవర్దాడు. ఈలోగా అక్కడికి ఫి వ aa అమ పతక 
నేవు ుం|తులు కోరకు, ఆమె తన శీలంవై సత్యం వలు ప్త . pe 
ల ందని మం ఆడింది. రాజు తన అంతఃపుర స్త్రీల శిలదారి[ద్యం [గ్రహించి ఆ గోపకాంతే 
సడలి పిల్ల ala మీద . aes కున్నాడు. పిదప రాజు ఆమెవై కలిగిన గౌరవంతో ఆమె కుమార్తె 
ey స య చుకొని అనుమానంతో నిద్రపోవడం కూ | 

త్రెసహజమైన చాపల్యాన్ని తల సదుముఖుడు ఒకమారు తన అన్నను చూడటానికి అత్యంత 
ప. జు అతనిని ప్రీతితో ఆలింగనం చేసుకొని సత్కరించి, 
ంచడం నల్ల నా అంతజుర కాంతలందరిలోను దోషం 


ఇలా ఉండగా, పక్షీ రా 
స్నేహంతోను, ఉత్కలఠంతోను వచ్చాడు. కాట 
ఏకాంతంలో తన సంగతిని తెలిపి, “శీలసత్యం బండ 


78 అవదాన కల్పలత 


కనిపించింది. కనుక, వారిపై విముఖతతో కొత్తగా వెండ్లి చేసుకున్నాను. రూపయౌవన సంపన్నురాలయిన 
ఆమెపై కూడా నాకు నమ్మకం లేదు. ఒక చోట తప్పు చూచినవారి మనసు అంతటా శంకిస్తుంది. కనుక 
తమ్ముడా! ఆమెను నిర్మానుష్యమైన నీపట్టుణంలో ఉంచు. నేను శీలశంక వదలి వెట్టి నెమ్మదిగా వా 
అక్కడి నుంచి ప్రతిరాత్రీ ఒక పక్షి ఆమెను నా ప్రాసాదానికి తీసుకొని వచ్చి, తెల్లవారగానే 
తీసుకొనిపోయేటట్టు ఏర్పాటుచేయి. ఇది నామనోరథం” అని అన్నాడు. అన్నమాట విని పక్షిరాజు ఇలా 
అన్నాడు. “సోదరా! ఈర్జ్యాశంకాకళంకితమైన మనస్సుతో ఇలాటి వ్యర్థపు పనులు చేయవద్దు. ఎప్పడూ 
ఈర ్యవశాతురుడైన మానవుడు రమ్యమైనదాన్ని అనుభవించలేడు; భోజనంలో రుచి ఎరుగలేడు; సరిగా 
దేనినీ చూడలేడు; కంటినిండా నిద్రపోలేడు. కామంగల నపుంసకుడు, సుఖంగల విద్యాంసుడు. నమ్రతగల 
ధనవంతుడు, ఓర్చుగల ప్రభువు, మాన్యుడైన యాచకుడు, స్నేహంగల దుస్టుడు, పతివ్రత అయిన స్త్రీ అనేవి 
ఎక్కడి మాటలు? సరళత్వం ఉన్నప్పటికీ కుటిలమై, స్థీరత్వం ఉన్నా చంచలమైన లతలు పొరుగున ఉన్న 
చెట్లను అల్జుకున్నట్టు స్త్రీలు కులీనులయినప్పటికి, సరళత్వం ఉన్నా కుటిలలుగాను, స్థిరబుద్ది ఉన్నా 
చంచలలుగాను ఉంటూ ఇరుగు పారుగువారిపై పడుతారు. స్త్రీల అవయవాలలోను దోష రహితమైంది 
కనిపించదు; దృష్టి చంచలం. అధరం రాగసహితం. కనుబొములేమో వంకర. పాలిండ్లు కఠినం. కనుక 
కుళలులైనవారు సుందరులను విలాసంతో పర్యటిస్తున్న భ్రమరంలాగ అనుభవిస్తారు. పద్మలత మూలం 
వెదికేవానికి బురద తప్ప మరేమి దొరకుతుంది? కామినులు అద్భుతమైనవారు. పవిత్ర శీలం లేని ఆ 
స్మితవదనలకు ఒక రమణునివైనే మనసు నిలువదు. అయినా నీవు కాదు కూడదు 
ఇష్టప్రకారమే కానీ. పగటిపూట నిర్హనమైన నా పురోద్యానంలో ఆమెను ఉంచు.” 
రాజు సంతసించి, అతనిని సత్కరించి తన భార్యసో 
సోశుంబ పగలెల్టా కశేరుద్వీపంలో ఉంటూ 


అని నిర్భంధం చేస్తే నీ 
తమ్ముని మాటలకు 
శుంబను అతనితో పాటు కశేరు ద్వీపానికి పంపాడు. 


క్‌ 


సం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక కిన్నర కామినిని చూచి అతని 
చూడగానే ఆమె కూడా అంతా మరచిపోయింది. కాంతివుుయి అనే 
తం(డిలాగ తనను ఆ ద్విజయువ కునికి అర్భింపగా, అతనిని తన గుహాగృహానికి త్రీసుకొనివెళ్లి 
తనరత్నాభరణకాంతితో గుహలోని చీకట్లు పోగొడుతూ అతనితో విహరించింది. ఇలా న 
కొంత కాలానికి అతనికొక కుమారుడు పుట్టాడు. ఆ శిశువు బాల లో 


మహావేగం కలవాడు కావడం వల్హ తల్లీ వానికి శ్రీఘ్రగుడు అని పేరు పె 
అతనితో సుఖిస్తూ, ఎంతయినా తృప్తి చెందక అతనిని గుహలో 


పేరుగల ఆ కాంత నవాభిలాష 


ంలోనే బలవ తుడు, గాలివలె 


వెళ్లేది. శ్రీఘగుడు పెరిగి పెద్దవాడై తన 


న ఈ గుహలో గుడ్డివానికి వలె నీకు స్నేహం 
వారాణసిక్తే వెళ్లుదాము రా, గుహద్వారంపై మూసిన 


రాతిబండ వెద్దదైనా నేను అనాయాసంగా తీసివేస్తాను. స్వదేశవిరహశ్లేశం దుస్సహం కదా! ఎలా భరిస్తున్నావు ? 


దేవావతారావదానం 79 


స్వదేహంలాగ స్వదేశం విడువడం కష్టం. స్వదేశవిరహి అయినవాడు ద్రవిణ సంభారాన్ని భారంగాను, 
భోగాన్ని నిరుపభోగంగాను, గుణాలను, గ్రంథగుణాలు(ముడి దారాలు)గను భావిస్తాడు" అని శ్రీఘ్రగుడు 
తండ్రిని ఓదార్చి గుహా గేహద్వారంవై ఆనించిన పెనుబండను తొలగించి ప్రయాణానికి సిద్దంగా ఉన్న 
తండ్రితోపాటు వారాణసికి బయలుదేరాడు. 


వారు అలా వెళ్ళిగానే కిన్నరి వచ్చి గుహ శూన్యంగా ఉండడం చూచి, ఇలా అనుకుంది: “ అయ్యో! 
ఆ దుర్దనుడు నా స్నేహాన్ని విస్మరించి ఎక్కడికో వెళ్ళిపోయాడుగదా! రెండు నాల్కులున్న 
జ 
భుజంగులకు(కాముకులకు, పాములకు) కౌటిల్యం ఉండడంలో ఆశ్చర్యమేముంది? ద్విజాతులు 
ఎంతకాలం దగ్గర ఉన్నా సంతోపసడరు. వై వైనే అనురాగం చూపుతూ చిలుకలలాగ పారిపోతారు.” ఈ 
నిధంగా అనుకొని కాంతిమయి ప్రియుని అవమానం భరించక అతని ప్రీతినే మానుకుంది. నిజమే! ప్రేమ 
పూవువంటిది. అవమానం సహించదు. కాని, ఆ కిన్నరికి కుమారునిపై arte మమత తగ్గలేదు. 
“అయ్యో! నా కుమారునికి ఏవిద్య వచ్చు? దేనితో అతడు భూమివై జీవిస్తాడు?” అని ఆలోచించి, తన 
చెలికతెతో అతనికోసం వీణను పంపింది. స్త్రీలకు తమ భర్తలవై ప్రీతి సంభోగ సుఖపణ్యమె; పుత్రులవై ప్రీతి 
అపర్యుషితవాత్సల్యంతో నిశ్చలంగా ఉండేది. కాంతిమతి చెలికత్తె వేగగామిని గనుక దుర్మార్గం చేశామనే 
సిగ్గుతో వేగంగా వెళ్లుతున్న తండ్రీ కొడుకులను దారిలో కలుసుకొని, శ్రీఘ్రగుడికి తల్లి యిచ్చిన వీణను 
స re se < పనులకు విఘ్నం కలిగిస్తుంది” అని హెచ్చరించి తిరిగి 
అప్పగించి, “ఈ వీణ మొదటి తంతిని తాకవద్దు. పనులకు విఘ్నం కలిగిస్తు ్ప 
| అ నార oy అవ్ట్‌ ఎ 
నేఖ ౯ వీణను స్వీకరించి, స్వదేశంలో స్వగ్భృహంల్‌ తండ్రిని వర్చి వీణా ప్రవీణుడై 
ఇంది. శ్రీఘ్రుగుడు ఆ వీణ 
పోయిననచోటెల్లా లాభగౌరవాలు పొందాడు. 
సో వీశానిపుణుడై అందరి మనస్సులూ చూరగొంటూ ఉండగా, అతని 
as ఈ | 
| డెన ఒక వర్తకుడు అంబుధి ద్వీపానికి వెళ్ళుతూ అతణ్న కూడా ఓడనై 
ఓడలో ప్రా వీణ వాయిస్తూ ఉంటే అవ్బుతపు సానగా ఉన్న 
కణానికి తరంగరహితమైనదా అన్నట్టు నిళ్ళిలమైంది. ఇంతలో 
a 


టి తంతిని తాకాయి. దానితో తుపాను చెలరేగి ఓడ పగిలి 
శీఘ్రగుని వేళ్ళు పారపాటుతో వీణ మొద నౌకనే అంటిపెట్టుకొని మేఘాలు కమ్మి గాలి 
బేహా ణించారు. శ్రీఘ్రగుడు మాత్రం భల్లా = ట్‌ 
. రులందరూ మర ఆః a చేరాడు. అక్కడ అతడు సముద్రతీరంలో ఉన్న దివ్యోద్యానం 
1 కర్మశేషం వల్ల వ. ఉం పాలిండ్లు గల సోతుంబ సుందరిని చూచాడు. తన శరీరకాంతితో అచేతన 
క శించి మేలి పూగుత్తుల $ టి తిమిర పుష్పాల మాలను కూరుస్తున్నది. ఆమె కూడ 
ఐదార్భాలను కూడా ఆకట్టివస్తున్న రుణ్యసంధి మధ్య వయస్సుగలవాడు అయిన శ్రీఘ్రగుణ్ని చూచి 
సుందరాకారుడు, ధీరుడు, శైశవతా కదలిపోయిన కరపల్లవాలతో, రాలిపోయిన శీలకుసుమంతో 
ఆశ్చర్యపడి మన్మథుడనే మౌ 


రుతం తగిలి అ 
చింది వారిదరికీ చిరకాల రూఢమైనట్టుగా (అతి ప్రబలంగా ఏర్పడింది. 
లఅతలాగ అతనికి నమస్కరిం౫ం౯: ద 
స పరసురం వ 
పూర్వజన్మ స్నేహలీనమైన మనస్సులు పరస్సి 


దలవు. ఆ సోళుంబ పగలు అతనితోను, రాత్రి 
రాజుతోను విహరించేది. 


క్రమంగా తన ప్రియు ను బతిమాలా 
మీద వారాణసికి తీసుకు వెళ్ళమని ఆమెను ( 


శ్రీఘ్రగుడు ఈ విధ 
దివ్యవీశావాదన చాతుర్యానికి ముగ్గు 
తనవెంట తీసుకొని వెళ్ళాడు. 
నీణామూర్భనలకు సముద్రం కూడా క్షణ 


చరితం గూఢకాముకుడైన గ్రీఘ్రగుడికి తెలిసింది. తన్నుగూడ పక్షి 
రాలి వామౌ డు. పక్షి మీద ఎక్కి కళ్ళుమూసుకొంటే తీసుకుని 


80 అవదాన కల్పలత 


వెళ్ళుతానని ఆమె వానికి చెప్పింది. దానికి ఒడంబడి శ్రీఘ్రగుడు ఆమెతోపాటు పక్షిమీద ఎక్కాడు. కాని, 
మధ్యన కళ్ళు తెరిచి చూద్దామని చాపల్యం కలిగింది. ఆమె ఎంత వద్దన్నా వినక కండ్లు తెరిచాడు. పాపం! 
కండ్లు రెండూ గుడ్డివైపోయాయి. ఆమె భయంతో వణుకుతూ అతన్ని అంతఃపురోద్యానంలో దింపి, 
దుఃఖం దిగమింగి రాజు శయనాగారం చేరింది. మనోవ్యధతో రాత్రి గడిపి, ఆమె కశేరు ద్వీపానికి 
వెళ్ళడానికి, మానడానికీ మనసొప్పక చింతపడుతూ ఉంది. 


అప్పుడు వసంతకాలం. మామిడిపూవుల తావితో గుబాళిస్తున్న వసంత బుతువు మన్మథుని 
విలాసాలకు యౌవనంలాగ అంతటా విలసిల్లింది. కోకిలాలికుల రుతంతో ఆ కాలం వియోగులకు 
భయంకరంగా పరిణమించింది. అప్పుడు అశోకం ఎ(ర్రగా చిగిర్చి వియోగులకు దుస్సహమైంది. రాజు 
ప్రకృతి ప్రభావంతో కామమోహితుడై సోశుంబను ఒక్క దినమూ వదలక తీరని కోరికతో ఉద్యానానికి వెళ్ళి 
విహరించదలచాడు. ఆమెతోపాటు రాగానికి, మదానికి, కామానికి సంసారంవలె ఉన్న ఉద్యానవనానికి 
వెళ్ళాడు. అక్కడ కూడ చిరుగాలికి ఊగులాడే లతవలె సొబగులు కులికే తన దయితనే చూస్తూ 
మురిసిపోయాడు. పరప్రేవు విషాక్రాంతురాలైన సోశుంబ మనసులో వునసు లేక ఉంది. నిజమే! 
చింతాశల్యం మనస్సులో ఉన్నప్పుడు సుఖం సుఖంగా కనిపించదు. పామున్న పుష్పమాలను ధరించినవారు 


మోహం చెందినట్టు రాగాతిరేకం కలవారు మనసులో మరొకణ్ని తలుస్తున్న స్త్రీలు కౌగిలించుకున్నప్పటికీ 
మోహితులౌతారు. 


ఖపద్మ మదగంధంతో కలిసి, (భ్రమర 
na అర్య ఆర్య 
మాలికలరవమనే మధుర వీణానిక్సణంతో సహా దూరం నుంచి మందమారుతానికి అల్లనల్లన వస్తున్నది” అని 


సౌందర్య కల్గోలినీ కల్గోలంవలె అందాలు చిందే సుడి ఉన్న 


ది.” అని సమాధానమిచ్చాడు. ఆ మాటలు విని 
రాజు సంతాపంతో వాడిన రాగకుసుమాన్ని మనో ని 


ర్యాల్యంవలె వెంటనే వదలిపెట్టాడు. “నూరువిధాల 
జాగ్రత్తపడినా స్త్రీలకు శీలరక్ష ఉండదు. గగనకుసువుమాలలాగ అని 


॥ [గ బి విధాల పతివ్రత అయిన స్త్రీ 
ఉండదు! అని అనుకొని ఆ గుడ్డివానితో సోశుంబను గాడిదవై ఎక్కించి నగరం వెలుపలి శ్మృశానవాటికకు 
పంపాడు; 


సిగ్గులేని ఆ సోశుంబ రాత్రి ఆ అంధునితోపాటు వెళ్ళుతుండగా దారిని ఒక అడవిలో ఒక 
దొంగలగుంపు పైనపడింది. దొంగలగుంపు నాయకుడు సోశుంబను నగల 


తో సహ పట్టుకున్నాడు. 
ఇంతలో జనం పోగయి దొంగల గుంపును తరిమివేసి, నిరపరాధి అయిన ఆ 


అంధుణ్ణి దొంగ అనుకుని 


దేవావతారావదానం ప 81 


కొట్టు చంపివేశారు. దొంగలనాయకుడు సోశుంబతో రాత్రల్లా గడిపి నగలు వస్ర్తాలు కూడ ఒలుచుకొని 
కారండవ అనే నది దాటి వెళ్ళిపోయాడు. సోశుంబ ఆ నదీతీరంలో దిసమొలతో కాటుక కన్నీటితో 
చనుగట్టును మలినం చేస్తూ విలపించింది. అప్పుడు ఆ నదిగట్టుకు మాంసంముక్క నోటితో కరచుకొని 
ఒక నక్క వచ్చింది. అది నీటివైకి ఎగిరిన చేపను పట్టుకుందామన్న ఆళతో నోటిలోని మాంసంముక్కను 
గట్టుపై పెట్టి నీటిదగ్గరికి వచ్చింది. చేప నీటిలో మునిగిపోయింది. ఒక (గ్రద్ద వచ్చి గట్టుమీది 
మాంసంముక్కను తన్నుకుపోయింది. అప్పుడు ఆ నక్క రెండూ దక్కనందున చింతతో ఏమీ తోచక 
నిశ్చలంగా చూసూ నిలబడిపోయింది. ఆ నక్కను చూచి సోశుంబకు ఆ దుఃఖదశలోను నవ్వు వచ్చింది. 
తను దుస్థితిలో ఉన్నప్పటికీ పరాయివారు తప్పు చేసినప్పుడు నవ్వు రావడం సహజం. అనుచిత 
సమయంలో ఆమె నవ్వినందుకు నక్క సిగ్గుపడి కోపగించుకొని “బలె! లోకవుంతా నిన్ను చూచి 
నవ్వుతున్నది. సిగులేక నన్ను చూచి నవ్వుతావా? రాజును వదలి గుడ్డివాళ్లి చెట్టబట్టినావు; వాళ్లో వదలి 
| పరిహాసం 
దొంగను చేరావు. ఇలా త్రిభ్రష్ట అయిన నీవా ఉభయ భ్రష్టమైన నన్ను ఎగతాళి మ నీ పరిస క 
ఉండనీ. నీకు నేను యుకితోనే పరిహాసం చేస్తాను. విషమస్థితిలో ల పరిహసించేవారు దుష్టులు 
అని చెప్పి, వారాణసికి వెళ్ళి ంది. అక్కడ రాచనగరు చేరి “రాజా! నీ ప్రియురాలైన సోశుంబ నదీతీరంళ 
: i నది. రాజు ఆ జంబుకం మాటలు విని అక)_డికి 
సద్భుద్దితో తపస్సు చేస్తున్నది. పోయి చూడు." అని అన్నది. | 
దధ వి క ల్లి . 9 కొని వచ్చాడు. మానవులు అనురాగం ఏమాత్రం 
వెళ్ళి ఆమెకు నగలు గుడ్డలు కట్టబెట్టి నగరుకు పిలుచు 
మిగిలి ఉన్నా తమకు ఇష్టమైన వారి లోపాలను కప్పివెడుతారు. 
3 కీ ఘగుడే ఈ ఉదయి. పూర్వజన్మపుణ్యం వల్ల ఇప్పుడు 
ఆ సోశుంబే ఉత్పలవర్ల. ఆ శ్రిట్రుగొ న్‌ ఇలు 
. తో రసార్రమై కామవిధేయమైంది ఈమె మనస్సు. కనుక 
బికువ్రతం అనుషిసునారు. అనురాగ సంబంధం ఖై 
పంతో నన్ను దర్శించి నమస్కరించింది. 
ఆ క్షణకాలం ఈమె శమగుణం వదలి రాజరూపం 


పధ్యాలవ పలవం 
ఇేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో దేవావతారావదానమనే పధ్గాల్ల 
ఇది ఇమం 


15. శిలానికేపావదానం 


(ప్రభావవంతుల బలం, అతులధైర్యం, వీర్యం ఆళశ్ళర్యకరంగానే ఉంటాయి. మహదాశ్రయం వ్ల 
అన్నిటికీ మహిమ అబ్బుతుంది కాబోలు! 


బుద్దభగవానుడు స్వేచ్చగా పాదచారియై సంచరిస్తూ, ఒకమారు మహా బలవంతులైన మల్లవంశీయుల 
రమ్య రాజధాని అయిన కుశీపురికి వెళ్తాడు. మల్టులు ఆయన శుభాగమనం విని కుశలం కోరుతూ, 
ఆయనకు ఉపచారం చేసే ఉద్దేశంతో దారిని గడ్డీగాదం, ముండ్ల్డు, రాష్ట, గులకరాళ్లు దుమ్ము లేకుండా 
శుభ్రపరచి చందనోదకం చిలకరించారు; తమ దేశాన్నంతా అలంకరించారు. ఇలా దారిని సరిచేస్తుండగా 
ఒక చోట భూమిలో కూరికొనిపోయి దారికి అడ్డంగా ఉన్న పెద్దరాయి ఒకటి కనిపించింది. అది 
వెంధ్యగిరి వధువులాగ ఉన్నది. దానిని వారు గునపాలు గడ్డ మొదలయిన వాటితో తవ్వి, పగ్గాలు కట్టి 


విరిగిపడలేదు. 


ఇంతలో సంసార సంతాపాన్ని పోగొట్టే అమృత కిరణుడు, సర్వమానసాలను ఉల్లాసవెట్టే లోక 
బాంధవుడు, ఘనాంధకార విరతితో సఫల దర 


సేనుడు, లోకులను అనుగ్రహిస్తూ తన ప్రకాశాన్ని విస్తరింప 
జోస్తున్నవాడు అయిన బుద్దదేవుడు శరదృతువువలె ఏతెంచాడు. ఆయన రాగానే విపులక్షేశంతో 
అలసిసాలసిన వుల్దులను చూచాడు. వారు ఆయనకు నవుస్కారం చేసి, తాము చేస్తున్న పనిని 
విన్నవించారు. అపార పరాక్రముడైన ఆయన వారితో “ అయ్యో! సంసార కర్మలాగ శ్లేశమనే ఫలమిస్తున్న ఈ 
పనికి ఎందుకు వృథాగా ప్రయత్నిస్తున్నారు? ప్రారంభంలో విపరీత కష్టం కలిగిసూ కొంత సాగిన తర్వాత 
సంశయం కలిగిస్తూ, సిద్ధించినప్పుటికీ అనుపాదేయమైన పనిని ప్రాజ్జులు చేయరు” న్‌ చెప్పి ఆ విపుల శిలను 


కాలిబొటనవేలు తాటించి కదిపి, ఎడవుచేతితో ఎత్తి కుడిచేతితో ప 9 
వ ల్‌ ఏట్టుకొని, పైకి విసిరివేశాడు. అది 


టా వ్యాపించింది. “ఈ సర్వ సంసారం 
ర్వాణమనే పరమసిద్ది కలుగుతుంది" అని 


వెద్దరాయిగా కూర్చి జగత్రయానికే విస్మయం కలిగించాడు. 


na) జ 
భగవానుని బలాతిశయంత విలసిల్లే పరాక్రమాన్ని మట్టలు ఆ 


శృర్యంలో రెప్పవాల్చకుండా చూచి, 
నమస్కరించి “దేవా! నీ బల వీర్యాతిశయం మహాప్రభావయుతమెంది 


* ఇది ఇంత అని దేవతలు కూడ 


శిలానిక్షేపావదానం 83 


నిశ్చయించలేరు. అనుగ్రహ ప్రవృత్తమైన నీ వుహాబలంతో అధోగతి నిమగ్నులైన ఈ ప్రాణులను 
ఉద్దరించినట్టుగా భూమిలో పాతుకుపోయిన ఈ గండశిలను ఎత్తావు. అత్యాశ్చర్య కర్మలు జరుపుతున్న 
నీ వీర్య ప్రజ్ఞాబలాలు ఇంత అని ఎవరు తెలుసుకోగలరు?" అని లు ఆళ్ళిర్య నిళశ్ళలులై చలా 
విన్నవిస్తున్నవారిని జినదేవుడు చూచి గండశిలమీదే ఆసీనుడై ఇలా అన్నాడు. “ఈ భువనత్రయంలోని 
ప్రాణికోటుల బలాన్ని ఒక్కటి చేసినా ఒక్క బుద్దుని బలంతో సమానం కాదు. సుగత ప్రభావం 
అపారమైంది. దానికి సముద్రజలాలు కడవలమేర; జగత్తులు పరమాణువుల మేర. కనుక దానిని దాటడం 
శక్యం కాదు. సుమేరు సంఖ్యను తులామానంతో కచ్చితంగా అలుక రాగ కూడ సుగతుని 
గుణగౌ రవాన్ని తెలుసుకోలేడు” అని జినదేవుడు ఉపదేశించగా; బ్రహ్మేంద్రాది దేవతలు వచ్చారు. 
భగవానుడు వారికి కూడా కుశలోపదేశం చేశాడు. మల్టులు ఆయన ఉపదేశంతో ఆ యా బోధిని పొంది, 
స్రోతఃప్రాప్తి ఫలాన్ని, మరికొందరు సకృదాగామి ఫలాన్ని, ఇంక్‌ ౨.5 న ఇలాణ్మ్య ఇ 
ల్లర్లత్సదవిని సంపాదించారు. 


విధ భగవానుడు భిషగ్వరునివలె మల్టుల ఆశయానుశయధాతుగతులను పరీక్షించి, 
ఈ ంగా 

లే శలాభివుదికోసం చతురార్య సత్య సమగ్రుకాశ విశదమైన అపూర్యోపదేశం చేశాడు. 
ప్రకృతిని తెలుసుకొని కుశలా భఖవృజ్ద 


క్రేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో శిలానికేసావదానమనే పదేనవ షల్లవం. 
ఇది 0 


16. మైత్రేయవ్యాకరణావదానం 


అసంగమనేది విశుద్దికి ధామము. అది కుశల కావునను కలిగించి లోకులను సంసారానికి 
దూరులను చేసి, మనోమాలిన్యాన్ని, వైరరజస్సును తొలగించి సుకృతాలను చేయించి శ్రేయస్సును కలిగిస్తుంది. 


పూర్వం సుగతభగవానుడు ఒకప్పుడు నాగులు తమ పడగలనే వంతెనగా చేయగా, దానిమీద 
గంగను దాటి, గట్టు చేరిన తర్వాత భిక్షువులను చూచి “ఇక్కడ అద్భుతమైన కాంతులతో వెలిగే 
రత్నమయమైన యూపస్తంభమొకటి పూర్వం ఉండేది. మీకు చూడాలని కుతూహలం ఉంటే ఇప్పుడు 
చూపిస్తాను. అన్నాడు. ఈ విధంగా చెప్పి, భగవానుడు దివ్యలక్షణ యుక్తమైన తన చేతితో భూమిని తాకి, 
నాగగణం ఎత్తిపట్టిన రత్నయూపస్తంభం చూపించాడు. 


ఆ యూపస్తంభాన్ని భిక్షువులు చాలసేపు 
రెప్పవాల్పక 


ఎండా చూచి చిత్రంలోని రూపాలవలె నిశ్చలులై ఆళ్చీర్య చకితులయ్యారు. “ఈ ఆశ్చర్యగాథ 
ఏమిటి?” అని భిక్షువులందరూ ప్రశ్నించగా, భగవానుడు తన దంత కాంతులతో 


అతీతానాగత జ్ఞానాన్ని 
వెదజల్టుతున్నాడా అన్నట్టు ఇలా అన్నాడు: 


పూర్వం ఒకప్పుడు ఒక దేవపుత్రుడు కాలవశాత్తు ఇంద్రశాసనం వల్ల స్వర్గ పరిచ్యుతుడై 
మహాప్రణాదుడనే రాజుగా భూలోకంలో అవతరించాడు. ఆ రాజు భూలోకంలో తనకు ధర్మానుసరణం 
జ్ఞాపకం చేయడానికి ఇంద్రుణ్నీ ఒక సముచితలాంఛనం 


రత్న యూపస్తంభం చూస్తూ, మైమరచి కృష్యాది కర్మలు 
మారుతూ వచ్చింది. అప్పుడు రాజు దానిని జాహ్నవీ జలంలో పారేశాడు. సూర్యునిలాగ వెలుగుతూ 


రత్నాలు తాపిన ఆ యూపస్తంభం ఇప్పటికీ పాతాళంలో నిలిచింది. కాలక్రవూన దీనికి వినాశం 
ఏర్పడుతుంది. పరిణామంలో అక్షయంగా ఉండేది ఈ లోకంలో ఏదీ లేదు. ఎనభైవేల సంవత్సరాలు 
గడిచిన తర్వాత ముందు ముందు శంఖధవళకీర్తి అయిన శంఖుడనే రాజు జన్మిస్తాడు. కల్పద్రువు 
సమానుడైన ఆ రాజు పుణ్యవశాత్తు లభించిన ఈ యూపాన్ని తన పురోహిత పుత్రుడైన మైత్రేయుడికి 
ఇస్తాడు. అర్హి చింతామణి అయిన ఆ మైత్రేయుడు ఈ యూపస్తంభాన్ని స్వీకరించి, వెంటనే ముక్కలు 
చేసి ల్‌ దారిద్ర్యం పోగొడుతాడు. మైత్రేయుడు యూపాన్ని దానం చేసి సమ్యుక్ళంబుద్బుడై, 
అనుత్తరజ్ఞాననిధియై దేవతలతో పూజలు పొందుతాడు. శంఖభూపతి యెనభైవేలమంది అకతనుల 


స్త్రీలతో, అమాత్యగణంతో సహ సన్నా్యసదీక్ష స్వీకరిస్తాడు. శంఖభూపతి పూర్వజన్మలో చేసిన ప్రణిధానం 
వల్ల కలిగిన కుశలోదయం- పూర్వకర్మ అవశ్యం అనుభవించవలసి ఉన్నది. కాబట్టి- అంతంలో ఫలిసుంది. 


శి కా 
> 


మైత్రేయవ్యాకరణావదానం 85 


పూర్వం మధ్యదేశంలో వాసవసమానుడైన వాసవుడనే రాజు, ఉత్తరాపథంలో ధనసమ్మతుడనే 
రాజు ఉండేవారు. వారిద్దరికీ వైరాన్ని రగిలి, ఐశ్వర్యస్పర్ద ఏర్పడి, మనస్సు యుద్దసమారంభ రభసమైంది. 
ధనసమ్మతుడు గజరథాది సైన్యంతో దండెత్తి వచ్చిన వాసవుని నగరం ప్రవేశించి, గంగాతీరంలో కొంచెం 
కూడ స్థలమనేదే లేకుండా దండు విడిశాడు. అక్కడ బ్రహ్మళక్రాది దేవతలు పాదార్భన చేస్తున్న రత్చశిఖ 
అనే సమ్యక్సంబుద్దుని చూచాడు. “ఆహా! వాసవమహీపతి మహాపుణ్యవంతుడు. దంత దేశంతో 
త్రిదశవందితుడైన ఈ సమ్యక్సంబుద్దుడున్నాడు" అనుకొని ఆశ్చర్యపడ్డాడు. క రత్న క్లఖి 
ప్రభావంతో మహీపతులిద్దరి వైరరజస్సు శాంతించింది; మిథ్యామోహం శేత్తందిటర మ 
తన శత్రువైన ధనసమ్మతునితో సంధి చేసుకుని సమ్యక్సృంబుద్దుని సుభ గారా రు పూజించాడు. 
_ కుళానికి మూలకారణమైన ఈతని అనుగ్రహం వల్ల గొప్పవాడు కావాలి- అని నమస్కరిస్తున్నా అని 
మనసులో అనుకుని పూజాంతంలో ధ్యానం చేశాడు. అప్పుడు గం కనను శంఖనాదం de 
“నీవ కషుడకే చక్రవర్తివవుతావు. అంతంలో బోధి కలిగి కుశలం పొందుతావు" అని రత్నశిఖి తన ఎదుట 
నమస్కరించి నిలబడ్డ వాసవభూవల్లభునితో అన్నాడు. un 
a హారాజు పూర్వపుణ్యవళంతో ఉత్తవు ప్రణిధానం చేసి, రత్నశిఖి ఆజ్ఞ 
hears తాడు. మైత్రేయుడు కూడా తన విమల బుద్దిని 
శానికి మొట్టమొదటి పుణ్య నౌకవంటిది. 


ఈ విధం న 
ప్రకారం శంఖుడనే నృపతిగా పుట్టి సంపదలు వాం 
బోధిలో లగ్నం చేస్తాడు. సజ్జనసంగమం కల్యాణాభిని 


పదహారవ పల్తవం. 
శ్రేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో మైత్రేయ వ్యాకరణావదానమనే పదహారవ షల్లవం 
ఇది క్రమం 


17. ఆదర్శుముఖావదానం 


చిత్తశుద్దితో, నిర్మలప్రణయంతో చేసిన స్వల్ప దానకుసుమం ఫలాంశంతోనైనా మేరు పర్వతం, 
రోహణగిరి, సుధా సముద్రం చేసిన అపారదాన సంపత్త్సలం పోలదు. 
పూర్వం మహానుభావుడైన సర్వజ్ఞుడు అనాథపిండదుని ఆరామమైన మనోహర జేతవనంలో 
విశ్రమించి సదుపదేశాలు చేస్తుండగా, బుద్ద శిష్యుడు, కరుణానిధి అయిన ఆర్య మహాకాశ్యపుడు ఉపవనం 
చివర నగర సమీపానికి పాదచారియై వెళ్లాడు. అక్కడ నగర ప్రాంతంలో బాట పక్కనే పడి 
కుష్టరోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆయనను యథాలాపంగా చూచింది. “ఈ మహానుభావుని 
భికాపాత్రంలో భిక్ష వేసే ల్వర్హత నాకు పూర్వపుణ్యం వల్ల లేకపోయిందికదా!" అని మన; పూర్వకమైన 
శ్రద్దతో అనుకుంది. అద్భుత శ్రద్ధగల ఆమె మనోరథాన్ని కరుణాకులుడైన ఆర్యకాశ్యపుడు గ్రహించి తన 
తాపాత్రను చాచి, ఆమె భిక్షను స్వీకరించాడు. 
భికాపాత్రంలో అన్నం గంజి వేస్తున్నప్పుడు, ఆమె చేతి 


కూర్చున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక ప్రత్యేకబు 
ప్రసన్నచిత్తంతో ఆ అలసందల పిట్టును ఆ ప్రత్యేకబుద్దునికి భిక్ష 


Ss యిచ్చాడు. అతడే కాలక్రమాన 
ప్రననజిద్భూపాలుడుగా జన్మించాడు. ఆ దానకణాన్సికి శ్ర విభవం 


మొదటి ఫలం.” 
ఈ మాటలు దిని ఆనందుడు చాల ఆళ్ళ 


గొప్పుగా పూజించి రాజార్లమైన అఖిల భోగాలూ 
దీపమాలికలు వెలిగించి గౌరవించాడు. అప్పుడొక 


ర్యపడ్డాడు. ప్రసేనజిన్మహారా జు భక్తితో భగవానుని 
నివేదించి ఆయనముందు కోటి నూనెకడవలతో 
దరిద్రవనిత చిన్న దీపమొకట్ర వెలిగించింది. నూనె 


ఆదర్శముఖావదానం 87 


అయిపోవడం వల అన్ని దీపాలు ఆరిపోయాయి. కాని, ఆ దరిద్రవనిత దీపం ఆరిపోలేదు. సు 
ప్రణిధానంతో ఆమె మున్ముందు శాక్యముని పదవి పొందగలదని తెలుసుకొని, ఆమెకు తెలియజేశాడు. 

(ప్రసేనజిత్తు భగవానునిముందు రత్నదీపాలు వెలిగించి, నమస్కారం a దగ్గర కూచుని 
వినయంతో చనువుగా ఇలా విన్నవించాడు. “భగవాన్‌! ప్రణిదానం వల్లను ఆ యా పుణ్యానుభవం వల్లను 
మీరు అనుత్తర అయిన సమ్యక్సంబోధిని ఎవరికి epics ఇ అముత్రత wah 
పొందాలని చనువునుబట్టి అభ్యర్టిస్తున్నా. కల్పవృతాలను నిర్వికల్ప మా ల్‌ న ఆదు 
రాజు విన్నపం విని భగవానుడు ఇలా అన్నాడు. “రాజా! అనుత్తర అయిన సమ్యక్టం | _ 01 ps 
తామర తూండ్ల తంతువు కంటే సూకమైంది. పర్వతాలకంటే ఎంది, సముదద్రంకం వ ౦ వ. 
సుఖంతో అంంటేడ కాదు. నేను పెక్కు పూర్వ జన్మలలో య. 
సంపాదించలేకపోయాను. ఆ అనుత్తర సమ్యక్టంబోధికి చిత్తప్రసాద pra న srs "కానీ 
వెద్దలంటారు. నేను మాంధాతజన్మలో చతుర్ద్వీపాధిపతినై దానఫలం బహుకాలం . ॥ శ _ 
బో ధిని సంపాదించలేకపోయాను. సుదర్శన జన్మలో ళీ _ గ్‌. వ. క్ష కష. 
కాని బోధి కలుగలేదు. పూర్వం కుళలాత్ముడనే స న hey Sets ae 
పిశాచమనుకొని నన్ను నా భార్య కూడ are అన్ని గుణాలు ఒక్కటే చోట 
నాకప్పుడు మహా ప్రీతి. కురూపిగా ఉండడం వర్ల చారి వల్ల దేహత్యాగం చేసుకొనడానికి సిద్దపడగా శవీపతి 
ఎక్కడ ఉంటాయి? రూపం మహావికారంగా ఉండడం వల్ల 


. తర్వత విపుల రాజం ఏలుతూ 
నుగ్రహించి, మన్మథాకారుల్నే చేశాడు. తర్వాత్‌ అల రాజం 
ప్రత్యక్షమై, దివ్య చూడామణిని అను( వేల నగరాలు బంగారు యూపస్తంభాలతో మనోహరమైన 


యజ్ఞాలు ఆచరించాను. నా రాజ్యంలోని అర్వ ౦ చేసి పుణ్యం సంపాదించాను. కాని, బోధిని 
మేరుపర్వత శోభను పొందాయి. ఆ జన్మను దాన కరడు నే త్యప్రభావంతో దుర్శిక్షంలో వర్హం 
పాందలేక పోయాను. (త్రిశంకు mess హాదేన నృపజన్మలో యజ్ఞాలు చేసి పుణ్యసంపద 
కురిపించాను. కాని, బోధి కలుగలేదు. మిథి అదే మిథిలానగరంలోను నిమిభూపాలుణ్నా పుట్టి 
చూరగొన్నాను. కాని, బోధి పొందలేదు. బోధిని సంపాదించలేక పోయాను. 


ం ను. కాని, 
దానతపోయజ్ఞాలతో పుణ్యం సంపొందిచా అయారులు ఉండేవారు. వారిలో నలుగురు దుర్మార్గులు. 


4 రు 
“పూరం నందుడనే నృపతికి ఐధుగు కాలక్రమాన ఆ నృపాలుడు అంత్యకాలం 
bh డనే వాడు గుణవంతుడు. క్రి లుకారు. విమల ప్రజ్ఞాశాలి 
ఐ స్త | | 
Song ల సళ రో నలుగురు కుమౌర్వూ త టా అని తలపోసి, 
౦ lz a 
ట్‌ ల ముఖునిలో రాజ్యశీ ప్రతిబిం రేగి గారవించేవాణ్ని, తల అల్రలలాడని 
"చ్చరిత్రుడు అయిన ఆదర్శ "అంత బ్రురజనం ఎదు 
అమాత్ర్యులను పిలిపించి, ఇలా అన్నాడు: ౨ లైన నిధులను చూడగలవాలణ్ని 
లను పి i © 


రు విధా 
చెట్లకింద ఆ 
సర త్రాలలోను, ల చేరాడు. అమాత్యులు రాజు 
రాజుగా అభిపేకించండి.' రాజు 


పరిపాలనతో 
రు. ఆ ఆదర్శముఖుని ప 
నికి పట్టం కట్టా 

క్షి | ఆదర్శముఖు వాది [పతివాదులు ఆయనను 
చెప్పిన లక్షణాలతో అందరినీ ఆ ధర్మనిర్లయ సందర్భ ౦లో | 
గోర్మం నాలుగు పాదాలతో నడిచేది: 


జలా (ర్ద 


88 అవదాన కల్పలత 


చూచినమా త్రానే, జయ పరాజయాలు ఒప్పుకొని నిలబడిపోయేవారు. ఆయనవద్దకు వింతవింత 
అభియోగాలు వచ్చేవి. ఒకమారు దండి అనే బ్రాహ్మణునికి ఎలాటి కారణమూ లేక హత్యాపాపం 
వచ్చింది. అలాటివాణ్నీ దయాలువైన రాజు ఎదురేగి గౌరవించాడు. ఒక గృహస్థుడు గుర్రం తన్నగా 
మరణించాడు. గోయుగంకోసం తక్షవాసి అయిన ఒక పౌరుడు గొడ్డలితో నరికి చంపాడని ఆ గృ 
హస్టుభార్య అభియోగం తెచ్చింది. పళుపక్షూది ప్రాణుల హృదయం ఎరిగినవాడు గనుక ఆలాటి 
ధర్మోసందేనోఖు కర కలస తన మనస్సును శోధించుకొని తన మనస్సులో న్యాయమని తోచిన దానిని 
నర్హయించి తీర్చు చెప్పేవాడు. ఒకసారి పన్నెండు సంవత్సరాల పాటు అనావృష్టి వల్ల దుర్భిక్షం ఏర్పడగా, ఆ 
రాజు సకలప్రాణులకు తిండిపెట్టి ప్రాణాలు నిలిపాడు. ఆ ఆదర్శముఖుణ్ని నేనే. ఆ జన్మలో ఈ 
ఎధంగా పుణ్యం సంపాదించాను. కాని, మహోత్తమనైన సమ్యక్సృంబోధి ఏర్పడనే లేదు. అనేక జన్మశతాల 
మహాభ్యాస ప్రయాసచేత లుపస 

న . ప్ర లుప్తసంవరణమైన ఈ విమలజ్ఞానం పొందాను. కనుక ఓ రాజా! ఈ అనుత్తర 
సత్యసంవిత్సమ్యక్సంబోధి జ్ఞానప్రజతో సంపాదించదగింది. మోహమనే రాత్రి గడవగా సంసారాంధకారాన్ని 
త భాం మ్‌, అర్న 

రూపుమాపే దినశ్రీవంటి ఆ సమ్యక్సంబోధి అజ్ఞాన మేఘాలు తొలగి హృదయాకాశం విమలమైన వారికి 
౧౨ర్వ్యాజమైన ఆనందభూమి అవుతుంది. అది దానపుణ్యాలతో లభించేది కాదు.” క 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో ఆదర్శముఖావదానమనే పదిహేడవ షల్లవం 


18. శారిపుత్రప్రవ్రజ్యావదానం 


సంసార సాగరానికి సేతువును నిర్మించేవాడు కల్యాణ కారకుడైన జ్ఞానాచార్యుడే; బంధువు కాదు, 
మిత్రుడు కాదు, సోదరుడు కాదు; తల్లి కాదు; తండ్రి కాదు. 

పూర్వం ఒకప్పుడు బుద్దభోగవానుడు రాజగృహనగర సమీపంలోని కలందక నివాసమనే 
వేణువనాశ్రమంలో విహరిస్తున్నప్పుడు భిక్షుభావంతో తన్ను శరణు పొందిన కౌలికుడు, ఉపతిష్యుడు అనే 
పరివ్రాజకులను శమధనులుగా చేశాడు. పిదప శారిపుత్రుని వంతు వచ్చింది. ఆతడు భిక్షుభావం 
పొందాలనే ఆదేశం తనంతటనే జరిగింది. ఆ ఆదేశం వల్ల శారిపుత్రుడు ల్వర్లత్వం పొంది మోక్షపదవికి 
అర్హుడయ్యాడు. ధనవంతులకు అ్హామైన ఆ అద్భుతాన్ని భిక్షువులు తిలకించి శారిపుత్రుని పూర్వ 
వృత్తాంతం తెలుపవలసిందని కోరారు. భగవానుడు ఇలా నెలవిచ్చాడు: 

“పూర్వం అగ్నిమిత్రుడనే (బాహ్మణుడుండేవాడు. అతనికి గుణవతి అయిన భార్య ఉండేది. 
ఆమెను తండ్రి ముద్దూ ముచ్చటకోసం శూర్చిక అని పిలిచేవాడు. ఆమెకు ప్రథముశీలుడనే అన్న 
ఉండేవాడు. అతనిని కూడ శూర్చుడని పిలిచేవాడు. ప్రత్యేకబుద్దుడైన ఆయన ఒకమారు అగ్నిమిత్రుని 
ఇంటికి వచ్చాడు. ఆమె భర్త ఆజ్ఞతో అతనిని గృహస్థా రమైన భక్తి శ్రద్దలతో ప్రీతితో పరిచర్య చేసింది. 
ఆయన ఆమె పరిచర్యలు పాందుతూ ఒకనాడు తన కాషాయం చిరుగులను అతుకులను వేసుకొని 
కుట్టుకుంటున్నాడు. అప్పుడు అవె కాషాయ చీవరంలో చొచ్చుకుపోతున్న సూదిని చూచి 
పూర్వకర్మవశాన ఈ కాషాయాన్ని కత్తిరిస్తున్న కత్తెరవలె గంభీరంగా లోపలికి చొచ్చికొనిపోయే సూదివలె 
పరాప్రజ్ఞా నాకు కలుగుగాక! అని ఆదరంతో ప్రణిధానం చేసింది. ప్రత్యేకబుద్దునికి వినయంతో సేవ 
చేసినందువల్ల, ఆ ప్రణిధానం వల్ల ఆమె ఈ జన్మలో ప్రజ్ఞావంతుడైన శారిపు త్రుడుగా పుట్టింది. కనుకనే 
శారిపుత్రుడు తీక్షృతరబుద్ది కలిగి కల్యాణపాత్రుడై సద్బుద్దికి కల్పవలిగా ఉన్నాడు.” 

ఈ కథను విన్న భిక్షువులు “అయితే శారిపుత్రుడు అధవుమైన నాట్యకులంలో ఎందుకు 
జన్మించాడు? అని ప్రశ్నించారు. దానికి భగవానుడు ఇలా అన్నాడు: పూర్వం ఒక జన్మలో ty 
శారిపుత్రుడు మహామతి అనే రాజపు[త్రుడై సజ్జనుల మన్నలను పొందాడు. శ్రీమంతుడైనప్పటికీ అతని 
మనస్సు ప్రవ్రజ్యను తీసుకుందామనే ఉండేది. మనః పరిపాకం న బుద్దిని సంపదలు కలుషితం 
చేయవు. “యువకులైన రాజపుత్రులకు కులోచితం కాదు" అని తండ్రి ప్రీతితో నచ్చజెప్పి ఎంతో శ్రమపడి 
అతని ప్రయత్నం మాన్సించాడు. 

ఒకనాడు ఆ రాజపుత్రుడు ఏనుగెక్కి వెళ్ళుతూ ఒక పేద ముసలివానిని చూచాడు. చూచి మనను 


కరిగింది. అతనితో “ఈ లోకంలో ధనవంతులు నిర్భాగ్యులు. సన్యాసం స్వీకరింపదలిస్తే బంధువులు వద్దని 


నిర్బంధంగా నివారిస్తారు. కనుక వారు సన్యాసం స్వీకరించలేరు. నిన్నెవరు నివారించారు?! అని 
ప్రశ్నించాడు. “నేను దరి[ద్రుడ్ని. సన్యాసం తీసుకుందామంటే భికాపాత్ర లేదు. కాషాయ చీవరం లేదు. 
శమోపకరణాలు ధనముంటేనే లభిస్తాయి” అని వృద్దుడు సమాధానమిచ్చాడు. రాజపుత్రుడు ఈ మాటలు 
విని అతనిని తపోవనానికి పిలుచుకువెళ్ళి సన్యాసం ఇప్పించి, పాత్రవీవరాలు ఇచ్చాడు. ఆ వృద్దుడు త్వరలోనే 
ప్రత్యేకబుద్దుడై రాజపుత్రుని వద్దకు వచ్చి దివ్యమాహాత్మ్యం ప్రదర్శించాడు. ఆ మహాత్మ్యం చూచి “పెద్ద 
వంశంలో పుట్టుడం వల్ల ప్రవ్రజ్య నాకు దుర్రభమైంది. దారిద్ర్యం, అవివేకం ఉండడం వల నీచకులంలో 
స ౧ 
పుట్టినవారికీ అది దుర్లభం. కనుక అధమకులంలో పుట్టి వివేకవంతుడ్ని అవుతాను" అని ధ్యానించాడు. ఆ 
రాజకుమారుడే ఇప్పుడు ఆ ప్రణిధానం వల్ల శారిపుత్రుడుగా పుట్టాడు. ఈతడే మరొక జన్మలో 
మహాత్ముడైన కాశ్యపునితో ప్రవ్రజ్యాదీక్ష స్వీకరించాడు. అప్పటినుండి ప్రజ్ఞానిధులలో అగ్రణి అయిన ఈ 
శారిపుత్రుడు సత్యనిధి అయిన కాశ్యపుడు మహానుగ్రహంతో ఆదేశించిన కుశల మార్గాన్ని నియమనిష్టలతో 
అనుసరిస్తూ వచ్చాడు. “నీవు సంవిద్‌జ్ఞానవంతులలో 
వా డైన ఈ మౌద్గ 
శాక్యమునికి ఇష్పశిష్యులవుతారూ గ్ర ల ధర గల్యాయనుడూ కాలక్రమాన 
తింటు 4. 2 ఆ కాళ్ళపుడే భవిష్యవాణి తెలిపాడు. మరొక జన్మలో దరిద్రుడు, 
హర్షి దయతో పాత్రచీవరాలు ఇవ న 
ర్తి ఇవ్వగా (గ్రహించి ఇప్పుడు మీకు మాప 
అతుల ప్రభావవంతుడయ్యాడు. ల ను న 


ఇది కేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో శారిపుత్ర ప్రవ్రజ్యావదానమనే పద్నెనిమిదవ పల్లవం 


19. శోణకోటికర్ణావదానం 


పుణ్యాతిశయ ప్రభావం అపూర్వమైంది. అక్షయమైందీని. అది జన్మాంతరంలోను 
అంటివెట్టుకొని వచ్చి, శుభాలు ప్రసాదిస్తూ అందరికీ ప్రత్యక్షంగా కనిపించి ఆశ్చర్యం కలిగిస్తుంది. 
పూర్వం భగవానుడైన తథాగతుడు అనాథపిండదుని ఆరామమైన జేతవనంలో విహరిస్తూ 
ఉండేవాడు. అప్పుడు ఆ సమీపంలోని వాసవ అనే గ్రామంలో బలసేనుడు అనే గృహస్థు ఉండేవాడు. 
అతడు ఆశాతటాలకు వ్యాపించి ఫలభారంతో చేరవచ్చినవారికి నీడ, పండ్లు ఇస్తున్న ఛాయావృక్షంలాగ 
అర్హుల ఆశలను తీర్చేవాడు. ఆయన భార్య పేరు జయసేన. ఆమెకు కాలక్రమాన పూర్వపుణ్యం వల్ల 
మూర్తీభవించిన ఆనందోత్సవంలాగ కమలలోచనుడైన ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుని చెవులకు 
రత్నదీపప్రభలు చిమ్మే కర్ణాభరణాలు ఉండేవి. వాటికి శతకోటి హేమటంకాల విలువ కూడ తక్కువే. 
శ్రవణ నక్షత్రంలో పుట్టడం వల్ల, రత్నకోటి విలువగల సహజ కర్ణాభరణాలు ఉండడం వల్ల ఆ బాలునికి 
శోణకోటికర్డుడు అనే పేరు పడింది. ఆ కుమారుడు క్రమంగా వెరిగి వెద్దవాడయి, నిర్మల కాంతితో, 
పరిపూర్ణ కళలతో చంద్రునిలాగ అందరికీ అమందానందం కలిగించాడు. 
ఇలా ఉండగా, ఆ (్రోణకోటికర్దునికి రత్నాలు సంపాదించాలనే బుద్ది పుట్టింది. కుబేరసంపదగల 
తండ్రి వద్దన్నప్పటికీ వినక, కన్నీళ్ళు వెట్టుకుంటున్న తల్లిమాటను కాదని నిందించి, ప్రియభాషి అయినప్పటికీ 
విషం(నీరు, విషం) వర్షిస్తున్న చంద్రునిలాగ రత్నాలకోసం పెద్దవర్తకుల సంఘంతో పాటు దూర 
ద్వీపాంతరానికి వెళ్ళాడు. ఘోరమకరాకరమైన సముద్రం దాటి నిర్హనారణ గంలో వెళ్ళుతుండగా, 
కర్మవశాత్తు దారిలో వర్తకుల గుంపుతో విడిపోయాడు. సార్ధవాహుల సమూహం అతనికోసం చాలసేపు వెదికి 
కనుక్కోలేక దుఃఖంతో కష్టపడుతూ, స్వదేశానికి తిరిగివచ్చింది. అతడు అలసిపోయి, ఎండకు కాగిన 
మరుభూములున్న దక్షిణదిక్కున బావిలో పడి ముందుకు పోయినట్లుగా విశ్రాంతి అనేదే లేక ముందుకు 
సాగిపోయాడు. సాగిపోతూ ఇలా అనుకున్నాడు. “ఆహా! ధనం ఉన్నప్పటికీ ఇంకా ధనం సంపాదించాలనే 
నా ప్రయత్నం ఫల ప్రాప్తి అవినీతిచేత కష్టాన్ని కలిగించినట్టు కష్టాన్నే కలిగిస్తున్నది. మానవులకు ఈ 
ధనారనావేశం సంతోషం పోగొడుతుంది. సకలాపవాదాలకు అవకాశమిస్తుంది. నింద్యమై ఆపదలు 
అపడ, మేరు పర్వతం లభించినా ధనసంపాదనలో సంతృప్తి ఉండదు. ఈ ప్రపంచంలో దేహులకు 
ద్వేషం. మోహం వాసనావశమైనని. ఎంత నడిచినా తరుగని ఈ మరుభూమి, అంతులేని సంపదలాగ చాల 
ఆయాసం కలిగిస్తూ, విరసమై (నీళ్ళులేనిదై, రసహీనమై), కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ తృష్ణను 
ఇనుమడింపజేస్తున్నది. ఈ మరుభూమిలోని ఎండమావులు దప్పిగొన్న లేళ్ళకు, నాకు కూడ భ్రాంతి 
కలిగిస్తున్నవి. దప్పి! అలసట! నీళ్ళులేని మరుభూమి! ఏమి చేయను? ఎక్కడికి వెళ్ళను? దిక్కులన్నీ 


మండుతున్నట్టు కనిపిస్తున్నాయి.” 


92 అవదాన కల్పలత 


ఈ విధంగా అతడు ఆలోచిస్తూ, ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందనే ఆశతో నెమ్మదిగా 
ముందుకు వెళ్ళుతూ ఆయాసమే రూపుదాల్చివచ్చిందా అన్నట్టున్న ఒక ఆయసపురం (ఇనుప పట్టణం) 
చూచాడు. ఆ పట్టణద్వారంలో భయానికి సోదరుడా అన్నట్టు ఘోర స్వరూపంతో, చింతనిప్పులలాంటి 
కండ్లతో కాలకరాళుడైన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. శ్రోణకోటికర్ణుడు పురద్వారం దగ్గిరికి వెళ్లి “నీళ్ళు 
నీళ్లు! నీళ్లు ఇవ్వండి నీళ్ళు!” అని పలుమారు అడిగాడు. కాని ఎవరూ పలకకపోవడం వల తనే ఆ 
నగరంలో ప్రవేశించాడు. చుట్టుపట్లు చూడగా ప్రేతలోకం కనిపించింది. కొరువుల్లాగ కాలి ధూళి మలం 
పేరుకొని ఎండిపోయి, ఎముకలు నరాలు మిగిలిన దేహాలతో దిసవెొులగా ఉన్న ప్రేతాలను చూచి 
బాధపడ్డాడు. ఆ ప్రేతాలు నీళ్ళు లేక దప్పితో బాధపడుతున్న ఇతలణ్ణి నీళ్ళిమ్మని అడిగారు. ఆ ధ్రీతాల 
దుఃఖం చూచి బాధతో అతడు తన దుఃఖం మరచిపోయాడు. తీరని దప్పితో “నీళ్లు నీళ్లు” అని 
అతిదీనంగా (ప్రలపిస్తున్న ఆ (పీతాలను చూచి ఆయన “ జర 
నీళ్ళాక్కుడ దొరుకుతాయి? ఈ దుస్సహమైన కష్టం 
మీరెవరు? మీకు ఏమి దుష్కర్మ వల్ల ఈ బంధనం ఏ 
తిరుగుతున్నా. కష్టంలో ఉన్నవారిని చూడనివానికి, చూచినా వారి క్ర 


ఈ మరుకాంతారంలో పాపిష్టివాజ్ఞయిన నాకు 
లో మిమ్మల్ని ఎవరు ఏ కర్మవల్ల పడదోశారు? 


నందువల్ల ఈ వ్యసనసంకటంలో పడ్డాము. 


అహంకారాసూయాది వ్యసనాలతో స 
[సనాలత్‌ మదోన్మత్తులమై ఇతరులను అక్షేపిస్తూ, వారి ధైర్యం పోగొట్టి అడ్డులేక 


వెలుపలికి వచ్చి న్‌ ని 

వనం చేరాడు ప్ర 1, చల్లని నిడగల చక్క 
అపుడు సాయంకాలమెంది దూరాధ్వసంతప్పుడై అలసిపోయిన స పిగొన్న 
గుడ్డవానివలె మెల్లమెల్లగా అస్తగిరిను ంచి నీ 9లోక్తి మ్‌ సూర్యుడు ద్ర ర్న 


జారాడు. అశ్వ సనక ఇ 
ఉన్న పగలు క్షీణించగా, అందరినీ ఆవహించి మానులుగా చేసే తు Shes పతం? 


పంలాగ అంధకారం వ్యాపించింది. పక్షుల 


“భిక్ష యిచ్చి సత్కరించవునా. 


శో ణకోటికర్ణావదానం 93 


మదవతులైన త్రిదశాంగనలు ఉన్నారు. వారిని చూడగా, చంద్రోదయమైంది కదా అని విహరించడానికి 
నాలుగు దిక్కులూ వచ్చాయా అన్నట్టుంది. వారితోపాటు వినోదిస్తున్న ఒక సుందరాకారుడు రూపు 
దాల్చిన తారుణ్య ప్రేమ సంభారమా అన్నట్టు కనిపించాడు. ఆ సుందరుడు ధరించిన రత్నకేయూర 
కిరీటకాంతులు దూరదూరాలకు వ్యాపిస్తూ దిజ్ముఖాలకు ఆశ్చేర్యరాగం అలదుతున్నట్టు ఉంది. వారి ఆ 
విలాససుఖసంపదను చూచి శ్రోణికోటికర్టుడు “ఇది సుకృతవృక్ష మహాఫలం" అని అనుకున్నాడు. పిదప ఆ 
సుందరాకారుడు మధురపానీయ భక్ష్యభోజ్యాలతో సత్కరించగా, అతడు ఆ రాత్రి సుఖంగా గడిపాడు. 
తెల్లవారింది. ప్రభాతకాంతికి-చిరుగాలికి పూలు రాలినట్టు- నక్షత్రాలు రాలి మరుగ్రపోయాయి. అంతా 
అనిత్యమన్నట్టు చంద్రుని సిరి సమసిపోయింది. రాత్రి పూర్తిగా గడచి భువనచక్షువు, సర్వప్రాణుల 
సుఖదుఃఖైన సాక్షి అయిన సూర్యుడు ఉదయించగా, ఆ విమానం, ఆ సురవనితలు క్షణంలో 
అదృశ్యులైిపోయారు. ఆ యువకుడు ముఖకాంతి తరిగిపోయి భూమివై కూలిపోయాడు. అతడు భూమివై 
పడీపడగానే, ఆయన వీపువై కుక్కలగుంపు త్రైలోక్య శాపపాపం వల్ల కలిగిన సర్వక్షేశరాశిలాగ పరుగున 
వచ్చిపడింది. ఆ కుక్కలు ఆతని మెడనుంచి, ముఖం నుంచి మాంసం పీక్కుతినడం ప్రారంభించాయి; 
రక్తం ధారలు కట్టుసాగింది. అతడు ఏడుస్తూ ఉండగా అవి అతణ్ని పూర్తిగా తినివేశాయి. 
సాయంకాలమెంది. మరల ఆ విమానం కనిపించింది. దానిలో ఆ నలుగురు అప్పరసలూ, 
కాంతిమంతుడైన ఆ యువకుడు కనిపించారు. శ్రోణికోటికర్టుడు విస్తుపోయి, “మిత్రుడా! ఏమిటీ 
ఆశ్చర్యం? చెప్పు” అని ఆ యువకుణ్ని ప్రశ్షించాడు. ఆ తర్‌ ధాన లా తకు. sal విను. 
సుకృతివయిన (్రోణికోటికర్టుడవనే నిన్ను ఎరుగుదును. నేను కూడ వాసల గ్రామవాసినే; దుష్కర్మ చేసే 
పశువధకుడుగా పుట్టాను. ఎప్పుడూ పశువుల మాంసం కోసి విక్రయించేవాడిని. కరుణానిధి pa ఆర్య 
కాత్యాయనుడనే భిక్షువు ఒకమారు భిక్షకు వచ్చి “ఈ కర్మ మానివేయి. దుస్సహమైన ఈ హింసాక్లేశం 
మొదలు నరికిన చెట్టులాగ దేహులకు స్వదేహంపైనే పడుతుంది” అని హితవు చెప్పాడు. ఆ కృపానిధి 
మాటలు అనార్యుణ్నయిన నేను వినకపోయి, హింసాపాపం మాననందున, ఆయన మరల ఒకమారు 
నావద్దకు వచ్చి “పగలు నీవు నిర్ణయుడివై ఎప్పుడూ హింస చేసే పక్షంలో, కాకలు ube విని 
పంచశీల వ్రతం స్వీకరించు” అని ఆ సర్వసత్త్వహితైషి నాకు ప్రయత్న పూర్వకంగా టి పుణ్య బుద్దిని 
కలిగించాడు. తర్వాత కాలక్రమాన నేను కాలధర్మం చెంది ఈ దళ పొందాను. wea నిప్పుల నన రాత్రి 
సుధావర్హం. రాత్రేమో శీలసమాదాన ఫలం. పగలేమో situa యన న ఫలం బట్టి 
సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాను. సఖుడా! పాపాత్ముడైన నావై దయ చూపు. స్వదిశానికి వెళ్ళిన తర్వాత 
నా కుమారునితో రహస్యంగా నా మాటగా ఇది చెప్పు. నా యింటి ఆవరణం చివర బంగారు నాణేల 
పాతు ఉంది. దానిని వైకి తీసి దానం చేసి, నన్ను పాపదూరుణ్నీ చేయమను. ఆర్యకాత్యాయనుణ్ని నిత్యం 
” ఈ విధంగా ఆ సుందరుడు వినయంతో చెప్పిన మాటలను 
శ్రోణికోటికర్డుడు విని “అట్లే చెబుతాను” అని చెప్పి ముందుకు నడిచాడు. 
ఉదయం కావచ్చింది. ఆయన ముందుకు వెళుతుండగా మరల మరొక దివ్య ప మణి 
పద్మలతలు చెక్కినది, రెండవది నందనవనంలాగ ఉండేది, కనిపించింది. దానిలో రత్న fie 
ధరించి రూపు దాల్ఫిన రతీపతిలాగ ఉండే సుందరాకారుడొకడు దివ్యకాంతతో పాటు కనిపించాడు. 


క అవదాన కల్పలత 


మునుపటి సుందరాంగుడిలాగే ఇతడు కూడ శ్రోణికోటికర్డుణ్ని ప్రీతితో సత్కరించి ఆతిథ్యమిచ్చాడు. 
కష్టాల మధ్య సుఖసుధలాగ ఆ ద్వీర్ణమైన పగలు ముదామయంగా గడిచింది. ఇంతలో సాయంకాలమైంది. 
పద్మినీపతి అయిన సూర్యుడు ఆకాశమనే విమానం మీదనుంచి పడిపోగా జగత్తు ఘోరంగా దుఃఖించినట్టు 
చీకట్టు వ్యాపించాయి. తర్వాత నిశాపతి పాండురోగిలాగ తెల్లబారిన ఒంటితో, శీతజడుడై వెన్నెలను 
కక్కుతూ మెల్లిగా వైకి వచ్చాడు. ఎవరో రాక్షసస్త్రీ రాత్రికాగానే సుకుమారమైన నీ రెండను నమిలి మింగగా 
మిగిలిన పు (రైముక్కలాగ చంద్రుడు కనిపించాడు. కాలపురుషుని చందనపు పూతలాగ వెన్నెల వ్యాపించగా, 
ఆ విమానం ఎక్కడా కనిపించలేదు ఆ స్వర్గమృగేక్షణ కూడ కనిపించలేదు. ఆ యువకుడు విమానం 
నుంచి కిందికి పడిపోయాడు. అతన్ని సర్పరూపంలో ఉన్న నూరుకాళ్లజర్రి ఏడుచుట్టు చుట్టుకొని తలవై 
రంధ్రం చేసి మెదడులోని రక్తాన్ని తాగుతూ క్రమంగా తలనే డుల్లగా చేసింది. ఈ భీభత్సం చూడలేక 
ఉదయలక్ష్మీ అరుణ కరాలనే(కిరణాలనే) ఎర్రచేతులతో, ప్రభాతవాయువులనే నిట్టూర్సులతో ముఖం 
కప్పుకొని, తారకలనే, తారకలను(కనుగుడ్లను) మూసుకోగా, మరల ఆ దివ్య విమానం, దివ్యసుందరి 
అద్భుత శరీరంతో దివ్యాభరణ భూషితుడైన ఆ యువకుడు అవతరించాడు. 


శోణకోటికర్టుడు మునుపటి లాగే ఆశ్చర్యపడి, ఆ యువకుని వృత్తాంతం అడిగాడు. ఆ 
యువకుడు ఇలా అన్నాడు: “నేను మీ వాసవ గ్రామవాస్తవ్యు జ్ఞయిన (బాహ్మణుణ్ని, 
పక్కయింటిీవాని భార్య వులయువుంజరి అనే తరుణి, కొముకుడ్జెన నా 
ప్రియురాలయింది. ఆ గ్రామంలో పరదారరత్రి 
పూర్తిగా నశించింది. అప్పుడు ఆర్యకాత్యా 


నాపేరు మనస. నా 
కు స్వైరిణి అయి 
వ్య(గ్రమైన నా బుద్ది మేకలాగ విషయ[గ్రామంలో చిక్కుకుని, 


యనుడు నా చౌర్య కాముకప్రసంగ పాపం (గ్రహించి, దయతో 
ఏకాంతంగా నాకు ఇలా హితవు చెప్పాడు: “ 


కామాగ్నిలో మిడతలాగ పడి వెంటనే మాడిపోవద్దు 
రక్తాసక్తులై నరులను చీల్చడంలో ఆదరంకల హింస 


పగలు శీల సమాదానం వల్ల, రాత్రి 
స్టీతి ఏర్పడింది. నీవు వాసవ (గ్రామం చేరిన తర్వాత నా 
గిశాలలో బంగారు దాచాను. దానిని తీసి స 


సత్సాత్రదానం 
దర యువకుడు చనువుతో అనిన మాటలను విని 
ముందుకు సాగిపోయాడు. 


అక్కడ అతనికి ఎదుట మణిమయ విమానంలో 
క్షీరవారాశినుంచి అనాయాసంగా ఉదయించిన ల 


నాలుగు ధీతాలు నరాలతో కట్టి ఉండడం చూచా 


దివ్యలలన ఒకతె కనిపించింది. లావణ్య 
“లగ షుర్‌ అను ఆ విమానం నాలుగు కోశ్ళతు 
డు. ఆ దివ్యకాంత్ర శ్రోణకోటికర్డుని గుర్తించి స్నేహంతో 


శోణకో టికర్ణావదానం fe 


స ది. ఆమె విమానం కోళ్ళకు కట్టి ఉన్న 
పలకరించి సురలు అనుభవించగల పానభోజనంతో సత్కరించిం న. దత 
ప్రేతాలు దీనంగా తమకు కూడ ఒక్క పిడచ వేయమని మూతి దగ్గర చేయివెట్టి అతనికి నై : 

తాలు (©) | గ్‌ సైన్‌ వ 
వ డు. అతడు విసరిన అన్సపు' పి 
అతడు దయతో కాకులకు పిడచ వేసినట్టుగా అన్నం ముద్దలు విసిరా వ. లా 
టికి ఊకగాను, రెండవదానికి ఇనుముగాను, మూడోదానికి మాంసంగాను, నాల్లోదా 
జ గా శ | 
ఖ్‌ చి శోణికోటికర్షునికి చాల కృష్ణం కలిగింది. పద్మాలను వెలవెల పోయేట్టు 
మారింది. వాటి ఆ దుర్దశ చూచి ( | Be ద్భుతం? అని ప్రష్టించాడు. ఆమె ఇలా అన్నది: 
నను “ఏమి అ | 
చేసే ముఖకాంతిగల ఆ దివ్యలల : hte 
“శోణికోటికర! వీరికి ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా తృట్త కలుగదు. నా sha కు కట్టి 
వ క అయిన నందుడనే (బ్రహ్మణుడు. ఆయన భార్యను నెను. నా _ 
FA గా క 
నో కట్టిన ప్రేత నా కుమారుడు. వాని పేరు నిష్టురుడు. వెనుకటి కోళ్ళకు bel 
స్య గః తు నా కోడలు. ఒకనాడు నేను నక్షత్రయోగ పూజచేసి భైక్షోపహారం ఏర్పాటు 
ల. ర్యకాత్యాయనుడు మా యింటికి వచ్చాడు. నేను ఎంతో సంతోషంతో ఆయనకు 
డు ఆర్వకా 


నా: సుతో దికు)_లకే 
త . ఆయన నా పూజలు స్వీకరించి తన దివ్య తేజస్సు i 


| తలా. న నం చేసి ఇంటికి 
పూజ న్‌ త సాదిస్తున్నాడా అన్నట్టు వెళ్లిపోయాడు. ఇంతలో ఈ నా a స్నానం ye 
Muon ప్రతి తో కాత్యాయనునికి భిక్ష చేసిన సంగతి తెలిపారు. “దుర్మార్గుడైన ఆ 
య్‌ మ తో జ (4-9 ను 
వ. వ. పూబించావు?” అని కోపో గ్రుడై అజ్ఞానంతో నన్ను అదలించాడు. “చేసిన వ 
sh ప్ర "అని ఈ నాకుమారు 
వ. ముందుగా తినడం కన్నా ఇనుపగుండ్లు తినకూడదూ? అని j _ 
ఆ బోడి ( ఈ నా కోడలు ఎప్పుడూ అందరికన్నా మొదట కనుమరుగుగా rns 1 
వు న ( “నేను తినలేదు. నా 
pass శపునికి భిక్ష ఇవ్వకముందే ఏమైనా తిన్నావా? అని అడుగుగా, 
sagt 1” అని ఒట్టు వెట్టుకుంది. ఈ దాసి దొంగతనంగా ఆ భక్ష్యాలను అమ్ముకుంది. 
సం తిన్సుంత ఒట్లు! స్ట Son 
మాంసం లన్ని నా చీము నెత్తురు తిన్నట్టు అని ఒట్టు పెట్టుకుంది. వీరు aa త్‌ 
ట్ర న్స ప ప గాల 
. waa మైన తిండి తింటున్నారు. నేను ఆర్యకాళ్యపుని oh న § 
రుత ము. “మీ తండ్రి మన ఇంట్‌ 
రహా ను. నీవు స్వదేశానికి వెళ్లిన తర్వాత నా కుమార్తెతో bal చెప్పు. 5a wa 
వ ఫూడిపవెటాడు. వాటిని పైకితీసి నీ జన్మస్థితిని బట్టి అనుభవించు. ( 
mm Nn పూజించు" అని. ఓ శ్రోణికోటికర్ణా! ఇక దేశాటన శ్రమ 
సోదరుడైన ఆర్యకాత్యాయునుణ్ణి ఎల్లప్పుడూ గ a నా జలు. 
స ళు. నీవు ఇల్లు వదిల ప జ స 
క గే . వ. వ. స్వదేశం చేర్చించవలసిందని ఆ ప్రేతచతుషస్టయానికి 
ఆమె అని, (ద తున్న అత ర్త 
ఆజ చేసింది. 
శోణి కోటికర్టుడు నిద్రపోయి వెంటనే లేచి చూచాడు. తాను తన ఊరి ఉద్యానవనంలో 
( ని వినాడు. తన తండి 
డ్రులు అంధులైపోయార గి ¢ 
వ స తున్నట్టు అతని కండ్లకు 
ల దేవలోకంలో ఉన్నట్టు భిక్షులు, ద్విజులు, అతిథులు పూజలు పాందుతున్నట్టు 
య ది ఆశ్చర్యపడ్డాడు సకల పదార్థాలు క్షణికం కావడం వ్ర అనిత్యమని అతడు నిశ్చయించి 
9, న చాల . : ( 4 
య మమత వదులుకొని ఇలా ఆలోచించాడు. “ఆహా! ఈ సమ్మోహనిద్ర ఎలాంటిది? రాత్రీ 
చె న్‌ . 
మ. స్వప్న మాయావిలాసాలతో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. తల్లి జన్మమార్గధా ప్రి; 
పగలూ 


96 అవదాన కల్పలత 


తండ్రి విత్తులు నాటే పక్షివంటివాడు. ఈ దేహం పాంథ పూజాసనం. పాంథులు విశ్రమించే అతిథి 
గహృం వంటిది. అలాంటప్పుడు ఈ సంసారనియమాలేమిటి? సంపదలేమో సంసారమనే మేఘాలలో 
తిరుగుతూ, దిక్కులనే ఆశాతటాలకు వ్యాపిస్తూ, అంటీ అంటనట్టు బంగారు కాంతితో మెరిసే 
వెరుపులవంటివి. కాయమా క్షయ భయ జరా రోగాది సకలాపాయాలకూ నిలయం. అయినా, 
ప్రాణులకు విరాగం ఏర్పడదు. సంపదకు స్వస్తి. స్వజనానికి నమస్కారం. స్త్రీలపై దాక్షిణ్యం చాలు. 
ప్రవ్రజ్యే నాకు ఇష్టం.” ఈ విధంగా ఆయన భావించి ఇంటికి వెళ్ళి అంధులైన తలిదండ్రులను 
ఊరటగిల్పాడు. అతని పుణ్యప్రభావం వల్ల వారికి కన్నులు కూడ వచ్చాయి, తర్వాత వారిని కూడ 
ఆతడు శమధామమైన విశుద్దమైన ధర్మపథంలో ప్రవర్తింప జేశాడు. వర్తకసంఘంతో విడిపోయి, దారి తప్పి, 
కృశుడై బహు కాలానికి తిరిగి వచ్చినప్పటికీ సత్త్వగుణసంపద తగ్గనివాడు కావడం వల్ల అతడు స్వజనుల 
కృపేమీ కోరలేదు. సంసార్యక్షేశంతో విహ్వలులైనవారికి ఇతరుల జారి అవసరమేముంది? పిదప అతడు 
పశుపాలకుడు, విప్రవనిత మొదలయినవారు నమ్మకంగా చెప్పి పంపిన నిధి ప్రాప్తిని గురించిన మాటలను 
వారివారికి తెలియజేశాడు. 


తర్వాత అతడు ప్రశాంతచిత్తుడై ఆర్యకాత్యాయనుని వద్దకు వెళ్ళి సన్నా కసం స్వీకరించాడు. 


అవివేకులకు ఏది కష్టం కలిగిస్తుందో, వివేకులకు అదే కం కలిగిస్తుంది. సన్న్యాసం స్వీకరించిన మీదట 


ఫలాన్ని, పిదప సకృదాగామి, అనాగామి ఫలాలను, 


ఆర్యకాత్యాయనుని ఆజ్ఞతో శ్రావస్తిలోని జేత్రవ 


దర్శించడానికి వెళ్ళాడు. భగవానుడు ప్రీతితో నవుస్కారపూర్వకంగా చేసిన ఆతిథ్యం స్వీకరించి 


! నేను మీ ధర్మకాయాన్ని ఇంతవరకూ 


దర్శించడం, నిన్ను సేవించడం కుశల తరు మహాఫలాలు.” 
భగవానుడు ఇది విని అతనిని చాల అను[గ్రవాంచి, సమారామంలోన్సి విహారంలో ఉండమని ఆదేశించాడు 
అతడు ఆ ఆదేశం ప్రకారమే ఆ విహారం చేరాడు. తర్వాత ఒకప 


| పూర్వం వారాణసిలో కాశ్యపుడనే సమ్యక్సంబుద్దుడు తన కర్తవ్యం నిశ్ళేషం కావడం వల్లి 
ఎరినిర్వాణం చెందగా, క్రికి అనే రా a 


జు అక్కడ రత్నమయమైన చైత్యం నిర్మించాడు. మహోన్నతమైన ఆ 
అత్యం ఆ నరపతి వుణ్యాతిశయాన్ని స్వర్గానికి స్వయంగా తెలుపడానికి పైకి లేచిందా అన్నట్టు ఉండేది. 


(శ్రోణకో టీకర్ణావదానం అ 


బీర్లోద్దార స్తాపనాది సంస్కారానికి రాజు నిర్ణయించిన ధనాన్ని అతని తర్వాత రాజ్యానికి వచ్చిశ 
mr ౨ లోభమోహితుడై ఇవ్వలేదు. అప్పుడు ఉత్తరాపథం నుంచి వచ్చిన అర్హదుడనే వ్యాపారి 
అతని కుమారుడు డై . త్త 
సంస్కారమూల్యకోసం తన కర్ణాభరణం ఇచ్చివేశాడు. కొంతకాలం తర్వాత మరల వచ్చినప్పుడు 
ఈ నం ద్ర గ్ల 
కూడ ఎ ల ధనమిచ్చి “నేను పుణ్యవంతుడిని కావాలి అని ధ్యానం చేశాడు. ఆ పుణ్యంతోనే ఆ 
షై రీ త్య 
హుడే శోణకోటికర్దుడుగా పుట్టి నేడు పుణ్యవశాన మహాపదవిని పొందాడు. అప్పుడు కర్ధభూషణం 
Sach షణ లక్షణంతో జన్మించాడు. ఈయన రత్న సంపాదనకోసం 
మ. వ క్యాలు పలికి వెళ్ళాడు గనుక విదేశాలలో చాల (శ్రమ 
షే తల్లిని పరుష వా 
దూరద్వీపాలకు వెళ్ళుతున్నప్పుడు తల్ల ॥ | స్టా 
కత వ ంది ల గుణ సత్కర్మ అనే వెద్ద ధవళవస్త్రంలో మధ్య దుష్కర్మ అనే చిన్న న 
ఫై న్‌ ? గా కనిపిస్తుంది. సత్కర్మాచరణకు అనుగుణమైన సత్త్హ్సాత్సాహం, ప్రవాసాల 
గు కూడ సృషం క... . | స్త 
ఎం వ విషయ సంకటాలను దాటడానికి సేతువువంటి పరాక్రమం, ఆపదలలో was 
అక్ష తి oa ల 
కా హా పరిచితమూ ప్రసాదమయమూ అయిన బుద్ది- ఇవి పుణ్య ప్రాప్తికి పరమావధి; ఇ 
దయ, అంతం యి ) 
ఉజ్జ్వల ఫలాలను ప్రసాదిస్తుంది. 


ఇ 0 ) ( పల్లవం. 
ది కేమే దుడు రచించిన అవదాన కలి లతల్‌ శో ణికో టికర్ణావదానమనే పందొమ్మిదవ పలవం 


20. ఆమ్రువాల్యవదానం 


రెండు నాలుకలు కలవారి మధ్య(పాముల మధ్య) బతకడం ఎలాగ? అందరూ నాయకులైతే సుఖం 
ఏది? కర్మబలం ముందు స్వశక్తి ఏమి సాగుతుంది? ప్రజ్ఞాప్రకర్ష ఉంటే అపాయం ఎలా కలుగుతుంది? 


పూర్వం విదేహరాజ్యంలోని మిథిలా నగరంలో జలసత్తుడనే రాజు ఉండేవాడు. ఆయన భుజ 
పృథ్వీభారాన్ని నిర్వహించగా, ఆదిశేషుడు బరువు తొలగి విశ్రాంతి తీసుకొన్నాడు. ఆ దేవేంద్రవిభవునికి 
ఖండుడనే మహామాత్యుడు ఉండేవాడు. వాడు షాడ్లుణ్య పరిజ్ఞానం కలవాడై బృహస్పతిలాగ ఉండేవాడు. 
చూడనందువల్ల ప్రజలందరూ తమ ప 
అతని దయనే అపేక్షింపసాగారు. 


త్యుణ్నే ప్రేమించడం చూచి తక్కిన మంత్రులు 
పడవేయాలని కుట్రపన్నారు. ఆ భేదోపాయ కోవిదులు 


కొండెగాళ్ళు చీలదీసిన తర్వాత అభిమానం అతకడం 
' మణీ మళ్లీ అతుక్కుంటుందా? రెండు నాలుకలుగల 


ఖండామాత్యుడు ఈ విధంగా వారితో ఆలో పంచగా వారు పరేననీ అందుక అంగేకరిరచారు: 


న్నాననే నెపంతో తన కుమారులతోపాటు రహస్యంగా 


wt RIC DR 
2 wy NE, aN 
Pare aN NaN, 


తాల Pease)” 
న అ నక్కు 
కి నరుని A 


లేకపోయాడు. వదలిపెట్టినది మళ్ళీ దొరుకుతుందా? మూర్యులు సజ్జనులను అవమానించి, వారిని 
కోలోతారు. అలాటి మూర్చులవద్ద ఉపకారం కోరేవారెవ్వరూ కృతార్జులు కాలేరు. విశాల నగర వాసుల 
గుణగుణాలకు ఆకృష్టుడైన ఖండామాత్య శేఖరుడు విశాల చేరగానే అక్కడివారు అతనిని 
ప్రేమమర్యాదలతో సత్కరించి, సంఘముఖ్యపదవిలో నియమించారు. ఆ సంఘం(గణం) ఆ అమాత్యుని 
బుద్ది వైభవంతో అభివృద్ది చెందింది. ఒకప్పుడు కూడా నీతిదూరమైన పరాభవం పొందలేదు. 


కొంతకాలానికి ఆ మహామంత్రి చిన్న కుమారుడైన సింహునికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. 
మొదటి కుమార్తె పేరు చైల అని, రెండవ కుమార్తె పేరు ఉపచైల అని పెట్టారు. మొదటి కుమార్తె 
గుణవంతురాలు సుందరి. వారు పుట్టినప్పుడే, విద్వాంసుడైన ఒక జ్యోతిష్కుడు చైలకు కలిగే కుమారుడు 
తండ్రిని చంపి రాజవుతాడని, ఉపచైలకుమారుడు పూర్ణ లక్షణయుతుడు అవుతాడని అడ మంత్రి 
జ్యోష్ట పుత్రుడైన గోపుడు శౌర్యవుదంతో ఉద్యానాలను పాడుచేయడం en 
గణరాజ్యాలకు శత్రువయ్యాడు. గణరాజ్యాలవారు rE చండ గల గౌరవంతో అతనికి, 
అతని తమ్మునికి విశాలానగర సమీపంలో రెండు జీర్జోద్యానాలను res ఒకడేమో తన 
వనంలో తన సుకృతానికి అనుగుణంగా సుగత ప్రతిమను చేయించి ప్రతిష్ట చేశాడు. మరొకడు తన 
వెభవానికి అనుగుణంగా భువనాభరణమైన విహారం స్థాపించాడు. తర్వాత తండ్రి గణరాజ్యాల కోపానిక్షి 
భయపడి బలదర్శితుడైన గోపుణ్ని పొారుగుమండలంలో ఒక పనిలో నియమించాడు. 


తండ్రి ఖండామాత్యుడు కాలధర్మం చెందగా, గణరాజ్యాలవారు చిన్న కుమారుడైన సింహుణ్ని 
సజ్జనుడని తండ్రి స్థానంలో గణముఖ్య పదవిలో నియమించారు. తండ్రిపదవి తనకు రానందుకు 
వెద్దకుమారుడైన గోపుడు గణరాజ్యాలు తన్ను అవమానించినట్టు భావించి గణరాజ్యంలో ఉండడానికి 
ఇష్టపడక పరిహారమేమిటని ఆలోచించాడు. “కంటకాక్షీర్ధమై, వాఘ్రాదిక్రూర సత్తా వలున్న అరణ్యంలోనన్నా 
వసించవచ్చును గాని, అనేక నాయకులు కలిగి విశ్చంఖలమైన దేశంలో ఉండరాదు. నానా మతాలు, నానా 


కార్యాలు, నానా ఆలాపాలు ఉన్న గణరాజ్యంలో కొలువు చేయడం ఎలాగ? గణరాజ్యంలో ఒకరికి 


ఇష్టమైనది మరొకరికి రుచించదు.” అభిమాన ధనుడైన గోపుడు ఈ విధంగా ఆలోచించి, రాజగృహం చేరి 
గణే నిలయుడైన బింబిసార నరపతిని ఆశ్రయించాడు. బింబిసారుడు అతనిని ప్రీతితో గౌరవించాడు. 
అతడు బింబిసారునికి విశ్వాసపాత్రుడయ్యాడు. బంగారుకు రాపిడి వెట్టినట్టు గుణసమ్మేళనం తత్కాలమే 
ప్రకాశిస్తుందికదా! 

ఇలా ఉండగా, బింబిసారుని దేవేరి మరణించింది. ఆమె వియోగాగ్నితో త బాధపడుతూ 
ఉండడం బుద్దిమంతుడైన గోపుడు చూచి తన తమ్ముని రెండవ కుమార్తె అయిన wa వెల్లడ 
వలసిందని రాజుకు ఆలోచన చెప్పాడు. తర్వాత రాజు ఆదేశంతో ఆ కన్యను తీసుకొని హా | 
గూఢచారిగా విశాలానగరానికి వెళ్ళాడు. గణరాజ్యంలో పుట్టిన కన్యను న. i gp 
అనుభవించాలి గాని, ఇతరులకు శ్రవ్వరాదని వైశాలికులు పూర్వమొక నియమం epi 
నియమం గోపునికి తెలియదు. ఆ విశాలా నగరద్వారంలో తగ్గరు యక్త్షుని ద్ద 


100 ? n. అవదాన కల్పలత 

ఘంటుఉంది. వెరవారు నగరంలో ప్రవేశిస్తే ఆ ఘంట తనంతట తానే మోగుతుంది. గోపుడు రహస్యంగా 
ఆ నగరంలో ప్రవేశించి, తన తమ్ముని ఉద్యానవనంలో విహరిస్తున్న పెద్దకుమార్తె చైలను చూచి, 
తొందరపాటు వల్ల ఉపచైల అని భ్రాంతిపడి ఆమెను రథమెకి్కించి రాజగృహానికి బయలుదేరాడు. 
ఇంతలోగా నగరద్వారం ఘంట గణగణమని మోగింది. అది విని వీరభటులు పరిగెత్తి వచ్చారు. గోపుడు 
వారిని చంపి, రాజగ్భహం చేరి, రాజ ప్రాసాదానికి వెళ్ళి రాజు ఎదుట ఆ కన్యను నిలబెట్టాడు. అప్పుడు 
తను చేసిన పారపాటు తెలిసింది. ఉపచైలకు మారుగ తమ్ముని పవెద్దకుమార్తె అయిన చైలను తీసుకు 
వచ్చానని. అప్పుడతడు “దేవా! నేను అన్యమనస్కుడు కావడం వల్ల ఈ కన్యను పిలచుకొని వచ్చాను. 
ఈమెకు కలిగే కుమారుడు పితృహంతకుడౌతాడని జ్యోతిష్కులు చెప్పారు. కనుక ఈమె మీకు మహిషి 
కాదగింది కాదు. మీరు (బ్రతికి ఉంటే కదా ప్రజలు సకల సంపదలూ ఉండి వర్ణిల్లుతారు.” అని విచారంతో 
విన్నవించాడు. గోపుడు ఈ విధంగా చెప్పినప్పటికి, బింబిసారుడు ఆమెను చూచిన మీదట ఆమె 
ముఖకాంతికి లొంగిపోయి కర్మబంధంచేత ఈడ్వబడినాడా అన్నట్టు ఆమెను వదలలేకపోయాడు. తర్వాత 
గోపుని మాటలకు నవ్వి, “తండ్రిని కొడుకు చంపినట్టు ఎక్కడైనా, ఎప్పుడైనా, విన్నామా? కుమారుడే 
పుడితే నేనే స్వయంగా అభిపేకిస్తాన అని సమాధానం చెప్పి, ఆమెను వెండ్లాడి సుఖంగా ఉన్నాడు. పూర్వ 
కర్మ తరంగాలు అలా ప్రబలంగా ఉండగా, వేరే బుద్దులు ఎలా పుడుతాయి? రాజుకు కాలక్రమాన 
చైలాదేవియందు కుమారుడు కలిగాడు. “ఈ కుమారుడు పితృద్రోహి అవుతాడు" అని జ్యోతిష్కులు 


చెప్పారు. బింబిసారుడు ఒకప్పుడు అరణ్యంలో మృగయా వ్యసనంతో తిరుగుతూ తపోవన మృగాలను 
పట్టుకొన్నప్పుడు ఇలాటి శాపం కలిగింది కూడాను. 


ఆ సమయంలో వైశాలిలోని గణ ప్రముఖుడైన మహానునికి ఆమ్రవనంలో అరటిబోదెనుంచి 
ఉదయించిన ఒక కన్య లభించింది. ఆమె అతని 


మనసులో విపుల ప్రీతి, దానచింత చిగుర్చు 


పండువెన్నెలలు వెదజల్టుతూ విహరించేది. నిర్ణీతమైన 
అమెను చూచిన తక్షణం ఆమె ప్రభావంతో శక్తిహీను 


ఆమ్రపాల్యవదానం 101 


చందనశాఖవలె ఉన్న ఆమెను చూడలేకనే పోయేవారు అన్నప్పుడు, తాకడానికి ee ఆ 
సుందరి నడుము విరిగిపడుతుందేమో అన్నట్టి బరువైన చనుకట్టుతో యౌవనానికే యౌవనావస్థను 
పాందించింది. శరీర సుఖరహితమైన ఆమె అద్భుతరూపం పాతాళంలోని హేవులతా పుష్పంవలె 
నివ్ఫలమైపోయింది. ఆమె వినోద కాలక్షేపం కోసం నానా దేశాలనుంచి, వచ్చిన Swe నానాదేశ 
రాజుల చిత్రాలను తన భవనంలో గీయించింది. ఆ విధంగా అందరి రాజుల Eee ఒకనాడు 
రతిపతివంటి బింబిసారుని రూపం గీయించింది. ఆ సుందరరూపం చూడగానే, wan కలగి “మిత్రుడా! 
అమృతకాంతులు చల్లుతూ ప్రీతిలతామాధవుడైన ఈ వసుధాధిపతి ఎవరు? ఈ కకామిపుని ల 
అయి, ఊర్వశి సౌభాగ్యగర్వాన్ని, లక్ష్యాన్ని ధ్వంసం చేసిన ణప అని = da 
చిత్రకారుణ్ణీ కుతూహలంతో అడిగింది. “ఈయన బింబిసార భూపతి. సుకృత సంపదల వ 
హరు ఈయన శౌర్యరూపాలతో తులదూగడానికి స్వర్గ నాయకులైన pees 
మన్మథుడు కూడ ఆ మనోరథం తలపెట్టడనుకుంటానూ అని ఆ sn అన్నాడు. 
ఆమె బింబిసార భూపాలుని చిత్రపటాన్నే చూస్తూ ఉండి పోయింది. వెంటనే అభిలాషతో ఆయనపై కొత్త 
సే పింది. 
ల. రాజగృహంలో బింబిసారుడు ఒకనాడు కొలువు ముగిసిన అ ల 
గోపునితో ఇలా అన్నాడు. “మిత్రమా! మిత్రులు స్వేచ్చగా చెప్పుకొంటున్న మధురసంవంటి నామనస్సులోని 
ట్‌ చెం విను. విశాలాపురిలోని గణరాజ్యాలవారు కదళఖీస్కందంనుంచి జనించిన రంభోరు 
wens ఉమ్మడి సామ్ముగా చేసుకొన్నట్టు విన్నాను. తేజస్వులయినవారే ఆమెను 
మె ప్రభావంతో ఆశ నశించినవారు పద్మసరసిన ఏనుగులు కలత వెట్టినట్టు ఆమెను 
ంచదగినవారట. ఆమె ప్ర 1 ర 
దూషింపజేయలేరట. వింటేనే ఆనందం కలిగిస్తున్న అయోనిజ అయిన ఆ స్త్రీ 9 
నవనవోత్సాహ కౌతుకాలు కలిగించదు? నా మనస్సు, చూపు ఒకేమారు జ ఆశగొన్నాయి. ఆమె 
గుణశ్రవణంతో ఈ చెవిని కూడ ధన్యం చేసుకుందామని ఆశపడుతున్నాను.” గోపుడు రాజు a వల్లీ; 
“దేవ! అది భుజంగగణపరీతమైన మన్మథ నిధి. మీకు మన్మథుడు es దారి చూపాడు? వీసమంత 
జారినా అఖాతంలోకి పడిపోయే దుస్సహ దుర్గమ మార్గమది. ఆమెను sess సాధ్యం కాదు. 
కాని, అక్కడికి మీరు వెళ్ళడం ఉచితం కాదు. ఏ ఉపాయమూ తోచని ఉభయ సంత ఈ 
విషయంలో ఏమి చెప్పును?” అని అన్నాడు. గోపుడు ఇంతగా చెప్పినా నరపతి ఆ ఉత్కంఠను, పట్టుదలను 
వదలలేదు. విద్వాంసులు కూడ కామాతురులైనప్పుడు ఉచితరీతిని మరుస్తారు! 
తర్వాత బింబిసారుడు గోపునితోసహా వైశాలికపురికి వెళ్ళి baal ఆమ్రపాలి వ. 
చేరాడు. ఆధ్రుపాలి ఇదివరకే చిత్రంలో కన్నులకు పరిచితుడైన రాజును ప్రత్యంక్షంగా చూచి సిగ్గు 
తలవంచుకుని, నేల చూడసాగింది. ఆమె సిగ్గుతో ఏమీ పలుకక ఒడలు పులకించి వణకుతూ వ. 
రణిసున తః మణిమేఖలే ఆయనకు స్వాగతమిచ్చినట్టుయింది. బింబిసారుడు Mere 
చూచి ధన్యుణ్నయానని అనుకుంటూ, ఆ లావణ్యనదిని lees 
సిగ్గుతో ఆ సుందరి, అభిజాత్యంతో ఆ భూపతి మౌనంతో ఉండగా, గ్‌ పు _ snl 
ఆమెతో ఇలా అన్నాడు. “సుందరీ! నీవు భక్తివిశేషంతో చిత్రంలో రూపాన్ని వ్రాసు 1 


షే అవదాన కల్పలత 


చేసినందున ఈ మా దేవర ప్రత్యక్షమయారు. నీవు వీరిని చిత్రంలో ధ్రాసుకొన్నావు. వీరు నిన్ను మనసులో 
ధ్రాసుకొన్నారు. మీ యిద్దరిలోనూ ఎవరు ప్రీమదూత అయ్యారో చెప్పలేను.” ఈ విధమైన ప్రసంగంతో 
నిండు సంతోషం కలిగిన వారిద్దరికీ, ఆ సమయంలో మన్మథుడు ఆదేశించినదంతా ఆస్వాదనీయమైంది. 
ఇంతలో ఊరివాకిలిగంట గణగణమని మోగింది. పట్టుణవాసులందరూ గగ్గోలు పడ్డారు. ప్రచ్చన్న 
కాముకుడైన రాజు ఎవరూ చూడకుండా ఆమె భవనంలో ఏడు రాత్రులున్నాడు. సకాలంలో పుప్పించిన 
లతలాగ ఆమె గర్భం ధరించింది. ఆ సంగతిని సిగ్గుతో తలవాల్చి నెమ్మదిగా ఆయనకు తెలియజేసింది. 
రాజు నియమం ప్రకారం ఏడు రోజులు గడువు ముగియగా, భావిపుత్రుని ఆనవాలు తెలుసుకొనడానికి 
నమ్మకమైన గుర్తుగా ఉంగరం ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు. 


సుందరాకారంతో కనులపండువు చేస్తున్న ఆ బింబిసారవుహీపతి వెళ్ళగానే, ఆవ్రుపాలి 


విరహాంధకారంతో ముఖాబజ్ఞ్దం వుడుచుకుపోయి, దుఃఖంతో నిట్టూరుస్తూ, నవ్వనేదే లేక 
నాయంకాలపుహోరు గాలులతో కళలేని రాత్రిలాగ ఉండిపోయింది. చెంపకు చేయ చేర్చి, మనసులో 
మహీపతిని తలచుకొంటూ, శరీరం పసివాళ్ళువాడగా కనులు మూసుకొనే ఉండిపోయింది ఆమె. తర్వాత 
కొంతకాలానికి ఆ కల్యాణి సద్భుద్ది వినయాన్ని ఉదయింపజేసినట్టు; తండ్రి ప్రతిబింబంవంటి కుమారుణ్ణి 
ప్రసవించింది. ఆ కుమారుడు చంద్రబింబంలాగ క్రమంగా పెరుగుతూ ఉండగా, “వీడు బింబిసారుని 


పుత్రుడు" అనే ప్రథ జనంలో ఏర్పడింది. ఆ కుమారుడు తోటి బాలురతో ఆటలాడుతున్నప్పుడు ఆ 
బాలురు కోపంతో అతణ్ని ఆయా అపవాదాలతో ఉడికిస్తూ 


కుమారుడు మొరపెట్టుకున్నాడు. ఆమె, తనకుమారుని 


బింబిసారుడు తనకు లోగడ ఇచ్చిన అభిజ్ఞానాంగుభీయకంతో సహా అతణ్ని ఒక వెద్దవర్తక సంఘంతో 


బింబిసారుని రాజధాని ఆయిన రాజగృహానికి పంపించింది. బింబిసారుడు తనతో సమానమైన ఆకారం 
గల ఆత్మజుణ్ని చూచి, సంతోషగర్వాలతో ఆలింగనం చేసుకొని క 


కీ ఇక చదువదగిన వయస్సు వచ్చిందని (గ్రహించి, 


ద్దదేవుణ్ని కోరారు. బుద్దదేవుడు ఇలా అన్నాడు. “పూర్వం 
అనే ఉద్యానపాలిక ఉండేది. ఆమె ఒకమారు అకస్మాత్తుగా తన 


బుద్దుడు అయిన ఒక రాజర్లిని దర్శించి, మామిడిపూతతో 
పూజించి “నేను రాజుకు అయోనిజ అ 


యన భార్యగా పుట్టాలి" అని విండుమేనసుతో కోరుకుని 
ప్రణిధానం చేసింది. ఆ పుష్పచయ పూజాపుణ్య 


౦ అనుభవించే భాగ్యశాలినే ఆనమ్రపాలిక” ఆమె పూర్వ 
చరిత్రను విని భిక్షువులు చాల విస్మయం చెందా 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో ఆధుపాల్యవదానమనే ఇరవైయవ పల్లవం. 


21. జేతవన ప్రతి[గ్రహావదానం 


ధనం పిడికిలిలో పట్టుకున్న పాదరసకణం వంటిది. కనుక తన ప్రభూతైశ్వర్యాన్ని 
ies కి అర్పించి, పుణ్యారామాలు, విహారాలు, చైత్యాలు భగవ [త్రతిమలు 
దీనుల, అనాథుల కోరికలు తీర్చడానికి అర్చించి, 
ప్రతిష్టించి, కీర్తి సంపాదించి అక్షయపదవితో వెలుగొందేవాడే ధన్యుడు. 
ల ళ్‌ నగరంలో దత్తుడనే గృహపతి ఉండేవాడు. ఆయనకు పుణ్యసంపదలు మూర్తీభవించాయా 
స్త 3 
సుదతుడనే కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు బాల్యంలోనే తను ధరించిన 
Ryness అడిగితే ఇచ్చివేసేవాడు. ప్రాగ్రన్మవాసనాభ్యాసం ఎవరు అడ్డగించినా ఆగేదా? ఇలా 
నగలను దానం చేయడాన్ని తండ్రి కోపగించుకొని వద్దన్నాడు. అప్పుడు ఆ బాలుడు నదిలో 
somos నగలను ఏరుకొని వచ్చి, తాను తన నగలను దానం చేయలేదని తండ్రికి సాక్ష్యం 
a నో ల స 
ల pas కంటికి భూమిలో గుప్తమైన ఎక్కడెక్కడి నగలూ కనిపించేవి. 
చూఎవాడు. 
కొంతకాలానికి తండ్రి స్వర్గానికి వెళ్ళాడు. నిధిదర్శి అయిన సుదత్తుడు దరిద్రులకు, అనాథలకు 
(ఆ) గ n 
నుదానం చేయడం వల్ల అనాథపిండదుడనే ఖ్యాతి వచ్చింది. ఆ దానశీలునికి కాలక్రమాన ఒక 
వ. . అతడు వెరిగి వెద్దవాడయిన తర్వాత పు త్రవత్సలుడైన అనాథపిండదుడు అతనికి వెండ్లి 
పుత్రుడు కలిగాడు. నా సక 
పుత్రు చి, కన్యాన్యేషణ కోసం మధుస్పంధుడనే (బాహ్మణున్ని రాజగ్భహానికి పంపాడు. ఆ బ్రాహ్మణుడు 
మ. ఇనికి వచ్చి రాజగృహం చేరి, అక్కడ మహాధనుడనే ఒక గృహపతి ఇంటికి వెళ్ళి, కన్యను 
oh “pe 
వ. డు గృహపతీ! శ్రావస్తిలో అనాథపిండుదుడనే విఖ్యాతిగాంచిన గృహపతి ఉన్నాడు. ఆయన 
లా సుజాతునికి నీ కన్యను ఇవ్వు" అని ఆ బ్రాహ్మణుడు అడుగగా, ల 
En మా కులోచితమెందీని. కాని, మావంశంలో చాల హెచ్చుగా కన్యాశుల్కం ( ఆచారం 
ow, నై . ' 
sa "మీకు శక్తి ఉంటే శ్రేమైన నూరు రథాలు, ఏనుగులు, గుర్రాలు, కంచర Sr 
స్‌ ర = 1) లా 
దాసీలు వందవుంది, నూరు నిష్కాలు(మవూడలు) శుల్కంగా చెల్లించాలి అని మహాధనుడు 
నమిచాడు (బ్రాహ్మణుడు మందహాసంతో “ అనాథపిండదుని ఇంటికి ఈ శుల్కం చాల 
సమా చాడు. ఆ గ్ల bil 
"| స్తో న హాధనుడు కోరిన శుల్కానికి ఒప్పుకున్నాడు. తర్వాత ఆ గృహపతి ఆ 
స్వల్పం అని అంటూ అ నికి ఆహ్వానించాడు. ఆ బ్రాహ్మణుడు సంబంధం నిశ్ళయమైనట్టు లేఖ 
w gsi సవాడు. పాపం! 
(బ్రా ్యణుణ్నీ డదునికి తెలిపి, మహాధనుని ఇంట్లో భక్ష్యభోజ్యాలను టు she వ 
0 0 శ అ 
ద్వారా wba మహాబాధతో కేకలు వేయసాగాడు. రాత్రి నిద్రాసుఖం కూడా పా a _ 
| స 0 
. _ తో భోజనం చేసేవారు పరలోక సుఖం కోసం జన్మకర్మ ఎలా చేస్తారు? ఇం లా a 
తో అతన్ని పరిచారకలు వెలుపలికీ పంపివేశారు. శఠులైన సేవకులు సహజంగానే ఉపేక్ష 
sep రిని వచ్చారు. వారు 
న. ఆ బ్రాహ్మణుని శుభకర్మకొద్దీ సారిపుత్రుడు, మౌద్గల్యాయనుడు ఆ దారిని వచ్చా 
ంటారు. 


104 అవదాన కల్పలత 


మసూచీ పీడితుడై ఒడలు తెలియక పడి ఉన్న ఆ బ్రాహ్మణుణ్నీ చూచి వెదురాకులతో అశుద్దం నెమ్మదిగా 
తిసొవెసి, మట్టితో తుడిచి ధర్మమార్గం ఉపదేశించి వెళ్ళిపోయారు. ఆ (బాహ్మణుడు లాడ క. క్ష 

చిత్తప్రసాదం పాంది భౌతికకాయం వదలి చతుర్మహారాబికులనే దేవతల కులంలో జనించాడు. త గ 
విశ్రవణుని ఆజ్ఞతో మర్త్యలోకంలోని రాజగ్భహం శిబిరద్వారం పూజాధిష్టానంలో ఇ సతత. 


అనాథపిండదుడు లేఖద్వారా సంబంధం నిశ్ళయమైనట్టు తెలుసుకొని బ్రాహ్మణుడు మా 
మ కన్యాశుల్కంతో రాజగ్భహానికి (శ్రావస్తి కిస బయలు న. ఈ క ఫర 
0 వనా 
న ట్ట sah రాజ్ఞార్లమైన భక్యభోజ్య సామగ్రి గుట్టలు గుట్టలుగా పడిఉండడం 
రాచి, ఆశ్చర్యపడి అనాథపిండదుడు నిష్కుపట హృదయంతో “ఈ అపార 


భక్షో గత్సవం ఏమిటి? రాజును భోజనా 
ఊ గత్సవం ఎ ? నం భి జనానికి ఆహ్వానించారా? అని వుహాధనుణ్న ప్రన్నించాడ 
( ఎరుం 9. 


“సంఘపరీతుడైన బుద్దభగవానుణ్సి ఆహాంని సంఫ 
1 ద్ద ణ్నీ ఆహ్వానించాను. సంఘానికి ఇది నా మహోత్సవం” అని మహాధనుడు 


వై కొత్తవెలుగుతో అన్నాడు గదా: “ఆర్యా! బుద్ద 


ఓ | విని es గ 


బయలుదేరి శిబికాదా 
రం చేరాడు. అక్కడ 


అ 


నిర్మలమై, నిర్విఘ్నమై పోతాయి! అనాథపిండదుడు 
నాకు ప్రశమసంపద ఏర్పడింది. వికార విచ్చేదం కలిగింది 
బుద్దదేవుని దర్శించకపోవడం ఎంత దురదృష్టం? 


జేతవన ప్రతి[గ్రహావదానం 105 


కలుగుతుందా? ఆహా! నేను ఆయనను సమీపించే కొద్దీ నాలో విరాగం పెచ్చుతున్నదే? ఈయన చూపు 
అమృత మధురమూ, ఉదారమూను. కాంతి చం[ద్రకాంతిలాగ చల్లనిది. ప్రవర్తన తరుణ కరుణాపూరితం. 
బుద్ది ప్రసాదముయమైనది. వీతరాగుల నిస్సుంనార ప్రవత్తి కూడ ప్రియవే సుమా!” అని అతడు 
ప్రసన్నచిత్తంతో బుద్దదేవుని సమీపించి ఆనందంతో పాదపద్మాలకు అభివందనం చేశాడు. భగవానుని 
ముఖారవిందంపై కూడ అనాథపిండదుని కలుసుకున్నందుకు సంతోషించి అను గ్రహించినట్టు సంపూర్ణ 
కారుణ్య పూరితమైన కాంతి వలసింది. ఆయన జన్మరజస్సును పరిశుద్దం చేసే సుధాన దివలె 
మిలమిలలాడుతూ ఊరట కలిగించే చూపును అనాథపిండదునివై ప్రసరింపజేశాడు. 

పిదప భగవానుడు అతనికి చతురార్యసత్యాల జ్ఞానం కలిగించే కల్యాణ ధర్మోపదేశం చేశాడు. 
ఆయన శాసనంతో అనాథపిండదుడు సమస్తక్టోశ సంతతిని త్యజించి ఇలా విన్నవించాడు. “ఇప్పటికే కాలం 
మించిపోయి మీ శరణుపాందాను. నిరంతరాపన్న వాసనలవ్ల ఈ సంసారంలో నా మనసు ఇక నిలవడం 
లేదు. మీ దర్శనం ఎప్పుడూ చేసుకోదలచాను. వుహాత్ముల సందర్శనం అశుభాన్ని తొలగించి 
తక్షణశుభాన్ని కలిగించి, సముచితాచారాన్ని సూచిస్తుంది. కనుక మీ విహారం కోసం మా పట్టణంలో 
ఆమూల్య రత్నమందిరాలతో సుఖాహ్హమైన ఒక విహారం ఆదరంతో నిర్మింపజేస్తాను. మేము సంపదలతో 
చేసే సేవలు, సపర్యాపరిచర్యలు స్వీకరిస్తూ ఆ విహార నివాసంతో మమ్ముల అనుగ్రహించండి.” భగవానుడు 
“అలాగే” అని అతని ప్రార్ధనను అంగీకరించాడు. సజ్జనులు తమవై ప్రతిగలవారి అభ్యర్థనను తోసివేసి 
ప్రగల్బం చూపరుగదా” అనాథ పిండదుడు ఈ విధంగా సుగతదేవుని ఆహ్వానించి భగవానుని ఆదేశంతో 


తన వెంట వస్తున్న శారిపుత్ర భికువుతోపాటు శ్రావస్తీ నగరానికి బయలుదేరాడు. 


నగరంలో బంగారువంటి జేతకుమారుడు ఇచ్చిన ప్రభూతకాంచనంతో అనాథపిండదుడు 
ధం వేసాడు. దేవతలు భక్తు త్సాహాలతో ఆ కార్యానికి సహాయం 


ర్మితమైంది. జేతకుమారుడు కూడ భక్తి శ్రద్దలతో భగవానుని 


శ్రావస్తే 
తను ఉద్దేశించిన విహారానికి మూలబం 
చేయగా, త్రిదివాకారమైన విహారం ని 
యశఃపుణ్య ప్రతిష్టకోసం ద్వారకోష్టం నిర్మించాడు. 

ఈ అద్భుత విహార నిర్మాణం చూచి కపణకాది తీర్జురలు ఈర్ష్యాద్వేషాకులులై లేనిపోని అపవాద 
వివాదాలతో కయ్యానికి కాలు దువ్వారు. వారిలో ప్రముఖుడైన రక్తాక్షుడనే క్షుద్రపండితుడు, ప్రతిదానికీ 
రెక్కలున్న నల్లతాచులాగ ఎప్పుడూ ఎగిరిపడేవాడు, తనను వాదంలో జయించనిదే విహారం నిర్మించడానికి 
వీలు లేదని అడ్డగించాడు. దానిపై అనాథపిండదుడు ఆర్య శారిపు[త్రుణ్ణి వాదానికి పిలిపించాడు. 
శారిపుత్రుడు రాగానే రక్తాక్షుడు ప్రభావోత్కర్లం చూపవలసిందని పందెం వేసి, ఇంద్రజాల బలంతో ఎదిగిన 
ఒక మామిడి చెట్టును కల్పించాడు. శారిపుత్రుడు తన ప్రభావంతో నోటితోనే ఊది ఆ మామిడి చెట్టును 
ఆ తీర్చని ఉత్సాహంతోపాటు కూల్చివేశాడు. తర్వాత రక్తాక్షుడు వికసించిన కమలాలతో ఒక సరస్సును 
కల్పించాడు. శారిపుత్రుడొక ఏనుగును కల్పించగా, ఆ ఏనుగు ఆ సరస్సును, పద్మాలను తొక్కివేసి 
పంకమాత్ర శేషంగా చేసింది. రక్షాక్తుడు దానితో రక్తాక్షుడై తన రొమ్మునుంచి ఏడు పడగల నాగుబామును 
వెలికిలాగాడు. శారిపుత్రుడు గరుడిని కల్పించి దాని రెక్కల గాలితో ఆ సప్తఫణ సర్పాన్ని 

పిదప రకాక్షుడు బేతాళుణ్ణి ఆవాహన చేశాడు. శారిపుత్రుడు బేతాళుణ్న 


ఎగురగొట్టించాడు. ప 
మంత్రబలంతో బంధించి, రక్తాకునివైకే తిప్పాడు. బేతాళుడు రక్తాకుణ్నే చంపబొ యాడు. రక్తాక్షుడు 


106 అవదాన కల్పలత 


బేతాళుడు వెంటబడి తరుమగా భయంతో అభిమాన జ్వరం నశించి శారిపుత్రని కాళ్ళవై పడి శరణు 
వేడాడు. ఈ విధంగా రక్తాక్షుడు, ఆ పరాజయంతో శరణ్యుడైన బుద్దదేవుని శరణుపాంది సన్న ్యసించి 
వీతరాగుడై, శుద్దబోధిని పొందాడు. తక్కిన తీర్చ్యులు విద్వేష క్రోధాలు పట్టలేక ఏవిధంగానైనా భిక్షువులను 
చంపుదామని భావించి విహారం కట్టడపు పనివారిగా చేరారు. ఆ ధర్మద్రోహులను కూడ శారిపుత్రడు 
క్రమంగా కనిపెట్టాడు. ఆయన దృష్టి పడిన మా(త్రాననే, వారు స్నేహపూర్ణ హృదయులయారు. 
శారిపుత్రుడు వైద్యరాజులాగ వారి ఆశయానుశయ ధాతు ప్రకృతులను గమనించి ధర్మోపదేశంతో వారికి 
అనుత్తరమైన గతిని కల్పించాడు. శ 


ఈ విహార నిర్మాణ కార్యం నిర్విఘ్నంగా కొనసాగగా, శారిపుతుడు వుందహాసంతో 
అనాధపిండదునితో ఇలా అన్నాడు. “ఈ విహార సూత్రపాతం (మూలబంధం వేయడం) జరిగినక్షణమే 
తుషిత దేవలోకంలో గొప్ప స్వర్ణమయ విహారం రూపొందింది. ఆ మాటలు విని అనాథపిండదుడు 
సంతోషం రెట్టింపు కాగా, విహారాన్ని హేమరత్న వరాగారంగా సిద్దపరచాడు. ఆ విహారం చూడడానికి 
వచ్చేవారికి దారిలో అతడు రాజ్యాళ్లమైన వైభవోపదారాలు ఏర్పాటు చేసి, జినదేవునిక్తి విన్నపం పంపాడు. 
(శ్రావస్తికి జినదేవుని రాకతో ముల్లోకాలూ సంతోషంతో పొంగిపోయాయి. అప్పుడు అనాథపిండదుడు ఆ 


జేతవన విహారాన్ని బుద్దదేవునికి దానంగా ధారపోశాడు. ఆ వారిధార పడవలసిన ప్రదేశంలో పడక 
భగవానుని మాటపై వెంటనే మరొకచోట పడింది. 


ప్రదేశం దానమిచ్చాడు. ఈతడు పుష్యుడనే పేరు 
జన్మలో విశ్వభువుకు ఈ స్థలాన్నే దానమిచ్చాడు. 
ఇకముందు ఇతడు సుధనుడనే పేరుతో జన్మించి మైత్రే 


ఇది కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో జేతవన ప్రతి గ్రహావదానమనే ఇరవై ఒక్కటవ పల్హవం 


22. పితాపుత్రసమాదానావదానం 


గొప్పతనమనేది మణివలె మహ్వాళ్లమైనది. భవ్యులైన వారికది గుణగౌరవంతో అలవడుతుంది. 
గుణంలేని దేహగురుత్వం వెద్ద రాతి గుండ్లకున్న గౌరవంవలె నిష్టలమైనది. 

శ్రీమంతుడు, శుద్దిసుధకు నిధానమైనవాడు అయిన శుద్దోదనుడు ఒకప్పుడు తన రాజధాని 
అయిన శాక్యనగరంలో వైరాగ్యదీక్షతో సుగతత్వం పాందిన తన కువూరుణ్నీ తలచుకొని, చాల 
ఉబలాటపడుతూ ఇలా తలపోశాడు: “నా కుమారుని ముఖం ఎప్పుడు చూస్తాను? అది పుణ్యగుణాలకు 
అధివాసమైనది; సరస్వతికి నివాసమైనది; పద్మ సౌభాగ్యం కలది; మనశ్శాంతికి నలాననాఖమ్లైనర్‌, అలాటి 
కుమారుని వదనం ఎప్పుడు చూస్తాను.” కుమారుణ్ని చూద్దామనే అభిలాషతో అతణ్ని పిలుచుకొనిరమ్మని 
నేను జోతవనానికి పంపిన వారందరూ అతణ్నే రెప్పవాల్బకుండా చూస్తూ ఉపదేశామృతం క్రోలుతూ 
అనిమిషులెపోయి అక్కడే ఉండిపోయారు. అతని వద్దకు నాకు సాటివాడైన ఉదాయిని చనువుతో 
కంపు. అతడు తిరగిరాలేదు. లేఖపట్టుకొని వెళ్ళిన ఆయన స్వర్గమనోహరమైన జేతవనంలోనే నా 
కుమారుని అమృతవాక్కులు వింటూ లేఖత్వం (దేవత్వం) పాందాడేమో! నేను చెప్పిపంపిన సందేశ 
వాక్యాలను ఆయన మరచిపోయి ఉంటాడు. ఇది నిజం. ప్రతివారూ ఆత్మహితం కోరేవారే; పరార్థమంటే 
చలబడిపోతారు. “వచ్చి నన్ను చూచి వెంటనే నా దేహాన్ని తాకి అమృత ప్రవాహంతో నన్ను అభివేకించు. 
dn నిస్సంగత్వం నుంచి విశ్రమించు. దయ కలిగి ఈ బంధుకార్యం చేయి" అనే నా సందేశ 
వతనాలు వని కూడా నా కుమారుడు నన్ను చూడడానికి క్షణమైనా ఆలసిస్తాడా? పల్లవ సుకుమారమైన 
ఆతని మనస్సుకు చనవును తోసివేయడం స్వభావం కాదు.” శుద్దోదనుడు ఈ విధంగా అనుకుంటూ 
తన్మయుడై తన కుమారుణ్ని చూడడానికా అన్నట్టు రెండడుగులు ముందుకు వేయగా, అతడు జేతవనానికి 
పంపిన ఉదాయి బుద్దదేవుని అనుగ్రహానికి చిహ్నంగా ప్రవ్రజ్యాదీక్షతో, సంతోషంతో ఎదురుపడ్డాడు. 
తొణికిసలాడే ఆనందంతో సన్న్యాసదీక్ష స్వీకరించి తనకుమారునితో సదృశమైన నిశ్చయంతో వచ్చిన 
ఉదాయిని చూడగానే శుద్టోదనునికి ఉత్కంఠ హెచ్చి, ధైర్యం shies మూర్చ వచ్చింది. శా 
మూర్చితుడైన రాజు పరిచారకుల శిశిరోపచారాలతో కొంతసేపటికి తెప్పరిల్లి are pos అ 
డగ్గుత్తికతో ప్రల్నించాడు. “దేవ! బుద్దదేవుడు కొన్నినాళ్ళు గడచిన తర్వాత మి వద్దకు వస్తాడు” అ 
ఆదరంతో పలికాడు ఉదాయి. Pn 

పిదప కొన్నాళ్ళు గడచిన తర్వాత సర్వార్థసిద్దుడైన పున 
సుంఘాలతోను ఆకాశమార్గంలో శాక్యనగరానికి వచ్చాడు. వై నుంచి p= we య. 
పాణిసరోజూలతో మందార పుష్పమాలికలను సమర్పించారు. అది చూడగా, ఆ 


భే అవదాన కల్పలత 


సాబగులుగల సురపర్వతంలాగ కనిపించాడు. బుద్దదేవుని అనుగమిస్తున్న దేవతలు పయనించే విమానాల 
రాపిడికి మేఘాలు ముక్కలు ముక్కలై, విమానాల బంగారు చిరుగంటలు మోగాయి. ఆ మోత 
దిగ్వనితల ముఖాలు శాస్త ఎడ భక్తితో చేసిన స్తవమా అనిపించింది. గగనం శూన్యమైనదికదా! అలాటి 
గగనం సురసిద్ద విద్యాధర సంఘాలతోను, వారు భక్తితో పట్టుకున్న శ్వేతచ్చత్రాలతోను ఎందరో 
సూర్యులతో నిండిపోయినట్టుగా కనిపించింది. ఆకాశమార్గంలో వస్తున్న ఆ సర్వలోకోపకారబుద్ది, 
సర్వాకృతి, సర్వవుయుడు అయిన బుధ్దదేవుణ్నీ దిక్కులనుంచి, భూమి నుంచి అందరూ 
మహాసంతోషంతో చూచారు. లోకుల లోచనాలకు సంతోషరాశి, సుకృతోత్సవాలకు పుణ్యావధి అయిన ఆ 
తేజోనిధిని ప్రజలు దర్శించి ఆశ్యర్యతరంగాలలో ఓలలాడారు. దివ్యప్రభావంతో వెలుగుతూ జగత్తుకే 
ఆశ్చర్యం కలిగిస్తున్న ఆ జగద్గురువైన కుమారుణ్ని ఉదాయి “అదుగో వస్తున్నారు అని సూచించగా చూచి 
శుద్దోదన మహీపతి దూరం నుంచే అంజలి ఘటించి నమస్కరించాడు. 
పిదప బుద్దదేవుడు ఆకాశం నుండి భూమి మీదకి అవతరించి, ఆర్యజనులు వెంటరాగా, రాజు 
పరిచర్యలు చేస్తుండగా. సర్వదిగ్భాగాలునిండి కాంతితో ప్రకాశిస్తున్న న్యగ్రోధవన రత్నభూమికి దయ 
చేశాడు. అక్కడ శాసనంతో లోకత్రయాన్ని సాసించే భాస్వచ్చరీరుడు చిత్ర విచిత్ర రత్నాలు తాపిన 
పాదపీఠ సహితమైన హేమావనాన్ని మేరుపర్వతాన్ని అధిరోహించినట్టు అధిరోహించాడు. 
మనస్సుకు చల్లిగా చంద్రుడిలాగ ఉన్నాడు; కండ్లకు అమృత ప్రవాహంలాగ ఉన్నాడు. తను కోరగా 
తరలి వచ్చాడు. అలాటి కుమారుణ్ని శుద్దోదన క్షితిపతి సంతోషంతో సంతృప్తితో రెప్పవాల్పక చూస్తూ, 
క్షణకాలం అనిమిషత్వం పొందాడు. కుమారుని రూపం రాజు మెడలోని మణిహారంలో ప్రతిబింబించింది. 
అది చూడగా రాజు ఆయనను ప్రీతిరసంతో తాగివేసి కడుపులో వెట్టుకున్నాడా అన్నట్టు ఉంది. రాజు 


బాష్ట్రగద్గద కంఠంతో సంతోషం పొంగులు వారుతుండగా కుమారునితో ఇలా అన్నాడు. “కుమార! నీ 
ఉపదేశం వల్ల అందరికీ హిమాచలమంత సంతోషం కలిగి శు స 


ఎందుకీ విరహోపదేశమో తెలీకుండా ఉంది. స్నేహంతో, సంతోషంతో, గుణగౌరవంతో నా బుద్ది 


న్ను ఆలింగనం చేసుకుందామని, ఎప 
, ఎప్పుడూ నీదగ్గరే ఉందామని, 
పాదాభివందనం చేద్దామని, ఒకేమారు ఉబలాటపడి పరుగెతు | 


సుతున్నది. నేను చెప్పే మాట గుణరహితమైనా, 
విరసమైనా, ల తా నీవై నాకున్న చనువుకొద్దీ నీవు వినాలి. స్నేహంలో అవాచ్యమైనదేదీ లేదు. తాపీన 
on రత్నాలత్‌ మిరుమిట్లు గొలిపే ఈ స్వర్ధభవనాలు వదలి శూన్యవనాలలో ఎందుకు తిరుగుతావు? 
సుందరులు తమ చేతులలోని బంగారు బిందెలతో సుగంధతోయాలు పోయగా స్నానం చేసేవాడివి. 
ళృ్ళలో ఒంటరిగా ఎలా స్నానం చేసావు? రత్సకాంతులీనే 
కుండలాలు నీ చెక్కిళ్ళవై అందంగా వేలాడడం ఎరుగవా? చం ద్రధవళమైన చందనం సుఖం తయన 
నీకు అకస్మాత్తుగా సంతోషం కలిగించడం మానివేసిందా? ఆదిశేషునిలాగ తెల్లని రాజ్బ్లమైన వెద్ద చాందినీ 


వుంచం పరుపుసె పడుకోవా? లక్షి 
పువై లత్మి నూతనాలింగన భోగానిక్షి యోగ్యమై నవనవలాడే నీ దేహం 


పితాపుత్రసమాదానావదానం 109 


అలాటి ఇప్పుడు హారాలు కూడా లేక హఠాత్తుగా ప్రణయానికే తలవంపులు తెస్తున్నది. రూపమా, 
పుష్పుచాపుని లజ్జింపజేసేది. ఐళశ్వర్యమా మదగజ కుంభాలవంటి చనుగట్టుగల కామినులు సులభంగా 
లభించేది. వయస్సా రతికి విలాసోపవనం వంటిది. అలాంటప్పుడు ఎందుకూ అనుగుణం కాని ఈ 
విరాగమెందుకు నాయనా? 

తండ్రి మాటలు విని శీలనిధి అయిన ఆ సుగతదేవుడు చంద్రరేఖవంటి తీగచిరునవ్వుతో 
నానారాజశేఖరులవై అనురక్త అయిన రాజలక్ష్మికి సిగ్గుకలిగిస్తూన్నాడా అన్నట్టు ఇలా అన్నాడు. “రాజా! 
జరారోగహతమెన ఈ జీవితం నీటి తరంగ రేఖవలె చంచలం కాకపోతే, విషయాభిలాష కూడ నిరంతరం 
ప్రహర్షామృతం వర్షంచేదిగానే ఉండేది. శమామృతం తాగి తనిసిన వారికి శూన్యవనభూమి స్థిరమైన నివాసం. 
ఐశ్వర్య లీలా మదవిహ్వాలులకు హర్మ్మ్యాలు నివాసమైనవి; అవి చివరికి నశించేవి. రాజులు కుంకుమపూవు 
కలిసిన జలాలతో స్నానం చేసి ఎల్లప్పుడూ సరాగులవుతారు. సంతోషశీలురు వునోనై ర్మల్యం వలె 
పరిశుద్దమైన నీటితో స్నానం చేసి విమలురు అవుతారు. కరుణాకులురైన వారి చెవికి అందం విద్యేకాని 
ఆషడలాలు కావు. చేతికి అందం దానమేకాని కంకణాలు కావు. దేహానికి అందం పరోపకారమేకాని చందన 
చర్చలు కావు. ముత్యాలకాంతితో మందహాసం చేస్నుట్టున్న ఈ నగలు రాజులు అనుభవించ గా 
మిగిలినట్టివి; మోహంతో ఎందరు వల్లభులనో మభ్యవెట్రినట్రివి. కనుక సజ్జనులకు ఇవి భోగ్యమైనవి కావు. 
రాజులు రాగాతురులు, శత్రుభయంతో తపిస్తున్నవారు, ధనధ్యానమే ఎప్పుడూ" చేసేవారు. అలాటివారికి 
మెత్తని శయ్యలవై కూడ నిద్రపట్టకపోవచ్చు. కాని, ప్రశాంతుడైనవాడు ఎక్కడ బడితే అక్కడ సుఖంగా 
నిద్రిస్తాడు. పాము కుబుసంలాంటి అందమైన వస్రాలతో అబ్బేది భుజంగవృత్తి. చీవరంతో అబ్బేది 
సజ్జనవృత్తి. ఈ భిక్షాపాత్రం పవిత్రం, స్నీగ్రం, అమృత సదృశం అయిన అన్నం ప్రసాదిస్తుంది. రాజులకు 
ఛత్రాలు వారి ముఖాన్ని ఇతరులు చూడకుండా కప్పివెడుతాయి. వీవనల గాలి మనస్సును చంచలం చేస్తుంది. 
హరిచందనంతో ఆగ్రమైన ముక్తాహారాలు హృదయానికి రాగసంగమనే రోగం కలిగిస్తాయి. ఐశ్వర్యాన్ని 
వియోగమనే రోగం వెన్నాడుతూనే ఉంటుంది. కాంతలు క్షణం సేపు అందంగా ఉండేవారు. విలాసమా 
విరసమైంది. -ఈ విధంగా ఎల్లకాలం అపాయం కాపురం చేసే భోగాన్ని ఎవరు సంతోషంతో అనుభవిస్తారు? 
భోగోపభోగం విషప్రయోగం లాగ ఒంటిని మొద్దుబారజేస్తుంది; ఎప్పుడూ జృంభాలను ( ఆవలింతలను, 
విజ్బృంభణను) కలిగిస్తుంది. ఇంకా ఇంకా అనుభవిద్దామనే నోరూర జేస్తుంది. సుఖ సంపద నవచంద్ర 
రేఖవంటిదని, యౌవనం ప్రభాత కుసుమం వంటిదని, ఈ శరీరం కర్శోర్మిమాలలతో కొట్టుమిట్టాడేదని 
గ్రహించి నేనీ అనురాగం వదలి వెట్టాను. కదిలే చామరాలతో, రెపరెపలాడే ధ్వజపుంజాలతో, తోకలల్టార్చే 
గుర్రాలతో, చెవులు కదలిస్తూ తాళాలు వేసీ ఏనుగులతో పాటు రాజ్యలక్ష్మి స్వభావ తు ఈ 
విలాసాలన్నీ క్షణభంగురాలు.” బుద్దదేవుడు శుద్దోదనుని క్షేమం i యట! చెప్పి, లు 
మహోత్క్యృష్షమైన చిత్తసంతోషం కలిగించి శాంతిసుధాపూరం ప్రవహించే చూపుతో అక్కడ సమావేశమైన 
జన పరిషత్తును చూచాడు. 

తర్వాత బుద్దదేవుడ 
బోధించాడు. ఏడువేలమందిని శమగుణ 
శుకోదనుడు మొదలైనవారు, ఆ గణసంఖ్యకు సమానమై 

సే 


9 శాక్యకులంలో పుట్టిన బుద్దువుంతులు డైబ్బై వేలమందికి ధర్మం 
విశేషవంతులనుగా చేశాడు. శాక్యగణంలో కుశలమార్గం పొందిన 
న వేలమంది [ద్రోణోదనుడు మున్నగువారు, 


110 అవదాన కల్పలత 


అమృతోదనుడు మున్నగువారు గొప్ప చిత్తశాంతిని పొందారు. ఆయన ఉపదేశం వల్ల కొందరు శ్రావకబోధి 
కలవారు, మరికొందరు ప్రత్యేకబోధికలవారు, ఇంకా కొందరు సమ్యక్సుంబోధి నిరతులు, మరికొందరు 
అనుత్తర బోధిసక్తులు, ఇంకా కొందరు గగన ప్రసన్నులు అయ్యారు. కొందరికి స్రోతః పరిప్రాప్త ఫలం, 
ఇంకా కొందరికి సకృదాగామి ఫలం, మరి కొందరికి అనాగామి ఫలం, తక్కినవారికి క్లేశవిముక్తిగల ల్హర్లత్‌ ఫలం 
సిద్దించాయి. 


ఆ పరిషత్తులో పాపశాపాల రాశి, పేర్చిన అజ్ఞానంతో మోహాంధకారం ప్రబలినవాడు అయిన 
దేవదత్తుడనే శాక్యుడు అక్కడివారు సత్యమార్గం అనుసరించడం చూచి, “ఇదంతా మాయ. రాజుకింకా 
పుత్రవాత్సల్యం పోలేదు. పుత్రుని అభివృద్దికి విర్రవీగిపోతున్నాడు” అని గేలి చేశాడు. అది చూచి మౌద్గల్య 
భిక్షువు జినశాసనంతో ఆ పాపరాశికి మహాద్భుతాలు ప్రదర్శించి అతని మదం అణచి వేశాడు. న 
భగవానుని ప్రభావం చూచి అద్భుతమేమీ కాదని, సామాన్యమైన పురుషకారమేనని అనుకున్నాడు. నిజమే 
మరి! _ ఉత్కర్లకృత్యాలు పదిసార్లు చూచి అలవాటయితే ఆశ్చర్యం కలగదు. 

మరుసటిదినం భగవానుడు సురేం 
విమానంలో రత్నమయమైన సింహాసనాన్ని 
బారులు తీరి కూర్చున్నారు. 


ద్రుడు తెప్పించిన మేరు పర్వతశిఖర సమాన కాంతిగల కనకమయ 
9 ఆగ 

అధిష్టించాడు. మహాకాంతిమంతులయిన బ్రహ్మేంద్రాది దేవతలు 

బా 

రి తలపాగాల తురాయీలు దిక్కులకు చంద్రకిరణ మాలికలు కట్టినట్టు 


అడ్డుగా ఉన్నవారిని తప్పుకోమని చెబుతూ రాజును 


అక్కడి వైభవం చూ ; 
వెర్రివానివలె కళాకాంతిలేని ముఖంతో ఇఫతితాను గాణ వై చాడు; నోటమాట లేదు. 


oa 


భ్‌ గాలతో జినదేవుని పూజించి ఆతనికి వ్య(గోధారావుం దానం 


పితాపుత్రసమాదానావదానం 111 


రాజ్యం చేస్తున్న భద్రకునికి కూడా విరక్తి కలిగి వనవాసం చేయాలనే అభిలాష కలిగింది. 
వివేకవంతుల ప్రశమాభిలాషయుతమైన మనస్సును నూతన సంపద కూడ అడ్డగించదుగదా! దేవదత్తునికి 
రాజ్యాభిషేకం చేసుకోవాలనే వునసు ఉందని తెలుసుకొని భద్రకుడు అతణ్ని పిలిపించి “నాకు 
ప్రవ్రజ్యాదీక్షాకాలం సమీపించింది. ఏమంటావు? రాజ్య పరిపాలనభారం స్వీకరిస్తావా?” అని ప్రశ్నించాడు. 
దేనదత్తునికి తను చాల నివేకవంతుడనే దంభం ఎక్కువ. కనుక సభలో తన మనోభిప్రాయం మరుగుపరచి 
“రాజా! రాజ్యంపై నాకు అభిలాష లేదు. ప్రవ్రజ్య స్వీకరించి నీవంటివాణ్నే అవుతాను” అని డంబంగా 
పలికాడు. భద్రకుడు దొంగవినయం చూపే ఆ కుటిలుని మాయ మాటలు విని “ఇదిగో! నీ సంకల్పానికి 
శాక్యగణవే సాక్షి” అన్నాడు. ఆ మాటలకు దేవదత్తుడు అదరిపోయాడు. అతనికి అర్దతాపం, 
భోగానురాగం ఇంకా తీరలేదు. కనుక “అయ్యో! ఎందుకు అకస్మాత్తుగా ఇలా అన్నాను. సన్న్యసించిన 
తర్వాత కూడా రాజ్యం పొందడం అయ్యేనా? అని మనసులో కుమిలాడు. 

పిదప భద్రకుడు మొదలయిన రాజకుమారులు తమతమ రాజ్యాలు వదలి ఆర్యవృత్త ప్రీతిగల 
శుద్దోదనుణ్ని ముందు వెట్టుకొని రథ గజాది నైన్యం వెంటరాగా, శాక్యదేవున్ని దర్శించబోయారు. ఇలా 
అందరూ వెళ్ళుతూ ఉండగా డేగ రక్తసిక్తమైన మాంసం ముద్దను అపహరించినట్టుగా దేవదత్తుడు 
రాజకిరీటంలోని పద్మరాగమణిని, తన ప్రభాంకురాలతో సూర్యునిలాగ వెలుగుత్నుదానిని, తస్కరించాడు. 
దానిని తస్కరించినవానికి ఘోరనరకం తప్పదని జ్యోతిష్కులు శకునం చెప్పారు. దానిని విని దేవదత్తుడు 
ఆందోళన పడ్డాడు. తప్పు చేసినవానికి మనసులో ఉలుకు ఉండనే ఉంటుంది. అదే వానికి దుర్నిమిత్తం. 
తక్కిన శకునాలు. దుర్నిమిత్తాలు దానికి పునరుక్తాలే కాని మరేమీ కావు. శాక్యసింహుని సన్నిధి చేరిన 
తర్వాత భద్రకుడు శుద్దోదనునికి సంతోషం కలిగిస్తూ దేవదత్తుడు మొదలయిన వారితో సహ చీవర 
భిక్షాపాత్రలు ధరించి ప్రవ్రజ్యను స్వీకరించి భూమినే వైరాగ్యమయిగా చేశాడు. విరాగంతో తమ హారాంగద 
కుండలాది అభరణాలు తీసివేసిన శుద్దొదనుని కేశపాశాన్ని, రాజకుమారుల కేశపాశాన్ని ఉపాలి అనే 
నాపితుడు కన్నీళ్ళు నింపుతూ తీసివేశాడు. ఆ కల్పకుడు(నాపితుడు) మూర్చుడు, నిమ్నకులజుడూ 
అయినప్పటికీ జినాజ్ఞతో ప్రవ్రజ్యను స్వీకరించి పూజ్యుడయ్యాడు. ఉత్తమచిత్త ప్రసాదానికి పాండిత్యం, 
జాతి కారణం కావుగదా! సంఘాన్ని శరణు పాందేటప్పుడు ఆ సంఘంలో కల్పకుడు నో ఉండడం 
'భద్రకుడు చూచి “రాజునై ఉండి ఈ నిమ్నుని పాదాలకు ఎలా నవుస్కరించడం? అని అనుకొని 
కదలకుండా ఉన్నాడు. రాజదర్భం, అహంకారం ఇంకా సడలక సంశయాత్ముడైన భద్రకుణ్ని భగవానుడు 
చూచి నవ్వుతూ “ప్రవ్రజ్యతో మోహమహానుబంధం గల జాత్యభిమానం తొలగాలి” అన్నాడు. భద్రకభూపతి 
ఆ మాట విని రాజపుత్రనితో సహా ప్రణామం చేశాడు. అప్పుడు పృథివి కంపించింది. భగవానుడు హితవు 
చెప్పినప్పటికీ పరుపవాక్కయిన ఆ దేవదత్తుడు మాత్రం నమస్కరించలేదు. 
మి కదలినందుకు భిక్షుగణం ఆళ్ళర్యపడి, “దానికి 
కారణమేమిటి?” అని ప్రల్నించింది. “ఈ రాజు మునపటి జన్మలోను ఉపాలి అనే ఈ కల్చకునికి ప్రణామం 
చేశాడు” అంటూ భగవానుడు ఆ గాథ తెలిపాడు. “పూర్వం కాశీపురంలో భద్ర అనే వేశ్య ఉండేది. 
దానికి సుందరకుడనే యువకుడు సేవ చేసేవాడు. వాడు చాల దరిద్రుడు. ల! సర్వవ్యసనాలను 
నేర్పుతుంది మరి! ఒకమారు ఆ గణిక అతనిని పూలు కోసుకొని రావడానికి పంపించింది. అతడు ఆమె 


భద్ర కుడు నవుస్కరించినప్పుడు భూ 


112 అవదాన కల్పలత 


సమాగమ మనోరథంతో తుమ్మెదవలె కొత్తకొత్త పూలు కోసుకోనే ఆశతో అరణ్యంలో తిరుగుతూ 
అలసిపోయి ఒక గీతం పాడుకున్నాడు. ఈలోగా వేటకు అడవికి వచ్చిన బ్రహ్మదత్త మహీపాలుడు 
తిరుగుతూ అలసి సొలసి అక్కడికి చేరాడు. అప్పుడతడు సుందరుడు పాడుతున్న “ఓ మధుకరమా! 
కొత్తకొత్త పూలకోసం ఆశపడి ఎందుకు తాపం పొందుతావు? త్వరగా వెళ్ళు. వికసించిన కమలాననం గల 
కమలిని సాయంకాలం కాగానే ముకుళిస్తుంద అనే గీతాన్ని తీగపాదలచాటునుంచి విన్నాడు. విని ముందుకు 
వచ్చి, మందహాసకాంతిని తాను ధరించిన హారాలకాంతితో కలుపుతూ “మిత్రమా! ఈ ఎర్రటి ఎండలో ఈ 
గీతరసాభియోగమేమిటి? అని (ప్రశ్నించాడు. “భూమిపతీ! సూర్యుడు తాపకరుడు కాడు; కాముడు 
అంతకన్నా పొచ్చు తాపం కలిగించేవాడు. స్వకర్మ దుఃఖమే ఈ ప్రపంచంలో మానవునికి కష్టం కలిగిస్తుంది 
గాని ఎండకు కాగిన మరుభూములు కావు" అని సుందరకుడు సమాధానం చెప్పాడు. ఆ అర్ధవంతమైన 
మాటలు విని రాజుకు అతనిపై పీతి ఏర్పడింది. సంభాషణలో మనస్సును తాకే సుభాపితం ఎవరి 
ఆదరాన్ని పొందదు? 


పిదప ఆ సుందరుడు ఆ నిర్దనారణ్యంలో శ్రమపడి ఉన్న ఆ రాజుకు శీతలోపచారాలతో 


అలసట పోగొట్టాడు. రాజు ప్రసన్నుడై కృతజ్ఞతతో అతనిని తనవె 


౦ట తన రాజధాని అయిన వారణాసికి 
ఎలుచుకొని వెళ్లి, తనకు కారడవిలో నీళ్ళిచ్చి ఉపచారం చేసి, 


. గ్రా రాజ్యానికి ఇద్దరు రాజులుంటే ఎప్పుడూ వివాదాలు ఏర్పడుతూ 
గ 
ంటాంగదా. ఒక భోగ్యానికి భోక్తలు ఇర్దకుంటో ఇక కలహచే రూపు తీర్చుకుంటుందన్నమాట. కనుక 
ఈ నృపతిని చంపివేసి సవుస్తరాజ్యం (గ్రహించి సంష 
2 గెలుచు సంపూర్చుడవుతాను ని 
మరుక్షణంలోనే అతనికి తీవమెన ప్ర ఆ యు టల. 
క్ష అమైన పశ్చాత్తాపం కలిగింది. మరల ఈ విధంగా ఆలోచించాడు. “ అయ్యో! 
నాకు ఎలాటి నింద్వమెన ఆలోచ ( 
అం నాటు fs . కలిగింది? ఏమిటీ దౌన్దన్యం? ఇలా కృతఘ్నతతో సంకల్పించడం 
0 ఐం కదా. ప న స 
i ౦క లెపం వల్ల మనస్ఫే లజ్జ పడాలి కదా! రాజ్యానికి స్వస్థి. సుఖాలక్‌క 
నమస్కారం. సమ్మోహానికి తల్లీ అయిన లక్ష్మి క్షమించవీ. అనుభవమూ ఆలోచనా లేన్సివారికి ఈలాటి 
దుర్శుద్ది పుట్టడం మొదటి స్వభావం. సంపద విప ల్దీవలె వాసన చూడగానే మానవులకు మెకం కలిగిసుంది; 
మూర్చ వచ్చేట్టు చేస్తుంది; కండ్లకు చీకట్లు కమ్మే ట్టు చేస్తుంది.” ఈ విధంగా baw రాత్రల్లా 
ఆలోచించాడు. ఆతని మనస్సు పరిశుద్దమైంది. దానితో ప్రత్యేకబోధి పాందాడు 


్ట్‌ 
ఉదయం రాజు తను ఆలోచించిన ప్రకారం అద్ధరాజ్యం స్వకరించవలసిందని సుందరకుని చాల 
'బ్రతిమాలినాడు. తృష్ణ తొలగిన ఆ సుందరకుడు రాజ్యం స్వాకరించలేదు. మహానుభావుడైన ఆ రాజు 
అతన్ని ప్రత్యేకబుద్దభావం పొందినవాణ్నగా (క్రమంగా గుర్తించి 


ఆతని పాదపద్య్మాలపై తన సిగపూలదండలు 
బీరాడేటట్టు దండప్రణామం సమర్పించి తనబత్త ప్రసాదానికి అనుగుణంగా ఇలా విన్నవించాడు. “సత్కర్మ 


మ్‌ ఇగ (న (5 న 
విపాకంతో పుట్టి శమగుణాన్ని పట్టాభిషేకం చేసుకొనే వివేకం నమస్కార్యార్లమైనది. దాని ప్రభావంతో 
మానవులు వీతరాగులై రత్నాకర మేఖల అయిన భూమిని కూడ త్యజించగలుగుతారు.” సుందరకుడు రాజు 


పితాపు త్రసమాదానావదానం 113 


మాట విని, ఆయన అభ్యర్థనపై ధనం స్వీకరించి గంగపాలుడనే పేరుతో అతనికి అంతరంగ సేవకుడై 
: థ ౬ 

శాంతిపదం పొందాడు. పిదప ఉత్తమ కర్మప్రాప్తితో అతడు సన్న ్యసించి, సజ్జన పూజ్యతను పొందాడు. 
రాజు ఆయనకు వందనం ఆచరించాడు. అప్పుడు కూడా భూమి ఆరు విధాలుగా కంపించింది. అప్పుడు 
వందనం ఆచరించిన బ్రహ్మదత్తుడే ఈ భద్రకుడు. అప్పుడు రాజుకు కుశలం కలిగించిన గంగపాల 
కల్పకుడే ఈ ఉపాలి.! 

ఈ విధంగా భగవానుడు తెలిపిన ఆశ్ళ్చర్యోదంతాన్ని భిక్షువులు విని కుశల ప్రాప్తికి స్వచ్చమైన చిత్తమే 
హేతువని భావించారు. 

ఇది జ్షేమేంద్రుడు రచించిన అవదాన కల్చ్పలతలో పితాపుత్ర సమాదానావదానమనే ఇరవై రెండవ పల్లవం. 


23. ఎశ్వాంత రావ దాన ది 


చింతావుణి కన్నా అధిక కాంతులు విరజివ్ముతూ అపూర్వ ప్రభావంతో వెలిగే 
పురుషవుణులుంటారు. సత్త్వగుణధనులైన అలాటివారు తవుకు ప్రియమైన దారపుత్రాదులను 
దానమిచ్చినప్పటికీ, ముఖంలో కొంచెమైనా దైన్యరేఖ పాడగట్టనివ్వరు. అలాటి సర్వలోకానింద్యులు 
అందరికీ వంద్యులవుతారు. 
జినభగవానుడు ఒకమారు శాక్యపురంలో విహరిస్తున్నప్పుడు దేవదత్తుని ప్రసక్తి ప్రసంగవశాత్తు 
వచ్చింది. అప్పుడు భిక్షువులు కోరగా భగవానుడు అతని పూర్వవృత్తాంతం ఈ విధంగా తెలిపాడు. 
పూర్వం లక్ష్మీకి విశ్వాస వసతిగా, విశ్వోపకారం చేయదలచిన సుకృతానికి జన్మభూమిగా ఉన్నట్టి 
విశ్వ అనే పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని సంజయుడనే రాజు ఏలేవాడు. అతడు శత్రువులనే చీకట్లను 
పారదోలే సూర్యునివంటి పరాక్రమశాలి; ప్రజానయనాలకు ఆనంద సుధానిధి. ఆతని చరితం కూడ 
విచిత్రం. అతనికి విశ్చంతరుడనే కుమారుడు ఉండేవాడు. ఆయన చాల వదాన్యుడు. ఆ అపూర్వత్యాగి 
తన దానగుణంతో కల్పవృక్షకీర్తిని కూడ అపహరించాడు. ఆయన చాల చతురుడు గనుక సరస్వతి, లక్ష్మి, 
బుద్ది పరస్పరం అసూయ పడకుండా సరస్వతిని సత్యంతో, లక్ష్మిని దానంతో, బుద్దిని విద్యతో 
అలంకరించాడు. ఆయన సత్యవాక్య పరిపాలకుడని, దానశీలుడని, విద్యావివేకవంతుడని కీర్తి దిగంతాలకు 


వ్యాపించింది. వెంగలిచెండులోపలి చిన్న రేకుల పొట్టుల విశదసుందరవెన ఈ కీరి దిక్కాంతలకు 
కర్ణావతంసమైంది. - షై 


ప్రజలు ముక్కువై వేలు పెట్టుకున్నారు. తండ్రి అయిన విశ్చ్వమహారాజు సంతోషం తరిగి చింతాక్రాంతుడై 


మహామాత్యులను పిలిపించి, మహోద్వేగంతో, చింతాకుల మనోరథంతో ఇలా అన్నాడు: “కుమారుడు 


కాని, చెట్టును మొదట్సనే కొట్టివేస్తే, ఫలాభిలాషులు వ్యర్థంగా తిరిగి పోవలసివుంటుంది. ఆ రథాన్ని దానం 
తీసుకున్న బ్రాహ్మణుడు పరదేశంలో అమ్మివేశాడు" అని మంత్రులందరూ బాణాహతులవలె కష్టపడ్డారు. 

ఇలా ఉండగా ఒకమారు సుకృత పరిపాకం వలె హృదయాలకు ఆనందం కలిగించే మదనోత్సవమైన 
వసంత బుతువు వచ్చింది. ప్రేయసీ ప్రియులకు స్వయం (గ్రహాశ్లేష సుఖం ప్రసాదిస్తూ మధుకరార్థులకు 


విశ్యాంతరావదానం 115 


మధుదానం చేస్తున్న వసంతుని కీర్తులా అన్నట్టు పుష్టవనాలు వికసించి జగత్తు తెల్లబడింది. అప్పుడ అర్ధి 
కల్పతరువైన ఆ రాజకుమారుడు రాజవర్దనమనే ఏనుగెక్కి వికసించిన తరులతాదులను చూడడానికి 
బయలుదేరాడు. మార్గమధ్యంలో సామంత నృప ప్రేరిత్తులైన కొందరు బ్రాహ్మణులు అతనిని చూచి స్వస్తి 
వాచన పురస్సృరంగా ఇలా అన్నారు. “రాజకుమారా! నీవు ఈ లోకంలో జంగమమైన చింతామణివని పేరు 
"పొందావు. నిన్ను చూడగానే సిరి అర్జులను గాఢాలింగనం చేసుకుంటుంది. ఈ ఉత్తమ జన్మలో 
ప్రసంచంలో ఇద్దరి గొప్పదనమే అందరూ చెప్పుకొంటారు. వారిలో మొదటివాడు దానజలా ర్రహస్తుడైన 
నీవు. రెండవది దాన(మదం) జలార్ర హస్తం (తొండం)తో స్థిర సంపదగల గజరాజు. ఓ పుణ్యోదార! 
కుంజరాన్ని మాకు దానం చేయి. మరొకదాత యిలాటి దానం చేయలేడు.” బ్రాహ్మణులు ఈ విధంగా 
యాచించగానే ఆ రాజుకుమారుడు శంఖధ్వజ చామరాంకితమై సజీవమైన సామ్రాజ్యంలాగ ఉన్న ఆ 
ఏనుగును వారికి దానం చేశాడు. ఇలా బోధిప్రధానమైన ప్రణిధానంతో విమలచిత్తుడైన రాజకుమారుడు 
రథాన్ని, ద్విపాన్ని దానం చేసి ఆనందనిర్భరుడయ్యాడు. జయకుంజరమని విఖ్యాతిగన్న తన భద్రగజాన్ని 
కుమారుడు దానం చేసినందుకు రాజు చాల విచారపడి ఇక రాజ్యలక్ష్మీకి రక్షణ లేదని భావించాడు. తను 
రాజ్యభ్రష్టుడు కూడ అవుతానేమోనని భయపడి, కోపం చేసుకొని కువూరుణ్న పట్టణం నుంచి 
వెళ్లగొట్టాడు. 

రాజకుమారుడు తండ్రికి నమస్కరించి భార్య అయిన మాద్రిని, జాలి అనే కుమారుణ్ని, కృష్ణ 
అనే కుమార్తెను పిలుచుకొని అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో కూడ తన వద్ద మిగిలిన వాహనాదికం 
అర్జులకు ఇచ్చివేశాడు. గొప్పువారికి సంపత్తులోను, విపత్తులోను సత్త్వగుణం సమంగానే ఉంటుంది. 
ఒక్కనాడు మాద్రి కందమూల ఫలాలు తేవడానికి వెలుపలికి వెళ్ళింది. అప్పుడొక (బ్రాహ్మణుడు 
రాజపుత్రుని వద్దకు వచ్చి “మహానుభావా! నాకు పరిచారకులెవరూ లేరు. నీవు సర్వస్వదాత అని పేరు 
పొందావు. కనుక సమర్ధులైన నీబాలబాలికలిద్దరినీ నాకు దానం చేయి” అని కోరాడు. విశ్చంతరుడు ఈ 
మాట విని ముందు వెనకా ఆలోచించకనే తనకు ఇష్టమైన ఆ యిద్దరినీ వెంటనే ఆ బ్రాహ్మణునికి దానం 
చేసి, వారి వియోగ వ్యధను ఎలాగో భరించాడు. లోకంలో ధనం, పుత్రులూ, భార్య అందరికీ ఇష్టమే కాని, 
దయావంతులైన వదాన్యులకు దానంకంటే ప్రియమైంది మరొకటి లేదు. కొంతసేపటికి కందమూల ఫలాలు 
తీసుకొని మాద్రి వచ్చింది. తన కుమారుడు, కుమార్తె కనిపించలేదు. పుత్రవత్సల అయిన ఆమె తల్లడిల్లి 
భర్త ఎదుట మూర్చపడింది. ఆమె మూర్భతేరిన తర్వాత భర్త పుత్రదాన వృత్తాంతం తెలియజేశాడు. ఆమె 
అది విన్నంతనే, శోకాన్ని తప్పురాలైై, పెద్దగా విలపించింది. ఆమె మనస్సులో అపత్యస్నేహ దుస్సహమైన 
దుఃఖాన్ని ప్రియునివైగల ప్రేమతోనా అన్నట్టు లోలోపల పుటపాకం చెందినట్టయింది. 

ఈలోగా రాజకుమారునికి మరొక పరీక్ష వచ్చింది. సురపతి అతని వదాన్య నిష్టును పరీక్షించగోరి 
(బ్రాహ్మణవేషంతో అతని వద్దకు వచ్చి “ఓమహాదాతా! నాకు దాసీలెవరూ లేరు. నీవు నీ భార్యను నా 
పరిచర్యకోసం దానం చేయి” అని యాచించాడు. సత్త్వగుణ సాగరుడైన ఆ రాజకుమారుడు 
వియోగదుఃఖాన్ని వివేకంతో అణచుకొని, స్వకీయ జాయను వెంటనే అతనికి ధారపోశాడు. మాద్రి భర్త 
తనను అకస్మాత్తుగా దానం చేసినందుకు దెబ్బతిన్న జింకలాగ బెదరిపోయింది. అది చూచి 
రాజకుమారుడు ఆమెకు మనసులో బోధివాసనను కలిగిస్తూ ఇలా అన్నాడు. “ఓ కల్యాణి! ఊరడిల్టు. 


116 అవదాన కల్పలత 


దుఃఖపడవద్దు. ప్రియసంగమం కలలోని ప్రేమవలె అసత్యమైంది. ఈ బ్రాహ్మణునికి శుశ్రూష చేస్తూ, బుద్దిని 
ధర్మంలో ్రవర్తింపజేయి. ఈ అస్టిరలోకయాత్రలో సజ్జనులకు ధర్మమే శాశ్వతమిత్రం. సజ్జనులైన 
స్వజనాన్ని చూచాను. బంధువుల స్వభావాలు చూచాను. క్షణమా త్రమే పరిమళించి వాడిపోయే మిత్రులనే 
పూలహారాలను మెడలో వేసుకొని అనుభవించాను. దారాపుత్రులకోసం యౌవనాన్ని, జీవితాన్ని నిరంతరం 
గడిపాను. ధర్మంకంటే ఆప్పుడైన, స్టిరపరిచయంగల మిత్రుడు లేడు.” రాజకుమారుడు ఈ విధంగా 
ఆమెకు హితవుతో ధైర్యం చెప్పి తన మనస్సును కూడా కుదుటబరచుకొన్నాడు. అప్పుడు లోభపరిత్యాగం 
వల్ల ఆయన ముఖం అపూర్వ కాంతితో భాసించింది. ఆ సమయంలో వియోగశోక వికల అయిన నూ దిని 
చూచి శచీపతి వునసు కరిగింది. అతడు నిజరూపంతో ప్రత్యక్షమై “పుత్రీ! దుఃఖపడవద్దు. నేను 
త్రిదశేశ్వరుణ్ని. యాచకులకు నిన్ను ఈయన దానం చేస్తాడని తెలిసే, నేను వచ్చి నిన్ను దానమిమ్మని 
కోరాను. ఇప్పుడు నా దానివైన నిన్ను నీ భర్తవద్ద న్యాసంగా (కుదువగా ) భద్రపరుస్తాను. ఇక ఈయన 
నిన్ను మరెవ్వరికీ దానం చేయడానికి వీలు లేదు. పరుల సొమ్మును ఇతరులకు ఎలా ఇస్తాడు? నీవు నీ 


కువూరునితోను, కువూర్తెతోను కలుసుకొన డానికి కూడా తప్పక ఏర్పాటు చేస్తాను" అని చెప్పి, 
మాయమైపోయాడు. 

అక్కడ ఇద్దరు పిల్లలను దానం తీసుకొని వెళ్ళిన బ్రాహ్మణుడు విశ్వుని పట్టణానికి వెళ్లి, ధనాశతో 
వారిద్దరినీ అమ్మచూపాడు. విశ్వుడు వారు రాజకుమారుని సంతానమని తెలుసుకొని కన్నీరు నిండగా, చాల 
ధనమిచ్చి వారిని స్వీకరించాడు. కాలక్రమాన విశ్వమహీపతి పరలోకం చేరగా, పౌరులు అమాత్యగణం 
క రడం వల్ల ఆ రాజ్యన్ని విశ్వంతరుడు స్వీకరించాడు. కాని అతడు రాజ్యవిషయాలలో విరక్తుడై దానమే 


వ్యసనంగా ఉండెవాడు. అతని సత్త్వగుణ ప్రభావంతో ప్రజలందరూ ఐశ్వర్య సంపన్నులై యాచకుడనేవాడే . 


లకపోయాడు. ఆయన ధనంతోనే పూర్వవైభవం పొందిన ఆ జంబుకుడనే (బ్రాహ్మణుడు కృతఘ్నుడై ఈ 


సంపదంతా నా ప్రభావం వల్లనే కలిగిందని ప్రజలతో అన్నాడు. ఆ విశ్వంతరుణ్ని నేనే. ఆ ద్విజుడే ఈ 
దేవదత్తుడు. 


ఈ విధంగా దేవదత్తుని పూర్వజన్మ కథనంతో భగవానుడు భికువులకు దానోపదేశం చేశాడు. 


దానమనేది మాన స స్త తో ప 
| వులకు ఘోరాఖాత పతనంల్‌ పట్టుగొమ్మ; గాఢాంధకారం కమ్మినప్పుడు దారి 
చూఎ వెలుగు; దుస్ఫహ దుఃఖసమయంలో ఊరట; పరలోకంలో బంధువు 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో విశ్వాంతరావదానమనే ఇరవెమూడవ పలవం 
రా (ss) న 


24. అభినిష్కవుణావ దానం 


సూర్యుడు సకలలోకాలోక సృష్టికోసమే ప్రకాశిస్తాడు. చంద్రుడు ఇతరులకు శ్రేష్టమైన అమృతం 
ప్రసాదించడం కోసమే సంపూర్ణుడవుతాడు. ఈ విశాల జగత్తులో ప్రాణికోటి తరించడానికి విపుల 
కుశలసేతువుగా ఒకానొకడు పవిత్రమైన జన్మ స్వీకరిస్తాడు. 

పూర్వం శాక్యపురాన్ని శుద్దొదనుడనే శ్రీమంతుడైన రాజు పరిపాలించేవాడు. ఆయన కీర్తి 
చంద్రునికి పుట్టినిల్లైన రెండవ సుధాసింధువుగా ఉండేవాడు. ఖలులను ఆశ్రయించడమే లక్ష్మి స్వభావం. 
కాని అద్భుతకర్మలు చేసే ఆయన పరిపాలనలో లక్షీ గుణగణాలను ప్రేమించేది అయి గుణపక్షపాతిని 
అయింది. ఆయన ధవళకీర్తులు అఖిల దిక్కులతోను, తీర్చాలతోను, వనాలతోను వ్యాపించి 
వివేకవంతులలాగ ఇప్పటికీ మునివ్రతం ఆచరిస్తున్నవా అన్నట్టు ఉన్నాయి. ఆ రాజును చూస్తే 
విశ్వకర్మకుమారుడు శుద్దమాత(బాగా కొలిచేవాడు= we అవుదామని పూర్వం ప్రణిధానం చేసి 
అమలకాంతులతో మర్హ్యలోకంలో అవతరించాడా అన్నట్టు త్‌ స్తుంది. సత్సురుషునికి కీర్తివలె, చంద్రునికి 
కుముద్వతివలె ఆయనకు మహామాయ అనే దేవేరి ఉండేది. 

ఆ మహామాయాదేవి ఒకరాత్రి తెల్ల ఏనుగు ఆకాశమార్గంలో వచ్చి తన గర్భంలో ప్రవేశించినట్టు, 
తాను పర్వతం ఎక్కిపోయినట్టు, మహాజనులు తనకు నమస్కారం చేస్తున్నట్టు కలగన్నది. అప్పుడు 
తుషితదేవలోకంనుంచి బోధిసత్త్వుడు లోకానుకంపతో ఆమె గర్భంలో ప్రవేశించాడు. భువననందనుడైన 
బోధిసత్తుణ్ని గర్భంలో ధరించిన ఆ మహామాయాదేవి చంద్రుడు లోపల ఉన్న క్షీరసముద్ర వేలలాగ, 
దౌహృదచిహ్నాలతో, పాండురకాంతితో ఒప్పారింది. ఇత్యూకు రాజవంశ్యుడైన ఆ బోధిసత్త్వుణ్ని గర్భంలో 
ధరించిన ఆమె నిధిని కడుపులో పెట్టుకున్న భూమాతవలె శుభలక్షణాలతో కనిపించింది. ఆమెను వేవిళ్లు 
కూడ వింతగానే కలిగాయి- దానం చెయ్యడం , పుణ్యకర్మలు సలుపడం వంటివి. నిజమే! సహకర సౌరభం 
అంకురావస్టలోను అనుమానం లేనిదికదా! ఆమె నవమాసాలు గడిచిన తర్వాత లుంబినీవనంలో అదితి 
దివాకరునిలాగ ఒక నిండైన కుమారుణ్ని కనింది. ఆ కుమారుడు తల్లిగర్భకోశంలోని మావి తాకకుండా, 
గర్భం భేదించుకుని ఆవిర్భవించాడు. ఆమె అతని ప్రభావం వల్లి సహజంగానే ప్రసవవేదన తొలగి, 
స్వస్టశరీరురాలయింది. వజ్రసారాంగుడైన ఆ శికువు మాతృగర్చం నుంచి ఆవతరిస్తున్నప్పుడు అతని శ 
తెలుసుకొనడానికి శక్రుడు క్షణంసేపు అపాడు. కాని, అంతకుమించి న పు! స 
పుట్టీపుట్టగానే, ఏడు అడుగులు ముందుకు నడిచి, నాలుగు దిక్కులనూ sa సుస్నష్టంగా "ఈ 
నిర్చృతి పూర్వం(ప్రాబీనం), లోకంలో దీని గతి దక్షిణం (సమర్ధం), ఈ జాతి పశ్చిమం (వెనుకటిది), ఈ 
నిర్వృతి సంసారంకంటే ఉత్తరం ( శ్రేష్టం)” అని అన్నాడు. ఇలా అంటున్న ఆ అక్షయబలుడైన 
జగద్దురువును ధరించడానికి శక్తి లేనిదా అన్నట్టు పృథివి కంపించింది. దేవతలు ఆ శిశువును ఆకాశగంగా 


118 అవదాన కల్పలత 


2 


అంతో సాన్నం చేయించి, యశశ్ళ్శుభ్రమై, సత్త్వగుణంవలె విశదలలితమైన ఛత్రం ధరించారు; చామరం 
ఎచారు. ఆ శిశువు అవతరించినప్పుడు ఆకాశంలో ఒక దివ్య ప్రభ వెలిగింది. అప్పుడు కిష్కిందాద్రివాసి 
అయిన అసితముని మేనల్టుడైన నారదుడు ఆ ప్రభావ విశేషం చూచి ఆశ్చర్యపడి ఆసిత మునిని “నూరుగురు 
సూర్యులు వెలిగినట్టు వెలుగు కనిపిస్తున్నదే. కొండగుహల వూరువమాల చీకట్టు కూడా 
పటాపంచలయ్యాయే! ఏమిటీ వింత?” అని ప్రల్నించాడు. అసితముని దివ్యదృష్టితో చూచి, "వత్సా! 
బోధిసత్త్వుడు జన్మించడం వల్ల ఈ పుణ్య ప్రభావపటలం వ్యాపించింది. కుశల ప్రాప్తి కోసం అతణ్ని 
త్వరలోనే చూద్దాము" అని సమాధానం చెప్పి, ఆనందంతో విశ్రమించాడు. 


రా 


కుమారుడు జన్మించడం వల్ల సర్వార్జాలూ సిద్దించడం చూచి శుద్దోదనుడు అతనికి సర్వార్దసిద్ది 
అని నామకరణం చేశాడు. శాక్యపురంలో శాక్యవర్షనుడనే యక్షుడుండేవాడు. అతనికి నమస్కరించడం 
వల్ల శాక్యుల శిశువులు బాలారిష్టాలు లేక చల్లగా పెరిగేవారు. ఆ పద్దతి ప్రకారం శుద్దోదనుడు తన 
కుమారుణ్ని ఆ యక్షునికి నమస్కారం చేయడానికి పంపాడు. ఆ యక్షుడు ఆ బోధిసత్తుణ్ని చూడగానే, 
ఆయన పాదాలపై పడి నమస్కారం చేశాడు. పిదప రాజు ఆ కుమారుణ్ని ఒడిలో కూర్చోబెట్టుకుని, 
అతని దేహలక్షణాలను సాముద్రిక శాస్త్రజ్ఞులతో అడిగించాడు. లక్షణజ్ఞాలు అతని లక్షణాలను పరీక్షించి 
ఆశ్చర్యంతో ఇలా అన్నారు: “దేవ! దేహలక్షణాలతో ఈతడు దివ్యకుమారుడుగా కనిపిస్తాడు. ఈ 
లక్షణాలున్నవాడు విశ్వవిశ్రాంత శాసనుడు, ఇంద్రున్న కూడా అదుపులో వెట్టుగల సత్యమార్గవర్తి అయిన 


వేలాడుతూ సిరి కురుస్తూ ఉన్నాయి. గుహ్య 
మర్రిచెట్టులాగ నిండుగా ఉన్నది. సుత్లన్నీ ద 
కొంచెం కూడా తాకనిది; బంగారుచాయ 


ప్రదేశం ఏనుగుగుహ్యంలాగ గూఢంగా ఉన్నది. ఆకారం 
కేణావర్తాలు. శరీరం ఎత్తుకు తగిన పుష్టి కలదై రజోమలం 


అంతో వెలుగుతున్నది. చేతులు, పాదాలు, భుజాలు, 
కంఠా గ్రం-సప్తదృదాకారంతో ఉన్నాయి. శరీరం మీదిభాగం సింహంలా 


ఇలా ఉండగా తత్త్వదర్శి అయిన అసితముని నారదునితోపాటు ఆ శిశువును చూడటానికి 
శాక్యపురికి వచ్చాడు. బాలార్కుని వలె కల్పప్రకాశి అయిన ఆ శిశువును చూచి అతని ముఖకమలం 
o 9 5 
వికసించింది. శుద్దోదన మహీపాలుడు అతనికి ఎదురేగి, నమస్కరించి ఆతిథ్యమిచ్చాడు. ఆ బుషి 


అభినిష్క్రమణావదానం 119 


రాజుని చూచి “రాజన్‌! నీవు గుణగణాలతోపాటు పుత్రునితోను ప్రీతిపాత్రుడయావు. ఈ బాలుని 
లక్షణాలు మోక్షల కీ సమాగమకారణా లని, చక్రవర్తి శ్రీదాయకాలనీ అంటారు. వీటి ఫలం శాశ్వతమైనది. 
పద్మాకరం తన వికసిత పద్మాలతో లోకులకు కన్నులపండువు చేసి ధన్యులను చేసినట్టు సంబుద్దుడైన 
నీకువూరుడు బోధివై భవంతో లోకులకు సుఖాంబుజం ప్రసాదించి ధన్యులను చేస్తాడు, 
బోధిక్షీరసాగరుడైన ఈ శుద్దసత్త్వుని వాగమృతంతో విబుధులు (దేవతలు, విద్వాంసులు) జీవించి 
ధన్యులౌతారు. ఈ పుణ్యవంతమైన లోకంలో నేనొక్కణ్నో దురద్నపష్టవంతుణ్న. ఎందుకంటే ఈయనను 
సర్వకాలాలలోను దర్శించలేకపోతున్నాను గనుక. 
అసితముని రాజుతో ఈ విధంగా చెప్పి సెలవు తీసికొని గగనమార్గంలో తపోవనానికి వెళ్ళి 
మనస్సును ప్రసన్నం చేసుకొని, దేహత్యాగం చేయదలచాడు. అప్పుడు నారదుడు అంత్యోపదేశం 
చేయవలసిదిగా కోరగా అసితముని ఇలా అన్నాడు. “వత్సా! సర్వార్ద సిద్దకుమారుడు అమృతోపదేశం 
చేస్తాడు. ఆ రాజకుమారునితో అనామయమైన అమృతోపదేశం స్వీకరించి సంసార జలధిని తరిస్తావు” అని 
చెప్పి దేహత్యాగం చేశాడు. నారదుడు అతనికి దేహ సంస్కారం చేసి వెంటనే వారాణసికి వెళ్ళి, సిద్దికోసం 
కాత్యాయనుడనే పేరుతో వేచి ఉన్నాడు. 
ఇక్కడ శాక్యనగరంలో కుమారుడు నానాటికీ వెరిగి వెద్దవాడవుతూ సకల విద్యలలోను పారగుడై, 
సర్వలిపులలోను ప్రవీణుడై, (బ్రాహ్మిఅనే నూతన లిపిని కూడా సృష్టించాడు. ఆయుతగజబలుడని విఖ్యాతి 
పొందాడు. ఆ మహాబలునికి విశాలానగరవాసులు ప్రీతితో ఒక మదగజాన్ని బహూకరించారు. అతడు 
చక్రవర్తి అవుతాడని వైశాలికులు పంపిన కుంజమనే ఈ బహుమానకుంజరాన్ని దేవదత్తుడనే శాక్యుడు 
అసూయాద్వేషాలతో చంపివేశాడు. పడిపోయిన ఆ గజాన్ని నందుడు ఏడడుగులు ఇవతలికి లాగాడు. 
సర్వార్ధసిద్దికుమారుడు దానిని ఎత్తి పురప్రాకారానికి ses విసరివేశాడు. waa ధనుర్విద్యా ప్రదర్శన 
జరిగింది. కుమారుడు ఏడు తాటిచెట్లను ఒక్కబాణంత్‌ పడగొట్టి భూమిని కూడా భేదించాడు. ఈ 
విధంగా ఛేద్యభేద్యాస్త్ర శ(స్రాలతో అందరినీ మించిపోయాడు. అతడు తనతో సమానమైన 
రూపగుణాలుగల యశోధర అనే కన్యను శుద్దశీలుడు ఉన్నతిని పొందినట్టుగా వివాహం చేసుకొన్నాడు. 
ఇలా ఉండగా ఒకమారు మహావాతం వీచి సప్తయోజన విస్తారమైన ఒక మహావృక్షం రోహిక అనే 
నదిలో కూలిపోయి ప్రవాహానికి అడ్డు ఏర్పడింది. అందువల్ల ఆ నది ముందుకు ప్రవహించడం మాని 
(భ్రష్టఅయిన వనితవలె ఎదురెక్కి పట్టణానికి జలప్రళయం తెచ్చింది. రాజకుమారుడు ఆ మహావృక్షాన్ని వైకి 
తీసి, విరిచి పారేసి, ప్రజలను, మత్స్యాది జలజీవులను జలకల్లోల విప్త్రవంనుంచి రక్షించాడు. ఒకమారు 
సిద్దార్థకుమారుడు దేవదత్తుడు ఉద్యానవనంలో తీక్ష్యమైన బాణంతో కొట్టిన హంసను బతికించాడు. 
దానివల్ల దేవదత్తునికి చాల కష్టం కలిగింది. కుటిలులైనవారు సమానకులగుణుల ఉన్నతిని సహించకపోవడం 
సహజమే. ఒకమారు గోపిక అనే రాజకన్యక కందర్భసుందరుడైన కుమారుణ్నీ చూచి ఉత్సుకురాలయింది. 
ఆమె తన కుమారుని మనసెరిగిన వధువని నిశ్చయించి, రాజు ఆమెను అతనికిచ్చి పెండ్రిచేసి మన్మథుని 


మనోరథం పూరించాడు. 
కొంతకాలానికి కొందరు జ్యోతిష్కులు శుద్బ్‌ధనుని వద్దకు వచ్చి, ఇక ఆరునాళ్ళు గడిచి, 
వతవనాడు వీ కమారుతు చక్రవర్తిగాని, మునిగాని అవుతాడని దృఢంగా చెప్పారు. వారి మూట సిని 


120 అవదాన కల్పలత 


నృపాలుడు సన్నా్యాసానికి భయపడి కుమారుని చక్రవర్తి పదవికోసం దినాలు లెక్కపెడుతూ 
ఆలోచించసాగాడు. ఇలా ఉండగా సర్వార్దసిద్దికుమారుడు ఒకనాడు కదం తొక్కే కమనీయమైన 
గుర్రాలు పూన్చిన రథం ఎక్కి ఉద్యానవనంలో విహరించడానికి వెళ్ళాడు. దారిలో అతడు ముసలితనం 
ముంచుకొనిరాగా జీర్ధజర్హరితాంగాలతో , నెరిసి విరిసిపోయిన వెం(డ్రుకలతో పండి ఎండిపోయిన ఒక వ్యక్తిని 
చూచాడు. పిదప తన దేహాన్ని చూచుకొని “అయ్యో! ఈ దేహం పూర్తిగా పండితే ఈ విధంగా 
జుగుప్పితమైన ఆకారం పొందుతుంది. ఈ దేహం వయస్సు పూర్తిగా అయినా సంతృప్తిని పొందదు. 
ముసలితనం నెరసిన వెంట్రుకల సాకుతో ముసలివానిని నవ్వుతున్నట్టు ఉంటుంది. స్నాయుపాశబద్దమైన, 
అస్టిపంజరమైన ఈ శరీరంలో ఈ వృద్దుడు మోహవిహంగమాన్ని వెంచుతాడనుకుంటాను. ఓ సారధీ! ఈ 
వృద్దుడు ఇక్కడ ఏమి చేస్తాడు? తపోవనానికి ఎందుకు వెళ్ళడు? వృద్దుని దేహం లాగ నా బుద్ది కూడా 
కుంచించుకుని పోతున్నది. ముసలివాడు పట్టుకోసం కర్ర పట్టుకుంటాడేగాని ధర్మబుద్దిని ఆశ్రయించడు. 
ముసలితనంలో దేహం కుటిలమై వంకరటింకరై పోవడం వల అవివేకం సహజం కాబోలు! ఈ వృద్దుడు 
య త. పండ్లలాగ ఉన్న మాటలతో ఏవగింపు కలిగిస్తున్నాడు. చూపు 
; ౦ ఉణంబంది. బలమా లుప్తమైంది. చెవులు మూసుకుపోయాయి. ద్దుడు 
మోహంతో తారుణ్యంలో ఉన్న ప్రియురాలిని తలంచుకొంటాడు. వృద్దుడు న 
తెల్లబారిపోయాడనుకున్నారు? అతిప్రీయ అయిన ఈ తనువు చంచలమై విరక్తం(రక్తహీనం, రాగహీనం) 
కావడం వల్లనే సుమా!” అని చాలసేపు ఆలోచించాడు. ఈ కాయం క లి! అల్లి అహాతనని 
వక Te Ene. మర్‌"కమారు రాజకుమారుడు దారిలో కుళ్ళిపోయిన 
: ఒక వాండురోగిని చూచాడు. వెంటనే తన దేహరాః “ఈ దేహంలో 
రోగాలు పుట్టడం సహజం. చిత్రమేమిటంటే శరీరం an Ss . క 
రాజ్యభోగంలోను, ఇతర భోగాలలోను ఆదరం పోయింది. భురొ్తస్తాతై wea ~ sa 
బంధుజనులు దానిని వస్రాలతోను, పూలమాలలతోను అలంకరించి అంత్యక్రియల a శ జక 
తీసుకొని వెళ్ళుతున్నారు. దానిని చూచిన వెంటనే రాజకుమారుని ఉద్వేగం, దయ bats 
స వారక ఈ సంసారం నిస్సారమని, దీనికి పరిహారమేమిటని దీర్ణంగా rns “ఆ శవం 
మెడలో వేసిన పూలదండ మహాప్రస్థాన యాత్రలో ద్వీగపురాకృత కర్మమయమాలలాగ ఉన్సది. ఈ మాల 
ధరించి వీడు ప్రేతవనానికి వెళ్ళుతున్నాడు. విషయ విలాసాలలో మునిగి న. స లు 
మరుక్షణంలోనే కర్రలాగ, రాయిలాగ అయిపోతున్నారే. ఈ దేహం అస్టిరమెనది మ. iss 
మానవులకెందుకు? ఉద్వేగ జలాలున్న సంసార సాగరంలో బుడగ వంటిది. ఈ శరీరం sme 
తాకిడికి ఎప్పుడుపడితే అప్పుడు రాలిపోయే కర్మలత కొనపూవృవంటిది. శ్ర శరీరం. మాయ అనే 
వుత్తకాసిని నయనవి[భవురేఖ వంటిది. ఈ శరీరం, స్థిరమైన దనే అభిమానం ee 
పరహితమైనది పల్లెత్తుమాట కూడ పలుకలేదు. ధర్మవచనం ఒక్కటైనా వినలేదు. కుశలకుసుమాన్ని 
ఒక్కమారైనా వాసన చూడలేదు. సత్యస్వరూపం చూడనే లేదు. శాంతిపదాన్ని తాకనే లేదు- అని 
మానవుడు చింతిసూనే ఆయుస్సు గడిచి ఆకస్మాత్తుగా చల్లబడిపోతాడు" అని రాజకుమారుడు ఆలోచించి 
ఈ శరీరం విపదాప్ట్రతమని నిశ్చయించాడు. అతనికి అన్ని విషయభోగాలలోను వైరస్యం ఏర్పడింది. 


నురికొంత ముందుకువెళ్ళే వేళకు భిక్షాపాత్ర, కాషాయం ధరించిన ఒక సన్యాసి కనిపించాడు. ఆ సన్యాసిని 
శుద్దావాస కాయిక దేవతలు అక్కడ కల్పించారు. అతణ్ని చూడగానే రాజకుమారునికి సన్యసిద్దామనే బుద్ధి 
కలిగింది. ఇష్టనస్తువు చూడడం వర్ణ వారివారి స్వభావం స్పష్టమౌతుంది. రాజపుత్రుడు నగరుకు తిరిగివెళ్ళిన 
తర్వాత అడుగడుగునా అతనికి కలిగిన వైరాగ్యకారణాలను సారధి శుద్దోదన నృపాలునికి తెలియజేశాడు. 


పిదప రాజకుమారుడు తం|[డ్రిమాటతో (గ్రామాలు చూడడానికి వెళ్ళాడు. దారిలో ఆయన 

అ 4 న 4 ర్‌ 
మూతలు తీసివెట్టిన నిధులను చూచాడు. ఆ నిధులు పూర్వపు బుషులు భద్రపరచినవి. స్ర్రిలు వాటిని 
ఎత్తిపట్టుకున్నప్పటికి రాజకుమారుడు వాటిని తీసుకోకపోగా, అవి సముద్రంలో పడిపోయాయి. తర్వాత 


అతనికి కరకులు కనిపించారు. వారి తలనిండ ధూళి పడి ఉంది. కాళ్లూ చేతులూ పగిలి ఉన్నాయి. 
ES 


ఆకలితో దప్పితో అలసి సాలసిపోయి ఉన్నారు. నాగలి, కొ(అు మొదలయిన పనిముట్ల వల్ల 
గాయాలయినవారు. ఇలా బాధపడుతున్న వారిని చూచి రాజకుమారుని మనస్సు కరుణా ॥ర్రమైంది. 
వెంటనే వారికి కావలసినంత ధనమిచ్చి దారిద్ర్యం పోగొట్టి, ఎడ్లకు కూడ క్షం ia తర్వాత 
వెనుదిరిగి వెళ్ళుతూ మధ్యాహ్నపు మండుటెండలో తల్రడిల్లిపోయాడు. ఒళ్లు చెమటతో ముద్దయింది. 


క కు పరుగాతుతూ నీలహరిత కాంతులను 
రథధ్వని విని వేంఘధ్యని అనుకుని నెవుళ్ళు దిక్కులకు ఐ ట్‌ 
పించింది. అక్కడ అతడు కుండలాలు గండస్టలంవై 


వ్యాపింపజేస్తున్నాయి. అంతలో ఒక పచ్చని అడవి కని 3 
వ్రేలాడుతుండగా రథం దిగి ఒక నేరేడు చెట్టు నీడను చేరి sass ఆయన జొమ్ముపై 
చెమటబిందువులు ఒంటిని అంటివెట్టుక్‌ ని ఉంటే ముకాహారాలలాగ సర పొద్దు తిరిగినకొద్దీ 
అన్ని చెట్లు నీడా కదలిపోయింది. కాని శుద్దోదనపుత్రుడు Ee నేరేడుచెట్టు ir Be ఆయన 
దేహం మీదినుంచి కొంచెమైనా కదలిపోలేదు. ఆ చెట్టునీడ అతనికి వడదెబ్బవల్ల కలిగిన క! సంసార 
సాగరంలో అలసిపోయినవాని శ్రమను తీవ్రమైన వైరాగ్య వాసనలాగ పోగొట్టింది. ఇంతలో శుద్దోదనుడు 
పుత్రుణ్ని చూద్దామనే ఆతురతతో సైన్యంతో పాటు ఆ wis వచ్చాడు. సైన్యం ముందు నడుస్తున్న 
ఏనుగులవై తుమ్మెదలు మదజలవాసనకు మూగుతున్నాయి. ప 
చెదరిపోతున్నాయి. శుద్దోదనుడు కుమారుని ప్రభావం ఎర్హి చూత కదలకుండా ఉండడం చూచి 
గౌరవాద్భుత భావాలు హృదయంలో వ్యాపించగా, తనకు నవుస్కరించిన కువూరుణికి తానూ 
నమస్కరించాడు. అనంతరం రాజకుమారుడు తండ్రితో పాటు నగరానికి తిరిగి అ ss 
చివరిలో శవసంకులమైన పితృవనం చూచాడు. కొంచెంసేపు రథం ఆపమని సారథితో చెప్పి, ఉద్వేగంత 
ఇలా అన్నాడు. “సారథీ! ఈ కాయానికి అపాయం ఏర్పడి ఈ ప్రాణులదశ చూడు. ఇంత జరిగినా 
మోహంతో మనస్సు రాగార్రమౌతున్నదే! పరస్త్రీ దర్శనంతో సంతృషప్తిపడిన ఈ మానవుని కళ్ళను కాకులు 
పొడిచి రుచి చూచి, అబద్దాలు చెప్పిన నాలుకను లాగుతున్నాయి చూశావా? ఆ గద్దను చూడు. 
మదనిర్భరుడైన కామకునివలె ఆ స్త్రీశవం చనమొనలపై నఖక్షతాలు చేస్తూ సుఖిస్తున్నట్టు వెదవి కొరుకుతున్నది. 
చెటమీదినుంచి కాకులు రెట్ట వేస్తున్నాయి. అది చూడగా చెట్టు ఉమ్మి వేస్తున్నట్టు, కుళ్ళిపోయి 
. డుతున్న శవాల పూతిగంధానికి ఏవగించుకొని వాలిపోయి మూర్చపోతున్నట్టు, గద్దలు శవాల పేగులను 
తున్న షల్లవకరాలతో ముఖం 


రిచారికలు వేస్తున్న చామరాలకు ఆ తుమ్మెదలు 


కంపుగొ 
లాగుతూ ఆ ప్రదేశాన్నంతా అస్తవ్యస్తం చేస్తుండడం చూచి సంహిచక కదలు 
కప్పుకున్నట్టు ఉంది. అక్కడ చూడు, ఆ స్టూలకాయుడైన యువకుడు కదలకుండా పడి ఉన్నాడు. 


122 అవదాన కల్పలత 


కి(ఆడనక)_ క్ష కప క్ర 
a ( oak అతని గుండె హరించి మెడ పట్టుకొని రక్తం కనిపించగానే ఆశతో గోళ్ళతో గీకుతూ, 
పళ్ళగాట్లు పడిన పెదవి నమలుతూ, అనురాగంతో కామం వెల్తీవిరిసిన దానివలె కామకేళికి సరభసంగా 
పూనుకుంటున్నట్టు కనిపించడంలేదూ? ఈ విధంగా అంటూ సంసార భీభత్స భయంతో వైరాగ్యం 
పెచ్చువెరిగి ఈ క్లేశనిర్వాణోపాయం ఆలోచిస్తూ పట్టణంలో ప్రవేశించాడు. + 


రాజకుమారుడు నగరంలో ప్రవేశించినప్పుడు, ఒకమేడమీది నుంచి ఉన్నతవంశ సంజాత, కసూరి 


వ్యాపించిన ఆమె 
రాగతరళమైన కనులు ఆయనను చూడగానే ఉద్రికమయాయి. ఆ బేల ఆ _ 


గ యనను చూడగానే, లజ్ఞను 
సహించని మన్న న ్‌ | 
శ్రథుడు ఉసగొల్సినట్టు ముందున్న చెలితో చంద్రునివంటి ఈతని స్పర్శతో మదనసంతాప 


అతడు తని! స 
స, ఆమెకు గుణోజ్ఞ్వలం సువృత్తం అయిన హారాన్ని మనస్సుతోసహా యిచ్చాడు. రాజు అతని 


వనితను రప్పించి తనయుని అంతఃపురంలో 
స్తూ ఆరువేలమంది అతివలున్న అంతఃపురం 


అను ఆపివేయించాడు. తరాత 
తమ్ములను న రో కాప 
1 గర ద్వారాలలో కాపలా వెట్టించి అమాత్యనైనికులతో సహా తా 


విహరిస్తున్న రాజకుమారునికి అంతా నిస్సారంగాను, విరస 
అతని మనస్సులో పెల్టుబికే విరాగస్మృతితో ఇలా అను 
బుణుగురుల గుంపు; తీవ్ర వ్యసనాలకు, సంతాపానిక్ష 


టిని వద 
a లీ శీతలతర వృక్షాలతాతలం ఆశ్రయించి ప్రశమ సంసారంలో మక 
సముచితం. ఈ కాంతలు చల్లని వెన్నెలలో మైమరచి ని _అ౦ంల మనస్సు లగ్నం చేయడం 


అభిని ష్కమణావదానం య 


కొందరికి కేశపాశం వీడి భుజాలవై పడింది. మందానిలానికి కదలుతున్న దీపాలు ఈ భామినీ బృందాన్ని 
చూచి లజ్ఞపడుతున్నట్టు ఉన్నది. ఇక వెంటనే అరణ్యానికి బయలు దేరుతాను. ఒళ్ళు వాలిపోయి, లజ్జ 
లేకుండా గుడ్డలు వీడి నిద్రిస్తున్న వారికీ మరణించినవారికీ భేదమేమిటి?” 

రాజపుత్రుడు ఈ విధంగా ఆలోచించి, అంతజురం నుంచి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. 
అప్పుడు నగర ద్వారరక్షకులు ఒకరినొరకు “ఓహోయ్‌! ఎవరక్కడ? మేల్కొని ఉన్నారా? మేలొ-న్నవారికి 
కలత లేదు. ప్రభువు మనస్సు చూరగొనడానికి అందరూ మేల్కొనే ఉన్నారు. ఈ సంసారగృహంలో 
వివేకవంతుడు మేలొంటాడు. ప్రమత్తుడు మోహాంధకారంలో నిద్రపోతాడు. ఈ లోకంలో మెలకువే 
బీవితం. బతికిన వానికీ, చచ్చినవానికీ ఏమిటి వురి భేదం?” అని హెచ్చరించుకుంటున్నారు. ఈ 
సంభాషణను రాజపుత్రుడు మేడ మీదినుంచి విని తనప్రయాణానికి ఇది ఉపశ్రుతి అనుకొని తన మనోరథం 
సన్మార్గంలో బయలుదేరిందనే భావించాడు. పిదప అతడు క్షణం నిద్రించి, దానిలోనే నివృత్తిలక్షణమైన 
కలగని అనుత్తర జ్ఞాననిధి తనను సమీపించిందని భావించాడు. 

ఇంతలో అకస్మాత్తుగా యశోధరాదేవి మేలని భయంతో తాను కన్న కలను భర్తకు తెలిపింది. 
“ప్రభూ! శయనం, ఆభరణాలు, అంగాలు విరిగినట్టు, లత్మీ మనలను విడిచివెళ్లిపోతున్నట్టు కలగన్నాను” 
అని ఆమె భర్తతో అన్నది. ఆ మాట విని రాజకుమారుడు "“వెర్రిదానా! సత్యానికి వా కల్హాన ఈ సంసారమే, 
ఒక స్వవ్నం. ఈ స్వప్షుంతో మరొక స్వప్నం ఎలాటిది? ఖా కూడా ఒక స్వస్నం jena నా బాటు 
నుంచి ఒకతీగ పుట్టి ఆకాశమంతా వ్యాపించినట్టు నేను మేరుపర్వతం తలగడగా పడుకొని పూర్వపశ్చిమ 
సముద్రాలను రెండు భుజాలతోను, దక్షిణసముద్రాన్ని రెండు సారాలథ్‌ను ధరించినట్టు కలగన్నాను. ఈ 
స్వప్నం నీకు శుభకరం. భర్తకేది శుభమైతే భార్యలకూ అదే శుభం" అని Se భర్తమాట విని 
యశోధర ఏమీ పలుకలేక పోయింది. ఆమె మరల నిద్ర కమ్మి కండ్లు మూసుకొంది. 

అప్పుడు బ్రహ్మేంద్రాది అమృతాశనులందరూ వచ్చి బోధిసత్తునికి సత్వోత్సాహం కలిగించారు. 
రాజకుమారికి సహాయం వెళ్లడానికి నలుగురు దేవపుత్రులను వారు నియమించారు. ఆ దేవపుత్రులు వడిగా 
నడిచేవారు, భూమిని పర్వతాలను, సముద్రాలను ధరించడానికి సమర్ధులైనవారూను. pes ఇంద్రుని 
ఆజ్ఞతో పాంచికుడనే యక్షుడు రాజకుమారుడు హర్మ్యం నుంచి దిగడానికి సోపానపంక్తి నిర్మించాడు. 
దానిమీదుగా రాజకుమారుడు దిగి, ఛందకుడనే సారథిని లేపి, తన ఉత్సాహంలాగ ఉన్న కంఠకమనే 
గుర్రాన్ని తెమ్మన్నాడు. ఆ గుర్రం తీక్ష్యృరుచిరమైంది. లక్ష్మీకటాక్షంవలె నిగనిగలాడేదీని. దానిని 
రాజకుమారుడు తలవై తడివి, వీపువై తట్టుగానే అది లోబడిపోయిది. సజ్జనుల శమగుణం బయట లోపల 
గూడ సమానమైంది. దాని ప్రభావానికి శిశువులు కూడా లోబడుతారు. రాజకుమారుడు తన బలం 
కోవడం కోసం భూమిపై పెట్టిన అడుగును ఆ దేవపుత్రులు నలుగురూ కదలించ లేకపోయి 
ఆశ్చర్యపడ్డారు. అనంతరం రాజకుమారుడు నిశ్ళంచలమైన ఆ కంఠకాశ్వాన్ని ఛందకునితో పాటు ఎక్కి 
తన హృదయం వలె నిర్మలమైన ఆకాశంలో బయలు దేరాడు. ఆయన వెళ్లిపోతూ ఉంటే తలపాగా కుట్టు 
గాలికి సుళ్ళుతిరిగి ఎగురుతూ, ఆ రాజ్యలక్ష్మీ శోకోచ్చ్వాసంవలె కనిపించింది. ఆయున 
ఆభరణకాంతులకు ఆకాశమంతా చిత్రవిచిత్ర వర్థయుతమైంది. దానిని చూడగా ఆకాశం కూడా రకరకాల 
దారాలతో, పనితనంతో నేసిన చీవరం ధరించినట్టు తోచింది. అంతజుర దేవతలందరూ ప్రత్యక్షమై, 


తెలుసు 


124 అవదాన కల్పలత 


వెళ్లిపోతున్న అతని కన్నీళ్లు జలజల జాలువారుతుండగా కలువరేకులవంటి కండ్లను తిప్పి తిప్పి 
దాజపు తుడు నృపబాంధవ సహితమై సంసారం వలె విస్తీర్ధమై పట్టణాన్ని దూరం నుంచే ప్రదక్షిణం చెన 
“క్షమించు” అని వేడుకొని వెళ్లిపోయాడు. 
రాత్రి గడవడానికి ఇక ఒక క్షణం ఉంది. అందరూ నిద్రపోతున్నారు. వుహారుడనే 
రాజబంధువునికి తటాలున మెలకువ వచ్చింది. ఆకాశంలో వెళ్ళుతున్న రాజకుమారుణ్ని చూచి, మొదట 
చంద్రుడేమోననుకుని తర్వాత చాలసేవు ఆలోచించ్చి కట్టు బామ్బాలతో నిండగా బిగ్గరగా ఇలా అన్నాడు: 
“కుమార! రుచిరాకార! బంధువులకు జీవనమై బంధుబీవనం (ఎర్రటి మంకెనపువ్వు) వంటి నీకు ఈ విరక్తి 
చిత్రంగా ఉందే? ఇలా విడిచిపోవడం యుక్తం కాదు. నీవు వంశానికి కీర్తి తెస్తావని నీ పై తండ్రి ఎంతో 


ఆపెట్టుకుని ఉన్నాడు. అన్ని ఆశలకు (ఆశలకు, దిక్కులకు) ఆభరణ ప్రాయుడైన నీవు తండ్రిని 
ఎందుకు నిరాశపడ జోస్తావు?” 


దెహం నశించేది. కనుక విషయసుఖవునే ఉ(గవిషంతో బాధపడేవారికి అరణ్యమే అమృతాయతనం. 


కాశమార్గాన క్షణంలో నగరం దాటి, పొలిమేరలో 
డు. రాజకుమారుడు వెళ్లిపోయిన వృత్తాంతం మహానుడు 
అంతఃపురంలో హాహాకారాలు చెలరేగాయి. 
రాజకుమారుడు బ్రహ్మేంద్ర కుబేరాది దేవతలతో సహా 
చేరాడు. అక్కడ గుర్రం మీదినుంచి దిగి, నగలన్నీ ఊడ్చివేసి, 
ఛందకుణ్న చూచి, “ఛందక! నీవీ నగలు, గు 


భూమి మీద దిగి గుర్రమెకి. వేగంగా వెళ్ళిపోయా 
శుద్ద్గోదనునికి, అంతఃపురానికి తెలియజేశాడు. 


ద్వాదశ యోజనాలు వెళ్ళి ఒక్క అడవి 


రం తీసుకొని రాజమందిరానికి వెళ్లు. మాయాబంధనాలైన 
బంధువులుగా వసిస్తాను. ప్రాణి ఒంటిగానే 


తో కలిగే భోగాలు వదలి ఎవడు విరాగ విశేషం 
వల్ల కలిగే శ్రమకు లోనవుతాడు? పరిభవాలకు పుట్టిల్లయిన ఈ సంసారంలో వున పరిస్థితి ఇది. కనుక 


మదనుని ఆర్భాటాన్ని అరికట్టి శాంతినే ఆశ్రయిసాను” అని చెప్పి ముత్యాలసాకుత్రో అతని వియోగానికి 


దుఃఖిస్తూ కన్నిరు కురిపిస్తున్నవా అన్నట్టున్న ధగధగ మెరిసే ఆభరణాలను దేహం నుంచి తీసి అతని ఒడిలో 
వేశాడు. తర్వాత తన ఖడ్గంతో సిగను తరిగి ఆకాశంలోకి ౨ 


ఆదరంతో స్వర్గానికి తీసుకొని వెళ్తాడు. ఆ మహాత్ము 
చోట సజ్జనులు 'కేశప్రతి[గ్రహం' అనే చైత్యం నిర్మించారు. 
ఛందకుడు గుర్రాన్ని తీసుకొని నెమ్మదిగా ఏడునాళ్లకు శాక్య నగరసమీపం చేరి, దుఃఖంతో 


రాజకువూరుణ్నీ వదలి వట్టి గు(రం తీసుకొని “కుమార! కుమార!” 
చూడను?! అని ఆలోచించి, అక్కడే ఆగిపోయాడు. 


వలె పట్టణంలో ప్రవేశించింది. దానిని చూచి అంత 


అని పలవించే రాజును ఎలా 
జీను లేని గుర్రం మాత్రం మూర్తీభవించిన శోకం 
పుర స్త్రీలు, రాజు, అమాత్యులు విలపిస్తుండగా 


125 
అభినిష్కమణావదానం 


(¢ i 


తో తడిపివేశారు. యజమాని వదలివెట్టడం వల్ల అంతకుముందే ష్‌ 
కరక లేక పాణాలు వదిలింది. బోధిసత్తుని పుణ్యస్పర్శతో పవిత్రమైన ఆ న 
తురంగం వారి దుఃఖం wh మట పుట్టింది. సిద్దార్థుడు ఇంద్రుడిచ్చిన కాషాయచీవరం ధ . 
సంసార విమోచన కోసం lata ట మహాజనులు 'కాషాయ(గ్రహణం' అనే చైత్యం నిర్మించారు. 
సన్న్యాసి అయ్యాడు. ఆ ( న 
“ఈ విభవం అభవ ప్రవృత్తికి టా అని కుశలకాముడైన సర్వార్ధసిద్ది రాగాన్ని, 
లను మోహకూపం నుంచి ఉద్ది నకనుకుకన్నాు. 


), ఈ జన్మ, జన్మ విమోచనానికి, ఈ 


విజనప్రదేశవాసం ప్రజ వ. 
ప. వదలి గుణాలతో ప్రజల హృదయాలు చూరగొని ప్ర 


) రవెనాలవ పల్లవం. 
డు రచించిన అవదాన కల లతల్‌ అభినిష్క్రమణావదానమనే ఇ న్య 
ఇది క్షేమేం దు 


25. మూరవిద్రావణావదానం 


జన్మభయదూరులై, సంసారప్ర 
లై, భావాన్ని అణచివేయగలిగి, సుందరీలో 
| ల్‌ చన చక్రవర్తి 
మన్మథుణ్నీ తమ ఆదేశానువర్తిగా చేసుకునే మహానుభావులకు జయమగుగాక! య | 


వారు శుదోదన ప ek 
hr గే ల్రు(త్రంని 'బ్రబద్ది విని ఆయనను పెండ్డాడడానిక్రి పన్నెండు సంవ క 
జ్రన్తున్నారు. పరిమళం వెల్లివిరిసే పూలమాలలతో స ese 


సమాధానమిచ్చారు. మన్మథుని లీలలకు ప్రారంభంవలె జ్ర 
అంటనట్టు ఆయన మనస్సును అంటలేదు. “అయ్యో! 
)నలేదా? ఆ ని 

దా? అతనికి లోలనేత్రలైన స్త్రీలన్నా, సిరులన్నా 


మారవిద్రావణావదానం 127 


అప్రియవాక్యాలు విని ఆ కన్యలు నిట్టూర్చి “ఈ దానధర్మం ఆయన సిద్దికే తోడ్పుడనీ!” అని అన్నారు. 
చూడకనే కలిగిన స్నేహంతో ఏర్పడి మనస్సులో చిరకాలంగా నాటిన పక్షపాతం ఎంత చేసినా వెనక్కు 
తిరగదు. పక్షపాతం(పక్షవాతం) కూడా అలాంటిదే. బోధిసత్త్వుడు వారి మాటలు విని ప్రసన్నుడై 
వారినుంచి సెలవు తీసుకొని విశ్రాంతికోసం అడవికి వెల్లిపోయాడు. అమృతం వంటి పరమాన్నం 
భుజించడం వల్ల ఆయనకు దివ్యమైన బలం కలిగింది. కనక తపస్సుకోసం చల్లని నీడచెట్టున్న కొండను 
ఎక్కాడు. అక్కడ పర్యంకబంధంలో తపస్సుకు సుఖంగా కూర్చోగా అహంకారం వలె నిక్కినీల్లిన 
శిఖరాలుగల ఆ పర్వతం కూలిపోయింది. పర్వతం కూలి పోయినందుకు అతడు “అయ్యో! ఈ విధంగా 
జరగడానికి నేనేమి అనుచితకర్మలు చేశాను?" అని చింతిస్తూ, నిట్యూరుస్తుండగా, ఆకాశదేవతలు “ఓ 
సాధూ! నీవు అనుచితమైన పనేమీ చేయలేదు. అచ్చిన్నుడు, ఉత్తప్తకుళలుడు అయిన వానిని భూమి 
భరించజాలదు. నిరంజనానదిని దాటి వెళ్లితే వజ్రాసనమనే బోధిసత్త్య్వుల దేశం ఉంది. అక్కడ నీకు 
నిశ్చల తపస్సు జరుగుతుంది" అని తెలిపారు. బోధిసత్తుడు దేవతలు చెప్పిన దారిని బయలుదేరాడు. 


ఆయన అడుగు వెట్టినవోటెల్లా పద్మాలు విరిశాయి. ఆయన వెళ్ళుతున్న దారివెంట భూమి ,సలిలసమృద్దితో 


అడుగువెట్టుగా కంచుపాత్రవలె కంగున మోగుతూ విధేయురాలుగా గమనానుకూల అయింది. అతనికి 


అనుత్తరజ్ఞానవిధాన సాధనం ఫలించగల శుభశకునాలు పెక్కు కలిగాయి. 

ఆ నిరంజనీయలోకంలో కాలికుడనే గుడ్డి నాగరాజున్నాడు. అతడు బుద్దుని ప్రభావం వల్ల 
చూపు వచ్చి భూమివై శబ్దం విని లోపలి నుంచి వైకి వచ్చాడు. సర్వలక్షణసంసన్నుడు, da బంగారు రంగు 
కలవాడు అయిన బోధిసత్తుుని చూచి అంజలి ఘటించి, ఇలా స్తుతించాడు: “ఓ నలిననయనుడా! 
సుందరాకారుడా! నీవు ఈ యౌవనంలో సంపదలకు విరహం కలిగించి, ఈ వనంలో విహరిస్తూ ఈ 
సంసారసాగరంలో ప్రాణులకు అపార శాంతిపోషాభ్యుదయానికి హేతువయిన సత్యసేతువయావు; నీ రూపం 
ఎవ్వరికీ, ఏ ప్రాణికి కష్టం కలిగించనిదీ, అనాయాసంగా సుఖం కలిగించేదీని. అదిగో చూడు. జింకలు 
భయకాతురతతో వేతమాని పరిగెత్తిపోవడం లేదు. పక్షులు దగ్గరలోనే సవిలాసంగా నీ చుట్టూ 
తిరుగుతున్నాయి. క్రూరమృగాలు, తక్కిన జంతువులు ఎంతో నమ్మకంతో తిరుగుతున్నాయి. ఇటు 
చూడు. గున్న ఏనుగు పద్మమనుకొని సింహంపంజాను లాగబోతున్నది. 1. చక్కగా కేకవేస్తూ పురి 
విప్పి గాలి వీస్తూ సంతోపవెడుతున్నది. బెదురుచూపుల హరిణి నిర్భయంగా హరిణం వెంటబడింది. 
పశమసంవిత్సంపాదనకు పుణ్య ప్రసాదపూరితమైన స్థితి ఇదే. కనుక నీవిప్పుడే శుద్దబుద్దత్వం పాంది 


క్ష 
బోధిసిద్దుడవుతావు. కుముధ్వతిని చంద్రుడులాగ లోకత్రయాన్ని సంతోషోజ్జ్వలం చేస్తావు. దిననాథుని 


దీప్తకాంతితో కమలం వికసించి దానిలోని మధుపడ్రేణి వెలుపలికి వచ్చినట్టు నీ దివ్యావలోకనంతో దివ్య ప్రకాశం 
కలిగిన ప్రజల హృదయం నుంచి సంబంధం తెగి వెలుపలికి వచ్చిన మోహాంధకారాలు మరల హృదయంలో 
ముసరడం లేదు.” ఈ విధంగా వినయంతో స్తుతిస్తున్న నాగరాజును బోధిసత్తుడు ప్రసన్నబుద్దితో 
పలుకరించి నిరంజనానదిని దాటి వజ్రాసన ప్రాంతం చేరాడు. 

వజాసన ప్రాంత ౦లో ఆయున నిశ్చలమైన ఒక కళ స ఇంద్రుడిచ్చిన 
దక్షిణా గ్రదర్భలతో సంస్తరం సిద్దపరిచాడు. ఆ సంస్తరంవై పర్యంకబంధంలో ఆసినుడై నిశ్చయాన్ని నిశ్చలం 
చేసి, యోగ నిష్ణుడయ్యాడు. అప్పుడు ఆయన మథనానంతరం నిస్తబ్దమైన దుగ్గాబ్దిలాగ కనిపించాడు. 


128 అవదాన కల్పలత 


అసాధారుడు, కమాధారుడు (కమకు ఆధారుడు), కాంచనరుచి, ధీరలలితాకృతి, అచంచలుడు అయిన 
ఆయన క్షమాధారుడు(భూమికి ఆధారుడు), కాంచనరుచి అయిన మేరుపర్వతంలా ప్రకాశించాడు. 
ఆ (స్రవక్షయపర్యతం నాకు ఈ పర్యంకబంధం స్థిరంగా ఉండనీ- అని ఆయన సంకల్పించి, స్మృతిని 
ప్రతిముఖం చేసి యోగనిష్ణుడయ్యాడు. 


అప్పుడు ఆయన సంయమం పట్ట మాత్సర్యం వహించిన మారుడు లేఖహారుని రూపంలో వచ్చి 
బోధిసత్త్వునితో ఇలా అన్నాడు. “నీకీ అకావు కావున ఏమిటీ? లోకంలో ఇలాటి ది హుం 
కలిగిస్తుంది. నీ బుద్ది అకాలంలో తొడిగిన మొగ్గవంటిది. వెర్రితలలు వేసింది. నీకామన ఏమి బాగుంది? 
నీవు మరణించావనే అనుమానంతో దేవదత్తుడు నీ పట్టణం స్వాధీనం చేసుకున్నాడు: అంతజుర కాం Sen 
చెరబట్టి శుద్దోదన నృపాలుని కూడా బంధించాడు.” శోకామరవిషాలను వదలివెట్టిన సర్వార్ధసిద్ది ఈ 
వాక్యాలు విని, ఎంత మాత్రమూ వికారం పొందక “ఆహా! ము నా తపస్సుకు విఘ్నం Wasa 
య. దుళ్ళరితుడు జగత్తును శిఖండిలాగ ఆడిస్తాడు"- అని వ. కక్‌ మూలా నీ 
నా 9 | 
ఆ నిందకు దేహుల చితనోరుడైన — వర్త అరణ్యావుష్పం వాడి రాలిపోతుంది” అని నిందించాడు. 
pie తన ప్రయత్నం విఫలమైనందుకు కోపంతో వెళ్లిపోయాడు. 


తర్వాత లలితసుందరులు, లాలిత 
/ గకలితనయనాలతో ముఖంపై జీ 
వంపులతో భృంగతరంగాలు ముసిరే మామిడి కొమ్మ ౦పై జీరాడే భృంగాల(అలకల) 


నోఖీనిని వులినం చేశారు. 
చీనిచీనాంబరాలతో మెరిసే వా 


తన కుమార్తెలను 
భగ మ ఇ బ్య 
స ఎనోరథుడై సైన్యాన్ని సన్నద్దం చేయడానికి ఆరంభించాడు. 


రాళ్లతో సహా విడిచి ని 
న్‌ కీ ద బాణాలన్నీ బోధిసత్తునికి మందారాలు కమలాలు అయాయి. మరొకమారు 
లు శస్త్రవ్నష్టి కురి! ' క 
sires న 3 క్‌ రిఎంచాయి. దేవతలు అతని పర్యంకబంధాన్ని వజ్రంవలె సుస్టిరం చేశారు. 
సై ఇక జయం సాధించే సంకల్పం మానుకొని సమాధికి ఇక విఘ్నం చేయడానికి 


యించే స్పటికవృక్షం కల్పించా 
టి డు. గణగణ మోగే 
అతని బలాలను వ్యోమదేవతలు ఎత్తి చక్రవాటంలో విసిరివేశారు ఆ గంటల చెట్టును, మారుణ్ది, 


మారవిద్రావణావదానం 129 


అంతట భగవానుడు నిర్విఘ్నంగా తపస్సవూధి కొనసాగించి ప్రసన్న నిర్మలజ్ఞానం పొంది 
సర్వజ్ఞుడు, సర్వగామి, సర్వజాతిస్కృతివేత్త అయాడు. అనుత్తరజ్ఞాన సమ్యక్సంబోధిని పొందిన ఆ 
సర్వజ్ఞుడు సర్వభూతాల కర్మగతిని కనుగొన్నాడు. 

పరాజితుడైన మారుడు అంతటితో విరమించక శాక్యనగరానికి వెళ్ళి “తపజ్షేశంతో బోధిసత్త్వుడు 
అస్తమించాడు” అనే ప్రవాదం ఆకాశం నుంచి వ్యాపింపబేశాడు. ఆ ప్రవాదం విని పుత్రస్నేహవశుడైన 
శుద్దోదనుడు తలపై పిడుగుపడినట్టు కూలిపోయాడు. ఇక అంతపురజనం స్థితిని చెప్పవలెనా? వారు, రాజు 
ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించారు. అది చూచి సచ్చరిత పక్షపాతులైన వ్యోమదేవతలు ఈ విధంగా 
అన్నారు. “రాజూ! నీ కుమారుడు అమృతపానం చేసి, సమ్యక్సుంబుద్దుడయ్యాడు. అతడు చూచినవారికి 
కూడ మృత్యుభయం లేదు!” గగన దేవతల ఈ మాటలు విన్న అంతఃపుర జనానికి, అమాత్యులకు, 
రాజుకు అమృతము జల్టుపడినట్టు వెంటనే ప్రాణాలు వచ్చాయి. ఆ మహోత్సవానంద సమయంలో 
బోధిసత్తుని మహిషి యశోధరాదేవి సుందరుడైన కుమారుడ్ని ప్రసవించింది. ఆనాడు రాహు (గ్రస్త 
చంద్రగ్రహణం కూడ. ఆ శిశువు జన్మవిషయమై శంకిస్తున్న శుద్దోదన నరపతికి నమ్మకం కలిగించడానికి 
యశోధరాదేవి ఆ శిశువుకొక రాయికట్టి నీటిలో పడవేసింది. ఆ శిశువు అందరూ ఆశ్చర్యపడే ట్టు 
రాయితో పాటు వైకి తేలాడు. ఆ శిశువుకు రాహులుడని నామకరణం చేశారు. 

అక్కడ తపోవనంలో బోధిసత్తుడు ఏడునాళ్ల వజ్రపర్యంక బంధాసనంలో నిశ్చలంగా ఆసీనుడై 
తపమాచరించాడు. అది చూచి దేవతలు కూడ ఆశ్చర్యపడ్డారు. ఆయనను బ్రహ్మకాయికులనే ఇద్దరు 
దేవతలు మేలొల్ఫారు. పరమానందసుధ వెల్లుబుకుతుండగా, ఆయన మేల్కొని ఇలా బిగ్గరగా అన్నాడు. 
“ఆహా! నే నీ సుఖస్టితిని మొట్టమొదట తెలుసుక్‌ న్నాను. దీనిముందు సురాసురైశ్చర్య సుఖం దుఃఖాలపుట్టు. 
అందాలు చిందే తరుణాంగనలు, అవ్భుతం తొణికి సలాడే స్వర్గసంభోగసుఖం ఈ అశేష 


తో పోటీ వెట్టి చూస్తే, దుమ్మూ ధూళీవలె నిస్సారం కదా! విషమ విషయ శ్రేశమయమైన ఈ 
ణు పొందాను. చందనచ్చాయవలె నాకు 


తంలో విశ్రమించినవారి సుఖానికి ఏది 


త్యాగలీలాసుఖం 
సంసారమార్గంలో తిరుగుతూ, తాపంతో అలసిసాలసి, శాంతిని శర 
సకలాంగ సుఖదాయకమైన నిర్వృతి లభించింది. శాంతి శీతల ప్రాం 
సాటి?” 

ఆ సమయంలో త్రపుస భల్లికులనే ఇద్దరు వర్తకులు వెద్ద వర్తక సమూహంతో పుణ్యపరిపాకం వల్ల 
ఆ అరణ్యానికి వచ్చారు. దేవతా ప్రేరణగా వారు భగవానుని సమీపించి నవుస్కరించి, భిక్ష 
స్వీకరించవలసిందని కోరారు. దయావిధేయుడైన సర్వజ్ఞుడు వారి మాటలు విని “పూర్వులు 
భికాపాత్రలో భిక్ష తీసుకున్నారు. పాత్రలేక వట్టి చేతితో తీసుకోలేదు” అని అనుకుంటుండగా, 
వహారాబికులనే దేవతలు నాలుగు స్పటిక భిక్షాపాత్రలిచ్చి స్వర్గానికి వెళ్ళారు. పిదప భగవానుడు 
భిక్షాపాత్రలో భిక్ష గ్రహించి, ఆ యిద్దరు వర్తకులకు త్రిశరణ్యాలు ఉపదేశించి అనుగ్రహించాడు. 

సాధుసంగం విస్తారసుకృతానికి సాక్షి; పుణ్యనిక్షేపాలు కలిగించ గల సావుర్ద గం కలది; 
ఆపదలన్నిటినీ క్షయింపజేస్తుంది; ప్రార్ధనలకు కల్పవృక్షం వంటిది. శుభపరిణామ దీక్షను సిద్దింపజేసీది. 
ఇలాంటి సాధుసంగం, పుణ్యం వల్ల ఎవరికో భాగ్యశాలికి అబ్బుతుంది. 


ఇది తేమేంద్రుడు రదించిన అవదాన కల్పలతలో మారవిద్రావణావదానమనే ఇరవై ఐదవ పల్లవం. 


26. శాక్యోత్సత్యవదానం 


కుశలానుబంధి అయిన గొప్పు వంశం ఉత్తమజాతి వంశం (వెదురు) వంటిది. వంశమేమో 
గుణసంగ్రహోచితమైన చారువృత్తం (ఉత్తమ చరితం) గలది, విశుద్దరుచి చేత సత్రకాశం (సత్య ప్రకాశం) 
తెలిపేదీ, ముక్తామయమైనదీ (ఆమయరహితమైనదీ), జగదలంకరణమైనదీ అయిన రత్నాన్ని ప్రసవిస్తుంది. 
వెదురేమో గుణసం గ్రహోచితమూ (అల్లై తాడు కట్టడానికి ఉచితమైనదీ), చారువృత్తమూ (చక్కగా 
గుండ్రంగా వుండేది), విశుద్దరుచితో స త్ర్రృకాళం (వుంచికాంతిని) ఇచ్చేదీ, జగదలంకర ణమైనదీ, 
ముక్తామయమైన (ముక్తారూపమైన) రత్నాన్ని ప్రసవిస్తుంది. 

భగవానుడైన తథాగతుడు కపిలవస్తు నగరంలో న్య(గోధారామంలో విశ్రమించి వుండగా, శాక్యులు 
తమ వంశం పూర్వ చరిత్ర తెలుపవలసిందిగా ప్రార్థించారు. వారి ప్రార్ధనను మన్నించి భగవానుడు తాను 


గతచరితం స్మరించి ఇలా అన్నాడు: 


Ure 


వూర్వం ఈ జగత్తంతా జలమయంగా మహార్ణవంగా ఉండింది. అప్పుడు గాలి సోకడం వల్లి 
నీరు పాలలాగ మారింది. ఆ నీరు క్రమంగా ఘనీభవించి కఠినం కాగా, వర్ధరసస్పర్భశబ్దగంధమయి అయిన 
పృథివి ఆవిర్భవించింది. ఆ భూమి మీద కర్మపరిక్షయం వల్ల కాంతిమయులెన దేవతలు జారిపడ్డారు. 


“అప్పుడు వారితో సమానమైన రంగు, కాంతిగల ప్రాణులు అధిక సత వ్రబలాలతో పుట్టాయి. 
వారికి తీవ్రమైన దప్పి కలిగింది. అప్పుడు ద్రేలితో భూమిలోని వస్తువులను రుచి చూచారు. ఆ 
ఆహారదోషం వల్ల గురురూక్షవైవర్ణా గలు పొందారు. వసుంధర క్రమంగా వారికి అన్నదాత్రి అయింది. వారు 
చీకట్టనుంచి వెలువడి ఇళ్ళు వాకిండ్డు, భూమి పుట్ర చేసుకొన్నారు. వారినుంచి భూమి రక్షణలో 
కతంనుంచి ప్రజలను కాపాడడం వల్ల ఈ పేరు వచ్చింది. అతని వంశంలో మహాకాంతితో ఉపోషధుడు 
అనేవాడు సముద్రం నుంచి పారిజాత వృక్షం ఉదయించినట్టు ఉదయించాడు. పారిజాతకుసుమాలు 
ఎప్పుడూ వాడనట్టే అతని కీర్తికసుమమూ ఎప్పుడూ వాడలేదు. అతనికి అయోనిజుడైన మాంధాత అనే 
కుమారుడు పుట్టాడు. చక్రవర్తి అయి జగత్తునంతా ఏకచ్చత్రంగా పాలించిన అతని వంశం గొప్పగా 
విస్తరించింది. అతని వంశంలో కృకి అనే రాజు పుట్టాడు. అతనికి భగవానుడెన కాశ్యపుడు చిత్తప్రసాదం 
కలిగించాడు. ఆతని వంశంలో ఇక్ష్వాకు పుట్టాడు. అతనకి విరూఢకుడు re, ఆ విరూఢకుడు 
చిన్న కుమారునివై ప్రీతితో జ్యేష్టపుత్రులందరినీ వెళ్ళగొట్టాడు. వారందరూ స్వదేశంపై ఆశ వదలుకొని, 
కపీలుడనే మహర్థి ఆశ్రమం చేరారు. వారు కుర్రతనం వ్ర వెద్దగా కేకలు వేసూ తన ధ్యానకాలంలో విఘ్నం 


శాక్యోత్సత్యవదానం 131 


కలిగిస్తూ వుండం వల్ల వారికోసం కపిలమహర్షి కపిలవస్తువు అనే పట్టణం నిర్మించాడు. కొంతకాలానికి 
విరూఢకుడు మనసు మారి పుత్ర వాత్సల్యంతో తన జ్యేష్టకుమారులందరినీ పిలుచుకొని రావలసిందిగా 
మంత్రులకు ఆజ్ఞ యిచ్చాడు. “రాజన్‌, వారు ఉత్తమమైన పురం పొందారు. సంతానం, సంపద కూడ 
గొప్పగా పొందారు. కనుక వారిని మరల పిలుచుకొని రావడం అశక్యం- వారు రావడానికి అశక్యులు" అని 
మంత్రులు మనవి చేశారు. ఇలా తండ్రి వారిని గురించి శక్యాళక్య విచింతన చేయడం వల్ల వారికి శాక్యులనే 
పేరు వచ్చింది. వారిలో వంశకరుడు నృపురుడు అనేవాడు. ఆ వంశంలో ఇరవైఐదువేలమంది రాజులు 
వెళ్ళిపోగా దశరథుడనే రాజు జన్మించాడు. అతని వంశంలో సింహహనుడనే రాజు పుట్టాడు. 
పరరాజకుంజరులకు యుద్దములో అతడు సింహంలాగ సహింపరాని వాడుగా వుండేవాడు. అతనికి 
శుద్దోదనుడనే వాడు జ్యోష్టపుత్రుడు; తర్వాతివాడు శుక్ష్స్‌దనుడు, వాని తమ్ముడు ద్రోణోదనుడు, . 
కడగొట్టువాడు అమృతోదనుడు. శుద్ద, శుక్త, ద్రోణ, అమృత అనే నలుగురు కుమార్తెలూ ఉదయించారు. 
శుద్లోదనునికి ఈ భగవానుడు మొదటి కుమారుడు, రెండవవాడు నందుడు, శుక్షోదనునికి తిష్యుడు, 
భద్రకుడు అని ఇద్దరు కుమారులు, ద్రోణోదనునికి అనిరుద్దుడు, మహాన్‌ అని ఇద్దరు పుత్రులు, 
అమృతోదనునికి ఆనందుడు, దేవదత్తుడు అనే వారిద్దరు పుట్టారు. శుద్దాదేవికి సుప్రశుద్దుడు, శుక్లాదేవికి 
మాలికుడు, ద్రోణాదేవికి భద్రాణి, అమృతాదేవికి వైశాలి పుట్టారు. భగవానుని పుత్రుడు రాహులుడు. 


అతనితో ఈ వంశం ప్రతిస్టించబడింది." 
ఈ విధంగా ఉజ్జ ఏలజ్ఞానమయుడైన మౌద్ద్లల్యాయనుడు తమ వంశ క్రమాన్ని యథావత్తుగా చెప్ప ష్‌ 
విని శాక్యులు భగవానుని ప్రభావంతో తమ అంతరంగం మరింత పరిశుద్దం చేసుకొన్నారు. 


ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్పిలతలో శాకోత్సత్యవదానం అనే ఇరవై ఆరవ పల్లవం 


27. శోణికోటీవింశావదానం 


వివేకబంధువు, పుణో్యోపపన్నుడు అయిన వుహాపురుషుని స గ ప 
నూరుజన్మలెత్తినా కసూరి కట్టిన గుడ్డలా వాసన వదలదు. 

సర్వ జగజ్జంతువుల సంతాపా 
వేణువనంలో విహరిస్తున్న స 


శ్రవణ నక్షత్రంలో పుట్టడం వల్ల, అతడు 
అకు దానం చేయడం వల్ల ఆ కుమారునికి శ్రోణికోటీవింశుడనే 
సుకృతం లాగ అతడు వంశాన్ని అలంకరింపజేశాడు. అతడు 
పొందుతూ, తండ్రి కార్యాలను కూడ చక్కబెట్టి అతనికి విశ్రాంతి 


ఇలా పండగా ఒకమారు ఆ పట్టణానికి చూర్గత్యాయృనుడ్తు వెళ్ళాడు. సూర్యుమండలం నుంచి 


ప్రభాపుంజం జరిగి వచ్చినట్టున్న అతనిని చూచి, '్రోణికోటీవింకుడు ఆశ్చర్యపడి “అయ్యా! నీవెవరు? 
దిగంతరాలను ప్రకాశింపజోస్తూ సూర్యునివలె ఉన్నావు, త్రిదశేకుడివా? చంద్రుడివా? కుబేరుడివా?” అని 
ప్రశ్షించాడు. మౌద్గల్యాయనుడు నవ్వి “నేను దేవతను కాను; విబుధాదీశవంద్యామాన గుణసంపదగల బుద్ద 
భగవానుని శిష్యు ణి, నీవు ఆ మహామునికి పండపాతం (భిక్ష) చేయి. సత్త వశుద్దోదయావాష్తమెైన పిండపాతం 


భగవానునికి భోగ్యమూ, ప్రియమూను" అని ఉపదేశించాడు. శోణకోటీవింశుడు జాత్యా రవి పూజకుడైనా, 
భగవానుని నామధేయం చెవిని బడగానే, ఒళ్ళు పులకించి 


స్వభావం వుంటుందో అది ఈషణ్మా(త్రం 


అనురోధం చేయడం వల్త భగవానుడు 


స్థాలీభాగం తీసుకొని బింబిసారుడు వచ్చాడు. (కోణుడు పంపిన స్థాలీభాగం సుగంధం బింబిసారుడు 


ఆధఘ్రూణించి, బహుశా ఇంద్రుడు పంపి వుంటాడన్సి భావించాడు. పిదప పాత్రశేషం భగవానుడు ఇవ్వగా 
బింబిసారుడు ఆస్వాదించి, (శ్రోణుడు పంపాడని తెలిసి చాల ఆళ్ళర్యపడ్డాడు. బింబిసార నరపతి 


భగవానునికి ప్రణామం చేసి రాజధానికి తిరిగ వచ్చిన పిదప శ్రోణుని వహాదైశ్వర్యం తలచుకుని “ఆ 


శో ణికోటీవింశావదానం 1వ 


a 


మహాయశుణ్ని స్వయంగా వెళ్ళి చూస్తాను" అని నిశ్చయించి చంపానగరానికి యాత్ర సిద్దం చేయండని 
మంత్రులను ఆదేశించాడు. 3 
రహస్యంగా ఇలా అన్నాడు. “పుత్ర, వర్ణాశ్రమ గురువయిన ge $2 wis తమ దృష్టిలో 
రావడమనేది గొప్ప విషయమే. కాని దీనిలో ఏదో దోషముందని సః క్త వ te సీ 
పడినవాడిని పక్షపాతం గలవారివలె నటిస్తూ, వెంటనే గుణచ్యుతులై వ తనకు 
విడువబడిన) శరాల్లాగ చంపుతారు. అతిశయమైన woh సళళ సన ప్ర ప వంలోను 
ప నసారులెన మహాపతుల సంగతి చెప్పాలా? రూపంలోను, వయస్సు షి ul ' 
Spas మో తన కుమారునితో పోటీ వచ్చినా తండ్రి సహించడు. ద్వేషమయమైన ఈ 
టు ఫా ఫుచుకొని |[బతకవలసివుంది. పద్మం ఆచ్చాదితగుణమైనా తీక్ష్క భానుడు 
ls ss వ్యేపస్తారు వినయవంతుణ్నీ అందరూ ప్రేమిస్తారు. గాలి నీల్లి 
తల ర్యా క్షం కాని, వంగిన రెల్టును కాపాడుతుంది. నీవే వెళ్లి దర్శించవలసిన 
న. రన రావడమనేది నీకు దర్భమోహ కారణమవుతుంది. ఇది నీకు శ్రేయస్కరం 
భూపాలుడు fees వెళ్లి నమస్కరించదగిన ఆ ప్రభువుకు నమస్కరించి, నక్షత్రరాశివంటి 
కాదు. కనుక, Jett 
సమర్సించు. 
హను Gane 21 రత్నవిభూషితుడై మహీపతిని teeters క we 
తండ్రీ మా ని చేరి అతనిని దర్శించి ప్రణామం చేసి లక్ష్మీదేవి హర్ష హాసం వలె 
బయలుదేరాడు. బింబిసారుని రాజధా రాజు తను వెళ్లకముందే తన వద్దకు వచ్చిన శోణుని, 
వున్న ముక్తాహారం కానుకగా ము bo అన్నారు. “ఆహా! నాదెంత పుణ్యం! నీవు నాకు 
హేమరోమాంక చరణుని చూచి వ నిన్ను చూడగానే నా మనోవృత్తి ప్రసన్నమైంది. గుణాలను 
పుణ్యంతో పొందిన సత నాట సస ఉత్తమమైంది ఆరోగ్యం, దానికంటే గొప్పది 
మించినది న. షః ల జ న లో భగవానుని దర్శించావా? ఆయన పాదపద్మయుగళం నీవు 
ప. నా అభిప్రాయం.” క్షితినాథుడు సౌజన్యంతో, ee పక్షవాతంతో ఇలా అనగానే, 
ప్పక దర్శి కొంత చనువు తీసుకొని ఇలా అన్నాడు. “ఓ దేవా! నీ అతుల్య కల్యాణకరమైన 
శ్రోణికోటీవింశుడు రాజా భగవానుని దర్శించడానికి యోగ్యత కలిగింది.” శ్రోణికోటీవింశుడు ఇలా 
me వ a ey రాజు, అతనితోపాటు కాలినడకనే వేణువనానికి బయలుదేరాడు. 
అనగాన, 


శోణికోటీవింశుడు జన్మమొదలు భూమిపై అడుగుపెట్టినవాడు కాడు గనుక అతని సేవకులు 

. డిచే దారిని కప్పారు. అతడు భగవానునివై గల భక్తి వినయాలకొద్దీ, రాజుపై 
క పె గుడ్డలు పరవడం వద్దని సేవకులకు ఆజ్ఞాపించాడు. భూమి 
Maal wea pre సంపదలు అప్రయత్నంగానే ఉపకరణాలు Mi 
sa ths జ త్రోసి అతడు భూమిపై అడుగుపెట్టగా, శైల వన సాగరసహితయైన 
ప. pals అతడు భూమిపతితో పాటు వేణువనాన్ని చేరి భగవానుని దర్శించి, అతనికి 
పృథ్వి కంపించింది. తరా 


134 అవదాన కల్పలత 


పాదవందనం చేశాడు. పాదాభివందనం చేసి సంతోషంతో, శమ వివేకంతో ఎదుట కూర్చున్న అతనిని 
భగవానుడు తన ఆలోకనామృతంతో అభిషేక్రించాడు. ఆశయానుశయాన్ని ధాతు ప్రకృతిని వైద్యునిలాగ 
భగవానుడు పరిశీలించి అతనికి సత్యసందర్శనం కోసం ధర్మోపదేశం చేశాడు. 


ఆ ఉపదేశం విని వింశతి శృంగాలు గల అతని సత్కాయద్నష్ట్రైలం జ్ఞానవ[జంతో భగ్నమై, అతనికి 
(కాంత సటం లభించింది. వెంటనే అతనికి తనంతటనే ప్రవ్రజ్యాదీక్ష కలిగింది. అది చూచి రాజు 
ఎస్మాతుడై తన రాజధానికి వెళ్లిపోయాడు. శ్రోణుడు తీన్రనిష్టతో భగవానునికి సపర్య చేశాడు. అతడెంత 
ధాం త వాసనాశేష సంస్కారం వల్ల ఒకానొకప్పుడు బంధుస్మృతి, భోగస్మృతి కలిగాయి. 
అప్పుడు భగవానుడు సిగ్గుపడుతున్న అతన్ని పిలిచి, నవ్వుతూ, "మనస్సులో ఏదో వితర్కం పుట్టింది. వీణ 
తీగ వదులుగా వున్నా, మరీ గట్టిగా బిగించినా అపస్వరం పలుకుతుంది. సమంగా వుండేది మధురస్వరం 


పలుకుతుంది. కనుక, సామ్యం ఆశ్రయించాలో అని ఆదేశించాడు. ఆ ఆదేశంతో శోణుడు సర్వసామ్యం 
అవలంబించి, పశ్చాత్తాపం వర్షించి విమలజ్ఞానం పొందాడు. 


శ్రోణుని అద్భుతసిద్దిని చూచి మహాళ్ళీర్యం పొందిన భిక్షువులు కారణమేమిటని ప్రశ్నించగా 
భగవానుడు ఇలా అన్నాడు. 


ut Fagg 
an ¢ ణుడు జన్మాంతరంలో ఆర్హించిన శ్రేయస్సును వినండి. పుణ్యానుభావం లేనిది అద్భుత 
0ఎ చ ప 
క sas పూర్వం విపశ్యీ అనే సమ్యక్సృంబుద్దుడు బంధుమతి అనే పట్టణానికి వెళ్లాడు. 
5 ప. 
య. సుకృతులు అతనిని భక్తితో భోజనానికి ఆహ్వానించారు. ఆ వుహానుభావుడు 
త్‌ యిల్టు ప్రకారంగా వెల్లి ఆతిథ్యం స్వీకరించాడు. ఒకనాటి వారభోజనం ఇంద్రసోముడనే 
యు ( 
అ sons ఎర్పాటు చేశాడు. అతడు ఎంతో ప్రయత్నంతో భక్తితో పవిత్రమైన భోజనం 
యి క్‌ క్ష 
వ. pis నడిచే దారిని గుడ్డలు పరచి, భోజనం వినయంతో సవుర్ప్సించాడు. ఆ 
భ్రణదానంత్‌ నె మహాధనవంతుడు, సువర్ణరోవుచరణుడు, దేవసమానుడు అయిన శ్రోణికోటిగా 


జన్మించాడు. గుడ్డ పరవనిదే ఇతడెప 
డూ నేలమీద అడుగు వె లేదు. 
వెట్టగా భూమి కంపించింది.” ట్ర కనుకనే ఆ గుడ్డలేనిదే అడుగు 


ప్రకాశింపజేసే సుధావదాతమైన అతని మాటలను పానం 
చేసి, భికుసంఘం స్థిరమైన కుశలం కోసం దృఢసంకల్పం కలదిగా అయింది | 


ది శో ణికో 
ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో (క్రోణికోటీవింశావదానమనే ఇరవై ఏడవ పల్రవం 
a ౧ 


క దత తోసదోనోర 


దుర్మార్గులు దౌర్హన్యంతో దుస్సహమైన మహాపకారాలు చేసినా, మహాత్ములు మనస్సులో వికారం 
పొందరు. సర్పాలు, పర్వతాలు ఆకులం చేసినా సముద్రం హృదయం నుంచి అమృతస్వభావం వదలిందా? 
భగవానుడు రాజగృహంలో కలందకమనే వేణువనంలో విహరిస్తున్న దినాలవి. బింబిసారునికి 
అజాతశత్రువనే కుమారుడుండేవాడు. అతడు శత్రువిద్రావణుడు. అతనికి శాక్యవంశీయుడైన దేవదత్తుడనే 


మిత్రుడుండేవాడు. అతడు వేతాళునివలె అజాతశత్రువునకు క్షుద్రమైన మం[త్రాలోచన చెప్పేవాడు. 


అజాతశత్రువు ఒకనాడు సుఖాసనాసీనుడై వుండగా, దేవదత్తుడు వచ్చి ఇలా అన్నాడు. “రాజన్‌! 
నీ ఆశ్రయం నాకింత వరకూ ఏమీ ఫలించలేదు. పరస్పరం బూటకపు ఉపచారాలు లేక సుఖదుఃఖాలలోను, 
మంత్రతంత్రాలలోను మనోరథాలలోను పరస్పరం కాపాడు కోవడం వల్ల మిదత్రశబ్దం ప్రవర్తిల్లింది. 
వేణువనంలో సుఖంగా వున్న ఆ శాక్య శ్రమబణుని చంపి దేవవందితమైన ఆ పదవిని పొందదలచాను. 
శత్రువులను క్షయింపజేయని, యశస్సు పొందని, గౌరవం పొందని మిత్ర సంపద ఎందుకు? రాజగ్భహంలోని 
మహాధనుడనే వాని ఆహ్వానంతో ఆ దాంభిక భిక్షువు తక్కిన భికువులతోపాటు రేపు ఉదయం వస్తాడట. 
ఆతడు రాజమార్గంలో వస్తున్నప్పుడు క్రోధాంధమైన ధనపాలకమనే ఆ మదగజాన్ని వదలి వెడదాం.” 
దేవదత్తుడిలా అనగా అజాతశత్రువు బుద్దుని ప్రభావం తెలిసినవాడు గనుక మిత్రవత్సలుడైనప్పటికీ ఏమీ 
సమాధానం చెప్పక తలవంచుకొని వున్నాడు. 

దేవదత్తుడు అతని మౌనాన్ని అంగీకారంగా భావించి, రాజ సౌహార్దదుర్మదంతో హస్తిపాలకుడైన 
మహామాత్రుని వద్దకు వెళ్ళి, అతనికి కానుకలిచ్చి సంతోపవెట్టి, “రేపు ఉదయం భికుశతపరివృతుడై శ్రమణుడు 
నగరానికి వస్తాడు. అప్పుడు నీవు ధనపాల మదగజాన్ని పురికొల్పాలని రాజు నెలవిచ్చాడు" అని చెప్పాడు. 
దేవదత్తుని మాటకు ద్విపాధిపుడు సరేనన్నాడు. 

సర్వజ్ఞుడు భగవానుడు ఆ పాపాత్ముల అభిప్రాయం తెలుసుకున్నప్పటికినీ, ఐదువందలమంది 
భిక్షువులు వెంటరాగా మరుసటి ఉదయం నగరంలో ప్రవేశించాడు. ఆ సమయంలో మావటివాడు 
ధనపాల మదగజాన్ని అతని మీదికి వదిలాడు. ఆ మదగజం దారిని తగిలిన మేడలను, మానులను 
కూల్సివేస్తూ, క్రోధాంధమై భగవానునిపైకి ఉరికింది. గురువుకు కూడా లొంగని దుష్షవిద్వాంసునివలె 
ద్వేషిస్తూ, అంకుశానికి లొంగక, మదమలినమై, తన సేవలోనే మగ్నులైవున్న భృత్యులను కూడా తరచు 
కర్ధచాపలం వల్ల (చెప్పుడు మాటలు వినడం వల్ల) ప్రాణాలు హరిస్తున్న దుష్టజనపతిలా గ తన మదజలం 
వెంటబడి సేవచేస్తున్న భృంగాలను తరచు కర్ణ చాపలం వల్లి (చెవులు కొట్టుకొనడం వల్ల చంపివేస్తూ, 


( 
మందిరాలను కూలుస్తూ, చెట్లను వెల్లగించి వేస్తూ, వస్తున్న ఆ ఏనుగును చూచి జనమంతా చిందరవందరగా 


136 అవదాన కల్పలత 


పరిగెత్తారు. ఎక్కడ చూచినా హాహాకారమే చెలరేగింది. ఆ మదగజం చెవులు కొట్టడం వల్ల రేగిన 
గాలితెరలకు దాని గండస్టలం మీది సిందూరం వాకలైకట్టి భయంతో పరుగెత్తిన స్త్రీల రక్తదుకూలమనే భ్రమ 
కలిగిస్తూ రాజవీధి నిండిపోగా, ఉద్దండోచ్చండశుండాదండం తిప్పడం వల్ల కలిగిన శబ్దంతో దిక్కులన్నీ 
భయపడి అలసి ఎటుచూచినా పరువిడే (భమరాలతో తమ సంరంభం తెలిపినట్టు కనిపించింది. పట్టుణం 
పాడయిపోతున్నదని ప్రజలు బాధపడి కోలాహలం చేస్తుండగా, ప్రమత్తమతి అయిన దేవదత్తుడు పెద్ద 
హర్మ్యం ఎక్కి వినోదం చూడసాగాడు. భగవానుణ్ని ఏనుగు ఎలా తాకి పట్టుకొంటుందో చూద్దామని చాల 
ఉత్సుకత్‌ ఉన్నాడు. గుణవంతులను ధ్వంసం చేసి దుర్మార్గులు సంతోపపడుతారు. 

గజభయంతో భిక్షువులందరూ పరుగెత్తిపోగా, భగవానుని వద్ద ఆనందుడొక్కడే నిలబడ్డాడు. 
అప్పుడు భగవానుని చేయి నుంచి ఐదు సింహాలు కరాళకేసరసటలతో ఆయన నఖాంళువులతో 
నిర్మింపబడినవా అన్నట్టు బయలు వెడలాయి. ఏనుగు దర్వాపస్మార నివారణమైన పంచాననగంధం 
సోకగానే మూ త్రపురీషాలు విడిచి, వెంటనే పరాజ్ముఖమైంది. వేగంగా పరుగెత్తుతూ, మదముడిగి చూడగా, 
దళశదిక్కులా పెద్ద మంటలు కనిపించాయి. ప్రపంచమంతా జ్వలజ్జ్వలనజ్వాలాకులం కావడం చూచి, 
చల్లబడి, శాస్త అయిన బుద్దదేవుని పాదపద్మ సన్నిధికి చేరింది. తన వాంఛలన్నీ సంకోచం పొందగా, 
wos మనస్సుతో, కుంగిపోయిన ముఖకాంతితో, పరితాపంతో గమనం కూడా శిథిలమైపోగా, క్లేశంతో 
వెడినిట్టూర్చులు విడస్తూన్న ఆ గజం కరం (తొండం) దైన్యం పొంది, దాన (వుద) జలం, 
మధుపకోలాహలం లేక, లోభాంధుని మహావ్యయోత్సవం వలె భారంగా అయింది. 

భయంతో తన పాదతలసన్నిధికి వస్తున్న ఆ ఏనుగును కారుణ్యసాగరుడైన శాస్త, చక్రస్వస్తికాది 
Sa చేతితో తాకాడు. పిదప తన చేతిని దాని కుంభస్టలంపై పెట్టి ఇలా అన్నాడు: పుత్ర! 
నిచేతల మూలంగానే ఇలాటి దశను పొందావు. వివేకాలోకాన్ని కప్పే మేఘం వంటిది మాంసపర్వతం 
వంటిది, మోహ సంభారం వంటిదీ అయిన ఈ దేహం నీకు భారమైనది; పాపం వల పాందావు."ఈ 
వూటలు అనగానే ఏనుగు భయపడి, ఊపిరితీసుకొన్నట్టై తన కట్టుకొయ్యలో Fea కదలకుండా 


నలబడంది. దేవదత్తుని మహోత్క_టమైన సంకల్పం, కుంజరంలాగే విరుగగా ప్రజలు మహా సంతోషంతో 
అద్భుతపడుతూ వుండిపోయారు. 


తర్వాత సుగతుడు మహాధనగృహపతి యింట భోజ్య ప్రతి గ్రహం చేసి, భిక్షువులతోపాటు 
వేణువనానికి బయలు దేరాడు. అప్పుడు గజేంద్రుడు కూడా వచ్చి, అతని పాదాబ్దాలు తొండంతో తాకి, 
కుంజర రూపం వదలి ధవళకాంతితో చతుర్మాహారాజిక దేవతలలో పుట్టి వెంటనే సుగతుని దర్శనానికి 
వచ్చాడు. సుగతుడు ఆశ్రమం చేరిన తర్వాత, అర్కసంకాశుడైన అతనిని ఆ దివ్యపురుషుడు తన 
వశే కుంతకాలు వెలిగిపోతుండగా, తన కేయూరవుఎకుట (ప్రభాపల్లవాలు వేఘవుండలానికీ 
ఇం[దచాపకాంతిని కలిగించగా నమస్కరించి శాస్త్ర ఎదుట కూర్చుని, విగతకల్మషుడై సత్తుగుణంవలె శుభ్రమైన 
Ea రత అతనిపై చల్లి “భగవన్‌! నీ పాదపద్మ సంస్పర్శనంతో నాదుర్దశాదుఃఖ సంతాపం శమించి 
సంత పం కలిగింది. భగవానుని దృష్టి శమగుణంతో శ్చాఘ్యమైనది. వ్యసన విషదోషతాపం శమింపజేసీది. 
సుధావ్న వంటిది. ఆ దృష్టి ప్రసరించిన పశువు కూడ ఖరతరమైన వికార వ్యతికరం మాని, మోహం 
తొలగి, శాంతిని పొందుతుంది” అని విన్నవిస్తుండగా భగవానుడు ఫకాంకి నిమిత్తం సత్యదర్శన తయన 


ధర్మోపదేశం చేశాడు. అతడు తన కిరీటపు ముత్తేల ధవళకాంతితో భవ (భ్రమను పరిహసిస్తున్నవాడివలె 
సుగతుని చరణాలకు నమస్కరించి, తన ముఖశశితో ఆకాశాన్ని ప్రకాశింపజేస్తూ వెళ్ళిపోయాడు. 
అతడు వెళ్లిన తర్వాత భిక్షువులు ప్రశ్నించగా, భగవానుడు తద్వృాత్తాంతం ఇలా తెలిపాడు: 
“పూర్వకల్పాంతరంలో కాళ్యపుడనే శాస్త శాసనకాలంలోను, ప్రవ్రజ్యదీక్ష పొందినప్పటికీ శిక్షాపదాల ఎడ 
నిరాదరుడయ్యాడు. అనాదరం వల్ల కుంజరజన్మ, సంఘాన్ని సేవించడం వల్ల భోగం, సత్యద్నష్టిబలంతో 


' కడపట సుగతశాసనపరి[గ్రహమూ కలిగాయి. కర్మోపదష్ట సంబంధ భక్తి భోగాలతో సంస్కారం పొందిన 


ఎవరినీ ప్రార్టన్మ విహితమైన కర్మ వదలదు. ఆ ఘోరమైన విపత్తులో, భిక్షువులందరూ నన్ను వదలి 
ప్రాణభయంతో పారిపోయారు. ఒక్క ఆనందుడు మాత్రం వదలలేదు. దీనికి కూడా పూర్వ సంబంధం 


వుంది. 

“పూర్వం శశాంకశీతవనే | . ్‌ 
రాజహంసలు, తోడబుట్టినవి ఉండేవి. పూర్ణముఖం బ్రహ్మదత్తమవాపతి వారణాసిలో నిర్మించిన బ్రహ్మమతి 
న పుష్కరిణికి వెళ్లింది. అక్కడ అది ఐదువందల హంసలతో అలలకు అల్లలనాడే కమలాల 
కేశరాలు, కింజల్కాలతో పరిపింజరవె విహరించింది. అది పూర్వపుణ్యానుభావంతో 
రూపాతిశయోజ్ఞలం కావడం వల్ల ఆ నగర పౌరులు తమ పనులు కూడా మానుకొని కనురెప్పపాటు 
కూడా మరిచి దాన్నే చూచేవారు. ఈ సంగతి రాజు వరకూ ప్రాకింది. రాజు దానిని చూడదలచి, 
పట్టుకోవడానికి కుళలులైన జాలరివారిని పంపాడు. కమలాలీలాస్మితం వలె తెల్లని ఆ రాజహంసను 
జాలరులు పట్టుకొనగానే, ఐదువందల హంసలూ పరిగెత్తి పోయాయి. వాటిలో ఒక్కటి మాత్రం 
పట్టుబడకపోయినా పట్టుబడినట్టు వుండి, ప్రేమపాశవశీభూతమై దానికోసం దుఃఖించింది. జాలరులు ఆ 
రెంటినీ రాజువద్దకు తీసుకొనివెళ్ళారు. రాజు పట్టుబడిన రాజహంసను చూచాడు. పట్టుబడకపోయినా 
స్నేహబద్దమై వచ్చిన ఆ రెండవదాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు. ఆ పూర్ణముఖమనే రాజహంసను నేనే. వెంట 
వచ్చిన హంస ఆనందుడు. అప్పటి హంసలలాగే ఇప్పుడు భిక్షువులూ నన్ను వదిలివెట్టి వెళ్లారు. 


సరస్సులో పూర్ణముఖము, సుముఖము అనే రెండు సుందర 


అనే రమ్యమై 


“మరొక సంగతి కూడా వినండి. పూర్వం వారణాసిలో తుట్టి అనే రాజుండేవాడు. అతని 
కీర్తిని శత్రురాజులు తమ మనఃఫలకాలపై |వ్రాసుకొన్నారు. అతనివద్ద సంగ్రామా గ్రేసరుడు, అతనికి చాల 
ఇస్టుడూ అయిన కరదండి అనే దాక్షిణాత్యయోద్ద వుండేవాడు. ఒకమారు ఘోరసం గ్రామం సంభవించగా, 
అతని ఐదువందలమంది అమాత్యులూ అతనిని వదలిపెట్టి వెళ్లిపోయారు. కరదండి మాత్రం వదలలేదు. 
ఆ భూపాలుణ్ని నేనే. కరదండి ఎప్పుడూ నన్ను వదలని ఈ ఆనందుడే. 

“మరొక జన్మలో నేను సింహమై పుట్టాను. ఒక బావిలో పడిపోయాను. నా అనుచరులైన 


ది. నా వెంటనుండే ఒక నక్క మాత్రం 
శృగాలాలు నన్ను ఉపేక్షించి వెళ్లి పోయాయి. ఒక్క నెల గడిచిం [౧ మా 


తన గోళ్ళతో పాడుగాటి బొరియ తోడి నన్ను కాపాడింది. కాపాడిన జంబుకవే ఆనందుడు. 


ఉపేక్షించిన నక్కలే భిక్షువులు. 
“పూర్వం ఒక మృగ యూధపతి కూట 
వెంటవున్న మృగాలన్నీ పారిపోయాయి. ఒక మృగి మా 


పాళంలో చిక్కుకున్నాడు. బోయవాడు రాగానే 
త్రం అనురక్త కావడం వలన కన్నీళ్లతో స్రీతిశ్చంఖలతో 


136 అవదాన కల్పలత 


పరిగెత్తారు. ఎక్కడ చూచినా హాహాకారమే చెలరేగింది. ఆ మదగజం చెవులు కొట్టడం వల్ల రేగిన 
గాలితెరలకు దాని గండస్టలం మీది సిందూరం వాకలైకట్టి భయంతో పరుగెత్తిన స్త్రీల రక్తదుకూలమనే (భ్రమ 
కలిగిస్తూ రాజవీధి నిండిపోగా, ఉద్దండోచ్చండశుండాదండం తిప్పడం వల్ల కలిగిన శబ్దంతో దిక్కులన్నీ 
భయపడి అలసి ఎటుచూచినా పరువిడే భ్రమరాలతో తమ సంరంభం తెలిపినట్లు కనిపించింది. పట్టణం 
పాడయిపోతున్నదని ప్రజలు బాధపడి కోలాహలం చేస్తుండగా, ప్రమత్తమతి అయిన దేవదత్తుడు పెద్ద 
హర్మ్యం ఎక్కి వినోదం చూడసాగాడు. భగవానుణ్ని ఏనుగు ఎలా తాకి పట్టుక్‌ంటుందో చూద్దామని చాల 
ఉత్సుకతో ఉన్నాడు. గుణవంతులను ధ్వంసం చేసి దుర్మార్గులు సంతోపపడుతారు. 

గజభయంతో భిక్షువులందరూ పరుగెత్తిపోగా, భగవానుని వద్ద ఆనందుడొక్కడే నిలబడ్డాడు. 
అప్పుడు భగవానుని చేయి నుంచి ఐదు సింహాలు కరాళకేసరసటలతో ఆయన నఖాంశువులతో 
నిర్మింపబడినవా అన్నట్టు బయలు వెడలాయి. ఏనుగు దర్వాపస్మార నివారణమైన పంచాననగంధం 
సోకగానే మూ త్రపురీషాలు విడిచి, వెంటనే పరాజ్ముఖమైంది. వేగంగా పరుగెత్తుతూ, మదముడిగి చూడగా, 
దశదిక్కులా పెద్ద మంటలు కనిపించాయి. (ప్రపంచమంతా జ్వలకజ్టై ఏలనజాలాకులం కావడం చూచి, 
చల్లబడి, శాస్త అయిన బుద్దదేవుని పాదపద్మ సన్నిధికి చేరింది. తన వాంఛలన్నీ సంకోచం పాందగా, 
చింతాకులిత మనస్సుతో, (కుంగిపోయిన ముఖకాంతితో, పరితాపంతో గమనం కూడా శిథిలమైపోగా, కేశంతో 
వేడినిట్టూర్పులు విడస్తూన్న ఆ గజం కరం (తొండం) /్‌ : 
మధుపకోలాహలం లేక, లోభాంధుని మహావ్య 


ఆ ఏనుగును కారుణ్యసాగరుడైన శాస్త, చక్రస్వస్తికాది 
చేతిని దాని కుంభస్టలంపై వెట్టి ఇలా అన్నాడు: “పుత్ర! 
- వివేకాలోకాన్ని కప్పే మేఘం వంటిది మాంసపర్వతం 


అద్భుతపడుతూ వుండిపోయారు. 


తర్వాత సుగతుడు మహాధనగృహపతి యింట భోజ ప వ 


వేణువనానికి బయలు దేరాడు. అప్పుడు గజేంద్రుడు కూడా , అతని పాదాబ్దాలు తొండంతో తాకి 
కుంజర రూపం వదలి ధవళకాంతితో చతుర్మాహారా జిక దేవతలలో పుట్టి వెంటనే సుగతుని దర్శనానికి 


వచ్చాడు. సుగతుడు ఆశ్రమం చేరిన తర్వాత, అర్కసంకాళుడైన అతనిని ఆ దివ్యపురుషుడు తన 
వుణే కుండ లాలు వెలిగిపోతుండగా, తన కేయూరవుఎకుట (పభాపల్లవాలు వేఘవుండలానికి 
ఇం[ద్రచాపకాంతిని కలిగించగా నమస్కరించి శాస్త ఎదుట కూర్చుని, విగతకల్మప్పుడై సత్పగుణంవలె శుభ్రమైన 
దివ్యపుష్టాలు అతనిపై చల్లి “భగవన్‌! నీ పాదపద్మ సంస్పర్శనంతో నాదుర్షశాదు;ఖ సంతాపం కంక 
సంతోషం కలిగింది. భగవానుని దృష శమగుణంతో శ్లాఘ్యమైనది. వ్యసన విషదోషతాపం శమింపజేసీది. 
సుధావ్నష్టి వంటిది. ఆ దృష్టి ప్రసరించిన పశువు కూడ ఖరతరమైన వికార వ్య 


తికరం మాని, మోహం 
తొలగి, శాంతిని పొందుతుంది" అని విన్నవిస్తుండగా భగవానుడు భవశాంతి నిమిత 


౦ సత్యదర్భ్శన సంశుద్లమైన 


ధనపాలావదానం 137 


ధర్మోపదేశం చేశాడు. అతడు తన కిరీటపు ముత్తేల ధవళకాంతితో భవ (భ్రమను పరిహసిస్తున్నవాడివలె 
సుగతుని చరణాలకు నమస్కరించి, తన ముఖశశితో ఆకాశాన్ని ప్రకాశింపజేస్తూ వెళ్ళిపోయాడు. 

తడు వెళ్లిన తర్వాత భిక్షువులు ప్రశ్నించగా, భగవానుడు తద్వృత్తాంతం ఇలా తెలిపాడు: 

క ే స లో వ్రజ్యదీక్ష పొందినప్పటికీ శికాపదాల ఎడ 

“పూర్వకల్పాంతరంలో కాశ్యపుడనె శాస్త శాసనకాలంల్‌ ను, ప్రవ్రజ్యదక్ష " 
క న 9, 

నిరాదరుడయ్యాడు. అనాదరం వల్ల కుంజరజన్మ, సంఘాన్ని సేవించడం వల్ల భోగం, సత్యద్నష్టిబలం 
ర్ట (2) 


పదిష్ష సంబంధ భక్తి భోగాలతో సంస్కారం పొందిన 
కడపట సుగతశాసనపరి(గహమూ కలిగాయి. కర్మోపదిష్ట 


ఎవరినీ |పాగ్గన్మ విహితమైన కర్మ వదలదు. ఆ ఘోరమైన విపత్తులో, భికువులందరూ నన్ను వదలి 
ప్రా Soyer ఒక్క ఆనందుడు మాత్రం వదలలేదు. దీనికి కూడా పూర్వ సంబంధం 
క ణ 0౦ . 
వుంది. . 
శశాంకళీతవునే సరస్సులో పూర్ణముఖము, సుముఖము అనే రెండు సుందర 
స డేవి. పూరముఖం (బ్రహ్మదత్తమహీపతి వారణాసిలో నిర్మించిన బ్రహ్మమతి 
రాజహంసలు, తోడబుట్టినవి ఉండవి. పూర శ్రదకముబాపల ము 
ది. అక్కడ అది ఐదువందల హంసలతో అలలకు అల్హలనా లాల 
అనే రమ్యమైన పుష్కరిణికి వెళ్లింది. అక్క . న. 
కే జల్కాలతో పరిపింజరవె విహరించింది. అది పూర్వపుణ్యానుభా 
శేరాల్ర్ము 506 [21 ఖై wa 
శయోజ (లం కావడం వల్ల ఆ నగర పౌరులు తమ పనులు కూడా మానుకొని కనురెప్పపాటు 
౧ 
హార్‌ య. చూచేవారు. ఈ సంగతి రాజు వరకూ ప్రాకింది. రాజు దానిని చూడదలచి, 
దౌ . tah 
నికి pares జూలరివారిని పంపాడు. కమలాలీలాస్మితం వలె తెల్లని ఆ రాజహంసను 
అష తా ల 
ws సటుకొనగానే, ఐదువందల హంసలూ పరిగెత్తి పోయాయి. వాటిలో ఒక్కటి మాత్రం 
యి ) | . 
ల సే పట్టుబడినట్టు వుండి, ప్రేమపాశవశీభూతమై దానికోసం దుఃఖించింది. జాలరులు ఆ 
పట్టుబడ యి 


రెంటినీ రాజువదకు తీసుకొనివెళ్లారు. రాజు పట్టుబడిన రాజహంసను he లా 
న్‌ _ దమె వచ్చిన ఆ రెండవదాన్ని చూచి ఆళ్ళర్యపడ్డాడు. ఆ పూర్ణముఖమనే రాజహంసను నేనే. వెంట 

మస... ౦స ఆనందుడు. అప్పటి హంసలలాగే ఇప్పుడు భిక్షువులూ నన్ను వదిలిపెట్టి వెళ్లారు. 

వచ్చిన bs సంగతి కూడా వినండి. పూర్వం వారణాసిలో తుట్టి అనే ల అతని 

కీర్తిని శత్రురాజులు తమ మనఃఫలకాలవై గ్రాసుక్‌న్నారు. అతనివద్ద సరగాయాేనరుడు అతనికి జోషి 

ఇస్టుడూ అయిన కరదండి అనే దాక్షిణాత్యయోద్ద వుండేవాడు. ఒకమారు ఘోరసం గ్రామం సంభవించగా, 

అతని ఐదువందలమంది అమాత్యులూ అతనిని వదలిపెట్టి వెళ్లిపోయారు. కరదండి మాత్రం వదలలేదు. 

ఆ భూపాలుణ్ని నేనే. కరదండి ఎప్పుడూ నన్ను వదలని ఈ ఆనందుడే. 

“మరొక జన్మలో నేను సింహమై పుట్టాను. ఒక బావిలో పడిపోయాను. నా అనుచరులైన 
శృగాలాలు నన్ను ఉపేక్షించి వెళ్లి పోయాయి. ఒక్క నెల గడిచింది. నా వెంటనుండే ఒక నక్క మాత్రం 
తన గోళ్ళతో పాడుగాటి బొరియ తోడి నన్ను కాపాడింది. కాపాడిన జంబుకమే ఆనందుడు. 
ఉపేక్షించిన నక్కలే భిక్షువులు. 

“పూర్వం ఒక మృగ యూధపతి కూటపాశంలో చిక్కుకున్నాడు. హాల త 
వెంటవున్న మృగాలన్నీ పారిపోయాయి. ఒక మృగి మాత్రం అనురక్త కావడం వలన కన్నీళ్లతో గ్రతిశ్చంఖల 


138 అవదాన కల్పలత 


తను కూడ కదలకుండా పడివుంది. మృగయూధపతిని చంపడానికి లుబ్ద్బ్దకుడు రాగా, “బాణంతో 
మొదలంటూ నాజీవితం తీసుకో" అని కోరింది. అది స్పష్టంగా దృఢసంకల్పంతో చెప్పినందుకు, అది 
చూపిన స్నేహానికి బోయ ఆశ్చర్యపడి ప్రీతితో రెంటిని వదలిపెట్టాడు. ఆ మృగయూధపతిని నేనే. ఆ 
కురంగిక, ఆనందుడు. ఇలాగా ప్రీతి సంబంధం ముందునుంచి అనువర్తిస్తున్నది.” 

సుగతుని మాటలు విని భిక్షువులందరూ సిగ్గుతో ప్రభాభిరామమైన ఆనందుని ముఖాన్ని సృహార్ర 
దృష్టులతో ఆనందంతో చూచారు. 


ఇది కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో ధనపాలావదానమనే ఇరవై ఎనిమిదవ పలవం 
రా గ్‌ 


29. కాశీసుందరావదానం 


దేహాన్ని ముక్కముక్కలు చేసినా, కోపాగ్నీని అణచివేసి, శాంతినే హెచ్చింపజేసే సత్త వంతులు 
సత్త్యగుణవిశేషం జయించుగాక! అదే సర్వసత్త్వాల (జంతువుల) సుఖానికీ కారణభూతమైనది. 
ఒకమారు భగవానుడు ధర్మోపదేశసందర్భంలో, తన ముందున్న కౌండిన్యుని ప్రస్తావనం రాగా, 
భిక్షువుల ప్రశ్నలకు సమాధానంగా ఇలా అన్నాడు: - 
వారాణసి నేలిన బ్రహ్మదత్త మహీపతికి కాశీసుందరుడు, కలిభువు అనే ఇద్దరు కుమారులుండేవారు. 
యౌవరాజ్యభారానికి అర్హుడైన కాశీసుందరుడు రాజ్యం ధర్మాధర్మమయమైనదని తలచిన మీదట చాలసేపు 
ఇలా చింతించాడు. “తారుణ్యమా క్షణంలో క్షయం పాందేది. జీవితమా య. రాజ్యమా 
స్వప్నవివాహం వంటిది. మోహమూలమైన ఈ విషయాలలో స నో రాగప్రలాపాలతో, 
మాయామోహోత్సవాలతో నిండి, త తనన టా న. 
ప్రవ్రజ్య (శ్రషమైనది. ఆగారంకంటే అనాగారికవృత్తి ఉత్తమమైనది. ఖడ్గవృత్తి సంసక్తాలై తే 
ప్రయోబనమటి? 
వివేకవిమలాశయుడైన రాజకుమారుడు ఈ విధంగా ఆలోచించి, అడవికి వెళ్లిపోదలచి, తండ్రివద్దకు 
వెళ్లి ఇలా మనవి చేశాడు. “తండ్రీ! ఈ భోగవర్గమంతా నాకు నచ్చదు. కనుక యౌవరాజ్యాభిషేకోత్సవ 
సరధ మానుకోమని ఉత్తర్వు చేయి. క్రో ధాగ్నితప్తలై వధ, బంధనం, భయం, ఆయాసం కలిగించే 
రాజసంపదలు తండ్రీ నాకు ఇష్టం లేదు. (క్రూరతరమైన కృత్యాలతో మండుతున్న పార్టివశ్రీలు శశానాగ్ని 
శిఖలవలె ఎవరికి ఉద్వేగం కలిగించవు? ఛత్రాలతో వెలుతురును కప్పుకొని, చామరాల గాలితో కదలుతూ 
మదమత్తులైన క్షితీశ్వరులు పాతకగర్తంలో పడుతారు. మృదువులైన భోగాలకు, వస్త్రాలకు అలవాటై 
సుకుమారమైన రాజుల దేహానికి తుట్టతుదకు పిడుగుకన్నా (క్రూరమైన కష్టం కలుగుతుంది. చింతాసంతతితో 
చంతానంతో తీవ్రత్నష్ణతో (ఆశతో, దప్పితో) ప్రలపించే రాజ్యజ్వర గ్రస్తులకు మోహమూర్భ అనేది తొలగదు. 
రాజులు రెండునాలుకలున్న పాములవంటివారు; వాటిలాగే వంకర నడకలతో, రత్న కాంతులతో ఛిద్రాలను 
(రంధ్రాలను, లోపాలను) చూస్తూ ఇతరులను చంపుతారు. వంశశతోచ్చిష్ట అయిన తన్ను రాజులు తమ 
వంశం దాటి మరెక్కడికీ వెళ్లదని (భ్రాంతి పడుతారే అని రాజ్యలక్ష్మి రాజుల హారచామరవ్యాజంతో 
పరిహసిస్తున్నట్టు ఉంటుంది. లక్ష్మి, గతించిన రాజులను స్మరిస్తూ, వీచినప్పుడు వికసించిన 
చామరాలవ్యాజంతో నిట్టూరుస్తూ, ముక్తాహారాల వ్యాజంతో అశ్రువులు వదలుతున్నట్టు నాకు అనిపిస్తుంది. 
కనుక నేను ప్రవ్రజ్య స్వీకరించి జనావాసరహితమై, సంతోషనునే చల్లని నీడతో సంతాపం శమింపజేసీ 
అరణ్యాలకు వెళ్టుతాను. విశ్రాంతిలేక సంసారపథ పాంథుణ్నయిన నాకు సాపాయమైన ఈ కాయమే 
దుర్వహంగా వుంది. ఇక పృథివీభారం ఎక్కడ వహించగలను? 


140 అవదాన కల్పలత 


రాజు, కొడుకు పలుకుతున్న అత్యంత అప్రియమైన మాటలు విని, ప్రవ్రజ్యాశబ్దానికి చకితుడై ఇలా 
అన్నాడు: “నాయనా! ఈ గొప్పవంశము, సామ్రాజ్యమూ అభివృద్ది చెందడానికి వృద్దుడైన నేను నీవైనే ఎంతో 
ఆశ వెట్టుకున్నాను. అలాటి సమయంలో నా సంకల్పానికి భంగం చేయకు వత్సా. ఈ నీ మహాకాంతిగల 
యౌవనం వనవాస్తార్హం కాదు. ఉత్తమ రాజనీతియుక్తులు, సత్య దర్శనసమర్హులు, జితేంద్రియులు అయిన 
నరపాలుర్‌కు ప్రజాపాలనమే తపస్సు. సరోరుహం నీటిలో వుండే, నీటిని అంటకుండా వుంటుంది. 
అరణ్యంలో వున్న అశోకవృక్షానికి కూడా లలనాచరణాహతి తప్పదు. తన యింటిలోని భోగాలతో 
దృష్టి మారిపోయినప్పుడు ఈ విషయాలను క్షణంలో త్యజించవచ్చు. ఇంటిలోని సుఖాన్ని, స్వజనాన్ని 
వదలి ఇంటినుంచి వెల్లిపోయినవాడు అంతవరకు అలవాటయిన భోగాలు లేకపోవడం సహించడు. ధర్మం 
వింటారు, ధ్యానిస్తారు, ఇంట్లొ వుండే ఆచరిస్తారు. అరణ్యంలో శుష్కమనస్కుల శ్రవణస్మరణ (క్రియలు 
శుష్కిస్తుంటాయి. దర్భముండ్డు గుచ్చుకొని పాదాలకు గాయం తగిలి రక్తం కారుతున్నవానికి అంతకన్నా 
పరలోకంలో దుఃఖమేముంటుంది? స్రేతాలవలె ఇతరులు ఇచ్చే అన్నాన్ని ఎప్పుడూ తింటుంటారు. పుత్ర, 


వనంలో నివసించడం ధూళి కప్పుకొనడం వంటిది. (బహ్మచర్యపాలనం సముద్రాన్ని ఎండింపజేయడం 
వంటిది. దావాన్నిధూమంతో కనుబొమలు, ముఖం చిట్టించుకుంటూ, నక్కలు, గూబలు వసించే గుహలు 
చూస్తూ, సింహాలు చంపిన ఏనుగుల రక్తంతో ఎ(రగా వుండే అడవులలో జ విడిచిపోయి ధెర్వంగా 
వుండగల వారెవ్వరు? కామి అయినవాడు సరయమం కావాలని కోరుతాడు. సంయమీనంటూ an 
వృన్నవాదు యువతిసాందు కోరుతాడు, వషయసుఖాలతో సంతృప్తి పడనివాడు తీదమన ద 

ఆచరించి సంతోపపడగలడు. ఆకలిగొన్నవాడు తినడమేమిటా అని చూ హా క్టీసు 


వుందామని కోరుతాడు. జనవనమంటే అసహ్యపడేవాడు వనవాసం 


సంపదలు మానవతులయిన ప్రీలలాగ 
రిగిరావు వ 


మహాత్ముల సంకల్పం వజ్రరళ్న శిఖ వంటిది కదా! తల్లులు అ శృయంనుంచి కదలలేదు. 
రొ U 


అతనిని ఎంతో (బతిమాలారు. అయినా అతడు మెతబడ 


ఈ విధంగా తండ్రి పలుమారు హితవు చెకి 


Re: , తపస్విగానో స్వే 
తన యిష్టంప్రకారం నడిచే వ్యక్తి ఇతడు" అని వునవి చేశారు. 
కురుస్తుండగా నెలవివ్వగా, పౌరజనులు ఆక్రందనాలు చేస్తుండగా 


* 5రాతాంగనలు నెమలి యీకల వ సా 
( లు లేక, 
ముక్తాహారాలు లేక నిట్టూర్చులతో వెదవులు ఎండగా ఉండిపోయారు. కాశీసుందరుడు అయిన 


జు ) “ఈ విధంగా అత 


కాశీసుందరావదానం 141 


ఇలా వుండగా మహికి హర్థంవంటి బ్రహ్మదత్తుడు స్వర్గానికి వెళ్లగా భూతోద్వేగమో అన్నట్టు అతని 
రెండవకుమారుడు కలిభువు గద్దెయెక్కాడు. 
ఇంతలో రుంకారం చేస్తూ తిరుగాడే భవురరాజు అనే కనుబొవుముడివేస్తూ ముఖం 
స్‌ స . మదనోన్మాదభూతము, 
చిట్టించుకొంటూ, ముని సంయము విద్వేషి అయిన వసంతుడు వచ్చాడు శై sh 
న చూతవృక్షం కాంతి చెలరేగింది. రక్తాశోకవృక్షాన్ని పక్కన 


మృగీలోచనల మాన విధ్వంసదూత అయి 
వుండే లతలు ఆలింగనం చేసుకొంటాయనే అనుమానంతో sll 


అశోకపుష్పాలు రాల్చ్బుకొనిపోయాడు. కోకిలాలాపసంకులమూ, ఉద్యానయౌవనవూ అయిన .ఆ 
వసంతకాలంలో అంతఃపుర కాంతలతో పాటు రాజు అడవుల అందం చూద్దావునే కుతుకంతో 
డవులను చూసూ ఆ రాజు (క్రమంగా 
టా ఖీ నతన సం; చ. be షు త రతివిశ్రాంతుడైన _ రాజు 
భక వతుల సహా చాల పు 1 న్‌్‌ 
తపోవనం చేరాడు. వనస్థలులలో యు 


క్షణంలో అక్కడ నిద్రపోయాడు. 


అప్పుడు అంత పురాంగనలు 


నడతీగలవలె తపోవనముంతటా తిరిగారు. అ 
వివిక్త ప్రదేశమనే సంతృప్తితో అంతరంగంలో శాంతిని మననం చేస్తూ నిశ్చలంగా ఉన్నాడు. మనీషులకు 


Wa తరగ mm wn 
కూడా వందనీయుడై, అమందానందం వర్షిస్తూ కృశుడైనా సౌందర్యం తరగ bee irene 
స దరని పురా పంవలె, 
కనబడుతూ పరిణామ మనోజ్ఞమూ, రేఖాసంస్థానంతో ప్రకాశిస్తూ, ఆకృ పురాణ 
సంయమిని చూచి, అంతజుర కాంతలు గీచిన బొమ్మలలా కదలకుండా 
జు మేల్కొని, ప్రియురాండ్రను కానక, వనంలో వెదకుతూ, వారంతా 


అపూర్వకుసుమాలతో నవ్వినట్టున్న పుప్పమంజరులను కోస్తూ 
క్కడ ఒకచోట క్షాంతివాది అయిన కాశీసుందరుడు 


అద్దం మీది బొమ్మవలె వున్న ఆ 


తలోరా 
వుండిపోయారు. ఇం న్‌ 
ప్లూ మూగి వుండడం చూచాడు. దుర్మార్గుడైన ఆ రాజు ఈర్జా ్యవిషాకులడై బుసగొడుతూ, 


మాటలనే విషం కక్కుతూ, “ఎవడు నీవు? విచిత్రమైన peur వేసుకొని, పన సక ళన 
మభ్యపెడుతున్నావు. నిజంగా నీవు నారీప్రతారకుడివి. పరస్త్రిలను హరించడానికి ధ్యానం, తద్విఘ్న 
నివారణకు జపం, సరళ హృదయులను సమాధనవెట్టుడానికి తపస్సనేది ధూర్తులకు మంచి ఉపాయమే. 
వనంలోని విషన్చక్షంలాగ, వల్కలాలు ధరించిన ధూర్తుడవైన నీ ప్రవృత్తి న కలిగించి 
మోహం పుట్టించేదే. వేషమేమో మునివేషం, చేష్టలేమో ఇలాటివి. నీవు కోరే సిద్దిని, నీ అంతరతత్త్వాన్ని 
ఎవరు తెలుసుకోలేరు?” అని క్రోధంతో గర్హించాడు. 

ఆ మాటలు విని అక్రోధమధురాశయుడైన క్షాంతివాది నిర్వికారమైన మనస్సుతో ఇలా అన్నాడు. 
“నేను క్షాంతివాది మునిని, నన్ను అనుమానించవద్దు. నాకు కాంతలన్నా లతలన్నా ఒక్కటే” ఆ మాటలు 
విని “సరే నీ క్షాంతి నిప్పుడు చూస్తాను" అంటూ కలిభువు తన కత్తితో అతని రెండు చేతులూ 
నటికివేశాడు. రెండుచేతులూ నరికినా ఓర్పుతో వున్న అతని క్షమాస్వభావానికి ఈర్ష్యపడి, రాజు అతని 
రెండు కాళ్ళూ నరికివేశాడు. ఖలులు కుక్కలవంటవారు. దారిలో అశుభంగా మొరుగుతారు. నాలుకతో 
దూపిస్తారు. (కుక్కలు నాలుకతో నాకి పాడుచేస్తాయి). తుదకు అంగాలను కొరికివేస్తాయి. సరళులైన 
మహాత్ములు సరళవృక్షాలవలె కొట్టినా క్షమతో వుంటారు. స్కంధం (చేతులు, బోదెలు) ఛేదించినా 
మౌనంగా వుంటారు. తీవ్రమైన తాపం(ఎండ, కష్టం) కలిగినా చల్లగానే వుంటారు. 


మ అఎదాని కల్పలత 


ఆ విధంగా కాలుసేతులు నరకబడిన క్షాంతివాది ఘోరమైన వ్యధను ఓర్చుకొని ధైన్యం వల్ల కలిగిన 
మనస్సంక్షోభాన్ని పాక్కనీక ఓర్పుతో ఇలా అలోచించాడు. “తక్కిన పనులన్నీ మాని వీడు నా అంగాలు 
ఛేదించినట్లే, నేను కూడ తక్కిన ఆలోచనలు మాని సంసార విషమక్షేశాలను ఛేదిస్తానో అని శాంతినే 
ధ్యానించాడు. కలిభువు ఈ విధంగా కోప మోహాలతో తన జ్యోష్టభ్రాత అయిన మునిని అవమానించి 
రాజధానికి బయలుదేరగా, రేగిన ధూళికి భూదేవి శోకమ్హానవలె కనిపించింది. 


పిదప క్షాంతివాది వ్యధకు కోపించి అతని క్షాంతిదేవత కాశీనగరంలో అనావ్నష్టిని, దుర్శిక్షాన్ని 
కలిగించింది. మునిని పరాభవిచడం వల్ల దేవత కోపించి ఈ విప్లవం కలిగిందని వ్రైమీత్తికులవల్ల తెలుసుకొని 
రాజు, మునిని ప్రసన్నుని చేసుకొనడానికి తపోవనానికి బయలుదేరాడు. అతనికి సాష్ట్రాంగ(ప్రణామం చేసి 
క్షమించండి అని ప్రార్థిస్తూ, పశ్చాత్తాపంతో నిళ్చేతనుడై వుండిపోయాడు. అది చూచి కాంతివాది రాజుతో 


“రాజన్‌, నీవై నాకు అణుమాత్రమైనా కోపం లేదు. కర్మ రేఖా పరిచ్చేదం వల్ల ఇలాటిది సంభవించింది. 


ఎరంగా వస్తూ, పెరిగి కాలపరిపాకం వల్ల చిత్రవిచిత్రంగా పండి 


ఛేదిస్తున్నప్పుడు, తర్వాత, నా 
మనస్సు కలుషం కాకపోవడమే సత్యమైతే, ఆ అంగాలు మరల నాకు అతుక్కోనీ.” అని సత్య (ప్రమాణం 
చేశాడు. 


పరిశుద్దమైన మనస్సుతో ముని తీవ్ర సత్యోపయాచనం చేయడం వల్ల ఆ అంగాలు మరల అతని 
దేహానికి అతుక్కుని, స్వాస్థ్యం కలిగించాయి. రాజు ఈ 
పాదాలు తాకి, “మునీళ్వరా! నీవు తపస 


ధ్యానిస్తూ రాజధానికి తిరిగివచ్చాడు. 


ఆ కాంతివాదిని నేనే. ఆ కలిభువే క కౌం 
ఇప్పుడు నేను మోహసముద్రం నుంచి ఉద్దరించాను. 


ఈ విధంగా సుగతుని ముఖారవిందం నుంచి వెడలిన 


మధుర మధుసదృశమైన ప్రసన్స వాకు)_ను 
భికుసంఘం (భ్రమరంవలె పానం చేసి అనిర్వచనీయమైన సంత్రో న 


షం పొందింది. 
ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో కాశీసుందరావదానమున ఇరవై తొమ్మిదవ పల్లవం 
స్ట్‌ ల్‌ 


సత్త్వసారసరళుడై సౌజన్యపుణ్యస్థితి అయిన మహాత్ముడు శ్లాఘ్యుడు. ధర్మమార్గగమనంలో 
విఘ్నంగా ఉన్న దురాత్ముడు నింద్యుడు. వీరిద్దరి చరిత్రలూ మననం చేస్తే ఒళ్ళు పులకించడం, కళ్ళు 
బాష్పాలతో నిండడం, ఏమి చెప్పడానికీ మాట రాకపోవడం సమానంగానే జరుగుతాయి- ఇదే విచిత్రం! 
ఒకమారు ఉపదేశసమయంలో దేవదత్తుని ప్రస్తావన వచ్చినప్పుడు భిక్షువులు ప్రశ్నించగా, 
భగవానుడు పూర్వవృత్తాంత సంశ్రయమైన కథను ఇలా తెలిపాడు. 
పూర్వం వారాణసిలో మహేంద్రసేనుడనే రాజు వుండేవాడు. అతని సిరిని చూచి తక్కిన 
రాజులంతా సిగ్గుపడిపోయేవారు. అతనికి దివ్యకీర్తివలె చంద్రప్రభ అనే భార్య వుండేది. రాజు ప్రభావం వ్ర 
ఆమె స్వష్నాలన్నీ సత్యమయ్యేవి. / 
అప్పుడు పరిసరారణ్యంలో సువర్ణపార్శమనే మృగయూథపతి వుండేది. అది హేమమయచ్చవి 
గనుక దానిపేరు సువర్ణపార్శ (వునే సార్థకంగా వుండేది. దాని దృష్టిచ్చటలు నీలరత్నాలు పాదిగిన 
ముకాహారనిభప్రభలులా వనలక్ష్మికి భూషణంగా వుండేవి. పగడాల తీగలవంటి కొమ్ములతో, చిత్రరత్నాలు 
తాపిన చర్మంతో దాని కాంతి ఆళ్చర్యసుధాంబోధిలహరి లాగ ప్రకాశించేది. అది బోధిసత్తా గ్రవతారం 
కావడం వల్ల దాని దేహమట్లా సుందరంగా వుండేది. సురూపత అనేది పుర్వజన్మ సుకృతమనే చిత్రానికి 
లక్షణమే కదా! దానికి ద్వీర్ణద్నప్టి, అనే వృద్దవాయసం నెచ్చెలి. వేటగాండ్ర రాకను అయా కోసం అది 
ఎప్పుడూ దిక్కులు చూస్తూ వుండేది. అవి రెండూ పరస్పరం ఇష్టకథలతో ప్రీతితో నిర్ణనమ్మైన 
అరణ్యాలలో తిరుగుతూ వుండేవి. తిర్యగంతువులకు కూడా మానవవాక్కు పూర్వపుణ్యం వల్ల 
కలుగుతుంది. 
ఒకమారు ఆ యూథపతి తక్కిన జింకలతో పాటు నీటికోసం వేణుమాలినీ నది తీరానికి 
వచ్చింది. అప్పుడు అక్కడ పెద్దగా ఆక్రందన వినిపించగా జింకలన్నీ వెడలు వయ్యారంగా 
కదలించుకుంటూ పారిపోయాయి. సువర్ణపార్శ్వం మాత్రం కదలకుండా, కృపాపాశంతో ఏమిటో ఈ 
ఆక్రందనధ్వని అని చూడసాగింది. ఆ ఆక్రందన ధ్వని నదిలోనుంచి వస్తున్నది. ఒక వ్యక్తి కట్టతో సము 
మునిగిపోతూ ప్రాణరక్షణకోసం కేకలు వేస్తున్నాడు. అది చూచి సువర్ణపార్శ$ం బాణంతో Wa... 
దెబ్బ తిన్నట్టు నిలబడిపోయి, అతనిని రక్షించడానికి సంకల్పించింది. వానిని నా సన్నద్ధమైన 
నెచ్చెలిని చూచి దీర్థద్నస్టి వాయసం “నెచ్చెలీ, నీ ప్రయత్నం ఉచితమైనది కాదు. దుర్మార్గులు విపత్కాలంలో 
పూలలాగ మెత్తబడుతారు. విపత్తు గడచిన తర్వాత వజ్రంలాగ కరుకవుతారు. తమ కాయమే వీరికి మిత్రం. 
వీరు చేసిన మేలు మరుస్తారు అని నివారించాడు. అయినా సువర్ణపార్భ్వం లక్ష్యపెట్టక కరుణాకులమై 


144 అవదాన కల్పలత 


నదిలో దిగి, ఆ వ్యక్తిని బయటికి దీసి, కొమ్ములతో కట్టు విప్పింది. కుటిలకుడనే ఆ వ్యక్తి జింక కాళ్ళమీద 
పడి కృతజ్ఞత తెలిసి వెళ్ళబోగా జింక “మిత్రుడా! నేనిక్కడ వున్నట్టు నదర తెలుపవద్దు. నా చర్మంపై 
ఆశతో లుబ్దకులు బంగారురంగుతో వున్న నన్ను పట్టుకొని బాధవెడతారు” అని వినయంతో కోరింది. ఆ 
దుష్టుడు “అలాగే అని అంటూ దానిని పాగడి వెళ్ళిపోయాడు. 


ఇలా వుండగా రాజు భార్య చంద్రప్రభాదేవి ఒక బంగారు రంగుగల జింక ఆసనంవై కూర్చుని 
ధర్మోపదేశం చేస్తున్నట్టు కలగనింది. ఆమె స్వప్నాలన్నీ నిజమవుతాయి గనుక, ఆమె మేల్కొని రాజును 
“దేవా, నాకు స్వప్నంలో అద్భుతమైన సువర్ధహరిణం కనిపించింది. రాహువుభయంతో శశాంకుని 


ఒడినుంచి దిగివచ్చినట్టున్న ఆ జింకను ప్రత్యక్షంగా చూడగోరుతున్నా" అని చనువుతో కోరింది. 
ప్రియురాలి ముచ్చట తీర్చడానికి రాజు కావలసినంత డ 


ఎరుగము. అలాటి జింక మాకంద్రపడలేదు. 

సుందరలోచనాలతో స్వష్టసంపన్నరూపమైన హిరణ్యహరిణ 
గనుక అవసరమైతే, దేవా, శిల్ఫులతో బంగారు లేడిని న్స్‌ 
రాజు వారికి మరింత ధనమిచ్చి 


ఆళ్చీర్యంతో అందరి దృష్టినీ ఆకర్షించే 
౦ ఎక్కడైనా వుంటుందా? మీ చిత్తవినోదమే 
ర్మింపజేయండి.” ఆ మాటలు విన్నప్పటికీ 
స్వర్థమృగాన్వేషణలో మరింత పట్టుదల చూపాడు. 
రాజు బంగారులేడికోసం బాగా ధనమిస్తా 
ధన[గ్రహణంలో లుబ్దకులకన్నా లుబ్బుడై ఇలా అన్నాడు: “మప 
చూపుతాను. నేను వనంలో కనకసారాంగమైన సారంగం 
ఉత్సుల్లలోచనుడై “భద్ర, ఎక్కడ? ఎక్కడ చూచావు? అని పదేపదే అరటూ అతడు దారిచూపుతూ 


ముందు నడవగా, సైన్యాలు వెంటరాగా, ఎత్తిన ధవళాతపత్రంతో తను చంద్రుడు ఉదయించిన 
ఉదయాచలంవలె భాసిస్తూ బయలుదేరాడు. 


చూచాను. ఆ మాటలు విని రాజు ప్రహర్థంతో 


ద్వీర్ణద్నష్టివాయసం ఒక చెట్టు చిగురుకొమ్మపై 
కప్పడం చూచి సువర్ధపార్భ్వం దగ్గరికి వచ్చి, “నెన్చెలీ, నే 
విడిపించిన మనిషే ఇప్పుడు ఎక్కుపెట్టిన విండ్లవారితో 
తృప్తి పొందడు. భయంకర విష్తవంలో ఎక్కడి 
వాటించగలం-కలిసి అందరూ చావడం తప్పు. ఈ 


అయిన క్షుద్రుణ్ని నీవే విషవుక్షాని కాపాడిన 
(అత్ని కాన్ని ట్టు 


వాలిన గజవాజబ్బందతో రేగిన ధూళితో అడవి 
నప్పుడు చెప్పిన హితం నీవు వినకపోయావు. నీవు 
వస్తున్నాడు. నేను అడ్డగించినా నిన్ను చంపనిదే 


145 
సువర్ణపార్థా ఎప్రవదానం 


ప కడు చచ్చినా చస్తాను. 
అయిపోతుంది. కనుక నేనే నైన్యప్రధానుని వద్దకు వెళ్ళి పట్టుబడుతాను. నేను ్న a త 
[| నిళ్చంయించి, రాజు దగ్గరికి వెళ్ళింది. వంహాత్ములు ఇ 
ఈ వృుగాలన్నీ (బతకనీ" అని నిళ్ళ 0 గా ల. 
స ను తృణంగా భావిస్తారు. 
ప్రాణరక్షణకోసం తమ ప్రాణాల మ. | 
(ర్ధపా వడిగా ముందుకి రావడం కుటిలకుడు చూచి సంతోషంతో “అదిగో, అదే బంగా 
ea 0౦ 
క్‌ వ. చేతులెత్తి రాజుకు చూపాడు. వెంటనే పిడుగులాగ ద్రోణశాపంతో అతని రెండు 
వ ళో ప sass రాలిపోయాయి. అది చూచి రాజు విచారపడుతుండగా స్వర్ధహరితం 
వ కు ఫ టగించుకునాడు. 
— చరిత oily రాజు ఆళ్ళర్యపడి, ఆ కృతఘ్నుని చరితాన్ని ధిక్కారంతో కం న్నా 
త ర (ఇ | సం ఈ 
సం పీతితో, మహావైభవంతో, గౌరవంతో ఆ మృగాన్ని రాజధానికి తీసుకొనివెళ్లి 
ల 2 సప ముందు 
తర్వాత రో అంత ఃపురజనం, అమాత్యులు. ఇతరభటవర్గంతో సహా _ వ 
ప సక. న. త్త్వస్వరూపమైన ఆ హరిణం ఆ పరిషత్తులో దివ్యబుద్దితో ధర్మోపదేశం చేసింది. 
కూర్చున్నాడు. సత్త మైన 
ష్ష్‌ యారు. 
వారంతా శిక్షాపదాన్వితుల | వ 
- పార్శమన్న సారంగం నేనే. క్రూరుడైన కుటిలకుడు ఇప్పుడు దేవదత్తుడుగా పుట్టా 
a శమమయమూ 
. భేదించే భగవానుడు సుకృతభాసురము, ఉదారసత్త్వగుణ రుచిరము, ప్ర _ 
ప మారా యి 
ని చరితం చెప్పగా విని బిక్షుగణం' పుణ్యపరిపాక వివేకం కలిగి, కుశల > 
అయిన సువ 


అయింది. 


ది శేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో సువర్ధపార్భ్వావదానమనే ముష్పయ్యవ పల్లవం 
ఇ 


$1 కల్యాణకార్యవదానం 


ప్రపంచంలో సుజనదుర్హనులకు భేదం ప్రత్యక్షలక్షణాలతో పరీక్షించబడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. 
సూర్యుడు ప్రపంచాన్ని తన ప్రకాశంతో నింపుతాడు. అంధకారం ప్రపంచాన్ని నల్లగా కమ్మివేస్తుంది. 

సర్వజ్ఞుడైన సుగతుడు పూర్వవృత్తాంతమంతా కరతలావులకంగా తెలుసుకుంటూ, మరల 
దేవదత్తుని ప్రసక్తి రాగా మరొక సంగతి చెప్పాడు: 

పూర్వం పాటలిపుత్రంలో భూమిపురందరుని వంటి పురందరుడనే రాజు ఉండేవాడు. అతడు 
పుణ్యసంపదలకు మందిరం. అతనికి గుణగణోన్నతుడైన క 
ఇద్దరు కుమారులు వుండేవారు. కల్యాణకారి స 
ఛత్రావశేషంగా దానం చేశాడు. పుణ్యసేనుడనే రాజు దూతను పుం! 


3) [క్యాలవలె వాయువులు అనుకూలం కావడం వల్ల రాజకుమారుడు రత్న 
సంపాదించి వెనుకకు మరలి వసుండగా వెద్ద తుఫాను వీచి 
అవ్‌ + దె 


మాట మేరకు కల్యాణకారి కంఠాన్ని వెంబడించిన పాములా 
త్వరలో గట్టు చేరారు. 


ద్వీపం చేరి, దివ్యరత్నాలు 
పడవ విరిగిపోగా, అకల్యాణుడు అన్న చెప్పిన 
గ పట్టుకున్నాడు. కర్మపరిపాకం వల్ల ఇద్దరూ 


కల్యాణకార్యవదానం 147 


కల్యాణకారి గత ప్రభుడై మదగజం కవులాలు పెరికివేయగా కళాహీనమైన కమలాకరంలా 
అయిపోయాడు. వెలుగు తెలియక శోకంతోను, అంధకారంతో, సూర్యచంద్రులు లేని కృష్ణపక్ష 
ప్రారంభంలాగ వున్నాడు. ఇలా బాధపడుతుండగా, అక్కడికి ఒక గోపపతి వచ్చాడు. అతడు 
నేత్రవిహీనుడైన రాజపుద్రుని చూచి, అతని వ్యధతో తానూ బాధపడి, తన యింటికి పిలుచుకొని వెళ్లి 
పరిచర్య చేశాడు. అతని గుణ సౌజన్య స్నేహావేశాలకు వశుడయిపోయాడు. 

రాజకుమారుడు గోపపతి ఇంట్లో వుంటూ తన మనశ్శాంతి కోసం పూర్వం నేర్చుకున్నవాడు 
గనుక చేతోవినోదిని అయిన వీణను వాయిస్తూ కాలం గడిపాడు. శోకాగ్నితప్తమనస్కులకు సత్సంగమం, 
వివేకపూరితమైన కథాశ్రవణం, కావ్యాసవం, ప్రియమిత్రుని మైత్రి, విహారం, వీణాస్వనం, కుసువు 
మనోహరమైన వనంలో వాసం అమృతావగాహనం వంటివికదా! ఆ గోపపతి పత్ని గీతవీణావిచక్షణ. అతడు 
వీణ వాయిస్తుండగా వింటూ అతనివై మరులుగొన్నది. వీణతో ఉపదేశం పాందినదా అన్నట్టు ఆ కుటిల 
నవరాగంతో (నూతన అనురాగంతో, నూతన స్వరాలతో) మూర్చనలు పోతూ, ఉత్కంఠంతో ఇలా 
ఆలోచించింది: “ఈ సుందరుడు ఎప్పుడూ నాకళ్తల్లోను, మనస్సులోనూ వుంటున్నాడు. ఇతడు నాతో 
ప్రేమతో వ్యవహారించకపోతే, నా తాపం చల్లారదు. ఈ వీణ ధన్యం. ఇతని గోళ్లు తగిలి కులుకుతూ, 
రాగిణి అయి ఎంతో పుణ్యంతో ఒళ్ళో కూర్చునే యోగ్యత పొందింది” ఇలా తలపోసి, కంపించే తన కర 
పల్లవాలతో అతని కరాంభోజాలు తాకుతూ, స్వేచ్చగా సవిలాసంగా అతనితో “లలనాసుభమైన నా సిగ్గు, నా 
మనస్సూ త్వద్గతమైనవి. నీవు కృతఘ్నునివలె నా ప్రీతిని స్మరించకుండా వున్నావు. స్మరపరవశలైన స్త్రీలు సిగ్గు 
విడిచి, శీలాన్ని, కులాచారాన్ని, అభిమానాన్ని, అనుమానాన్ని దేనినీ చూడరు. ప్రణయంతో నా సంకల్పం 
సఫలం చేయి. సమ్మానింపబడిన మానినులు దేవతలలాగ ప్రీతితో చూస్తారు" అని తన మనసు విప్పి చెప్పింది. 
గొంతు బొంగురుపోతూ ఆ చపల విశృంఖలంగా చెప్పిన ఆ మాటలు విని రాజపుత్రుడు భయంతో గుండె 
చలించిపోగా ఇలా విన్నవించాడు: “తల్లీ! ఉత్తమునికి శీలపరిచ్యుతి తగదు. ఛీ! నష్టశిలుని జీవితం కిల్సిషనిష 
స్పృష్టమైనది. పరాంగనా పరిష్వంగాన్ని అంగీకరించేవాడు శలభమై నరకాగ్నిశిఖలను ఆలింగనం 
చేసుకొంటాడు. పరోపకార నిరతులు, పరదార పరాజ్ముఖులు అహింసా వ్యసనులు అయినవారు 
మరణించినా పరలోకంలో జీవిస్తారు.” 

రాజకుమారుడు అలా అనగానే గోపపతి భార్య భగ్నమనోరథురాలయింది. స్త్రీలకు ప్రీతిని 
నిరాకరించడం మరణంకన్నా బాధాకరంకదా! తన మనోరథం విఫలమయిందనే విషం కక్కుతున్న ఆ 
భుజంగి తన పతితో ఒకనాడు ఇలా అన్నది: “ఓ సాధో! సరళుడైన నీవు పరులయెడ వాత్సల్యం చూపడం 
కూడ ప్రమాదానికే. గుణశీలాలు తెలియకనే ఎవడు తన యింటిని అప్పగిస్తాడు? ఇతరులపై ఎక్కువ 
నమ్మకం వుంచడం నీకు మంచిది కాదు. ఒకరి గుప్తమైన చిత్తాన్ని మరొకరు ఎలా తెలుసుకోగలరు? 
పరదార సహస్రాక్షుడైన ఈ అంధుణ్నీ ఇంట్లో పెట్టుకున్నావు. నీ దీనాంధజనవాత్సల్యానికి ఫలం 
అనుభవించు. ఎవరూ లేకపోడం చూచి నన్ను సంగమం కోసం బ్రతిమాలినాడు. వాడికి కండ్లుంటే నేను 
పరిగెత్తుకురావడం ఎలా జరిగేది?” భార్య మాటలకు గోపపతి కోపతప్పుడై రాజకుమారుణ్ని దూరంగా 
వదలివెట్టి వచ్చి, తన యింటిని, మనస్సును చల్లబరిచాడు. తండ్రి కుమారుణ్ని వదలిపెట్టడం, మిత్రుడు 
తన మిత్రుణ్ని చంపడం ఇదంతా బంధుచ్చేదంలో అసిధారలవంటి దారల ప్రభావమే. కనుబౌొవముల 


148 అవదాన కల్పలత 


కాటిల్యం, చూపుల చాపల్యం, తీక్షృత, కుచాల కాఠిన్యం ఇవన్నీ స్త్రీలకు హృదయంలో వుంటాయి. 
ఇక్కడ కల్యాణకారి కొందరు వ్యాపారులు తోడ్పడగా దారి పట్టుకొని నడుస్తూ, తన తండ్రి 
వురణించగా, తన తమ్ముడు రాజయ్యాడని విన్నాడు. పిదప తనకు కన్యను వాగ్దానం చేసిన 
పుణ్యసేనమహారాజు పట్టణాన్ని కొంతకాలానికి చేరి దూరమార్గాయాసం తగ్గినట్టుగా సంతృప్తి పడ్డాడు. 
ఆ పట్టణంలో పుణ్యసేనుడు తన కుమార్తె అయిన మనోరమను వాగ్రత్తం చేసిన రాజపుత్రుడు 
సముద్రంలో మునిగిపోయాడని వినడం వల్ల కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవర 
మండపంలో ఆహుతులైన రాజులందరూ యథాక్రమంగా ఆసీనులు కాగా, మనోరమ రత్నాల పల్లకిలో 
స్వయంవర మండపానికి వచ్చి రాజులనందరినీ చూచింది. అతడు (గుడ్డివాడైనా ఆమె చూపులకు 
ఇస్టుడయాడు. నిజమే కుముద్వతికి అన్ని గ్రహాలలోను మేఘాలమధ్య మరగైన చంద్రుడే కదా ప్రియుడు! 
రాజుకుమారి తమనంతా గడిచిపోవడం వల్ల నరపతులందరూ ఫలమేమీ దక్కలేదని సిగ్గుతో వెళ్లిపోగా, 
మనోరమ అంధుడైన ఆ రాజకుమారుని కంఠంలో పూలహారం వేసి, “నీదానిని” అని నెమ్మదిగా మధురంగా 
పలికింది. ఆ స్త్రీచేష్టితానికి చకితుడై రాజకువూరుడు ఏకాంతంలో ఇలా అన్నాడు: “నీవు 
ప్రజ్ఞుదరిద్రురాలివి. ఇలా చేయడం తగదు. స్మరసౌహార్ద మిత్రులు, పద్మనేత్రులు అయిన రాజులు 
వుండగా, వ్యర్థుణ్ని, అంధుణ్ని అయిన నన్నెందుకు వరించావు? కళ్టుగలవారి భార్యలు కూడా ఇతరుల 
ముఖాలు చూస్తారు. అలాంటప్పుడు గ్రుడ్డవాని భార్య పట్టపగలే ఇతరులను అభిసరిస్తుంది. నాకు 
లలనలతో అవసరం లేదు. వారిపైన నాకు విశ్వాసం లేదు. స్త్రీలు, నదులు కుటిలంగా వెళ్ళుతూ, 


రాజఫుత్రుడు ఈ విధంగా పరుషంగా మాట్లాడగా నృపాత్మజ సిగ్గుపడి- 


ఆ కల్యాణకారి నేనే. ఆ తమ్ముడే దేవదత్తుడు. ఆ పూర్వానుభావంతో ఇప్పటికీ అలాగే 
వున్నాడు. 
ఈ విధంగా ఉదారమూ ఉపకార నిర్మలమూ అ 


యిన బోధిసత్త వఎచరితాన్ని, తత్తుల్యమైన 
ఖలచేష్టితాన్ని విని, భిక్షువులు అసమాన నిస్మయం పొందారు. 


ఇది కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో కల్యాణకార్యవదానమనే ముప్రై ఒకటవ పషల్లవం 


32. ఎశాఖాచదానం 


సజ్జనుల స్త్రీలు అపమార్గం పడితే రాగరహితలవుతారు. సరాగ, తిమిరోన్ముఖి అయిన సంధ్య 
రవిని పర్వతం నుంచి క్రిందికి తోసివేస్తుంది. 

జ్ఞానసాగరుడైన బుద్దభగవానుడు దేవదత్తుని బహుజన్మాంతరా శ్రయమైన చరిత్రను పలుమారు 
చెప్పినప్పటికీ, మరొకమారు ఇలా మరొక సంగతి చెప్పాడు.: 

పూర్వం కళింగదేశంలో అశోకుడనే రాజు వుండేవాడు. అతడు ప్రఖ్యాత విక్రముడు, 
శత్రుభంగకారి. అతనికి శాఖ ప్రశాఖ అనుశాఖ విశాఖులని నలుగురు కుమారులు ఉండేవారు. వారందరూ 
తారుణ్యవుత్తులు కావడం వల్ల తండ్రి భార్యాపిల్లలతో వారిని తన రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. 
వికారావమానాలతో పుత్రస్నేహం కూడా నశించడం సహజం. 

వారు వూరు వదలిపోతూ, తమ దుర్షశవలె దుస్సహమైన వికటాటవిని ప్రవేశించి పాథేయం కూడా 
అయిపోగా, ఆకలితో ఇలా ఆలోచించారు. “ఈ స్త్రీలు మనకు నిపత్కాలంలో కాళ్ళకు కట్టిన గడి 
గొలుసులవంటివారు. మనం కష్టపడి సంపాదించుకొన్న ఆకు అలములోను భాగానికి సిద్దమౌతున్నారు. 
ఈ విధంగా ఆలోచించి వారు తమ స్త్రీలను వధించడానికి నిశ్చయించారు. దుర్దశతో దగ్దభాగ్యులైనవారికి 
ఇలాటి ఘోరమైన బుద్ది పుడుతూంటుంది. వారిలో విశాఖుడు మాత్రం పాపసంకల్పం చేయలేక వారినుంచి 
వేరయి భార్యతో పరుగెత్తిపోయాడు. 

అలా పరుగెత్తుతుండగా అతని భార్య కలంకవతి అనేది చాల నీరసించిపోయి, చాల దూరం పరిగెత్తి 
రావడం వల్ల అలసిపోయి మూర్భపడి వెంటనే మరణించింది. విశాఖుడు కరుణా ర్రచిత్తుడై తన శిరసు 
గాయం చేసి రక్తం తీసి ఆమెకు తాపించాడు. ఆ రక్తపానంతో ఆమెకు ప్రాణాలు వచ్చాయి. 
సత్త ్వసాగరుడైన విశాఖుడు తన అంగాలు కోసి ఆ మాంసంతో ఆమెకు ఆహారం కల్పించాడు. ఇలా 
వారిద్దరూ క్రమంగా ఘోరారణ్యం దాటి, నీడ చెట్లతో పచ్చగా wen ఒక her తీరాన్ని క్‌, 
అక్కడ వారిద్దరూ విశ్రమించి వుండగా, కాళ్ళు చేతులు తెగి వెద్దగా ఏడుస్తూ ahs కొట్టక నివస్తున్న 
ఒక మనిషి కనిపించాడు. ఆ కష్టదశలోవున్న అతనిని చూచి విశాఖుడు కరుణాక్లిస్టుడై నదిలో దూకి, 
చేతులతో వాడిని ఎత్తి గట్టు చేర్చాడు; తర్వాత తోయఫలమూలాలతో వానికి ప్రాణం తెప్పించి, కొన్నినాళ్ళకే 
గాయాలు మానేట్టు చేశాడు. వాడు స్వస్టుడైనప్పటికీ నడవలేక పోవడం వల్ల, ఎక్కడికీ పోక విశాఖుని భార్య 
సకాలానికి భోజనం వెట్టి ఉపచరిస్తుండగా అక్కడే వున్నాడు. 

విశాఖుడు భార్యతో చాల విరలంగా సంగమించేవాడు. విజిగీషువులైన శూరులు సింహాలలాగ 
అల్పరతులు. కనుక విశాఖుని భార్య దివ్యౌషధి రసాహారపరిపూర్ణ శరీర అయి ఆ వికలాంగునివై మరులు 


150 అవదాన కల్పలత 


గొన్నది. స్వేచ్చాస్పర్శసుఖం కోరే స్త్రీలను స్నేహం ఏమీ పూసుకొనిరాదు. గుణం బంధించదు. గౌరవం 
కట్టుబాటులో వుంచదు. ఆ ఘనస్తని రాత్రిళ్ళు నిళ్ళబ్దంగా ఆ వికలాంగునితో రమిస్తూ, నిళ్ళంకంగా 
క్రీడించడానికి అవకాశం లేదనే అసంతృప్తితో పతి దీనికంతా విఘ్నప్రాయుడుగా వున్నాడని తలచి, అతన్ని 
చంపివేయడానికి జారునికి మాట యిచ్చింది. కలుషలయిన కాంతలు పాపకర్మలలో శిక్షా కుశలలు గదా! 

నొసట పాపకర్మలు వ్రాసిపెట్టిన, జిత్తులమారైన ఆ స్వైరిణి పతిని చంపడానికి పన్నాగాలు 
ఆలోచించి, “తలనొప్పి, ఘోరమైన తలనొప్పి" అంటూ నొసట గుడ్డ కట్టుకొని బాధ అభినయించింది. 
ఆమె తీవ్రమైన శిరోరుజను చూచి పార్టివాత్మజుడు దాని ప్రతీకారానికి వెక్కు యుక్తులు ఆలోచించాడు. 
ఆమె విషాదచింతలతో స్తంభించిపోయి, నిట్టూరుస్తున్న అతనిని చూచి, మంచుతో తడిసి మ్లానయై చలికి 
గీవెడుతున్న (భ్రమరాలున్న పద్మినిలాగ, రుద్దకంఠంతో ఇలా అన్నది. “నేను కన్యగా వున్నప్పుడూ ఇలాటి 
తలనొప్పి వచ్చింది. వైద్యులు పాషాణభేది లేపనంతో పోగొట్టారు. ఈ కొండతూర్చున పాషాణభేది 
వ్యాపించి వుంది. పగ్గం కట్టి దిగి సాధ్యమైతే తీసుకుని రా. నేను ఆ పగ్గం నా చేతులతో గట్టిగా 


అంగీకరించాడు. ఆమె తన చేతులతో 


ప్రసరిస్తుందో తెలుసుకోలేము. స్వపష్నంలోని సంకల్పాలాగ అందనివారు. రాగద్వేషవ్యసనవిషమూయా 
విన్యాసాలు చేయడంలో ఆసక్తలు. కామంతో సకలజనతనే మోహింపజేసారు. కణమా త్ర పరిచయమైనా 
సరే కూలదోస్తారు. మాయలు కూడ సోకగానే క్ష స 


తీవ్రమైన నదీవేగంతో సుకృతంతోనా అన్నట్టు పుప ప 


విశాఖుడు వెళ్లిపోయిన పిదప కలంకవతి కూడ 4 
గడువను జీవికవిషయంలో వ్యాకులత చెందింది. వి 


(గ్రామపురమార్గాలలో నిలబడి పతివ్రతనని చెప్పుకుంటూ బిచ్చం అడుగుతూ తిరుగసాగింది. పతివ్రతా 


గౌరవంతో అందరూ ఎక్కవ డబ్బు యిచ్చేవారు. విపత్తులో మిథ్యాశీల 'ప్రవాదం కూడ సంపద 
కలిగిస్తుంది. కలంకిని ఈ విధంగానే తిరుగుతూ పుష్కలావతీ పట్టణం చేరింది. సత్తి అని అందరి 
మన్ననలు పొందుతూ రాజద్వారసమీపం చేరింది. 


షధీబలం మందగించగా, కాలం గడువను 


ప్రీచరిత ద్వేషి అయిన రాజు పతివ్రతను తప్పక పూజిస్తాడనే ఆలోచనతో 


J అతనిపై భక్తితో 
పురోహితుడు అతనితో ఇలా అన్నాడు. “దేవా! దూర దేశాంతరంనుంచి ఎవరో పతివ్రత 


వచ్చింది. ఆమె 


విశాఖావదానం 151 


చరణన్యాసం వల్లనే ఈ భూతధాత్రి పవిత్ర అయింది. చూడు దేవా! ఆ సాధ్వి తన భుజంపై అత్తకు 
మోసుకొని వున్నది. పతివ్రతలను నమస్కరించడం వల్ల మానవులకు ఆయుస్సు వృద్ది చలలుతఃంటే: 

పురోహితుడు ఆమెను చూడవలసిందని ఈవిధంగా ప్రార్థించగా, రాజు అతనితో ఇలా Goa అయ్యో 
బ్రాహ్మణుడా! నీవు సరళస్వభావుడివి. స్త్రీ స్నేహంతో వున్నదనేది కేవలం Hs తక అ 
ముతి(భ్రముం. సతి అనడం గగనకుసువుం. స్త్రీ పాపిష్టురాలనడం నిస్సందేహం. స్త్రీలు ప్రబ్బలి 
తీగలవంటివారు. స్త్రీ నిష్టలురాలు, ప్రబ్బలి నిష్టల, రెండూ అగ్ని రోహిణులు, తనన కల 
తాకినప్పుడు, సంగమ సమయంలో) సరళలు. వేళ్ళు కనిపించవు, బంధించివేస్తాయి Coes కారణం 
కనిపించని బంధనాలు స్త్రీలు. స్వభావంతోనే భేద[ద్రోహైకశీలలు, దుశ్చరితలు. కనుక స్త్రీలకు నమః, నమః, 
నమోనమః. దష్టస్తీ చరితంతో అపకారం పొంది, దాని చింతతో వ్యధితమనస్సుడైన నాకు ఈ పృథివి 
రత్నపూర్ణ అయినా రుచించదు. కొండలేడివలె ముగ్దలుగా క్‌ న్నరు ల వాలా! 
తీక్ష్యృస్వభావలుగా వుంటారు. దేహం ఇవ్వడానికి ఇష్టపడుతారు. కాని పరుల జీవితాలను హరిస్తారు. 
పూవు పడినా భయపడుతారు. నిప్పును తాగుతారు. sar స్త్రిలు ఎన్నిసార్డు ఆలోచించినా 
అర్థం కారు. అయినా నీవు, బలవంతపెడుతున్నావు. గనుక ఆ సిని చూస్తాను.” అని ప్రాసాదమెక్కి 


ఆమెను చూచాడు. 

వికలాంగునితో సంబంధంగల పాపిష్టురాలు తన భార్య అనే తెలుసుకొని, సచివులకు ఆమె 
సమాచారం వివరించాడు. ఆమె కూడ రాజును గుర్తుపట్టి క్షణకాలం తల వంచుకొని, జనులు చెవులు 
మూసుకుని ఛీకొట్టగా త్వరగా నగరం వదలి వెళ్లిపోయింది. ఆ విశాఖుణ్ని నేనే. ఆ వనితే ఈ దేవదత్తుడు. 


జీనుడు చెప్పిన ఈ ఇతివృత్తం నిని భితుగణం వాని చరతాల్నా నిందించింది. 


ఇది శేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో విశాఖావదానమనే ముప్పదిరెండవ పల్లవం 


33. నందోపనందావ దానం 
శుద్దాత్ములైన వారి స్వభావం అమృత ప్రాయం, పుణ్య ప్రశమానుభావం. దాని ప్రభావంతో 
క్రూరులు కూడ వెంటనే క్రోధ విషముక్తులవుతారు. 


ఒకపుడు తథాగతుడు జేతవనారామంలో విహరిస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞతో బిక్షుగణం 
గిరికాననాలు తిరుగుతూ తపస్సు చేయడానికి వెళ్లినది. భిక్షువులు సుమేరుపర్వతం చరియలలో ఉండి 


శరీరం కాలి పాలిపోయిన ముఖాలతో, చిక్కిశల్యాలై బైటపడ్డాము.” వారు ఇలా చెప స్తభికుసంఫ 
ప్రార్ధనల వల్ల నాగులను అణచివేయడంలో సమర్ధుడైన మౌద్గల్యాయనుణ్ని అక్కడికి పంపాడు. 


మౌద్గల్యాయనుడు శిఖరాలతో ఆకాశాన్ని అంటుతున్న సుమేరు పర్వతం చేరి, యోగంతో 
అంతృర్ణితుడై, పడుకొని ఉన్న నాగేంద్రులను రెంటిని చూచాడు. 


౦ లేదు. ఆ నాగమనేది ఎన్నటికీ 
ప్రశ్నించాడు. 


కలిగించు, ఆర్యా, కలిగించు” అని కోరాయి. మౌద్గల్యాయనుడు వారిరువురినీ భగవానుని సన్నిధికి 
తీసుకొని వెళ్లి, వారి సంగతి మనవి చేసి కూర్చున్నాడు. 


శరణాగతులై, రత్న ప్రభాభూషితభూతలులై ప్రణామం చేస్తున్న నాగేంద్రులను భగవానుడు చూచి, 
“నానుంచి శిక్షాపదాలు పొంది సర్వభూతాలకు అభయ 9 


నిర్భయులయ్యారు.” అని వారిని చూపులతోనే దోష విషద్వేశవివర్ణితులనుగా చేసి ప 


గూడా చల్లబడిపోతాయి. 


నందోపనందావదానం 153 


నాగేంద్రుల పూర్వజన్మవృత్తాంతమేమిటని భికువులడుగగా భకూత్లుకేశా తెలియజేశాడు: 

“పూర్వం వారాణసిలో కృకి అనే రాజు వుండేవాడు. అతడు కాశ్యపునినుంచి ధర్మోపదేశం 
పొందాడు. అతడు నందోపనందులనే మంత్రులకు రాజ్యం అప్పగించి, బోధిసంసక్తుడై సత్యదర్శనంతో 
నిర్చృత్తి పొందాడు. మంత్రులిద్దరూ ధర్మాధర్మమయంగా రొజ్యం పాలించి కాళ్యపునికి సరోోపకరణాలతో 
కూడిన విహారం నిర్మించారు, వారిద్దరూ కాలక్రమాన ఈ నాగేంద్రులై పుట్టారు. విహారం నిర్మించిన 
పుణ్యంతో వారికి మేరుపర్వతనివాసం కలిగింది.” 

ఈ విధంగా పూర్వజన్మలో చేసిన సత్కర్మపరిచిత సుకృతమైన ఫణివరచరితం జినుడు చెప్పగా 
విని, భిక్షునివహం విషధరనియమనాన్ని ప్రశంసించింది. 


ఇది వేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో నందోపనందావదానమనే ముప్పయి మూడవ పల్ణవం 


34. గృహపతిసుదతావదానం 


కొంతకాలం గఢునగొ ఒకమారు నందోపనరడులు. భగవానుని ధర్మోపదేశం వినడం కోసం 


పూర్తిగా దానధర్మాలు చేయడం వల్ల తర్వాత స 
అతనికి వచ్చింది. గృహమంటే స్వల్పం. 


ఒకేమారు అతడు దర్శనానికి వచ్చి, స్వల్పదాని అనే పేరు వచ్చింది కదా అని సిగ్సుప 
భగవానుడు దయతో, “ఓ గృహపత్రీ! అల్పదానంతో సిగ్గపడనక్కరలేదు. (శ్ర తో, వా 
కనక్షళైలమవుతుంది. పూర్వం వేలముడనే (బాహ్మణుడు బహుతరంగా దానం అ sgl 
పత్రి బాందలోద్రు జంబుద్వీపగతులైన జనానికంతా భోజనం వెట్టేవాని పుణంక = శ్రద్ధ లేని దానివలన 
ఒక్కనికి భోజనం వెట్టినవాని పుణ్యం గొప్పది” అని సమాధానవెట్టగా న. : టొథియుశురడైన 
(ప్రణమిల్తి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి దీపం hen 


గృహపతి సుదత్తావదానం 155 


శక్ర బ్రహ్మాది దేవతలు వచ్చి, ధనం స్వీకరించవుని కోరారు. అతడు నిరాకరించగా, అతని ఇంట 
ధర్మోపదేశం ప్రవర్తిల్లింది. పట్టణంలో నిప్పంటుకుంది. రాజు అతని ప్రభావం తెలుసుకొని, అతనిని 
విడుదల చేయగా, ఎక్కడా నిప్పు కనిపించలేదు. 

ఆ గృహపతి ఒకమారు జినదర్శనానికి వెల్లి ముందు నిలబడి వెనుక వచ్చిన ప్రసేనజిత్తును 
చూడలేదు. తర్వాత చూచినా, భగవానుని ఎదుట అతనికి నమస్కారం చేయలేదు. జగత్ఫూ జ్యూని 
ఎదుట మరొకరు పూజార్ణులు కారు. రాజు జినదేవునినుంచి సెలవు తీసుకొని నగరుకు చేరిన పిదప 
పట్టుణం నుంచి గృహపతిని వెళ్లగొట్టాలని ఆజ్ఞాపించాడు. అది చూచి సుదత్తుని రక్షించే ప్రసాదిని అనే 
దేవత నరపతిపై క్షుద్రజంతువులు వదలింది. అవి అతనిని కరిచాయి. దానికి అతడు భయపడి 
అమాత్యంతఃపుర పరిజనులతో సహ జినదేవుని సన్నిధికి వచ్చి, అతని ఆదేశంతో సుదత్తుని వద్దకు వెళ్లి 
సంతోపనెట్టాడు. ఈ విధంగా సుదత్తగృహపతి సతత ప్రత్యాసత్తితో పరామృతనిర్భరమైన శాంతిని పొందాడు. 
విమల మనస్కుల అంతేవాసులు విఘ్నాయాస ప్రయాసలేవీలేక వివేకమాహానిధిని స్వాయత్తం చేసుకుంటారు. 


ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో గృహపతి సుదత్తావదానమనే ముప్పయి నాల్గవ పల్లవం 


35. ఇఖరాబులాన దానోం 


దాతకు క్షణకాలంలో దానంలో సహాయం చేసినవారికి కూడా దాతతో 


సమానమైన ఫలం 
లభిస్తుంది. పరోపకార ప్రణయపరులను పాపకర్మ అనుసరించదు. 


తడు కార్యార్థిగా ఆస్థానానికి రాగా; ఉదయనుడు 


లాగ ప్రవర్తిస్తే ధనవంతులు నిర్ణనులౌతారు. 


ఆర్తించినదానిని భాగాలు పంచుతారు. ప 


అహంకారం పొందుతాడు. సేవాయాస ప్రయాసంతో సంపాదించిన సంప 
పొత్తుతో ప్రభుభూభంగంవలె కుటిలమూ, క్షణస్తాయీని. ఇంతచేసినా రాజు 
ప్రయత్నించినా నిలిచేవి కావు; దర్పంతో ఉగ్రమైన మొసలిలాగా పట్టుత! 
నవనవాశ్లేషంతో ప్రణయం చూపే వారరమణివలె రమణీయమైనవీని” అని 


అతనిని సర్వాధికారమిచ్చి, పెద్ద పదవిలో పె 
విద్వేషపూరితులయారు. రాజు అతని ధర్మచింతను పరీ 


157 
ఘోషలాఎదానం 


సనాలు చేయించాలని ప్రయత్నించాడు. కాని, అతడు అధర్మసంయుక్తమైన - 
ne సం బహు జన బాధవెట్టే సాధునిందితమైన పని చేయనని 
శాసనాలు చేయలేదు. ఒక జన్మసుఖం కోసం బహు జ ్మశతాలు మై త 
స్ప డు. భయంతోను, ధర్మంతోను, ఉపధతోను పరిశుద్దుడైన అతనిని భూమీప 
we tg తడు సకలార్జులకు అవిచ్చిన్నంగా దానసత్రం ఏర్పాటు చేశాడు. యశస్వి 
న టా. క అంతటా వ్యాపించగా, కల్పవృక్షంవై ప్రజలకు ఆదరం తగ్గిపోయింది. 
ఉండగా దక్షిణాపథం నుంచి తీర్థయాత్రకోసం కొందరు మునులు బయలుదేరి దారిలో 
నరకం : దప్పికతో అలమటిస్తూ మూర్చపోతూ, నిశ్చేతన వస్తువులను 
ho వ. వ. టం గ నాగులలో ఎవరైనా సరే దయాంబుధి అయినవారు 
టా. . టం ల అప్పుడు రత్న కేయూర కంకణధ్వనితో 
ప పట్టుకొని ఒకచెట్టు మధ్యనుంచి బయలుదేరింది. య. 
వంచింది. వారు అమృతాస్వాదం గల జలం కుత్తుకబంటిగా తాగి ప్రాణాలు కు ప వ్‌ . 
కోరారు. మరల ఆ పాణిపద్మం చెట్టు మధ్యనుంచి బయలుదేరి వారి శ గం 
తనకా “ అదృళ్య వృక్షనిలయం నుంచి ఉద్భూతుడైనవాడివి నీవు ఎవ్వడివి?” అని 
టా న లా అన్నది: “విశ్రుతకీర్తి, సంపదలకు ఆశ్రయము అయిన అనాథపిండదుడనే 
వాత ర అతడు సర్వస్వదాత. నేను was ban య. 
eh వచ్చే అర్లులకందరికీ చేయెత్తి అతని యిల్లు చూపెవాడిని. ఆ పుణ్యం 
య. ర. పాంది ఇక్కడ విహరిస్తున్నాను. అర్జులకు దిక్కు చూపిన ఈ నా చేయి ఈ 
మరణాంతరం 
ఖ్‌ eed బాహువువద్ద నెలవు తీసుకొని, అక్కడినుంచి బయలుదేరి ముందుకి సాగిపోయి, 
ప. క కః చూచారు. అక్కడికి వెళ్లి ముందులాగే ఆ చెట్టును భోజనం 
లో సన బో ..సో పుష్కరిణీతీరంలో చిన్న పడవలో నిండుగా దివ్యభోజనం 
tay pane అని అద్భుత గంభీరమైన వాక్కు వినిపించింది. ఆ ప్రకారమే 
bse “నీ వెవరు?” అని ఆ దివ్య పురుషుణ్ని ప్రశ్నించారు. ఆ తరుసంశ్రితుడైన 
Samba on వారికిలా విపులంగా వినిపించినాడు. “శ్రావస్తిలో అనాథపిండదుడనే 
ss సంఘభో జనాలలో పెరుగుకుండలు అందించే (బ్రాహ్మణుణ్ని. ఆ 
వ. స ల తినేవాడని. భిక్షువులకు రాజభోజనం, నాకేమో ఉప్పులేని 
weet పడి, అనాథపిండదుని వూటతోను, భోజనంపై లాలసతోను 
త్‌ యల న. ఆ వ్రతం సమాప్తి చేయకనే చాపల్యంతో రాత్రిభోజనం 


అష్టాంగయుక్తమైన పోషధవ్రతం ఆ డపోషధుడని అనేవారు. ఆ ఖండవ్రతంతోనే నేను మరణాంతరం 
(©) 


చేశాను. దానివల్ల నన్ను ప్రజలు ఖ విని మునులు ముందుకు కదిలారు. 
ల 1 ఈ నూటలు 
దెవపుత్రత్వం పొందాను. 


వెళుతూ “తీవ్రతపస్సుతో మనం ఎంతో బాధపడుతున్నాము. ఇంతవరకూ 
మత న పాయంగా, సుఖోపాయంగా హితం 
తం లేకపోతున్నాము. పోషధ వ్రతమే చేద్దాము. నిరబాయంr షా, 
సు లన వద్దంటారు?" అని ఆలోచిస్తూ కౌశాంబీనగరంవైపు వెళ్లారు. ఆ నగరం 
చేకూరుతుందంటే ఎవరు వద్ద : 


158 అవదాన కల్పలత 


దానప్రసిద్దుడైన సుధనుని గృహానికి వెళ్లారు. అక్కడ అతడితో సత్కారం పొంది, అడనిలో జరిగిన 
వింతలను అతనికి తెలిపి, అతనితోపాటే అనాథపిండదుని యింట ఆదరంతో పూజలు పొంది, తాము 
చూచిందీ, విన్నదీ తెలియజేశారు. ధర్మసచివుడైన అనాథపిండదుడు ధ్రతార్జులైన మునులను, మిత్రుడైన 
సుధణుణ్నీ భగవానుని సన్నిధికి తీసుకొని వెళ్లాడు. భగవానుడు వారిని అనుగ్రహించాడు; దానితో వారు 
సత్యదర్భ్శన సంబుద్దులై సుగతిని పొందారు. 


మునులు వెళ్లిపోయిన తర్వాత భగవానుడు పక్షపాతా రమైన దృష్టితో సుధనుణ్ని చూచి, 
సమ్యక్‌ జ్ఞానభాజనుణ్నిగా చేశాడు. సుధనుడు సత్యసందర్శనంతో కుశలోదయం పొంది కౌశాంబికి 


మరలిపోయిన తర్వాత జినునికి గొప్పు విహారం నిర్మించాడు. భగవానుని ఆదేశంతో చుందుడు అనే 
భిక్షువు ఆ విహార నిర్మాణంలో సహాయపడడం వల్ల ఆ విహారం చుందవిహారమనే 


పేరు పొందింది. ఆ 
విహారంలో రాధ అనే దాసి అయిన పరిచారిక ఉండేది. 


“నేను వచ్చే జన్మలోనైనా దాసి కాకుండా పుట్టాలి” 
అనే శ్రద్దాప్రణిధానంతో ఆ పరిచారిక శీర్ణవస్త్రం భగవానునికి సమర్శించింది. ఆ చీవరం - శీర్ణవస్త్రం 
భగవానుని రంగుతో కలిసిపోయింది. 


సుధనుని ఉజ్జ్వలాద్భుతమైన పుణ్యసంభారం చూచి, భిక్షువులు ప్రశ్నించగా, భగవానుడు అతని 
పూర్వజన్మ చరితం ఇలా చెప్పాడు. “పూర్వం వారాణసిలో సుంధానుడనే గృహపతి ఉండేవాడు. 
దానకుంజరుడైన అతనికి దానధార ఎప్పుడూ క్షీణించలేదు. ఒకమారు పన్నెండేంద్హ కరువు వచ్చింది. 
అప్పుడతడు అర్భులకందరికీ 


అవిచ్చిన్నంగా అన్నసత్రం పెట్టాడు. అతని కోశాగారపతి అయిన 
పద్మాకరుడనేవాడు దానసహాయకుడుగా ఉండేవాడు. సంపదలలో కలిసి పనిచేసేవారు వుంటారుగదా! 


ప్రత్యేకబుద్ద సంఘానికి భోజనకాలం తెలిపే బు 


ప్పిన సుకృతసౌారభ సారసుధారసమైన సముచిత 


చరితాన్ని భిక్షువులు మంచి మనసుతో, శ్రవణాంజలులతో పానం చేశారు. 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో ఘోషిలావదానమనే ముప్పై అయిదవ పల్లవం 
౧ 


36. పూర్ణావ దానం 


కమలం బురదలో పుట్టినా, అశుచిగా వుండే పరిసరవస్తువుల స్పర్శలేక వుంటుంది. కనుక జాతి, 
సహజ పరిచితమైన అంతర్గత విమల గుణాలకు కారణం కాదు, 

శ్రావస్తిలో జేతవనారామంలో జినకల్ప ద్రుమం సర్వప్రాణుల మా రాశాక 
శూర్చారమనే పట్టణంలో రత్నసంచయానికి సాగరునివంటివాడు, మతిమంతుడు అయిన భవు వ్‌ కి 
వుండేవాడు. అతనికి కేతకి అనే భార్యకు భవిలుడు, భవభద్రుడు, భవనంది అని ముగ్గురు జా 
కలిగారు. అతడు ఒకమారు వ్యాధిగగ్రస్తుడై చావడానికి సిద్దం కాగా, పల్నీపుత్రులు — 
ఉపేక్షించారు; అప్పుడు మల్లిక- అతని దాసి శ్రద్దగా పరిచర్య చేయడం వల్లి స. యాసాం ఆ 
ఉపకారానికి సార్ధపతి కృతజ్ఞుడై ప్రణయంతో ఆమెను sbi ఆమెకు | “ 
పుట్టినప్పుడు తండ్రికి సర్వార్ధాలూ పూర్ణం కావడం వల్ల త & వ! స్ట f 

పుత్రులు ముగ్గురూ వెళ్ళి పేరంటం అయిన పిదప ధన సంపాదన కోసం 
అనే పేరు వచ్చింది. కేతకికి కలిగిన పు i లోనే ధనార్హన చేశాడు. వెద్దవారు ముగ్గురూ 
సముద్రాంతరాలకు వెళ్ళారు. పూర్ణుడు అ అలల ధగాద్ద చే స క వారికెంత pe 
లక్షలకొలది బంగారు గణించి స్వనగరానికి మరలివచ్చారు. సముద్ర తన పవక 
లభించిందో దానికంటె పొచ్చుగానే పూర్ణునికి యింట్లా బేరం వల్ల వచ్చింది. 
డెన జనకుడు అవసానదశలో వారిని పిలిచి “రాబడికోసం ఎక్కువగా ఆశించడం 

అది చూచి వృద్దుడై తుంది. చూచారుగదా, మీరు ఎంతో పరిశ్రమ చేసి సముద్రాలు గడిచి 
వెక్కు క్షయాలకు ish క arian డు. శుభకర్మ విపాకంతో సంపదలు లభిస్తాయి. ఒకరి 
న. ప్రస కోయుట మరొకరికి ఉన్నవోటనే ఊడిపడుతుంది. సన్మార్గం పరిత్యజించకుండా 
చేతినుంచి ధనం త్త. hats గి (ప్రవర్తించే ఉత్తములకు అన్ని చోట్ల సంపదలే. ధర్మపరులైన 
యుక్తాయుక్తవివకం హంలోనే ధనులవుతార్తు. ఇతరులు సముద్రాలు దాటివెళ్ళి ప్రాణాపాయం 
బుద్దివుంతులు pay ఢ్ర్టమైన ధనోపనిషత్తును యత్నంతో తెలుసుకోవాలి. (దోహరహిత పరిశుద్ద 
రాలయణారు. షల నవారీకి సంపదలు చేకూరుతాయి. ఐకవుత్యంలో కలత పుట్టకుండా 
బుద్దులకు, ane కులంనుంచి కుండనుంచి నీరు ఒలికినట్టు కల్యాణసంపద జారిపోతుంది. 
sisi త్రీ మంటలు ఆరిపోతాయి. కాని పెద్దవంళంలో కదలిక పుడితే సంపదలు 
కొరువులు కదలించకపో కూ రాత్రిళ్ళు భార్యలు ద్వేపనిద్యను బోధించడం వల్ల కలుగుతుంది. 
ఆరిపోతాయి. అంత తులు, స్వాధీనం తప్పనివారు అయిన అన్నదమ్ములలో భేదభావం, పుట్టదు- 
గ్ల మల నతు వనిత లోపల |ప్రవేశించనంతవరకు. స్త్రీలు అన్నదమ్ములను 
ఎంతవరకం 


160 అవదాన కల్పలత 


ఐశ్వర్యకథనంతోను, పరుషనిందతో గురువును, ఏకాభిలాషంతో మిత్రుణ్ని విడదీస్తారు. స్త్రీలు నవ్వుతూ 
కనుబొవులు తిప్పుతూనే మిత్రుని మైత్రి కూకటివేళ్ళతో తెగిపడే మాటలు చల్లగా అంటారు” అని 
ఐశ్వర్యానికి సంబంధించిన హితవు చెప్పి మరణించాడు. 


తం(డ్రేవూటతో వారు ధనాన్ని అవిభక్తంగానే వుంచి, జ్యోష్టలు దేశాంతరంలో 
ధనార్హ్రనపరులయారు. పూర్ణుడు ఇంట్లోనే వుండి ధనసంపాదన చేయసాగాడు. జ్యేష్టులు ఇంటికి 
తిరిగివచ్చినమీదట, స్త్రీల చెప్పుడు మాటలు వినడం వల్ల కూడుగుడ్డల విషయంలోనే భేదం ఏర్పడింది. 
ఆస్తిపంపకంలో జ్యేష్టులు విద్వేషవశంతో దాసీపు త్రుడని పూర్దునికి భాగమివ్వలేదు. 

కాలక్రమాన పూర్ణుడు ధనవంతుడయాడు. ఒకనాడు పూర్ణుడు దారిలో ఎండ కాస్తున్నా చలికి 
బాధపడుతున్న కట్టెలవాణ్ణి చూచాడు. పూర్ణుడు వానికి డబ్బిచ్చి కట్టాలమోపును కొని ఇంటికి వచ్చాడు. ఆ 
మోపులోని కట్టెలను పొయిలో పెట్టగా, అవి అగ్నికే తాపం పోగొట్టే దివ్యచందనం కట్టెలని తెలిసింది. 
సుకృతం వలె లభించిన ఆ చందన కాష్టాలతో పూర్ణుడు మహాధనవంతుడై సార్థవాహులకు-సేవ్యుడై, 
రాజుకు గౌరవపాత్రమయ్యాడు. రత్నాకరం దాటి ఆరు సార్లు వెళ్లి 


శ్రి విశేషధనం ఆర్హించి, అర్జులకు 
సర్వస్వదానం చేసి సర్వవ్యాపారస్థులకు తరశుల్కాది అను(గహం కలిగించాడు. (శుల్కాదులను రద్దు 


అతడు తిరిగి వచ్చిన మీదట వణిక్కుల సాతు సుగతునికి సం 


బంధించిన శైలగాథలను పాడుతుండడం 
విన్నాడు. క! 


తిమంతుడు బుద్దభగవానుడు గానం చేసిన 


] , ఇంటికి వచ్చిన వెంటనే అన్నీ వదలివెట్టి, మిత్రుడైన 
డు. అతనితో తనకు ప్రవ్రజ్య స్వీకరించాలనే 


అభిలాష ప్రకటించి, అతనితో పాటు భగవానుని సన్నిధానానికి వెళ్ళాడు. 


పూర్ణుడు మోహధ్వాంత దివాకరుడైన సర్వజ్ఞుణ్ని దర్శించగానే, తత్పాదస్సర్భతోనే కృతకృత్యుణ్న 
యానని భావించుకున్నాడు. భగవానుడు అతని ప్రవ్రజ్యాసంకల్ఫాన్ని తెలుసుకొని, తన దశన జ్యోత్సతో 
దిక్కులను వివేకవిమలంగా చేస్తూ “హే భిక్షో। నిరాశంకమూ, నిర్విపక్షమూ, కయరహితమూ ప్రసిద్దమూ 
అయిన ఈ ధర్మవినయంలో నీ యిష్టం వచ్చినట్టు (బ్రహ్మచర్యను చరింపుము” అని ప్రసాదశీతల వాక్కులు 
అనగానే పూర్జుని శరీరాన్ని ప్రవ్రజ్య వెంటనే ఎవరికీ కనబడకనే పరివేష్టించింది. తర్వాత అతడు ప్రశమం 
వల్ల శత్రు మిత్ర భేదం వదలి సమతను పొందాడు. 


పీదప అతడు సుగతుని శాసనంతో క్రూరజనాశ్రయమైన శ్రోణాపరాంతమనే దేశానికి సుగతుడు 
తన కాంతిని పరీక్షింపగోరి వెళ్ళమనగా, వెళ్ళాడు. అతడు దారిలో ఒక అడవిలో 


అమంగళకరుడయిన, భిక్షువు ఎదురు వచ్చాడనే కోపంతో ఒక లుబ్దకుడు వి 
పరుగెత్తి వచ్చాడు. పూర్ణుడు నిర్వికార చిత్తంతో, ఉద్వేగరహితంగా, భయర 


నడుస్తుండగా, వేటకు 
ల్లు ఎక్కుపెట్టి చంపడానికి 
హితంగా “ఊ కొట్టు" అని 


పూర్ణావదానం 101 


ముందుకు పోగానే, ఆ లుబ్బకుడు శాంతుడయిపోయాడు. వెంటనే పూర్ణుడు అతనికి ధర్మం 
ఉపదేశించాడు. అతడు తన సహచరులచో పాటు బోధిని పొందాడు. తర్వాత ఆ లుబ్దకుడు 
సర్వోపస్కర సంపద గలవి, సుగత్సార్లమైనవి ఐదువందలు రమ్యమైన విహారాలు sss పూర్ధుడు 
కూడ జ్ఞానసంపూర్ణుడై మునులు వాంఛించే వైరాగ్యలత్ష్మీతో దేవతలకు కూడా పూజ ల 
ఇలా ఉండగా, పూర్ణుని అన్న భవిలుడు కాలవశాత్తు ధనహీనుడై ధనసంపాదన కోసం sya 
సముద్రయాత్ర ప్రారంభించాడు. అనుకూల పవనాలు వీవడం వల్ల అతని ఓడ కొన్నినాళ్ళ స 
చందనవనల చేరింది. భుజంగ గణ పంకుళమైన ఆ చందనకినానా భవకున జుం విధువంటల దళ 
నరకబోగా, దాని యజమాని అయిన యక్షగణాధీశుడు మహేశ్వరుడనేవాడు కోపంతో కాలికమనే 
విపవాయువును వదిలాడు. ఆ వెద్దవాయువుతో ప్రాణసంశయం ne, భవిలుని అనుచరులందరు 
శర్వశక్రాది దేవతలను రక్షణ కోరుతూ ఆకక్రందనం చేశారు. నా జ, వా మల 4 
చాలసేపు ఆలోచించి, పశ్చాత్తాపంతో “నా చిన్న తమ్ముడు పూర్ణుడు నా వాతం క్‌ రుతూ, కరు. ఫీ ఇ. 
బహృ్నక్షేశకరం, అల్పసుఖకరం ఎందుకు వెళ్ళడం? అని మొదట్లోనే ss ఆ  . టే ఎలక 
ధనలోభంతో న్య వ్యసనార్లవంలో పడ్డాను" అని వారితో అన్నాడు. పరిజనం ప్‌ న క్‌: 
పూర్ణుని లోకవిశ్రుతమైన ప్రభావం విన్నవారే గనుక అతన్ని కక టల ధ్యానించి es ps ie 
క న్‌ విషదోషాపహరి, ఉదీర్ణకరుణాసుధాసంపూర్ణ చేతస్కుడు, అయిన పూర్ధునికి నమ an 
స్‌ శ గొంతుకతో ప్రార్ధించగా, ఆ ధ్వని ఆకాశమంతా నిండింది. ఆ వృత్తాంతాన్ని పూర్ణుని 
అని అందరూ ఒ లో ఉన్న పూర్ణునికి తెలియజేశారు. పూర్ణుడు వారి ఉపద్రవం విని వెంటనే 
. ఓడ వున్న చోటికి వచ్చాడు. ఆ ఓడలో పర్యంకబంధంలో 
స్లో గా సమాధిమగ్నుడై ప్రళయవేగం గల ఆ వాయువు గతిని అడ్డగించాడు. పూర్ణుడు 
రుపర్వతం న్‌్‌ నిశ్చలం ను సంభింపజేశాడని విని యక్షగణాధిపుడు అతనిని సంతోపవెట్టి చందనకాననం 
క అటా. శాతం ల్‌ i 
అతని శిష్యునివలె స్వనగరం చేరాడు. పూర్ణుడక్కడ అన్న అనుమతిత్‌ గ్‌ శీర్ణ చందన వృక్షాల 
సుగతోచితమైన చందనమాల అనే ప్రాసాదం నిర్మించాడు. 
స్‌ నం ధ్యానించగానే భగవానుడు జేతవనం నుంచి శతయోజనాలు దాటి 
అప్పుడు పూ త్‌ వచ్చాడు. గగన మార్గంలో వస్తున్న భగవానుని దేహకాంతితో ముందున్న 
గగభార్థంల్‌" కం పట్టణసమీప ప్రాంతంలో వున్న ఇల్ఫాండ్రు ఆయనను దర్శించి 
జగత్తంతా స్వర్హకఎళవ్ర ఇరగ యారు. భగవానుడు వారికి కుశలోపచితమైన సత్యోపదేశం చేశాడు. ఆ 
ale సాందారు. భగవానుడు వారికి దర్శనమిచ్చిన ప్రాంతంలో వారు నిర్మించిన 
స్త్రీలు దానిని (గ్రహి శ పేరుతో నేటికీ పూజింపబడుతున్నది. తర్వాత భగవానుడు సపరివారముగా 
జైత్యం బాజా తగనమున పవేశించి, జనసంఘాన్ని భరించదగిన స్పటికవేదికను నిర్మించాడు. పిదప ఆ 
చందనమాల ad సర్వసత్త్వ శాంతికోసం నిర్వాణోపదేశం చేశాడు. ఈ లోగా కృష్ణగౌతములనే 
న క్ర సా పాటు అక్కడికి వచ్చి శాస్తశాసనం స్వీకరించారు. అనంతరం 
మునంద్రు 


కులదేవతలు శ్రో ణాపరాంతం 
సమాధిసన్నద్దుడై గగనమార్గం 


162 అవదాన కల్పలత 


సుగతుడు ప్రాసాదాన్ని పరిగ్రహించి, భికుగణంతో సహ జోతవనానికి బయలుదేరాడు. వెళ్ళుతూ, 
మరీచిలోకస్థ అయిన మౌద్గల్యాయనుని తల్లిని ఆర్యసత్యాలతో ధర్మమార్గంలో వెట్టాడు. 

జేతవనం చేరిన తర్వాత విస్మయం పడిన భిక్షువులందరూ పూర్ణ్ణుని పుణ్యానికి కారణమేమని 
ప్రశ్నించగా సుగతుడు ఇలా సెలవిచ్చాడు: 


Ue 


పూర్ణుడు ఒక జన్మలో కాళ్యపుడనే సమ్యక్ళంబుద్దునికి విహారాధికారి, సంఘోపస్థాపకుడు అయి 
వుండేవాడు. అతడొకనాడు విహారం ఊడవకుండా వుండడం చూచి, వంతుల పద్దతిని విహారసమ్మార్హనం 
చేసే భిక్షువును “కొవ్వెక్కిన ఏ ఉపధివారికుని (వారం ఏర్పాటయిన వాని) వారమీదినం? ఈ దినం ఇంకా 
విహారం ఊడ్వనే లేదే? ఏ దాసీపుత్రుని వారమిది?” అని తూలనాడాడు. ఈ పారుష్యపాపం వల్ల 
నరకదుర్గతిని అనుభవించి, ఐదువందల సంవత్సరాలపాటు దాసీపు త్రుడుగా పుట్టాడు. సంఘోపాసనమే 
ఇతని గొప్ప పుణ్యానికి కారణమైంది. దానివల్లనే నిళ్ళేషభవక్లేశోజ్ఞితమై లరత్వం సంపాదించాడు.” 

ఇలా పుణ్యోపచయంతో కలిగిన పుణ్యుని అద్భుత 


ప్రభావం సుగతుడు చెప్పగా భికుసంఘం విని 
పుణ్యాన్ని ప్రశంసించడంలో నిమగ్నమైంది. 


ఇది కేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతో పూర్ణావదానమనే ముప్పయి అరవ ప్హవం 


37. వమూకపంగ్వవ దానం 


సంసారంవై నిస్సృహతో ఆకించన్యసుఖంకోసం వైరాగ్యలక్ష్మిని ఆశ్రయించిన మహాత్ములు సర్వం 
వదలి ప్రశాంతికోసం వనానికి వెళ్ళుతారు. అక్కడ కూడ న్రతాడంబరమూ, పరికరసంచయ సంరంభమూ 
కలిగితే, ఇంట్లో వున్న కోశపరిచ్చదాది ఉపకరణాలు చేసిన అపరాధమేమిటి? 

జినుడు జేతవనారామంలో ఉన్నప్పుడు ప్రవ్రజ్యను స్వీకరించిన శాక్యరాజపుత్రులముందు చిత్ర 
విచిత్రమైన చీవరాలు, మంచి భిక్షాపాత్రలు, యోగపట్టాలు మొదలయిన పరికరాలు రాశిగా పడివుండడం 
చూచి భగవానుడు ఇలా అనుకున్నాడు: ' ఆహా! వీరికి ఇంకా బంధహేతువు తొలగలేదు. ఈ దేహానికి 
అభివరానవుయుమెన పరికరాలను సేకరించుకొనడం చాలా ఇష్టం. కాయం, దానికి 
పరిష్కారం( అలంకరణం,, దానికి ఉపకరణసామగగి, దానిని సం(గహించడం- ఈ విధంగా, ఆహా! ఇదొక 


బంధశ్ళంఖల.' 


ఈ విధంగా ఆలోచించి, వారి కుశలం కోసం “మూడు నెలలపాటు ఉపస్టానం జరుపాలి. 
భిక్షువులెవ్వరూ నన్ను చూడగూడదు అని నియమం చేశాడు. ఈ నియమాన్ని అందరూ పాటిస్తుండగా, 
ఆరణ్యకన్రతం ఆచరిస్తున్న ఉపసేనుడనే భిక్షువు, నిరాడంబరమైన చీవరం ధరించినవాడు కార్యార్టియై వచ్చి, 
ఇతరులు నివారిస్తున్నప్పటికీ వినక వెళ్ళి, సుగతుని దర్శించి కృతకృత్యుడై అతనికి నమస్కరించి 
వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళుతుండగా, భిక్షువులందరూ అతనిని చుట్టుముట్టి “ఆర్య, నీకు భగవానుడు 
ఎలా దర్శనమిచ్చాడు? మూడు నెలల వరకు ఎవరికీ దర్శనమివ్వనని నియమం చేశారే. సంఘనియమాన్ని 
ఉల్లంఘించి, నీవు భగవానుని ఎలా దర్శించావు?" అని ప్రశ్నించారు. ఉపసేనుడు వారి మాటలు విని, 
నవ్వుతూ, “నే నేమీ నియమోల్లంఘనం చేయలేదు. అరణ్యకుడైన నాకు దర్శనంలో నిషేధమేమి లేదని 
భగవానుడు స్వయంగా చెప్పాడు. పరిచ్చదోపకరణాదులు త్యజించి, నిర్ముక్తబంధనులై వృక్షమూలం 
ఆశ్రయించి, ధూళిధూసరులైన వారికీ దర్శనంలో నిషేధం లేదు. ఇది ఇప్పటికి, తక్కినది రేపటి 
ఉదయానికి అని పాత్రచీవరాది వస్తువులను సం(గహించుకొనడంలో ఆసక్తులైనవారికే దర్శననిషేధం. 
ప్రశమన్రతోపకరణాలను సేకరించడంలో పట్టుదల చూపుతున్నవారికి మంచుముక్కలు తేలాడుతున్న చల్లని 
నీటితోను దప్పి తీరదు. వారు ఎదుట నిధినిధానాలు తెరిచివుంచి ఇంకా చాలదనే దారి(ద్ర్యంతో 
బాధపడుతారు. వారికి చందన పాదపం సంతాపం కలిగిస్తుంది.” అని అన్నాడు. 


. ఉపసేనుని మాటలు విని శాక్యభిక్షువులు సిగ్గుతో ఉత్సాహం తగ్గి, “ఈ నియమం భగవానుడు 
మనలను ఉద్దేశించి చేసిందేగాని, మరొకరికోసం కాదు. ఎందుకంటే విచిత్రవీవరచయం కట్టుకున్నవారం 
మనమే కదా! ఇచ్చలు వదలుకొన్నవారు శాస్తకు ప్రియులు. విపరీత వాంఛలు గలవారం మనం అప్రియులం. 


164 అవదాన కల్పలత 


కనుక ఇచ్చలను వదలి ఆయనకు ప్రియులవమవుదాం” అని వెంటనే ఆలోచించి, తాము చుట్టుకున్న 
చారుచీవరనికరం వదలి భగవత్సమీపానికి వెళ్ళారు. ఇచ్చలు వదలగానే, భగవానుడు జ్ఞానవ(జంతో 
సత్కాయ దృష్టి శైలాన్ని భేదించి, వారిని అనుగ్రహించాడు. ఆ శాక్యరాజకుమారులు తర్వాత స్రోతఃప్రాప్తి 
ఫలం పొందారు. 


వారు అంత త్వరగా స్రోతాపత్తిఫలం పొందడానికి కారణమేమిటని భికువులడుగగా, తథాగతుడు 
ఈ విధంగా పూర్వవృత్తాంతం తెలిపాడు: 


పూర్వం వారాణసిని బ్రహ్మదత్తుడనే రాజు పాలించేవాడు. దిగ్గజంవంటి అతని దానార్రమైన 
బాహువు భూమిని వహించింది. ఆయనకు ముకాలత లాగ గుణశాలిని(దారం గలది, గుణాలు గలది), 
సత్సురుషుని కీర్తివలె యశస్విని అయిన బ్రహ్మావతి అనే భా 


ర్య వుండేది. విమలహృదయ అయిన ఆమె 
గర్భిణి అయి జలక్రీడకు వెళ్ళి అక్కడ (బ్రహ్మ 


దత్తుని ప్రతిబింబంవంటి పుత్రుణ్నీ ప్రసవించింది. 
ఉదకమధ్యంలో పుట్టడం వల్ల అతనికి ఉదకుడు అని పేరు వెట్టురు. ఆతడు తండ్రి మనోరథాలతోపాటు 


ఆ రాజకుమారుడు పూర్వజన్మ జ్ఞానం కలవాడు గనుక తన పూర్వ చరితం స్మరించి, తను 


చేయదగిన సుకృతానికి సవ్వుయం ఆసన్నమైనదని భావించాడు. 
అరవై సంవత్సరాలు యౌవరాజ్యం చేసి బహుకాలం నరకంలో తాపం 


మంత్రిపుత్రులు శస్తాస్రాలలోను, శాస్రాలలోను అభివృద్ది చెందగా, రాజపుత్రుడు లేవలేడు, 


మాట్లడలేడు. రాజు వైద్యులను పిలిపించి, కుమారుని రోగనిదానం చేసి చికిత్స చేయమన్నాడు. వైద్యులు 
పరిశీలించి “రాజన్‌, రాజకుమారుని దేహంలో వైకల్యమేమీ లేదు. సుఖం మరిగి అభ్యాసం వల్ల కలిగినదైతే 


భయం కలిగితే లేని మాట్లడవచ్చు” అని అన్నారు. వైద్యుల మాటప్రకారం రాజు కుమారుణ్ని భయవెట్టడం 
కోసం ఊరికేనే వధ్యభూమిలో వదలమని ఉత్తరువు చేశాడు. అప్పుడు రాజభటులు ఊరికేనే అతనిని 
నిందిసూ రథంలో వధ్యభూమికి తీసుకొని వెళ్లుతుండగా, అతడు రథసారథిని చూచి, “ఏమిటి 
వారాణసిలో జనవెవరూ లేరా?” అని ప్రశ్నించాడు. 


భుజించబడుచున్నది” అన్నాడు. కాని, మరల 


తంద్రివద్ద మౌనం అవలంబించాడు. తన కుమారునికి దోపమేమీ లేదని రాజు ప్రకటించగా “ఒక వరమిసే 


మూకపంగ్వవదానం 165 


మాట్లాడుతాను. నడుస్తాను” అని రాజకుమారుడన్నాడు. రాజు సంతోషించి, వరమిస్తానని వాగ్దానం 
చేయగా, అతడు లేచి నడిచి, “నేను కుంటిని కాను, వమూగను కాను, బుద్ది లేనివాడినీ కాను. 
జన్మాంతరక్షేశం స్మరించి వైక్షబ్యం పొందాను. పూర్వం నేను అరవైసంవత్సరాలు యౌవరాజ్య సుఖం, 
అనుభవించి, అరవైవేల సంవత్సరాలు నరకగర్భంలో బాధలు పడ్డాను. రాజ్యభయం వల్ల నేను మూగలాగ, 
పంగవులాగ అభినయించాను. ప్రవ్రజ్యతో బ్రహ్మచర్యం అవలంబిస్తాను. ఇదే నేను కోరే వరం” అని 
రాజును ప్రార్థించాడు. 

ఆ మాటలు విని రాజు విచారంతో ఇలా హితవు చెప్పాడు: “నాయనా! నీవు మూగవాడు కావని 
ధైర్యం కలిగింది. విరక్తుడవని విచారం కలిగింది. పుత్రా, ఈ రాజ్యం ధర్మవబూలం. కనుక 
త్యజించనక్కరలేదు. నృప సంపదలు యజ్ఞ దాన ప్రజాపాలనలతో పుణ్యపూర్థాలైనవే. నాకు నీవు 
ఒక్కడివే కుమారుడివి కదా. సీపు నన్ను వదలిపోతే నిద్రలేక పక్కపడుతాను. సంపూర్ణ చంద్రునివలె 
రుచిర, ముత్యాలహారాలతో హసించేదీ అయిన సంపదను వదలి ఎలా ప్రవ్రజ్యాభిలాష కలిగింది? విస్తారమైన, 
రాజ్యసుఖార్జాలైన శయ్యలు వదలి వనాంతవాసవ్యసనివై దుమ్ముకొట్టిన ప్రదేశాలలో ఎలా పడుకోగలవు? 
కాంతలు, లీలాముకురాలు, వుణీవుందిరాలు ఉన్న రాజధానిని వదలి, ఎప్పుడూ తిరుగులాడే 
ఘోరవ్యాఘ్రాలతో, ముసలి అజగరాల ఊర్చులకు గలగలలాడే ee భయం కొల్బుతూూ 
నీడలు, కనిపించని, లతాకుంజాలు లేని వనస్థలులు చేరితే, అవి నీకు ఎలా ప్రతిని కలిగిస్తాయి? 
తండ్రిహితవు విని రాజపుత్రుడు మరల ఇలా మనవి చేశాడు: “తండ్రీ! చల్లగా, నిర్మలజలాలతో సంతోష 
శశిశీతలాలు, వైరాగ్య సుందరాలు అయిన వనస్థలులు ఎవరికి ప్రియంగా వుండవు? కలరూ ప్రరణశోకం 
దుర్తనులను ఆకర్షించే పరదారలవలె దీర్థనరకంలో పడవేసి అపాయం కలిగించే ప్రియురాండ్రు నాకు 
ద్రుత కారు. ధ్యానం,వుం|(త్రం, పరిజ్ఞానం, ఇం(ద్రియునిక్ష యుం- లల ౫ యోగం 
హింసా ప్రయత్నంతో నరకప్రదమైనది. విచ్చుతున్న త సంసారాన్ని పంహాపేస్తున్న జ వున్న 
కాననభూములు సహజంగానే బుద్దిమంతులకు శచమమయమైన ప్రతిని కలిగిస్తాయి. వ్యజనపవనాలతో ఉబ్బి, 
చింతాశ్రాంత అయిన నరపతుల సిరి నాకేమీ సుఖకరం కాదు. కనుక, తండ్రీ, తపోవనం వెళ్ళని నాకు 
అనుమతి దయచేయి. సర్వభూతాల లలాటం మీద ఈ అనిత్యత్వం వ్రాసి వుందని గ్రహించు. 

కుమారుని మాటలు విని రాజు ఇది యిక తప్పదని ఆలోచించి, ఆశ్చర్యంతో ఇలా అన్నాడు: 
“పుత్ర, వనం వివేకవిమలమనే భావంతో నీవు వెళ్ళదలిస్తే, మొట్టమొదట నా సందేహాలు పోగొట్టి పిదప 
REP నీవు వధ్య భూమికి వెళ్ళేటప్పుడు అన్నమాటల అభిప్రాయం వివరించు.” తండ్రి 
అడిగినందుకు రాజకుమారుడు “నన్ను వధించి తిరిగి వెళ్ళినవారెవ్వరూ ఇక్కడ వుండరు. పుణ్యాత్ముడు 
మరణించినా జీవిస్తాడు. పాపాత్ముడు జీవించినా మరణించినట్లే. ధనవంతులు ధాన్యరాశిని us. 
మొదట పుణ్యాన్ని సమూలంగా అనుభవిస్తారు- ఈ అభిప్రాయంతో నేను ఆ es అని తన 
మాటలు అర్ధం వివరించాడు. దానిని విని రాజు అతనిని ఆదరంతో కౌగిలించుకొని, “పుత్ర, కుశలానికి 


ఏది ఉచితమో, అది చేయి" అని అన్నాడు. 
తర్వాత రాజకుమారుడు కన్నీళ్ళతో తం(డి అనువుతించగా, ఐదువందలవుంది 
వుంత్రిపు త్రులతోసహ తపోవనానికి వెళ్ళాడు: వారందరితోపాటు ఒక వుహర్షి వద్ద ప్రవ్రజ్యాదీక్ష 


166 అవదాన కల్పలత 


స్వీకరించాడు. 


ఒకమారు ఆ మంత్రికుమారులు కుండలు, వల్కలాలు ఏరాళంగా తమవద్ద వుంచుకొనడం 
రాజకుమారుడు చూచాడు. ఆ కుండ వల్కల సంచయాన్ని అసహ్యించుకుంటూ, వారిని చూడననే 
నియమంతో, కొంతకాలం ఒంటరిగా విజన ప్రదేశంలో వున్నాడు. ఈవిధంగా మాట్లాడననీ, ఎవరినీ 
చూడననీ నియమం పెట్టుకున్నా, ఒక్క మృగాన్ని స్వాగతమని చెబుతూ పలకరించాడు. అది చూచి 
మంత్రికుమారులందరూ ఆశ్చర్యపడి, “మృగమూ, మృగన్రతుడూ ఈయనను దర్శించారు. ఇద్దరికీ 
ఉపకరణాలేవీ లేవు. అజినాలు గాని, దండసంభారాడంబరాలుగాని లేవు. ఈ ఆడంబరం గురించే 
ఈయన మనతో నియమం చేసుకొన్నాడు. అందువల్ల ద్రతోపకరణవ్య (గత కూడా పనికిరాదు" అని 
ఆలోచించి వ్రతోపకరణసంచయమంతా వారు ఆ నదిలో పారవేసి, పరిశుద్దులై ఆయన సమీపం వెళ్ళారు. 


సుగతుడు తన నియమ గృహంనుంచి వెలుపలికి వచ్చి, వారి ఆశయానుశయధాతు ప్ర 


కృతులను తెలుసుకొని 
ధర్మశాసనం చేశాడు. 


ఆ రాజపుత్రుణ్ణి నేనే. మంత్రికుమారులే శా 


క్యులు. మరల ఇప్పుడు త్యాగోపదేశం నేను వీరికి 
చేయవలసివచ్చింది. 


ఇలా శాక్యకుమారుల 


వ్రతగాథను జినుడు చెప్పగా, భిక్షుగణం విని, అగ్రితవత్సలుడైన అతనిని 
పూజించింది. 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో మూకపంగ్వవదానమనే ముప్పయి ఏడవ షల్లవం 


38. తాంత్యవదానం 


పృథులభారం వహిస్తున్నా వ్యథపడక, శేషునివలె నిర్వికార భావంతో ప్రపంచాన్నే అద్భుతపరుస్తూ, 
ధృతిశీలులైన సుకృతవంతులు క్షమను (క్షాంతిని, భూమిని) వహిస్తూ వెలుగొందుతారు. 

పూర్వం ఉదుంబుడనే యక్షుడు తన పూర్వపుణ్య విపర్యయంతో ప్రజలను తీవ్ర కష్టాలతో 
భయపెడుతూ, ప్రజలకు శత్రువై తన క్షయం కోసమా అన్నట్టు ప్రజలను వధిస్తూ వుండేవాడు. 
లోకానుకంపి, అనాథబంధువు అయిన భగవానుడు ఆ కాలంలో కాలుడుగా ప్రవర్తించిన ఆ యక్షుణ్ని 
అణచి, శరణాగతుణ్ని చేసుకొని, వానికి శమను, శిక్షోపదేశాన్ని అనుగ్రహించి వినయమార్గంలో నడిపించాడు. 

భువనోపతాపి అయిన ఆ యక్షుడు అణిగిపోగా, ఇంద్రుడు సంతోషించి, భికుగణంతోపాటు 
సంచరిస్తున్న సుగతుని దర్శించి నమస్కరించి, మందహాసం చేస్తున్న అతనితో ఇలా అన్నాడు: “భగవన్‌, మీ 
Pee ఈ అద్భుతమైన స్మితచంద్రలేఖ అకస్మాత్తుగా ఎందుకు తోచింది? 
సత్త్వసుధాసము ద్రులైనవారు అకారణంగా లోకసామాన్యంగా నవ్వరు" అని ప్రశ్నించాడు. ్రిదశేశ్వరుని ప్రశ్న 
విని, సర్వదర్శి అయిన భగవానుడు ఇలా అన్నాడు. “మహేంద్ర, ఈ ప్రదేశంలో సంభవించిన నా పూర్వ 
వృత్తం స్మరణకు వచ్చి నవ్వుకున్నా. అది విను: 

“పూర్వం ఈ వనంలో క్షాంతిరతి అనే ముని వసించేవాడు. అతడు రోషదోషాన్ని వెళ్ళగొట్టి, 
రాగరజస్స్వభావమైన ఈ ప్రపంచంపై రాగరజస్స్వభావం గల(ఎరుపు, పుప్పొడి) తామరవై చంద్రునిలాగ 
ద్వేషం వహించాడు. అప్పుడు ఒక వసంతకాలంలో ఉత్తరాపథాధిపతి వనాలోకనకౌతుకంతోనూ తన 
అంత ఃపురవనితల వినోదం కోసమూ ఆ ముని ఆగ్రమోపాంతప్రాంతం చేరాడు. ఆ రాజు పేరు కలి. 
అతడు చాల కామి. అంతజుర వనితలతో క్రీడిస్తూ, వారి పాదప్రహారాలతో అశోకవృక్ష శోభను, వారు 
ఉమ్మివే సిన ఆసవంతో వకుళవృక్షశో భను వహించాడు. తవు తపస్సుకు భంగం కలిగింది ఈ 
వసంతకాలంలో- అని తాపసులు బొవువముుడి తో ముఖం నల్ల బరుచుకుంటున్నారా అన్నట్టు 
కామాగ్నిధూమాలవలె తిరుగుతున్న తుమ్మెదల పిండుతో దిక్కులన్నీ చీకట్టు కమ్మాయి. రాజకాంతలు 
విలాసంగా తిరుగుతూ, గాలికి కదిలే ముంగురులతో, స్తనభార నవ్రుతతో, ఎర్రటి పెదవులతో 
పాటలపల్లవాధరలు, పుష్టస్తబకావన వులు అయిన లతల విలాసాలు పుణికి పుచ్చుకున్నారు. 

“రాజాంగనలు ఈవిధంగా ఆ వనంలో తిరుగుతూ తిరుగుతూ, అచంచలధ్యానసమాధిలో వున్న 
వీతరాగుడెన ఆ మునిని చూచి, కౌతుకవిభ్రమాలతో అతనిని పరివేష్టించారు. అప్పుడు రాజు అక్కడికి 
వచ్చి, స్త్రీలు మూగిన అతనిని చూచి, ఈర్ష ్ర(ప్రకోపానలంతో మండిపడి. దుర్నిరీక్షు కడై ఆ ముని 
కాలుచేతులు ఖండించాడు. అతడు కాలుసేతులు తునిగినా, ధీరుడై రాజును పల్లెత్తుమాట అనలేదు. 


168 అవదాన కల్పలత 


అంతేకాక, అతనికి ప్రతికూలమైన గంధర్వ యక్షోరగ దేవసంఘాన్ని కూడ అపాయం చేయవలదని నివారణ 
చేశాడు.” 


“రాజు మునికాలుసేతులు నరికి తనదారిని తాను తన నగరానికి వెళ్ళాడు. ఆ తపోవనంలోని 
మునులు ఛిన్నావయవుడైన మునిని చూచి, స్వభావంతో క్షాంతులైనా క్రోధంతో కంపించిపోయి రాజును 
శపళదతానికి పూనుకున్నారు. క్షాంతిరతుడు వారిని వారించి “సహించండి, రాజును క్షమించండి” అని 
మాత్రమె అన్నాడు. క్షమాసమాలింగిత మానసులు క్రోధక్రియలతో కలవరు. “నా కాలుసీతులు 
నరికేటప్పుడు గూడ నాకు వికారంగాని, కోపం గాని కలుగకపోవడమే సత్యమైతే, నా దేహం మరల 
క్షతహీనమౌతుంది” అని అతడు అనగానే, వెంటనే వ్రణం ఆరి, కాలుసేతులు ఎలతనాద అప్పుడు 
అతనిని దేవత సత్త్వసితమైన పుష్పాలతో పూజించింది. రాజు తాను చేసిన కిల్ఫిష కాలకూట విస్పోటంతో 
చేష్టలుడిగి, నది సుడిగుండంలో చిక్కుకుని తిరుగుతూ, మరణించి, సం 


హా జ 


భగవానుడు చెప్పిన ఇతివృత్తం విని త్రిదివపతి ఆళ్ళర్యంతో, 


. సంతోషంతో వేయికండూ విప్రొరగా, 
సూర్యకిరణాలతో వికసించిన కమాలాకరంవలై కలకలలాడుతూ స్వ య 


గ్గ్లలోకానికి మరలి వెళ్ళాడు. 


ఇది కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో క్షాంత్యవదానమనే ముప్పయి ఎనిమిదవ పల్హవం 


కరీ, కాలాన హాని 


అత్యంతం ఉన్నతి పొందిన మహాత్ముల వినాశదోషానికి కారణం ద్యుర్రన సమాగమమే. కల్పవృక్షాలు 
పుష్పఫలాలతో పాటు జలసంగతి వల్ల వేళ్ళు ఊడిపడ్డాయికదా! 

భగవానుడైన తథాగతుడు రుచిరాగారశాలిని అయిన వైశాలీ నగరంలో వల్లుమతీ నదీతీరంలో 
విహరిసుండగా, ఒకనాడు సెంబడివారు దుస్తరమైన ఆ నదినీటిలో వల ఒగ్గి ఘోరమైన వుకరాన్ని 
పట్టుకొన్నారు. దానిని వేయిమంది ఈడ్చి గట్టుకు తీసుకురావలసివచ్చింది. పద్దెనిమిది తలలతో, సింహ 
ద్విరద ముఖాలతో భయంకరంగా పర్పతంవలె వున్న ఆ మకరాన్ని లాగుతున్నవారు కూడా భయపడి పగ్గాలు 
వదలి, ఆశ్చర్యంతో దృష్టి స్తంభించగా, క్షణకాలం వుండనూలేక పోనూలేక బాధపడ్డారు. కర్మవైచి(త్రంగల 
ఈ సంసారంలో గహనాళ్ళర్యం కలిగించే వికారాలు అనంతకోటి! వాటిని లెక్కవెడుతూ ఎవడుంటాడు? 
అప్పుడక్కడికి సర్వజనత్రాణకృతక్షణుడు, భూతభావనుడు అయిన జినుడు వచ్చాడు; ఆబాలవృద్ధం 
ఆళ్ళర్యపడుతుండగా చూచి నదీతీరంలో ఉపవిష్టుడైనాడు. భిక్షుగణం కూడా పరివేష్టించింది. అప్పుడు 
ఆ మొసలిని చూస్తున్న ప్రజలంతా వెనక్కు తిరిగిన సముద్రంలాగ భగవానుని వైపు మళ్ళారు. ఆయనను 
చూడగానే కైవర్తులు(నెంబడీవారు) ప్రాణిబంధనమైన ఆ వెద్దవలను సంసారం వదలినట్టు వదిలారు. వారు 
తాము పట్టిన మత్స గకుంభీరన క్రాదిసంభారమంతా ఆయన మాటతో వురల ఏటిలో వదలి, చేసిన 
పాపాలకు వగస్తూ నిళ్ళబ్దంగా వున్నారు. కొందరు ఆ మహామకరాన్ని లాక్కుని వచ్చి ఆయన ఎదుట 
పెట్టారు. 

దానిని చూచి భగవానుడు దంతకాంతితో కరుణానదిని స్నప్టిస్తున్నవానివలె ఇలా అన్నాడు: “పుత్ర! 
నీవు కపిలుడివి కదా! నీవు చేసిన దుష్కృతం నీకు జ్ఞాపకం వుందా? వచోదుళ్ళరితానికి ఈ పరిపాకం 
కలిగింది. అనుభవిస్తున్నావు. నీ అనిష్టానికి నెచ్చెలి అయిన నీ తల్లి ఇప్పుడెక్కడుంది?” సర్వజ్ఞుడు ఈ 
విధంగా ప్రల్నించగా, ఆ మహామకరం తన పూర్వజన్మను స్మరించి, “విభో! నేను కపిలుణ్నో. నేను చేసిన 
దుష్కృతం జ్ఞాపకం వచ్చింది. వచోదుళ్ళీరితానికి ఈ పరిపాకం అనుభవిస్తున్నాను. నా తల్లి నాకు 
నరకవూర్శం చూపుతూ మొదటే నరకానికి వెళ్ళింది" అని దుఃఖసాగరంలో ఓలలాడుతూ 
సమాధానమిచ్చింది. భగవానుడు మరల దానితో “తిర్యగ్యోనిగతుడవైన నీకు ఈ అకాలంలో ఏమి 
చేయను? (ప్రవుత్తుల పాపారంభాలు రభసహసితో ల్లాసాలతో నరకపరిపాకం పొందగా, పశ్చాత్తాపం 
విషతుల్యమైన శ్లేశావేశాలతో ప్రతిరాత్రి అశాంతి సంతాపాలను, రోదనశరణాలను కలిగిస్తుంది. దుఃఖక్షయం 
కోసం క్షణకాలం నావై నీ మనస్సును లగ్నం చేయి. ప్రసన్నచిత్తుడవై కాలక్రమాన స్వర్గం చేరుతావు. వత్సా, 
ఈ హితం విను. ఆలోచించి చేయి. సర్వసంస్కారాలు అనిత్యమైనవి. శాంతినిర్వాణమొక్కటే 


అభయమైనది. అని ఉపదేశించాడు. భగవానుని ఆజ్ఞతో అది ప్రసన్నతను పొందగా, అక్కడ మూగిన 


జనసంఘం ఆశ్చర్యంతో నిశ్చలంగా వుండిపోయింది. ప్రజల అభ్యర్థనపై ఆనందుడు ఆ మహామకరం 
పూర్వవృత్తాంతం అడుగగా భగవానుడు ఇలా అన్నాడు: 

ఈ అకుశలశీలుని వృత్తాంతం వినండి. భద్రకమనే కల్పంలో ప్రజలు అయుతయుగపరిమితమెన 
ఆయుస్సుతో వుండేవారు. ఆ యుగంలో కాశ్యపుడనే తథాగతుడు ఉద్భవించాడు. అప్పుడు వారాణసిలో 
కల్పవృక్షంవలె అందరికీ అన్ని కోరికలూ తీర్చే క్రికి అనే మహీపాలుడుండేవాడు అతడొకనాడు 
సహస్రాక్షునివలె విబుధాస్థానంలో కొలువుతీర్చి ఉండగా, వాదిసింహుడనే బ్రాహ్మణ క న్యాస వచ్చాడు 
రాజు అతనికి వెంటనే దర్శనమిచ్చి, ఆసనమిచ్చి సత్కరించగా, ఆ పండితుడు రాజును ఆశీర ర, క 
అన్నాడు: “బుధాధిపసభాసీనుడైన, స్వస్తిమతి(శుభమతి) అయిన ఓ విభూ! నీకు క బు నీ 


గులం. నీవు సర్వగుణా శ్రయుడవుగదా! ఈ 
మా కెందుకు అంటగట్టావు? యాచకులు కూడ 


షం ఊరుకోవృండనీయుదు. గుణగణాలను 
ప్రతివచనం ఇవ్వగల విద్వాంసుడు ఒక్కడైనా ఉన్నాడేమో ఈ జగత్తులో 


తుడన్న ఉత్కటమైన వాక్కును క్షితిపతి విని ఆశ్చర్యపడి, 


ఆ ఉపాధా?య a 
వా. స చుడు రాజసభకు వచ్చి, వాదిసింహుని తర్కకర్కళవైన దర్శ కేసరాలను 
* అశపవాదులను జయించిన వాది సింహుని పరాజయంతో సా 


సరస్వతి సిగ్గుపడినట్టు మౌనం 
లవలె కాంతిమంతమై మీదమీద కనిపిసాయి. పిదప. రాజు 
యించిన కర్వట పండితునికి నగరసవూనవెన ఒక 


అ 


బహూకరించాడు. ఆ పండితుడు 


వాదిసింహునికి అత్యధికంగా ధనమిచ్చి, జ 
కర్వటం(రండువందల (గ్రాముల మధ్యన గ 


; వణోకు)_లు సము 
గుణోత్కర్థంతో సంపాదిస్తారు. నై క 


కపిలావదానం 11 


కొంతకాలానికి ఆ పండితునికి కుమారుడు కలిగాడు. సుఖంలో మరొక సుఖం కలుగడం 
పుణ్యకర్మల లక్షణం. అతనికి కపిలుడని పేరు పెట్టారు. అతని వెండ్రుకలు పింగళవర్ధంతో మెరిసేవి. 
అతడు వెద్దవాడై విద్యలు నేర్చి, తం[డ్రికన్నా గొప్ప పండితుడయ్యాడు. వెద్దకులంలో వైదుష్యం, వైదుష్యంలో 
ఐశ్వర్యం, ఐశ్వర్యంలో సత్సుతోత్కర్హం ఇవన్నీ సుకృతవృక్షం ఫలాలు. 

కొంతకాలానికి తండ్రి వ్యాధిపీడితుడై మరణాసన్నుడై, పుత్రునికి ఏకాంతంలో ఇలా బుద్ది చెప్పాడు. 
“పుత్ర! నేను బాల్యంలో గుణాలను, యౌవనంలో ద్రవ్యాన్ని ఆర్హించాను. కాని పరలోక సుఖార్దనం 
చేయలేదు. కాలం ఇప్పుడు సరిగ్గా లెక్కవెట్టుక్‌"ని అప్పిచ్చినవాడులా సమీపించగా, నేను ఎక్కడున్నాను? 
నా విద్య లెక్కడ? ధనమెక్కడ? - అని వివశుణజ్ణయాను. గుణపుష్టాలు, సుఖఫలాలు , ధనమనే దృ 
ఢమూలాలు గల మానవునివైనే బాగా పూచి పండి వేళ్తుతన్నిన వనంవై పిడుగులాగ అకాలంలో కాలుడు 
దుస్సహుడై పడుతాడు. మానవుడు సకలవిద్యాకళలతోను జన్మను గడిపి వేస్తాడు. క్షణిక సుఖం కోసం 
ధనాన్ని దగ్గిర వుంచుకొంటాడు. మోహానికి శిష్యుడై పశువులను శిశువులను ప్రేమిస్తాడు. దేహం రాలిపోయే 
ముహూరంలో తానెవరో? అవన్నీ ఏవో? స్నేహమోహవశీభూతుడినై ఈ హితవు నీకు చెబుతున్నా. నీవు 
బహు్రుతుడివి. సంసారసారశరణమేదో నీకు తెలుసు. పెద్దలను ప్రణమించు. పరుషాలు పలకకు. 
ప్రయత్నపడి పరోపకారం చేయి. పాపాలు మనలను పడదోసేటప్పుడు ఈ పుణ్యాలు అవలంబనీయాలు. 
అలోభంతో శోభించే ఐశ్వర్యం, ఇతరులవై అద్వేషం, స్వసుఖాలవై మోహం లేకపోవడం - ఇవి మూడూ 
కుళలద్రుమానికి మూడు ద్రేళ్లు. వీటిపైనే అశేషాఖిలసత్సల శ్రీ ఆధారపడివుంది. ఈ భువనమండలం 
ఎంతవరకు సూర్యుడు ప్రకాశిస్తాడో, అంతవరకు నీబోటి విద్వాంసుడు, వాది లేడు. అయినా, 
భిక్షువులతో ఎప్పుడూ వాదించకు. బౌద్దభిక్షువులు గంభీరజ్ఞాన దుర్పోధ ప్రబుద్దులు. నేను 
ముందొకమారు ఒకపదానికి అర్ధం చెప్పమని ఒక భిక్షువును అడిగాను. నీకు ప్రశ్నించడమనేదే తెలీదే? 
విద్వాంసుడనని వేరే అంటున్నావు- అని అతడు నవ్వాడు. కనుక భికువులతో వాదం కేవలం పాండిత్య 
పీడనం. బలప్రభావం తెలుసుకొందామని తలతో కొండను తాకకూడదుగదా!” ఈ విధంగా తనయునికి 
హితవు చెప్పి తండ్రి పరలోకంటెళ్ళాడు. కాయావసథ పాంథులైన దేహులు స్థిరంగా వుండరు. 

కాలక్రవూన క 
బహుతరంగా ధనసమ్మానాలు పొందాడు. ఒకనాడు అతని తల్లీ కాచర అతనికి ఏకాంతంలో “పుత్రా ! నీవు 
వాదుల దర్పం అణగగొట్టేవాడివి. దిగ్గజాలను కూడ జయించగలవు. అలాటివాడివి దర్భాంధులైన 
శ్రమణులను ఎందుకు వదిలావు? పరాకాష్ట్రతను పొందినవాడు ప్రతిపక్షుల పట్ల ఓర్చు చూపితే, వీడు 
అసమర్జుడని అపకీర్తి కలుగుతుంది" అని దుర్చోధ చేసింది. తల్లి మాటలు విని ఆ విద్వద్వరేణ్యుడు 
“శమణులతో వాదించవద్దని తండ్రి నిషేధించారు. పత్రాలు ఆలంబనంగా వాదించడమనే మన (బ్రతుకు 
ఏమి బ్రతుకు? గుణమాన్యులైన వారి ముఖాన్ని నేను వాదంలో జయించి నల్లగా మాడుస్తున్నాను. 
ఘోరవిద్వేషానికి కారణమై దుస్సహమైన ఈ చండపాండిత్య మెందుకు కాల్చనా? దీని ప్రయత్నంమంతా 
గొప్పవారి సుఖభంగానికే కారణమౌతున్నది. మాయ లేనిదే బుద్ది. లోభం పోగొట్టేదే సంపత్తి. గర్వం లేనిదే 
విద్య. ఓర్పుగల శక్తే శక్తి. ఇతర పండితులతోనే విద్వేషాలు, పోట్లాటలు వద్దంటే, ఇక ప్రఖ్యాతులైన 
భిక్షువులతోనా వాదవి(గహాలు? వారు జగత్పూజ్యులు. ప్రమాణపరినిష్టితులైన (శ్రమణకులు నాకు 


పిలుడు గొప్పు వాగ్మి అయి, అఖిల పండితులను ఓడించి, రాజు నుంచి 


172 అవదాన కల్పలత 


అజేయులు. వారి నైరాత్యశాసనం ప్రతిపక్తులకు కొరకరానికొయ్య” అని వినయంతోను, గౌరవంతోను 
అన్నాడు. ఆ మాటలకు తల్లి కోపించి, “సరే లే. నీతండ్రి పాపులైన (శమణుల చేటకుడు. గొపు 
బ్రాహ్మణకులంలో పుట్టి ప్రాజ్ఞుడు, బహు(శుతుడు అయినా, భిక్షువుల పక్షంలో పడ్డాడు. నీవు కూడ 
అలాటివాడివి ఎలా అయ్యావు? నీ గొప్ప ప్రమాణఖడ్గంతో శ్రమణులను నిగ్రహించు. తనను కప్పిన 
మేఘసముహాన్ని చీల్చనిదే, సూర్యుడు వెలుగుతాడా? అని ప్రేరేపించింది. 

మాతృభక్తుడైన కపిలుడు తల్లిమాట కాదనలేక భిక్షువుల ఆగ్రమాలకి వెళ్లదొడగినాడు. వెళ్ళుతూ, 
దారిలో ఒక భిక్షువును జిజ్ఞాసతో గ్రంథసారాన్ని, ప్రమాణాన్ని గురించి సమయోచితంగా ప్రశ్నించాడు. ఆ 
భిక్షువు " గాఢళబ్బార్థనిర్ణయంగల లక్షత్రయ ప్రమాణం మాకు శాస్త్రం. అది నీబోటి తీర్ణికులకు 
దుర్తభమైనది. ఎందుకు హద్దు దాటినవారవుతారు? ఎక్కడ సంసారవర్త్మను అధిగమించడం 
జరుగుతుంది? ఎందుకు సుఖదుఃఖాలు లోకాన్ని బంధిసాయి? అనే శాస్త గంభీర శబ్బార్థాలుగల 
మాటలు(శ్లోకం) సర్వజ్ఞుణ్ని ఉపాసించనివారికి అర్థం కావు.” అన్నాడు. కపిలుడు ఆ శోక గాంభీర్యానికి 
ఆశ్చర్యపడి దానినే మననం చేస్తూ కాశ్యపుని పుణ్యతపోవనానికి వెళ్లాడు. ఆ శ్లోకమిది: 

కుతః పారోతి తిఫోర్తంతో క్రూ బ వోర్తాజ్రితివోల్తంతో, 

నుఖదుఃఖో బొ లోకాన కృచిల్భువుభిబిద్దుతః 


కాళ్యపుని తపోవనంలో భిక్షుగణాన్ని చూచి హృదయం, ముఖం ప్రసన్నం కాగా, మత్సరం మాయమైపోగా, 
వారియెడ ఉన్న అశ్రద్దను వదలి “ద్వేషకాలుష్యంతో వీరిపై ఎవరు (కొర్యం అవలంబించగలరు? వీరి 


సందర్శనంతో మనస్సు విమలమౌతున్నది గదా! అని చాలసేపు ఆలోచించి, వారితో వివాదం వద్దనుకొని, 


అమ్మా! నీవు ఊరికే నన్ను కలికర్మకు (వివాదానికి ) 
అజేయులు. దారిలో ఒక భిక్షువు చెప్పిన ఒక శ్లోకం 


అయ్యో! నీవు నా కడుపున భారంగా పుట్టావు. 
సంఘర్షణ పడదామనే బుద్ది లేని, కోపమే తెలియని, దైన్యంతో అందరికీ నమస్కరించే మగవాడితో 


ప్రయోజనమేమిటి? లోకంలో సర్వరత్నాలకు రాపిడి వెడితేనే కాంతి పొచ్చుతుంది. తేజస్తూ, జీవమూ లేని 
మగన్రాణితో ఏమిటి ప్రయోజనం? వారి (గ్రంథాలు చదవడానికి దొంగప్రవ్రజ్య ఎందుకు స్వీకరించవు? 
తలవైని వెంట్రుకలు గొరిగిస్తే గడ్డి మొలుస్తుందా? అని మరింత ఉసిగొల్సింది. 


తల్లీ మాటలకు అతని మనస్సు ప్రళయవాతధూళి కప్పిన ఆకాశంలాగ కలుషితమైంది. తరువాత 
అతడు కుహనాశమ ప్రణయ అయి( 


| దొంగసన్యాసి వేషం వేసుకొని), కాశ్యపుని తపోవనానికి వెళ్లి, ప్రణ 
గ్వకరెంచి, సౌగతశా స్రాలు నేర్చుకున్నాడు. క్రమంగా గుణగౌరవం వల్ల ధర్మకథకుడై ఆచార్యసింహాసనం 
అధిష్టించి. ధర్మోపదేశం చేశాడు. - 


ఇలా ఉంటూ, తల్లీ ప్రేరణతో ఆ ఉపదేశనంలో 


క్రమంగా భికుధర్మాలకు విరుద్దమైన విషయాలు 
కూడ చెప్పడం ప్రారంభించాడు. తమ ధర్మానికి భంగ 


౦ కలుగడం వల్ల వ్యధితులైన భిక్షువులు, అడ్డు 


కపిలావదానం 173 


తగిలితే, వారిని వెక్కిరించడం మొదలుపెట్టాడు. “దర్శముఖరులైన మీరూ, మీ మొద్దు వంటా 
పారపండ్లూను. ఊరికే అతిగా వాదిస్తారు. సత్యం తెలుసుకోకుండా నా వ్యాఖ్యానాలను పాడుచేస్తున్నారు 
అని హేళన చేయసాగాడు. “మీరు గాడిద ముఖాలవారు, కోతి న్నాం ఒంటె ese, 
వ్యాఘ్ర ముఖాలవారు, గుర్రం మూతులవారు, పశువుల మూతులవారు. ఎన్‌ జింక, కుక్క, 
మూతులవారు. మీ ముఖాలు చూడడం అసహ్యం. మీరు ఊరికే ఉంటేనే సహించలేమే! వికటంగా కూస్తే 
ఎలా సహించడం?” - అని కనుబొవులు ముడివేసి తరచు నిందించడం సాగించాడు. అతని 
వాక్యబాణాలతో భిక్షువులు మనస్సులు తెగి అతనికి ఎదురుచెప్పకనే మరొక చోటికి HD rE, తర్వాత 
ఆ వాక్సాతకంతో పశ్చాత్తాపం పొంది తల్లిని వదలివేశాడుగాని, ప్రవ్రజ్యను sae వ 
నా కుమారుణ్ని లాక్కుపోయారు" అని అరుస్తూ అతని తల్లి ఉన్మాదిని అయి, వ. తయ 
నరకంలో పడ్డది. కపిలుడు కూడా కొంతకాలానికి పాపం పండి, మరణించి, వాక్సారుష్యం ఖ్‌. 
రూపం పొందాడు. భిక్షువులను ఏయే మృగాల ముఖాలవారని నిందించాడో ఆయా ముఖాలు ఇవే. 
కర్మబీజం వల్ల సమాన రూపమైన ఫలమే పుడుతుంది. 

ఈ విధంగా భగవానుడు పూర్వగాథ చెప్పి, నానాబోధివిధాయకమైన శాశ్వతధర్మం ఉపదేశించి 

హించాడు. 

జనాన్ని pe ఆశ్రమానికి వెళ్లిన పిదప మకరం అహరహం, wei ధ్యానిస్తూ , దేహం వదలి, 
దేవలోకం చేరింది. క్షణమాత్రం సుగతునివై చిత్తముంచడం వల్ల చతుర్మహారాజిక దేవతలలో అవతరించింది. 
తరాఃత పూర్షేందువదనంతో పూలమాలలు, కుండలాలు ధరించి, రూపుగొన్న ల అన్నట్టు 
ప. చూడడానికీ వచ్చింది. సుగతునివై దివ్యకుసుమాలు చల్లి, కిరీటం నేలను తాకగా, దేహప్రభలతో 
దికృక్రం పూరిస్తూ, నమస్కరించింది. భగవానుడు దానికి ధర్మోపదేశం చేశాడు. దానితో అది 
స్రోతాపత్తిఫలం పొంది, సత్యం దర్శించి దేవలోకానికి వెళ్లిపోయింది. 

జినుడు మహాకాయమైన ఆ మకరాన్ని పాపఫంకంనుంచి గడ్డి పోచలాగ ఉద్దరించానని, ఆ జనాన్ని 
కూడ దుఃఖసముద్రం నుంచి ఉద్దరించాడు. పుణ్యశీలులైనవారు వ్యసనంలో మునిగినవారి క్లేశాలను 


సమూలంగా తొలిగిస్తారు. 


ది క్లేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో కపిలావదానమనే మువ్రైతొమ్మిదవ షల్లవం 
శ్‌ . 


40. ఉ(దాయణావ దానం 


ఈ దేహవునే పాత్రను పాందిన శుభాశుభ ఫలాన్ని మానవులందరూ సమానంగానే 
అనుభవిస్తున్నారు. వివిధ కర్మల వర్త కలిగిన ఫలం అనుభవించకుండా క్షీణించదు. 


సుగతుడు రాజగృహంలో కలందక నివాసారామంలో విహరిస్తున్న కాలమది. బింబిసారుడనే 
రాజు, సర్పరత్నాలకు సముద్రం వలె ఆకరమైననాడు ఆ పట్టణం ఏలేవాడు. ఆ సమయంలోనే రౌరుకమనే 
పట్టుణంలో ఉద్రాయణుడనే రాజు ఉండేవాడు. ఆయన యశళళ్ళీంద్రునికి మహోదధి. ఆయనకు 
చంద్రానన అయిన చంద్రప్రభ అనే ఆమె దేవేరి. అతనికి మరొక భార్యయందు శిఖండి అనే కుమారుడు 
కలిగాడు. అతడు విక్రమకర్కశుడై యౌవరాజ్యం నిర్వహించేవాడు. ఆ రాజుకు హిరకుడు భిరకుడు అని 


యిద్దరు మం(త్రులుండేవారు. వారికి నీతిశాస్త్రంలో శుక్రబృహస్సతులు కూడ దీటు రారు. దేవకాంతిగల 
ఆ రాజులిద్దరికీ లేఖల ద్వారా ప్రీతి ఏర్పడింది. దూరంగావున్నా సూర్యపద్మాకరాల (ప్రీవం 
కొనసాగుతుందికదా! పరస్పరం అపూర్వ రత్నసమూహాలు ప క్ష 

సంపూర్ణమైంది. దూరంగా వు 


న్నా ఉత్తముల ప్రీతి కీర్తివలె అక్షయం. దగ్గర చేరినా ఖలుని ప్రీతి 
గడ్డమంటవలె అస్థిరమైంది, 


చూచి, వుంత్రులతో “నా మిత్రుడు తన సౌజన్యం వ 
సర్వరక్షాక్షమమైంది; గాఢప్రీమ నివేదికమూను. ఇలాటి దా 
లేదు. ఉపకారమైనా అపకారమైనా తగినట్టుకాక అల్బ ప్రతి క్రి 
గొప్పది పంపదగిందేదో ఆలోచించండి మీరంతా” అని ఆదేశించి 


ధీమంతుడు, సర్వవిద్యాపారగుడు అయిన వర్షా 
ఆలోచించి ఇలా మనవి చేశాడు: “దీనికంటే బహుగు 
పంపడానికి యత్నిద్దాము. నగర సమీపంలో బుద్దభగవా ప 
ఆదరపాత్రుడు. ఆయన 'ప్రతిమగల పటం పంపు 
సుగతుడు మహాపుణ్యవంతులకు చిత్రప 


అర్య 


నికి ప్రతిగా పంపతగిన వస్తువు కనిపించడం 


దాము. అశేషలోకకల్యాణ కలికాకల్పపాదపుడైన 
లోను, సంకల్పంలోను దర్శనమిస్తాడు." 
ంగీకరించి, భగవానుని సన్నిధానానికి వెళ్లి, ఈ విషయం విన్నవించాడు. 
భగవత్రుతిమను ఉల్లేఖించాలని ఆనతిచ్చాడు. 
లె, కొలతలు తీసుకోలేకపోయారు. తర్వాత 


175 
ఉద్రాయణావదానం 


బీంబీసొరుడు ఆ చిత్రవటాన్ని, మూర్తీభవించిన జగన్న ్రపుణ్యాలలా వున్నడాన్ని, పు. 
సనన ఎవం Rls Het HD ae 
న. కుళలకలితమూర్తి అయిన బింబిసారుడు సుగతచరణపద్మవిన్యాసం 
వక్క ణమిది: ang ఎమైన మగధదేశం నుంచి క్షితితలతిలకుడైన నీతో ఇలా అంటున్నాడు. 
పుణ్యద్రాంతమై న క లా గద్వేష విషహరము, అయిన చం ద్రసుభగమైన భగవానుని 
॥ er స్ట ae ప్రసన్న మధురమైన ఈ పుణ్యరసాయనాన్ని కుత్తుకబంటిగా 
బింబాన్ని నీకు లా ప్రతిబింబిం సన్మార్గంలో వెడుతుంది. గుణగుణాలను (గహించడంలో 
ఉత్కంఠంతో shoe ంది. దుష్ట్రవ్యాపారాన్ని నివారిస్తుంది. స్టిరసుఖ ప్రాప్తికి ప్రేరేపిస్తుంది. 
So య. నిరంతరం కలుగజేస్తుంది. కల్యాణం కోరే మిత్రులు ఉత్తములకు 
నిర్వ్యాజ మై గ 
ఇంతకన్నా ఏమి ల లేఖార్థం ఆస్వాదించి ఉద్రాయణుడు ఏనుగువై తెస్తున్న ఆ చిత్రపటానికి 
మిత్రద్రేమామ సహా ఎదురేగి, తీసుకొనివచ్చి, హేవుసింహాసనంపై దానిని పరిచాడు. 
అవూత్యపురోహితుల సౌగతదిత్రం చూచి “నమోనమః ప్రబుద్దాయ' అని రాజు వందనం చేశాడు. 
త ధా టన పూలవాన కురిపించగా, రాజు పులకాంకితుడై ఆశ్చర్యపడ్డాడు. 
బుద్దుడనే మాట య. పయోదనాదం విన్న నీలకంఠంలాగ ఉత్కంరితుడయాడు. ఆ చిత్రపటం 
భగవానుని న న కళా ద్యావా, ప్రతీత్యసముత్సాదకమూ అయిన ఉపదేశమూ చూచి, 
కింద స్య ఉం. స్రోతఃప్రాప్తీఫలంతో సత్యదర్శనమైన తర్వాత మిత్రుడైన బింబిసారునికి 
మోహం వదలాడు. ఈ డు A లైలబిసొళుడు భగవానుని అర్ధించి, కాత్యాయనుడనే భిక్షువును, 
భిక్షువులతో — వద్దకు పంపాడు. కాత్యాయనుడు ఉద్రాయణునితో పూజలందుకొని, 
తైల లో dees ఆభ యనకు ధర్మసందేశనం చేస్తున్నప్పుడు ఉన్న పెద్ద గుంపు కూడ స్రోతఃప్రాప్తి, 
ధర్మోపదేశం న త్వాన్ని పొందింది. ఆ రాజు పట్టణంలోని ప్రసిద్దులైన తిష్యపుష్యులనే 
వకృతనాగామి శకం, వ సాధన కోసం ప్రవ్రజ్య స్వీకరించి, పరినిర్వాణం పొందారు. వారి 
గృహపతులు రాజు —— వారి పేర స్తూపాలు నెలకొల్పారు. వాటిని చైత్యవందకులు నేటికీ 
జ్ఞాతులు, వారి నూ దం ద్రద్రభాదేవిక అంతజురవాసులకూ ధర్మోపదేశం చేసింది. 
పూజిస్తున్నారు. శైలా త్ర కో నిమిత్తజ్ఞులు చంద్రప్రభాదేవి ఆయుస్సు ఇక ఏడునాళ్ళేనని తెలిపారు. 
వాల వ రాజు ఆమె ప్రద్రజ్య స్వీకరించి శుభలోకం పొందడానికి అనుమతించాడు. 
సంసారగతిని తెలిసినవాడు కుణీ ధర్మవినయం ఉపదేశించగా, చంద్రప్రభాదేవి ప్రవ్రజిత అయి, 
రాజు అనుజ్ఞ మేరకు a వెంటనే ఆమె చతుర్మహారాజిక దేవతలలో దేవకన్యగా అవతరించి, 
sults అత డ శాక్యమునిని దర్శించి ఆయన పాదలవై మోకరిల్లి దివ్యపుష్పాలు 
జినుని దర్శనానికి వెళ్లింది. న ధర్మోపపాదనం చేయగా, ఆమె సత్యదర్శనం చేసి. ల 
సమర్పించింది. ఆమెకు తథా ర్త రాజధానికి వెళ్ళి, నిద్రిస్తున్న భర్తను లేపి, బోధిప్రకాళనం చేసి 
వెలుగుతూ ఆకాశమార్గాన తనభర్త 


వెళ్లిపోయింది. 


is అవదాన కల్పలత 


ఆమె వెళ్లిన పిదప రాజు ఉదయం ప్రవ్రజ్యాభిముఖుడై శిఖండికి పట్టం కట్టి తన యిద్దరు 
మహామాత్యులకు అప్పగించి, మిత్రుడైన బింబిసారుని నగరానికి నిరాడంబరంగా వెళ్లాడు. బింబిసారుడు 
ఛత్రచామరాది రాజచిహ్నాలేవీ లేక వస్తున్న ఆతనికి ప్రీతితో నృపోపచారాలతో ఎదురేగి పిలుచుకొనివచ్చి, 
ఆసనంలో కూర్చోబెట్టి ఆశ్చర్యంతో ఇలా అన్నాడు: “మిత్రమా, ఇష్టసందర్శనం వల్ల సంతోషించాను. 
సంపద్విహీనుడవయావని దుఃఖపడుతున్నాను. అనంత సావుంతవరౌళి విశ్రాంతశాసనుడవై 
పాకశాసనసమానుడవైన నీవు ఇలా ఎందుకయావు? ఒకే మాట మీద నిలబడి, గుప్తంగా మంత్రాంగం 
ఉంచుకొనే ధీమంతుడవైన నీ రాజ్యాన్ని ఇతరులు హరించడం పాసగదు.” మిత్రుడు ఇలా ప్రశ్నించగా, 
ఉద్రాయణుడు ఇలా సమాధానమిచ్చాడు: “రాజన్‌, అందరి వెంటబడే వృద్దురాలైన సంపద నాకు ప్రియం 
కాదు. విషయాస్వాదవిముఖతతో, తృష్ణా రహితతతో నేనే ఏప్పినిలాగ భోగభాజనమైన ఐశ్వర్యాన్ని వదలి 
వేశాను. కల్యాణమిత్రుడవైన నీవు నా హితం కోసం పంపిన సుగత ప్రతిమా పటమే నాకు వైరాగ్య గురువు. 
ఇప్పుడు నీ ప్రసాదం వల్ల భగవానుని సన్నిధికి వెళ్లి అనాగారికుత్నై ప్రన్రజ్యను స్వీకరించదలచాను.” ఆ మాట 
విని బింబిసారుడు సరేనని ఆలోచించి, ఆయనకు కలిగిన వివేకానికి ఆదర 
“ఓ రాజా, నీవు ధన్యుడివి. ఉత్తములకు ఆదరపాత్రుడివి. నీ బుద్ది సం 
నీవు భోగసుభగుడివయినా సంతోషనిభవంతో వెలుగొందుతున్నావు. 

వైరాగ్యాభరణం కావడమే. ఇంతకూ, మహామోహాంకుర విధ్వంసకమూ, 
వైరాగ్యం మనస్సులో మొలకెత్తితే, రజోగుణభూయిష్టమైన సామ్రాజ్య మ 
దుస్సాధనాలైన సాధనాలు నిరుపయోగం. క్షణకాలభోజ్యాలైన భోగా 
సత్త్వగుణాన్ని దుఃఖవెట్టే సుఖాలెందుకు? ప్రాణ మనః 

తైలోక్యా భిమతమైన కామసుఖం పట్టు విముఖత కలిగించి 
పుట్టించే సంసార ప్రతికూలమైన శమం మతిమంతులకు 


అతనిని ప్రశంసించి, అతనిని వేణువనా శ్రమానికి పిలుచు 
సమాచారం నివేదించాడు. 


౦ ఉట్టిపడగా, ఇలా అన్నాడు: 
సారవిముఖం ఎలా అయింది? 
శుద్దసత్తు ల లక్షణం మనస్సు 
జన్మాంతరోపార్టితమూ అయిన 
హొజస్సుతో ప్రయోజనమేమిటి? 
లెందుకు? మనస్సును కలతవెట్టి, 
ప్రియమైన భూమిని అవలీలగా వదిలివెట్టించగలిగి, 
, సమ్మోహవ్యసనాతురమైన ఈ జగత్తువై అనుకంప 
పుణ్యం కొద్దీ కలుగుతుంది" అని బింబిసారుడు 
కొని వెళ్లి భగవానునికి ప్రమాణ పూర్వకంగా, అతని 


ఉద్రాయణుడు చిరకాలంగా ధ్యానిస్తున్న సుగతాకారం 
యానని తృప్తిపడ్డాడు. అతడు ప్రణమించడానికి శిరస్సు వంచ 
శరీరంపై స్రవ్రజ్య పడింది. తర్వాత అతడు భిక్షుభావం పాంది, 
నగరంలో పిండపాతానికి (భిక్షకు) 


ప్రత్యక్షంగా చూచి, హర్థించి కృతకృత్యుణ్న 
గా, భగవానుని కృపాద్నష్టితోపాటే, అతని 


చేతితో భికాపాత్ర గ్రహించి, చీవరధారియై 
రాగా, ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. 


ఉద్రాయణుని కుమారుడైన శిఖండి 'ప్రసన్నమనస్సు 


నితో ధర్మంతో రాజ్యం పాలిస్తూ కొంతకాలానికి 
మనస్సు కలుషమై అధర్మం చేయడం ప్రారంభించాడు. కాంచనమనే మెరుపులతో విలాసం చూపే లకీ 


మేఘమాలవలె ఎవరి మానసాన్ని (మనస్సును, మానససరోవరాన్ని) కలుషం చేయదు? హిరుకభిరుకులనే 
అతని మహామాత్యులు కోపగించుకుని అధర్మనిరతుడై హితబోధ వినకవున్న అతనిని వదలి వెళ్లిపోయారు. 
వారి స్థానంలో దండముద్గరులనే వారిని రాజు నియమించాడు. వారు రాజ చిత్తానువృత్తి కుశలురు. 
ఒకమారు చారు రాజుతో అన్నారు "దేనా, ధూర్తుకైన కురతులు పైజారంజనమనే సాకుతో రాజు 
దృుర్తనుడంటూ తమ పేరుకోసం ధర్మన్ని, సుఖాన్ని, ధనాన్ని, కీర్తిని, జీవితాన్ని కూడ లెక్కవెట్టురు. ప్రజలు 


ఉద్రాయణావదానం 177 


నువ్వులవంటివారు. కొట్టక, వెచ్చబెట్టుక, ఆడించి పీడించక రాజసంబంధి అర్ధక్రియలను చేయరు.” ఈలాటి 
ఇచ్చకాల మంత్రులకు రాజు రాజ్యపాలనం అప్పిగించాడు. ఆ దుర్మార్గులు లోభం వల్ల నెళ్ళేమలైన 
ప్రజలను చంపడం ప్రారంభించారు. దురాచారుడు, దుర్మతి అయిన రాజు నిర్విచారంగా వుంటే, 
మహామాత్యుడు సత్యపథం అతిక్రమిస్తే ఇక ప్రజలు జీవించడమెలా? 

ఉద్రాయణుడు ఒకమారు తన దేశం నుంచి వచ్చిన ఒక వర్తకుణ్ని తన దేశరాష్ట్రాల సంగతి 
కనుక్కున్నాడు! “దేవ! నీ కుమారుడు కుశలంతోనే వున్నాడు. కాని, మంచిమంత్రులు లేక, మం 
చేతిలో చిక్కాడు. ప్రభువు శాసనంతో ప్రజలకు మహాతాపం ఏర్పడింది. అందువల్ల ఈ పాడు నే 
ఎందుకు పుట్టామురా అని, పౌరులు రాత్రింబగలు దుఃఖిస్తున్నారు. సుఖ చీకట్టు షః Pas 
అగ్నిని వర్షిస్తే, అవ్బుతంనుంచే కాలకూట్లం స రక్షకుడైన రాజో (ప్రజల culate, ఇక 
మహోప ద్రవం వ్యాపింపజేసే ఆ మొరను వినేవారెవరు?” అని ఆ బేహారి మనవి చేశాడు. ఇష్టంలేని రాజు 
వెట్టే కష్టాలతో బాధపడిన ఆ వ్యాపారి మాటలు విని, కరుణానిధి అయిన ఉద్రాయణుడు ఇలా అన్నాడు: 
“నీవు ఇక్కడి నుంచి వెళ్ళి నా మాటగా ప్రజలను సమాధానవెట్టు. నేను వచ్చి శిఖండిని ధర్మమార్గంలో 
పెడుతాను.” రాజుమాటలు విని, వ్యాపారి తిరిగి వెళ్లిన తర్వాత, ప్రజలకు రాజుామాటలతో ఊరట 
కలిగించాడు. 

ఉద్రాయణుడు తిరిగి తన దేశానికి వస్తాడనే ప్రచారం వ్యాపించగా, sss క 
భయపడి రాజుతో ఇలా మనవి చేసారు: “దేవా, సన్యాసం పుచ్చుకున్న వృద్దభూపతి మరల రాజ్యలోభంత 
దేశానికి వస్తున్నాడనే ప్రవాదం. వ్యాపించింది. వెద్దలందరూ దీన్ని eae వృద్దరా జు 
తీవ్రవ్రతక్టిప్టుడయాడు కాబోలు! సంభోగభిముఖాదరుడై ప్రవ్రజ్యతోపాటు సిగ్గును కూడ వదలి మరల 
వస్తున్నాడు. అపక్వవైరాగ్య బుద్దులైనవారు దేనిని sass మరల hha వ్రవాంఛ es 
రోగులకు అపథ్యంపైన అభిరుచి కలిగినట్టు ప్రాణులకు లోకవిరుద్దమైన విషయాలపైన విశేషంగా స్పృహ 
ఏర్పడుతుంది. కనుక క్షీణచంద్రుడిలా వున్న ఆ వృద్దుడు ప్రతాపనిధి అయిన నిన్ను వెళ్తగ్‌ ట్ర రాజ్యం 
అనుభవించగోరుతున్నాడు. చీవరాలంటే విసుగుపుట్టిన అతనికి ్రేస్టవస్రాలు కట్టాలనే ఆశ పుట్టింది. 
ముండిత మసకునికి రత్నఖచిత మకుటంపై మనస్సు పోయింది. రత్నహర్మా్యలలో నవనవభో గవిభవ 
విలాసం వదలి, వనవాసాయాసం ఎవరు అనుభవిస్తారు? మెత్తని పరుపులలో పడుకొనేవారు 
జింకలపిండుగిట్టల తాకిడితో ముండ్డు వైకిలేచిన అరణ్య స్థలాలలో ఎలా పడుకుంటారు? కన 
వుధువును తాగిన వారు వనగజవుదంతో వేడెక్కిన as ఎలా తాగుతారు? Rs 
విషమపరిస్థితిలో* అలాటిది జరుగకుండా చూడడం న్యాయశాస్త్ర జ్ఞుల మతపు కనుక కా? 
ఇక్కడికి రాకముందే చంపివేయాలి. మిడత దీపంపై పడి, దానిని ఆర్చివేస్తుంది. మొదటే కాల్చివేస్తే 
తిరిగిరాదు.” 

వారి దుర్చోధకు భూపతి ఆకులుడయాడు. ఖలులనే మేఘాలతో ఎవరి మానసం కలుషం 
కాలేదు? శిఖండి రంపంలాగ (క్రూరుడై వారితో ఇలా అన్నాడు. “ఈ కష్టం, nh నాకూ సమానమే. 
నయోపాయమెరిగిన మీరే విచారించి కార్యసాధనకు ఏది హితమో అది చేయండి.” రాజు మాటలతో 
ప్రోత్సాహితులై మంత్రులు ఉద్రాయణుని దారి కాచి చంపడానికి హంతకులను పంపారు. 


178 అవదాన కల్పలత 


ఉద్రాయుణుడు పుత్రుని ప్రజాపాలనలో నియమించ దలచినవాడు గనుక భగవానునితో 
“రౌరుకనగరానికి వెళ్ళుతానోని మనవి చేశాడు. సర్వజ్ఞుడు .“స్వకృతం అనుభవించు” అని అనుజ్ఞ 
యిచ్చాడు. ఉద్రాయణుడు కర్మపాశం బలంగా ఈడ్వగా రౌరుక నగరానికి వెళ్ళాడు. రూపుగొన్న 
నిష్కాపట్యంవలె వెళ్ళుతున్న అతనిని దుష్టామాత్య ప్రీరితులైన హంతకులు దారిలో చంపివేశారు. అతని 
చీవరపాత్రాదులు తీసుకొని వెళ్లి ఘాతకులు రాజకార్యం నిర్వహించామని మంత్రులకు తెలియజేయగా, వారు 
సంతోషించి, రక్తసిక్తమైన అతని చీవరాన్ని రాజుకు చూపారు. రాజు దానిని చూచి మూర్చపోయి తేరుకుని, 
తనతండ్రి మరణానికన్నా తను ఘోరమైన నరకగహ్వరంలో పడిపోయాను గదా అని చాల దుఃఖించాడు. 
“ఖలజనుల సాంగత్యం వల్ల, ఐళ్వర్యలో భంచేత, పాపపాతకం చూడక ఇలాటిది తెచ్చుకున్నాను. ఉన్నతి 
కోరేవారిని నిరాలంబమైన ఘోరనరక సంకటంలో పడవేసే తక్షణపాతకం ఖలసాంగత్యం. దుష్టులైన 
మంత్రుల మాటలతో నేనీ మహాపాపం చేశాను. పతితుణ్నయిన నన్ను పావకుడు కూడా కాల్చి పవిత్రుణ్న 
చేయడు. పితృవధ, ల్లర్లతునివధ సమానంగా చేసి, ఒకే పాత్రలో దహనసహితమైన విషం తాగిన నాకు ఇక 
నిష్కృతి ఏమిటి? వృద్దుడు, నిళ్ళంకంగా నావద్గకు వస్తున్న శమప్రన్రజ్యాశ్రితుడు అయిన తండ్రిపై లోభంతో 
నిశితశస్త్రం ప్రయోగించాను. మనస్సులో తలుచుకుంటేనే కంపం కలిగించేవి, వినరానివి, చూడగానే 
నిశ్చేతనులకు కూడ శోకం పుట్టించేవి, తీవ్రమైన సంతాపాగ్ని వలన క్రొర్యం వంటిది కూడా మెత్తబడేవీ 
అయిన పూజ్యస్థానాలలోను నిర్ణయులు కత్తికన్నా కరుకైన పనులు సాగిస్తారు” అని దుఃఖసంతాపంతో 
'ప్రలపిస్తూ కోపంతో ఆ దుష్టమంత్రులను తన సమ్ముఖానికి వదలవద్దని కట్టడి చేశాడు. పిదప గుణమెరిగి, 
తండ్రి మంత్రులైన హిరుక భిరుకులను సమాధానపరచి పిలుచుకొనివచ్చి రాజ్యకార్యంలో నియమించాడు. 


పపన్నమూ, 
అశుభమూ అయితే, రాజ్యాన్ని అభిలషించే భిక్షువుది సరైన క్రమమా? భూమీపత్రి పితృవధ [క్రోధంతో మా 


వల్ల, పూర్వజన్మకృతం వల్ల రాజుకు కూడా కలిగింది. నేను పితృవధ దుఃఖాన్ని పోగొడుతాను. 
ల్పర్లద్వధదుఃఖాన్ని మీరు పోగొట్టండి” అని వారితో చెప్పి, దుఃఖాక్రాంతుడై క్షీణించిన ఉడుపతివలె వున్న 
రాజు వద్దకు వెళ్ళి “పుత్ర! ఈ రాజ్యం ధర్మాధర్మమయమైంది; ఛలభరితమైంది. కనుక పాపశంకతో 
ఎందుకు దుఃఖంతో కృశించిపోతావు? నీవు అంతగా పితృభక్తుడివై పితృవధతో పరితప్తుడవయితే, ఈ దుఃఖ 
సంకటంలో సిగ్గు విడిచి చెబుతున్నాను విను. నీవు మరాకరిక్తి జనించావు. అతడు నీకు ధర్మం ప్రకారం 
తండ్రీ కాడు. స్వేచ్చాహార సుఖంగల స్త్రీలు సిగ్గు వదలి పని చేస్తారు" అని తెలిపింది. రాజు 
అప్రియమైనప్పుటికీ ఆ మాట విని పితృవధ వల్ల కలిగిన ఉగ్రదుఃఖతాపాన్ని వదలి పెట్టాడు. ఈ 


ఉద్రాయణావదానం 179 


త్రిభువనంలో స్త్రీలకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఉదయ పర్వతంతో అస్తాచలాన్ని కలుపుతారు. క్షణంలో 
భూమిలోని భూపాలురకంతా కలహవినోదం కల్పిస్తారు. నిప్పునుంచి నీటిని, నీటినుంచి నిప్పును 
పుట్టిస్తారు. 

రాజు తండ్రిని చంపిన దుఃఖం పోయినా, ల్లర్లద్వధ ములికిలాగ మనసులో సేకిస్తుంథగా, దాని 
నిష్కృతి చెప్పమని ధర్మజ్ఞాలను కోరాడు. అప్పుడు ఆ దృష్టసచివులు తిష్య పుష్య Sd పిల్లికూనలను 
వెట్టి, వాటికి మాంసం తినడం నేర్చి, ద్వారపాలకులు వారిస్తున్నా ధార్‌ష్ట్యంతో రాజసభను aan ఇలా 
విన్నవించారు: “దేవ, నీవు వృథాగా మనస్సును కష్టవెట్టుకుంటున్నావు. wal నిన్ను మెప్పించే 
అర్లంతులెవరూ, లోకకల్యా ణకారకులైన ట్టివారు లేరు. ఆకాశంలో నం అలాటివారు 
ఉండేపక్షంలో, మహా ప్రభావశాలురు గదా, వారిని ఇతరులు ఎలా చంపడం ae కనుక 
ల్లర్ల్ణంతులన్నవారు లేరు. అలాంటప్పుడు వారిని వధించినీ పాతకం మాత్రం ఎలా సంభవిస్తుంది? (గామమే 
లేనప్పుడు సీమావి వాదమేమిటి? ల్వర్లత్సదం పొందిన తిష్య పుష్యులే తాము నిర్మించిన చైత్యాలలోనే 
పిల్టులుగా పుట్టారు. ప్రత్యక్షంగా కనిపిస్తూంటే ఎవరికి సందేహం కలుగుతుంది? gas నమ్మకం లేకపోతే, 
చూడండి.” ఈ విధంగా మోసపు మాటలతో అతని మనస్సును దోలాందోలితం చేసి, అతన్ని చైత్యాలు 


చూడడానికి పిలుచుకొని వెళ్ళారు. 

ఈ అపూర్వకౌతుకం చూడడానికి జనం ఆ వైత్యాల ముందు తాగాము. ధూర్తమం ్రులు అటి 
వరకే అమిషాభ్యసంతో పిల్హులకు నేర్చి ఉండడం వల వారు సఖుకగానే అవి వచ్చి, “మీరు తిష్య పుష్యులనే 
అర్లంతులే అయితే, ఈ చైత్యాలు రెండిటికీ ప్రదక్షిణం చేయండి" అని అనగా, ఈ మాటలు వాటికి 
మాంసమిచ్చేటప్పటి మాటలే గనుక, ఆ అభ్యాసంతో రెండు చైత్యాలకూ aug చేశాయి. అది చూచి 
రాజు నమ్మిక కలిగి వెళ్లిపోయాడు. ద్యుర్తనమాయ విజయం న నా wad వాయువును, 
రాతిలో కమలాన్ని, ఆకాశంలో చిత్రాలను, జిహ్వాగ్రంలో ప్రతురనృస్టితంనో రనీలలము; పశుబుద్దులకు, 
శిశుబుద్దులకు క్షణంసేపు విశ్వాసం కలిగించే ఇంద్రజాలాలను-ఎన్నైనా చూపుతారు. ఈ విధంగా ays 
ల్తర్గంతులంటే విశ్వాసం పోవడం వ్ల, సౌగతదర్భనాలలోను ఆదరం తగ్గడం వల్ల ఆర్యకాత్యాయనునికి జరి 
పూజఫురసా)_రాలను కూడ ఆపివేశాడు. రాజధానిలోను ఉండరాదని వుత్తర్వు చేయడం వల్ల 
న. నగరం వెలుపలే శిష్యులతో నివసించాడు. శ్రైలాభిక్షుణి మాత్రం వినేయజనుల ఆదరణ 


బలంతో అక్కడే వుంది. 
కమారు శిఖండి మహారాజు వెళ్లుతుండగా కాత్యాయనుడు ఎదురుపడ్డాడు. రాజు అతనిని 
షి 


అవమానపరుసాడేమోనని, జనం మూగుతారేమోనని పాతమంత్రులు అతనిని పక్కకు పంపివేశారు. 
వెళ్ళుతున్న కాత్యాయనుని చూచి, దుష్టామాత్యులు ద్నీర్ణవైరంతో వున్నవారు గనుక టా కల్పించి శా 
అన్నారు: “దేవ, అమంగళనిధి, సొట్టతలకాయవాడు అయిన ఈ బోడిగుండువాడు కనిపించాడు. అ 
మూడుతుందో చెప్పలేము. పాపిష్టుడైన రాజు లై వన ఇతడు అంటుంటాడు. క, 
ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి క్షణంసేపు నిలబడ్డాడు.” ఈ మాటలు విని రాజు ఢురశమున పంతో, 
అనుచరులను చూచి, “అదిగో! దూరంగా నిలబడ్డాడే, ఆ బోడివానివై మట్టి చల్లండి!” అని ఆజ్ఞాపించాడు. 
వారట్లే చేశారు. కాత్యాయనుడు కదలకుండా అక్కడే నిలబడ్డాడేగాని, తనదివ్యకుటిలో (ప్రవేశించలేదు. 


180 అవదాన కల్పలత 


కోపంతో బుసలుకొట్టే పాములను పులులను శాంతితో మెత్తబరచవచ్చును గాని, రాజచేటకులను మాత్రం 
'మెత్తబరచడం సాధ్యం కాదు. 


రాజు వెళ్ళిపోయిన తర్వాత మట్టిలో కూరుకుపోయిన అతనివద్దకు హిరుక భిరుకులు వచ్చి 
దుఃఖంతో ఇలా అన్నారు: “ఆర్యా, 'కూరుడైన రాజు మిమ్మల్ని దుర్గతిపాలు చేశాడు. ఈ పరిస్థితిలో 
మిమ్మల్ని చూచే కండ్లు కాల్పనా? మోహాంధుడూ, పాతకీ అయిన రాజు దుర్హనుల మాటలకు మోసపోయి 
అఖాతంలో పడ్డాడు. ఈ స్థితిని చూచే వేము కూడ పాపిష్టులమే. ఉదారబుద్దిగల మీరు ఈ 
భూరిపాపార్తమయిన దేశాన్ని వదలివెట్టండి. దుస్ఫహమైన ఖలసహవాసం త్యజించడం ఎవరికి సమ్మతం 
కాదు? ఉత్తములకు ద్యషుజనులను వర్ణించడం కన్నా ప్రపంచంలో ఉత్తమమైన సుఖం మరొకటి లేదు. 
వర్ణించడం వల్ల శమగుణం శమించదు; క్షమాగుణం క్షయం పొందదు. బుద్ది పరుషరోషదోషద్నష్టం కాదు. 
మనస్సులో ములుకులవంటి అవమానాలు నాటవు. ఐశ్వర్యమూ గుణవంతులను(గుణాలు కలవారిని, 
తాడు తీసుకొని వచ్చినవారిని) పడవేసి ప్రయాసం కలిగించేది. ఇక గాంభీర్యమా (గంభీరగుణం, లోతు) 


చీకటిగుయ్యారం ప్రవేశించేవారికి (దగ్గరికి వచ్చేవారికి, దిగేవారికి) ప్రాణహరమైనది. ఉపాదేయత 


అందామా( గ్రహించడం, నీటిని తీసుకొనడం) సమీపంలో దుష్టసర్పాలు (దుష్టులనే సర్పాలు దుష్టమైన 
సరాలు) ఉండడం వల్ల నశించిపోయింది. కనుకనే బావిలాగ ఖలుడు కూడ అన్నివిధాలా దోషాలతో 
కూడినవాడే. దోషయుక్తం కానిది వానిలో ఏదీ లేదు* 


మంత్రుల మాటలకు మహాకాత్యాయనుడు ఇలా సమాధానం చెప్పాడు: “ఈ అవమానం వల్ల 
నాకేమీ కోపం లేదు. కర్మగతి బలీయమైంది. కాని, నా దుఃఖమంతా దుష్టసాంగత్యం వల్ల ఈ రాజుకు 
మహోపద్రవం మూడనున్నది గదా అనే. ఇక కొంతకాలానికి ఏడునాళ్లపాటు ఘోరమైన, విచిత్రమైన వర్షాలు 


కురుస్తాయి. మొదటినాడు భయంకరమైన వాయువు వీస్తుంది. రెండవనాడు ఫుషవు 


వస్త్రవృష్టి, నాల్లవనాడు వెండీవాన, ఐదవనాడు బంగారువాన, ఆరవనాడు రత్నాలవాన కురుస్తాయి. 
ఏడవనాడు దుమ్మువాన కురుస్తుంది. దానితో ఈ రాజు బంధుమిత్రరాష్ట్ర సహితంగా నశిస్తాడు. కనుక 
మీరు రత్నవ్నప్పినాడు రత్నాలు (గ్రహించి మరొకనోటికి వెళ్లిపోండి.” ఆ మాటలకు వారిద్దరూ అంగీకరించారు. 
హెరకుడు తన కుమారుడు శ్యామకుడనేవాడిని మహాకాత్యానునికి ఉస్థాపకుడు చేశాడు. భిరుకుడు తన 
కుమార్తె శ్యామావతిని శ్రాలాభిక్షుణికి అప్పగించి “ ఆర్యే! ఈ నా కన్యను ఘోషిలుడనే గృహపతికి అప్పగించు. 
నీవు ప్రతిపత్తిగలదానివి” అని కోరాడు! ఆమె ఆ కన 


తోపాటు ఘోషిలుని ఆలయానికి వెళ్లింది. 
మంత్రులిద్దరూ తమతమ ఇండ్లకు బయలుదేరారు. 


తర్వాత కొంతకాలానికి మహాకాత్యాయన భిక్షువు చెప్పినట్లే జరిగింది. జ్ఞానదీపంగల (ప్రజ్ఞ 
విషయాలను యథాతత్త్వంగా (గ్రహిస్తాయిగదా. ఆరవనాడు రత్నం వర్షం కురియగానే, అమాత్యులిద్దరూ 


నావనిండా రత్నాలు నింపుకొని ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయారు. వారు దక్షిణదిక్కుకు వెళ్లి హేరుకం, 
భీరుకం అనే రెండు నగరాలు కట్టారు. ఏడవ ద్దగా ప 


ఉద్రాయణావదానం 181 


ప ని 
(గ్రామాల మధ్య నగరం) నివాసం ఏర్పరచుకొంది. భిక్షువు పుణ్యానుభావంతోను, స న 
భాగ్వంతోను, పురదేవత అధిష్టించడం వల్లను ఆ కర్వటపురం సిరిగలదయింది. దానిలో పురదేవ 
శి ల ్లీ క్ల 
ఆక శా వైత్యం నిర్మించింది. సురవతిలో ఉన్న ఈ చైత్యాన్ని నేటికీ చైత్యవందకులు పూజిస్తున్నారు. 
య మారు తన ఉపస్థాపకుడైన శ్యామకుడు తన చీవరం కొసను పట్టుకొని 
wenn రాన చే “లంబతే లంబతే కోలి_యం” (ఎవరిది 
డుతుండగా, లంబకమనే దేశానికి గగనమార్లాన వెళ్తాడు. “లంబతే లంబ 
a నడం వల్ల ఆ ప్రజలకు , దేశానికీ లంబకమనే పేరు వచ్చింది. ఆ దేశం రాజు, 
వ, య. ణి 7 డు. అప్పుడు లక్షణజ్ఞులు శ్యామకుణ్ని కాత్యాయనుని ఆజతో 
ప కసాతుగా మరణంచాడు. [౯ 
een షి వ కాత్యాయనుడు భోక్కానకమనే దేశానికి వెళ్లి తన తల్లికి ధర్మదేశనం చేశాడు. 
7 ఖు “. | 
ae ంచి పుత్రుని హారం తీసుకొని, దానిపేర చైత్యం నిర్మించింది. అది ఇప్పటికీ యష్టినైత్యమని 
సత | 
Meas స్‌ నది. పిదప కాత్యాయనుడు ఉత్కంఠతో (శ్రావస్తికి వెళ్లి జినభగవానుని చూచి, 
ప ఎతు క : 
సరన కో nese చేశాడు. తర్వాత, ఉద్రాయణుని కుమారుని కథను తెలిపాడు. భిక్షువులు 
ఆనందం 


స లా తెలిపాడు. 
రతా, తో సనగ కర్వటసమీపంలోని అడవిలో జింకలను పట్టడం కొన వల పన్నాడు. 
వాడు త. వు ప్రత్యేకబుద్దుడొకడు ఆ ప్రాంతంలో వచ్చి విశ్రమించాడు. అతని పుణ్యానుభావం 
న్ని వక లేదు. శుద్దాత్ములైనవారి ఎదుట ప్రాణులు అకుశలం పొందవుగదా! తర్వాత 
న ల పడకపోవడం చూచి, కోపంతో ప్రత్యేకబుద్దుణ్ని క్రోధాంధుడై విషం పూసిన 
Srp డుతున్న నిప్పువలె ఉన్న అతని తేజస్సు చూచి, కాళ్లమీద పడ్డాడు. 
ప న కంగా ర! వలలు వదలి తనను తాను నిందించుకున్నాడు. పిదప 
స్ట్‌ పొందిన ఆ ప్రత్యేకబుద్దుని అస్టులు ప్రతిష్టించి, రాలక హం యు ఆ 
పరినిర్వణం వాం నరపతిగా జన్మించాడు. ప్రత్యేకబుద్దుని చంపిన పాపానికి హత్యచేయబడ్డాడు. 
eos bas లోనే ధనధాన్యసమృద్దుడైన నందుడనే గృహపతికి మదలేఖ అనే కన్య ఉండేది. 
hel sen దుమ్మును పారపాటుతో వీధిలో వస్తున్న ప్రత్యేకబుద్దునివై పోసింది. ఆ 
ను pe తే న ఆళి ఎదురుచూస్తున్న పెండ్రివారు ఆనాడే వచ్చారు. 
. pons వెండ్లివారు వచ్చారు. తొందరలో వెండ్రి అవుతుంది” అని 
తోనూ చెప్పింది. ఆ ప్రవాదంతో కన్యలందరూ వరులకోసం ప్రత్యేకబ్లుద్దుని తలపై 
రు. ఏదో యాదృచ్చికంగా గుణాకారాలను బట్టి కలిగిన విశ్వాసంతో 
ఆలు ఆలోచన చేయకనే విరుద్దమైన విషయాలను ఆచరణలో పెడుతారు. ఆ 
మోహితులైన ప్రజలు ధుడు అనే ఇదరు గృహపతులు పోగొట్టారు. ఆ కనే శిఖండి అనే రాజుగా 
పాతకాచారాన్ని బల సనన వ్యాపింప చేసిన ఆమె అన్న కాత్యాయన భిక్షువుగా పుట్టాడు. 
పుట్టి వ. pun వల్ల ఆ ఇద్దరు గృహపతులూ హిరుక భిరుకులుగా పుట్టి 
రూఢమ్లైన దు 
న్‌ నై స ంచబడారు. , 
a నా . ఇం కో విని భిక్షువులు శుభాశుభ కర్మల విద్రమైన Sin 
ఖలునివంటి శత్రువు, పర్యాలోచనవంటి గురువు, సుకృతంవంటి బంధువు లేరని నిశ్చయి న్నారు. 


శేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో ఉద్రాయణావదానమనే నలభయ్యవ షల్లవం 
ఇది 0 


బాణం వేసి చం 
అకార్యం చేశాను గదా అనే సంతా 


స్తనభరాలస అయిన 
“ప్రత్యేకబుద్దునివై ధూళి 
తన అన్నతోను, అందరి 
దుమ్ము పోయడం ప్రారంభించా 


41. పండితావదానం 


దరిద్రుడైనవాడు ధర్మధవళమైన (శ్రద్దాసమృద్దితో చేసిన పరిశుద్దమైన స్వల్పదానం కూడా 
భూపాలురు విశాల దాన విభవంతో సంపాదించిన పుణ్యంకన్నా పొచ్చు పుణ్యాన్ని, సత్ఫలితాన్ని కలిగిస్తుంది. 
అది సంసారబాధల విజృంభితాన్ని తొలగిస్తుంది. చిత్తానికీ విత్తానికీ సముచితమైనది ఇదే కదా! 

జినుడు జేతవనంలో విహరిస్తున్న కాలంలో శ్రావస్తిలో ధీరుడనే మహాధనవంతుడైన గృహపతి 
ఉండేవాడు. అతనికి సుకృతపండితుడు, అఖండిత యశః 
పండితుడనే కుమారుడు వుండేవాడు. అతడు బాల్యంలోనే శారిపుత్రుడు మొదలయిన భిక్షువులను 
రాజ్యారమైన భోజనంతో సత్కరించేవాడు. ఒకప్పుడు దుర్చిక్షం వచ్చి ప్రజలు చాల బాధపడగా, 
యాచకుడు దాత ఒక్కటి కాగా, యాచకులకు భోజనం వెట్టేవారే లేకపోయారు. భికువులకు కూడా 
ఘోరమైన సంకటపరిస్టితి ఏర్పడింది. అప్పుడ సుగతుడు పిలవనంపగా పండితుడు జేతవనానికి 
కాంచనమాలాలంకృతుడై గుర్రమెకి బయలుదేరాడు. అతని గుణాల ఎడ ఈర్ష్య వహించిన కొందరు 
విటులు వెళ్ళుతున్న అతనిని అడ్డగించి, “గృహపతీ! అర్ధిసమూహాల అభ్యర్థనలకు కల్పవృక్షం వంటివాడవని 
నీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఐదువందలమంది నీమీది ఆశతో బయలు 


దేరి వచ్చాము. మాకు 
ఆభరణాలు వస్త్రాలు చాల ఇష్టం. సాధ్యమైతే ఇప్పుడే మాకు ఇవ్వు" అని బ్రతిమాలారు. ఆ సదాచారుడు 
గు(ర్రం దిగి వారిని ఆదరించి క్షణంసేపఫు “ 


౦నపు భగవానుని దర్శించకనే ఇంటికి తిరిగివెళ్లి వీరికి సత్కారం 
చేయడమనేది అమృతపానం చే 


యబోతూ ఆపుకున్నట్టు. ఇది నాకు సాధ్యం కాదు. అర్హులకు కోరింది 
ఇవ్వక సిగ్గులేకుండా వెళ్లిపోయానా, దానవ్రతఖండనమౌతుంది. ఏమి చేయను?” 


భూమిని చీల్చుకొని నాగరాజైన శేషుడే సాక్షాత్కరించి అర్జులు కోరిన దానిని ఇచ్చాడు. నాగరాజు ఇచ్చిన 
వస్రాభరణాలను పండితుడు విటులకు అందజేసి మనస్సు కలతదేరగా వెళ్ళిపోయాడు. ఆ విటులు ఆ 
ఆళ్చీర్యం చూచి పుణ్యమైన సుగతభావనే సర్వార్థసంపజ్జనని అని భావించి, మనస్సు కలుషదూరం కాగా, 
అతనితోపాటే, భగవంతుని దర్శించడానికి వెళ్లారు. భగవానుని దర్శించి పండితుడు లలాటాన్ని 
పాదపద్మరజస్సుతో ధన్యం చేశాడు. చం ద్రకీరణాలలాగ ధవళమైన ముత్యాలదండను శాస్త చరణా 
విటులు కూడ నమస్కరించారు. వారి విషయం పండితుడు భగవానునికి నివేదించా 
అయిన భగవానుడు వారి సత్కాయ శైలాన్ని భేదించి, వారికి 
సత్యదర్శనం చేసుకొని నమస్కరించి వెళ్లిపోగా, పండితుణ్ని చూ 

“వత్స! నీ సుకృత సంపదల వల్ల నీకు పరిపూర్జిశ్చర్యం కలిగింది. దుర్భిక్షంలో కూడా భిక్షువులకు 
భోజనవసతులు కల్పించు. నాతోనేమో పదమూడు వందల యాభైమంది భిక్షువులున్నారు. కృచ్రార్తులైన 
ఇతర భికువులను కూడ నగరంలో వెదికించి భోజనసౌకర్యం ఏర్పాటు చేయాలి.” ఆ మాటలు విని 


పుణ్యదానాలంకార మండితుడు అయిన 


అని ఆలోచిస్తుండగా, 


అతని 
లవై వెట్టి 
డు. జ్ఞాన వ[జధారి 
(స్రోతాపత్తిఫలం కలిగించాడు. వారు 
చి భగవానుడు ఇలా హెచ్చరించాడు: 


పండితావదానం ee 


పండితుడు ప్రమదాకులుడై భక్తితో సంఘానికి యావజ్జీవం భోజనానికి ఆహ్వానం అందజేసి ధ వ. 
ఇంటికి వచ్చిన తర్వాత రాజార్హమైనవి, భిక్షువులకు ఉచితమైనవీ అయిన య. 
బుద్దుని, సంఘంలోని ఇతర భిక్షువులను సత్కరించాడు. అతడు న! దరిద్రుల ట్ల న .. 
చకులను అనుకంప్యులను, ఇతరులను చూచి అనుకంపంచదగినట్టు శాదు, ఇ 
రసన నట కాసా దారిద్ర తిమిరాలను పోగొట్టే రత్నాలు దానం చేశాడు. een sy 
. పురుషులు భాగ్యాలు, రత్నాలు, మణులు ఒక్కటే- ప్రస్టజాతులు. వారంతా 
వెళ్లే వేళకు బొ ణా. ధనం చూచి కోల్పోయిన వారిలా వగస్తూ, “రత్నాలనే పేరుతో నీవు మాకు 
అతనివద్దకు వచ్చి క్ట గా ధనం లభించిన తర్వాత ఉన్నతి పొందిన నీబోటివాడు ధనం క్షీణించగానే, 
బొగ్గులకుప్పలిచ్చావు. \ టో క్రూషారు. వారి నిందలు వీని పండితుడు, “పుణ్యహీనులకు రత్నాలు 
పిచ్చెక్కి మరణిస్తాడు" అ హాంధులై పూర్వం సుకృతం చేయలేదు. కనుకనే నేనిచ్చిన రత్నాలు 
రాళ్లనుతాయి. మర స మనం ఎంతో ప్రయల్నింతో దాదినా, రత్నాలు దగ్గర వుండవు. సల 
బొగ్గుజయాయి, ల వ. వితారనం పతితశోకకారణమే. నిజమైన విత్తమేమిటంటే, సుకృత 
iho on భిక్షుసంఘానికి భోజనం పెట్టండి. మీకు భోగసంభారమంతా నేను 
ప్రవృత్తమైన వక్షం. వ డు. వారు పండితుడిచ్చిన విత్తభోగసామగ్రితో బుద్దుడు మొదలైనవారున్న 
అందజేస్తాను" అని gras రించారు. వారు అలా సంఘాన్ని సత్కరించి, “మాకు ఇకనెప్పుడూ 
త హతా త స చేశారు. తర్వాత పండితుని మాటవై ఆ బొగ్గుల రాళినే మరల 
దారిద్య్రం రా 


వెలిగింది. 
రు. అది రత్నరాశిగా 
మ తుని భవనంలో అతని సుకృత ప్రభావం వల్ల నూరు నిధులు మూతలు లేకుండా 


అప్పుడే పండి నిమితం దానిలో ఆరవ వంతును పండితుడు ప్రసేనజిత్తుకు అర్థించాడు. 
పుట్టుకొని వచ్చాయి. జతల por మూత్రవే తన సుకృతాల వల్ల ఈ నిధులను 
site sages వినిపించింది. పండితుని మాటతో మరలా అవి నిధులు 
అ మరల అతని యింటికే పంపివేశాడు. ఆ నిధులనన్నిటినీ అతడు దానం 
కావడం చూచి ప్రననజల్తు 
చేసి దరిద్రుల గృహాలను య. సంసారంలో స్పృహ పోయింది. ఇదంతా అనిత్యమనే జ్ఞానం 
నే బాం స్‌ “తండ్రీ, తపోవనానికి వెళ్లడానికి నాకు అనుమతి ఇవ్వు. 3 ను 
కలిగింది. వెంటనే తం( గిలిపడ్డవై అసహ్యం కలిగిస్తున్నాయి. సర్వభూతాల ఆయుర్దాయము పాత్ర 
నాకు జన్మశతం నుంది ఎవి పాపి భోగిద్దామంటే కుదరదు. ఈ కాయం చలికాలంలో చలి తగులకుండా 
చిన్నది. త్రైలోక్య, రను కనా, తాపమైతే, చల్లని శ్రీఖండ చర్చలు చేసినా, విపసర్సశస్త వహ్నులభయం 
వెచ్చని _ మృదువైన వగ్రాల రట! నా, ఇంకా అపాయాలు ఎన్ని నివారించినా, క్షయం తప్పదు. 
పోగొట్టుకొనడానికి ఎంత gah ప్రియమైన ప్రవ్రజ్యను స్వీకరించి, వనంలో విహరిస్తూ, చింతాతప్తమైన 
భోగాలంటే విరక్తి పుట్టిరి. అని మనవి చేశాడు. తండ్రి అనుమతించగా, విషయ స్నేహబంధనం 
మనస్సుకు శాంతి pes వెళ్లాడు. అక్కడ ప్రన్రజ్య స్వీకరించి, భిాపాత్ర ధరించి, చీవరాలు 
bt ae 


(క్రమంగా 


184 అవదాన కల్పలత 


ఒకమారు అతడు ఆశ్రమ సమీపంలోని పాలంలో కర్షకులు నిర్మించిన పంటకాలువ నీరు ఒక 

ముడి నుంచి వురొక వుడికి నిర్దిష్ణవూర్గంలో పారడం చూచి ఆశ్చర్యపడి, “అచేతనాలు కూడా 
విహితమార్గంలో నడుస్తున్నాయి. దేహులకు మాత్రం కర్మసంసిద్ది కనిపించదు" అని ముందుకు వెళ్ళుతూ, 
ఒక కమ్మరి బాణాలను కొలిమిలో వేసి కాచుతుండడం చూచి “నిశ్చేతనమైన ఈ బాణాలు కూడ తాపం 
వల్ల గుణవత్తరాలు అవుతున్నాయి. ఈ మానవులు సంసార సంతస్తులయినా వంకరగానే వుంటున్నారే?” 
అని చింతిస్తూ ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక వడ్రంగి ఆకులు బిగించి చక్రాలు తయారు చేస్తున్నాడు. 

“ఆహా! నిశ్చేతనమైన కర్రలు కూడ ఘటనాయోగంతో క్షణంలో కర్మణ్యాలు (పని చేసేవి) అవుతున్నాయే. 
శరీరధారుల మనస్సులు అలా కావడం లేదే” అని అనుకుంటూ, ఆశ్రమానికి తిరిగి వచ్చి, ధర్మ వినయంలో 

ఆదరం అతిశయించగా, వత్సలుడైన తండ్రిని పుత్రుడు అభ్యర్థించినట్టు ఆచార్యుణ్ని “మీ అనుమతి 


అయితే నాకు ఇష్టమైన వ్రతాన్ని ఆలోచిస్తాను” అని అభ్యర్థించాడు. ఆచార్యుడు అనుమతించి, భుక్త 
కృత్యానికి (భోజనానికి) వెళ్లగా, విహారాగారం ప్రవేశించాడు. 


ఆ విహార్లాగారంలో దేహాన్ని యష్టిగా పొడిగించి, స్మృతిని ప్రతిముఖిని చేసి, పర్యంకాసననిశ్చలుడై 
నిజధర్మం ధ్యానించాడు. అతడు సమాధి సన్నద్దుడు కాగా, వసుంధర ధారాధరాలతోపాటు, 
అఖిలాంబోధిదుకూలం ఊగిసలాడగా కంపించింది. అతడు ధ్యాననిరతుడయాడని తెలిసి ఇంద్రుడు 
ధ్యానం నిర్విఘ్నంగా కొనసాగడానికి దిక్కులలో సూర్యచంద్రులను, దిక్సాలకులను కావలి వెట్టాడు. కుశల 
కాళము పరిణామం వర్ల అతనికి సిద్ది త్వరలో సంస్రాప్తమైందని తెలిసి సర్వజ్ఞుడైన సుగతుడు క్షణకాలం 

ఇతనికి లర్లత్సదం త్వరలో సిద్దిస్తుంది. అంతలోగా శారిపుత్రుడు ఆగారం తలుపులు తీస్తే విఘ్నం 
కలుగవచ్చు. కనుక అతడు వెల్లి తలుపులు తెరవకుండా కాలహరణం చేయడం కోసం నేను వెళ్లి 
శారిపుత్రుణ్నీ లేనిపోని ప్రశ్నలు వేసి ఆపుతాను" న 
ప్రశ్షలు ఎసి ఆపుతాను" అని ఆలోచించి, ఆ వైపు వచ్చి శారిపుత్రునితో ఏవో కథలు 

బుతూ కాలక్షప 

లత్షపం చేశాడు. దేవతల ప్రభావం వల్ల ఆకాశంలోని పక్షులు కూడ కదలకుండా (ప్రకృతి 

ప్రశాంతంగా వుండగా, పండితుడు గాలి లేని స్థలంలో వెట్టిన దీపంలా నిశ్చలంగా వెలిగాడు. మొదట 
స్రోత పాప్తిఫలాన్ని అనంతరం లర్లత్సలాన్ని పాందాడు. ఈ సంగతి తెలిసిన సుగతుడు మాటలు చాలించి 
వెళ్లిపోగా, శారిపుత్రుడు భవబంధనాలు తొలగించుకొని, యుగళత ప్రాప్యమైన సిద్దిని పాందిన శిష్యుణ్ని 
wa ౪ వ ల 
(ప్రశంసించాడు. పండితుడు అర్లత్సదని పొందినట్టు లోకమంతా వ్యాపించింది. భిక్షువులు అతని 
భాగ్యవిశేషానికి గల కారణాలు ప్రశ్నించగా, భగవానుడు ఇలా చెప్పసాగాడు: " జ్‌, 


పూర్వం వారాణసిలో తథాగతుడైన కాళ్యపుడు ఇరవైవేలమంది భిక్షువులతో సహా పురవాసులు 
శ్రద్దతో, శుచితో, తనకు ఇష్టం వచ్చిన భోగ్యవస్తువులతో సత్కరించగా కొంతకాలం వున్నాడు. ప్రతి ఇంటా 
sa ఇలా పూజ జరుగుతుండగా, దుర్గతుడనే దరిద్రుడు నిట్టూర్పులు విడుస్తూ, ఇలా చింత చేశాడు: 
అయ్యో! నేనెంత మందభాగ్యుణ్ని. ఒకవైపు దారిద్య్రం; మరొకవైపు ఏమిపనీ చేయలేని మూఢుబ్ని. ఒక్క 
భికువుక్కూడా భోజనం పెట్టులేకపోతున్నా. అర్ధరహితులైన పురుషులు అర్థరహితమైన శబ్దాలవలె ఏ 
వ్యవహారాలకు (ప్రయోగాలకు- కార్యనిర్వహణకు) పనికి రారు. వాక్య ప్రమా ణపదసంధులలో (వాక్యాల 
ప్రామాణ్యానికి, పదసంధులకు- ప్రమాణవాక్యాలు పలికించడానికిగాని, పదవులకుగాని, సంధులకుగాని) 
అర్హులుగారు. నష్ట(క్రియులు (నిరర్ధకమైన పదాలకు క్రీయలుండవు- అకర్మణ్యులు), కారక తర్కకూనులు 


. అర్హత్వం పొందాడు. ఈ ఖ్‌ 


పండితావదానం 185 


(నిరర్ధకమైన మాటలకు కారకం వుండదు, కార్యకారణభావం వుండదు), అర్థహీనులు ఏపనీ చేయించలేరు. 
ఆలోచన, తర్కం అసలే వుండదు. కనుక ప్రజలు వారిని వదలివేస్తారు” అని చింతా(క్రాంతుడైవున్న 
దుర్గతుణ్ని సుకృత ప్రేరకుడైన ఒక సత్పురుషుడు చూచి, “నీకు ధనం లేకపోయినా, జన్మాంతరంలో శుభాలు 
పొందడానికి ఎట్లుయినా, ఒక్క భిక్షువునైనా భోజనానికి ఆహ్వానించలేక పోయావా?” అని హితవు చెప్పాడు. 
ఆ మాట విని వాడు మొదటే బాణం గుచ్చుకున్నవాడు మరొకమారు బాణం దెబ్బతిన్నట్టు చాల బాధపడి, 


అతత నమా డే ఇంటికి వెళ్లి, కట్టెలు కొట్టి మూల్యం సంపాదించాడు. అతని భార్య ఆ 


శ్రేష్టి ఇంట్లోనే బియ్యం విసరి, దానివల్ల వచ్చిన భృతిని కూడ భక్తితో, భర్తకు అప్పగించింది. 
భిక్తుభో జనసిద్దికోసం పూనుక్‌న్న ఆ శుద్దసత్త్వునికి hia తోడ్చడ్డాడు. దివ్యరత్నరసామోదమైన 
భోజ్యవస్తువులను ఇంద్రుడు ప్రీతితో ప్రచ్చన్నరూపంలో సిద్దపరిచినా, ఆ దుర్గతునికి భిక్షులెవ్వరూ 
దొరకలేదు. భిక్షువుల మాహాత్మానికి ముగ్గులైన పురవాసులు రహస్యంగా భికువులందరినీ భోజనానికి 
పిలవడం వల్ల ఎవరూ దొరకనందున దుర్గతుడు నిరాశతో ఆత్మహత్య hse ప్రయత్నించాడు. 
అప్పుడు దయతో భగవానుడైన కాశ్యపుడే వచ్చి శుద్దసిద్దిని తెలుసుకొని భో afore చేశాడు, నీకు 
భోజనం ఏర్పాటు చేస్తానో అని రాజు ప్రార్థంచినా, దుర్గతుడు son పిదప “గుణాలు, 
ద్రవిణం కొల్లలుగా వుండి, దరిద్రులను సంతోపపైట్టేవాణ్ని కావాలీ అని కాశ్యపుని నా ప్రణిధానం 
చేశాడు. కాశ్యపుడు స్వాశ్రమానికి వెళ్లిపోయిన పిదప, ఇంద్రుడు sets క పిదప, దుర్గతుని 
గృహం దివ్యరత్నభరితమైంది. ఇంద్రుని శాసనం వల్ల విశ్వకర్మ రత్నస్తంభ Mang pa 
నిర్మించాడు. దుర్గతుడు ఈ విములైశ్వర్యం పొందిన తర్వాత, కాళ్యపుణ్ని సర్వభిక్షువులతో సహా 
ఏడుదినాలపాటు విభవ భోగాలతో పూజించాడు. దుర్గతుని యిల్టు మొదట్లో , ఆకలితో నకనకలాడే 

తో, యాచకుడన్నవాడు తొంగిచూడకుండా, పిల్లల ఏడ్పులతో, మురికినీటి గుంటలలో, మూలలులో 
a ర గోలవెడుతుండగా, పొయ్యి నుంచి పిల్లికూనలు లేవకుండా రెండవ రౌరవనరకంగా 
ల రాజులు కూడా చూచి లొట్టలు వేసే ఐశ్వర్యంతో కలకలలాడుతుంటే ఎవరికి 
ఆశ్చర్యం కలుగదు! ఆ సుధాశుద్దమైన దాని ప్రభావంలోనే దుర్గతుడు జన్మాంతరంలో పండితుడుగా పుట్టి, 
ధంగా సర్వవేత్త అయిన సుగతుడు గుణాదరంతో పండితుని పూర్వజన్మ 


వృత్తాంతం తెలుపగా, భికుసంఘం విని కుశల్నాళ్లమైన విశుద్దదానపు ణ్యాన్ని ప్రశంసించింది. 


ది కేమేంద్రు డు రచించిన అనదాన కల్పలతలో పండితావదానమనే నలభై ఒకటవ పషల్లవం 
ఇ 


42. కనకవర్ణావదానం 


సత్త్వగుణ ప్రభావం వర్ల చీకటిలోను సూర్యకాంతులు వెలుగుతూ కనిపిస్తాయి. ధర్మం వల్ల రత్న 
రాసులు ఆకాశం నుంచి కురుస్తాయి. ధైర్యం వల్ల సర్వవిపత్తులు అణగారిపోతాయి. దానం వల్ల 
దిక్కులు భోగసుభగములు అవుతాయి. 


భగవానుడైన సుగతుడు జేతకాననంలో కుశలురైన ప్రసన్నులకు ధర్మదేశనం చేస్తూ ఒక 
పూర్వజన్మగాథను ఇలా తెలిపాడు. 


పూర్వ కల్పంలో అయుతకాలం ఆయుఃప్రమాణం గల వత్సరాష్టంలో కనకవర్ణాఖ్యుడనే రాజు 
ఉండేవాడు. అతడు చాల ఐశ్వర్యవంతుడు. అతనికి అమరావతిని పోలిన కనకపురమనేది రాజధాని. 
అది సర్వలోకేశ్వరునికి కూడా వసతిగా సుందరంగా ఉండేది. రాజు ప్రజాకార్య తత్పరుడు. అతడు 
ప్రజాకార్యాన్ని ముత్యాల దండలాగ హృదయాన ధరించాడు. ముక్తాహారం శు(భ్రమైంది, ప్రజాకార్యం 
యశళళ్ళుభ్రమైంది. ముక్తాహారం చారువృత్తగుణోచితం (గుండ్రనిది, దారంతో గుచ్చినది); ప్రజాకార్యం 
చారువృత్తగుణోచితం (సుందరమైన చరిత్రలో గుణసహితమైంది). నాయక్సాళ్తం(నాయకమణి గలది హారం, 
నాయక్కార్ల మైంది ప్రజాకార్యం). 

"ఇలా వుండగా, ప్రజల కర్మవిపాకంతో సర్వ ప్రాణులను భయపెడుతూ, అనావ్నష్టి సంభవించింది. 
దానితో ప్రజలందరికీ ధైర్యం కూలిపోయింది; సర్వప్రజలకు సంతాపం ఏర్పడింది. అది చూచి నరపతి 
మనస్సు చాల కష్టపడింది. ప్రజల కష్టాలు తొలగించడానికి అతడు ఎన్ని ఉపాయాలు చేసినా, అన్నీ 
వ్యర్థమయాయి. అప్పుడతడు ఎదుట దీనంగా నిలబడ్డ మంత్రులతో ఇలా అన్నాడు! “ఈ అనావ్నష్టికి 
ప్రతీకారం ఏమీ చేయలేకుండా వున్నాము. నేనెంతో ప్రయత్న పూర్వకంగా చేస్తున్న సుపరిపాలనను ఇది 
నిష్టలం చేస్తున్నది. రాజుల పాపం వల్లనే దిక్కులలో వర్ణాలు లేకపోవడం, మేఘాలు తెల్లగా తేలిపోవడం, 
ప్రజలు బాష్టాకులిత లోచన్లులు కావడం సంభవిస్తుంది. ప్రజలు భయోప ద్రవాలు పోగొట్టి రక్షించని రాజు 
కిరీటం వెట్టుకోవడం నటులు నాటకంలో కిరీటం వెట్టుకొన్నట్లే. రాజు ప్రజలకు హితుడుగా వున్నప్పుడు 
కృతయుగం, రాజు (ప్రజలకు అహితుడుగా వున్నప్పుడు కలియుగం. రాజుల పాపాల వల్ల ప్రజలు 
దుర్భిక్షాలతో క్షీణించి, శత్రువులు పైన వచ్చి పడినట్టున్న క్షయాది రోగాలలో చిక్కుకుని, పృ 
థుతరక్షేశాలతో విహ్వలులై దుర్మార్గులు పీడించగా హాహాకారాలు చేస్తూ, కాపాడే దిక్కు లేక నశిస్తారు. 
కనుక ఉన్న ధనాగారమంతా వెచ్చించి అయినా, ప్రజలను రక్షించాలి. రాజులకు ప్రజలను రక్షించే 
రత్నమయమైన నిధి.” ఈ విధంగా రాజు మంత్రులతో ఆలోచించి, ధన ధాన్యాగారాలను, తన స 
ప్రజల ఉపయోగానికి వినియోగించాడు. 


పుణ్యమే 
ర్వస్వాన్ని 


కనకవర్థావదానం 187 


ఆ దుర్శిక్షానికి ఉన్న ధాన్యమంతా కొంతకాలంలో వ్యయమై ఒక్కమనిపికి మాత్రమే మిగిలింది. 
ఆ సమయంలో రవిసంకాశుడైన ఒక ప్రత్యేకబుద్దుడు గగనమార్గంలో వచ్చి, భోజనం అడిగాడు. తన 
ప్రాణధారణమే సందేహాస్పదంగా ఉన్నప్పటికీ రాజు ప్రసన్న బుద్దితో ఆ మిగిలిన sul: పత్యేకబుద్దునిక 
సమర్శించాడు. ప్రత్యేకబుద్దుడు ఆ ఆతిథ్యంతో తన ప్రాణం కాపాడుకొని, రాజు సత్త్వగుణశిలాన్ని 
ప్రశంసిస్తూ గగనమార్గంలో వెళ్లిపోయాడు. 

వెంటనే గగన మహాగజం వెంట ముసిరే నల్లని అళిమాలికవలె, పశ్చిమదిగ్వనిత కపోల కాలాగరు 
మంజరివలె నీటితో తొణికిసలాడే మేఘావళి పశ్చిమదిక్కున తెరలుకట్టింది. కన సాదన ఇకా 
సరసమైన తుమ్మెదలపిండులవలె మేఘసమూహాలతో, ఉత్పుల్లనీలోత్సలవనం ఫ్‌ కనులపండువైంది. _ 
ఏడంనాళ్లపాటు అఖిలభోజన పదార్భవృషి, ధాన్యాదివృపట్ల, రత్నాదివృప్పై, potas po 
పహారా కనకవర్ణ్లభూపతి, తన సుకృత సంపదలతో ప్రజల ప్రాణరక్ష చేశాడు. సజ్జనుల 

ప సాదిస్తుంది. 
[| నా phe జును నేనేనని చెప్పి భగవానుడు ధీమంతులైన భిక్షువులకు ధర్మోపదేశం 


చేశాడు. 


శ్లేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో కనకవర్థావదానమనే నలభైరెండవ పల్లవం 
ఇది 0 


43. హార ణ్యపాణ్యవ దానం 


సర్వోపకార ప్రణయి అయిన ప్రభావం, సర్వోపజీవ్యమైన మహద్విభూతి పుణ్యాంకురానికి 
ల్లర్లమైన ప్రథమపుష్పాలు. ఇవి విశాల ఫలహేతువులు. 

జినుడు జేతవనారామంలో విహరిస్తున్నప్పుడు శ్రావస్తిలో దేవసేనుడనే ధనవంతుడెన గృహపతి 
ఉండేవాడు. సత్పుత్రమాని అయిన అతనికి హిరణ్యపాణి అనే కుమారుడు ఉండేవాడు. అతని 
రెండుచేతులూ హిరణ్యమయమైనవి కావడం వల్ల ఆ పేరు పడింది. అతని రెండు చేతుల్లో ప్రతి ఉదయం 
రెండు లక్షల వెండినాణేలు పుట్టేవి. దానితో అతడు యాచకులకు కల్పపాదపమయ్యాడు. ఆ కుమారునికి 
కుశలమూల భూరి పరిపాకం వల్ల, వ్యక్తమైన వివేకం వల్ల కాలక్రమాన జినదేవునివై భక్తి కలిగింది. 


అతడు ఒకమారు జేతవనానికి వెల్లి భగవానుని దర్శించి ఆనందంతో పాదవందనం చేశాడు. 
భగవానుడు అతనిపై సంసారతాప 


లాగ వికసించాడు. భగవానుడు అతనికి సద్దర్మోపదేశం చేశాడు. దానితో అత 


దృష్టి ఉదయించింది. ప్రాక్సుణ్య పరిపాకంతో వైరాగ్య వాసనలు గుబాళించగా, విమల ప్రజ్ఞాయుతుడై 
సర్వజ్ఞునితో అతడు ఇలా మనవి చేశాడు. “శరణాప్పులకు శరణ్యమైన భగవన్‌! ఈ అశేష క్లేశాలు 
నశింపజేసేది, భవహారిణి అయిన స్రవ్రజ్యను అనుగ్రహించండి. ప్రాణుల ఆయుస్సే చంచలం; అందులోను 
యౌవనం మరీ చంచలం. సంపదలా విద్యుద్విలాస చపలాలు.” ఇలా అతడు మనవి చేస్తుండగానే 


సుగతానుగ్రహం వల్ల అతని శరీరంపై నిజంగానే 'ప్రవ్రజ్య అవతరించింది. రక్తవర్ణచీవరాలతో వ్యక్తమైన 
విరక్తితో అతడు భిక్షాపాత్ర గ్రహించి, మరొకమారు సంసారపాత్రను పరిత్యజించాడు ్ట 


భిక్షువులు అతని అద్భుతమైన సిద్దిని ప్రత్యక్షంగా చూచి, భగవానుణ్ని అతని పూర్వవ్వత్తం 
అడిగారు. ఆయన ఇలా తెలిపాడు. | - 


నికి అవినాశకాంతిగల ధర్మ 


“పూర్వం వారాణసిలో కృకి అనే రాజు ఉండేవాడు. కాళ్య 
ఆయన శరీరానికి కృకి సంస్కార సత్కారం చేసి, రత్నమయమైన 
అందుకునేటంతటి గంభీరంగాను, అతని పుణ్యంవలె ఉన్నతంగాను ఉండేది. ఆ పుణ్యంతో ఇప్పుడు 
గొప్పవారు కూడ ఆళపడేట్టు బంగారు చేతులతో పుట్టాడు. విమల మనస్సు గలవాడు. శ్రద్దతో చేసిన 
సత్కార్య ఫలితం వల్ల, విభవం త్యాగోదారమై అన్ని గుణాలను కలిగిస్తుంది; చంద్రసహోదరమైన శుభకీర్తిని 
వ్యాపింప జేస్తుంది. పరిణామంలో పుణ్యాన్ని ప్రసవిస్తుంది.” - 


పతథాగతుడు పరినిర్వాణం చెందగా, 
స్తూపం నిర్మించాడు. అది స్వర్గలోకాన్ని 


పుణ్యానుభావం గల హిరణ్యపాణి (ప్రభావాన్ని జినుడు చెప్పగా విని భికుసంఘం 
హర్షాదరవిస్మయాలు పొందింది. 


ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో హిరణ్యపాణ్యవదానమనే నలభెమూడవ పషల్లవం 


44. అజాతశత్రుపితృ ద్రోహావదానం 


దుర్తనుఅనే దుస్సహ విషధరుల విషతిమిరంలో పడినవారికి ఆలంబనం భవభయ హరణమైన 
= 


జినస్మరణమే. 
భగవానుడు రాజగృహంలో గృద్రకూటపర్వతంలో విహరిస్తున్న సమయమది. సుతప్రియుడైన 
బింబిసార మహారాజును అతని కుమారుడైన అజాతశత్రువు క్రూరుడై నిప్పువంటి క్రూరకర్ముడైన 
దేవదత్తుడనే మిత్రుని దుర్చోధవై ఘోరాంధకార బంధురమైన కారాగారంలో పడవేసి, ఎవరినీ పోనివ్వరాదని 
3 డి చేశాడు. రాజి రహస్యంగా భోజనం పంపితే కూడా, తండ్రి ఆకలితో మాడి చావాలనే 


కూడా క 
డా కట్టు బింబిసారవుహారాజు చిక్కిపోంయు, స్నానాదులులేక మురికిపట్టి, 


సంకలుంతో నిషేధించాడు. 
ఇంటీ ఇ3 ఒడలు వేలిపోయి, ఆకలితో, కృష్ణపక్షంలో ఆకాశంలో కారుమబ్బులు కప్పిన చంద్రునివలె 


ఉన్నాడు. తరచు మృదుహృదయులను విపత్తు గాఢప్రణయంతో ప్రొఢురాలై ఆలింగనం చేసుకుంటుంది. 
బింబిసారుడు ఆ కారాగారంలోనే, దుఃఖంతో సుగతుడున్నదిక్కుమొగమై తలవంచి, అంజలి 
ఘటించి, క్షామస్వరంతో ఇలా ప్రార్థించాడు: “భగవన్‌! నీవు ల. మహార్టుంతుడవు. దీనోద్దరణ 
సన్నద్దమైన సమ్యక్సృంబోధి చిత్తుడవు. నీకు నమస్కారం. నీవు wes సననాన్‌కాలక్‌ వంతెనవు. 
జనతా జన్మక్షేళప్రళమ కారణుడవు. నీకు నమస్కారం. అత్య పదద! పర్మ్యసట్యైక ణం ధువ్వుు 
విశుదకాంతికి, కరుణామృత సింధువుకు, బుద్దునికి షన న ఈ విధంగా మహారాజు భక్తనుధకు 
కాలనీ పుణ్యపుప్ప ప్రసవాలతో సుగతుని కర్ణావతంసోచి తమైన స్తుతిమంజరిని అనా సర్వజ్ఞుడు 
అతని కాయ్లోశకరమైన దశను గ్రహించి కారాగారద్వారం సందులనుంచి వచ్చే కాంతులతో అతనికి ప్రత్యక్షమై 
స్ట తనం కలిగించాడు. అజాతశత్రువు ఆ సంగతి (గ్రహించి అనుమానంతో కారాగారంలో 
మనస్సుకు ఆప్యా సవేయవలసిందని ఉత్తర్వు చేశాడు. పిదప బంధనాగారాధికారులు అజాతశత్రువు 
se ge కాళ్లు నరికివేశారు. రాజు ఆ తీవ్రబాధను భరించలేక, “నమో బుద్దాయ! నమో 


బుదాయ?!” అని ఆర్తనాదం చేశాడు. 
క గ రాజుకప్పుడు ప్రత్యక్షమై, ఇం(దుడు వేసిన ఆసనంపై కూర్చొని, కరుణతో ఇలా 
aa క్రూరకర్మల గతి ఇలాటిదే. శుభాశుభ సముద్భూతమైన కర్మఫలం అనుభవించకుండా 


u 1 
అన్నాడు. రాజన్‌! వ్యసన దుస్ఫహం, నిస్సారం అయిన ఈ సంసారంలో దుఃఖాలు 


wa విషాకులం, నానా 
wee ర లా విపదావళీ విసంకటమూ అయిన కాలంలో ధైర్యమే రక్ష. వైరాగ్యమే కలతలు 
ఇలాటివి. సం ప 


తొలిగించేది. సుకృతవంతుల నేత్రాలు సంసారఘోరగహనాంతరంలో పుట్టిన shale వీవగా 
వాపించిన పొగలు తగిలినా, బాష్పాంబు బిందువులతో నిండవు. ఈ దుఃఖంలో ధైర్యం Mes 
క ఈ సంసార వ్యాపారాలన్నీ విరసాంతములు. ఇప్పుడే, నీ దేహాంతంలో నీకు కుశలస్టితి 
ఖ "గాళ వదలు. 

ఆసన్నమైంది” అని సమౌశ్వాసించి, తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. 


190 అవదాన కల్పలత 


బింబిసారుడు అప్పుడే దేహం త్యజించి, ఆ క్షణంలోనే స్వర్గంలో జనవర్షభుడనే పేరుతో 
వై(శ్రవణుని కుమారుడుగా అవతరించాడు. తండ్రి మరణవార్త అజాతశత్రువు తెలుసుకొని, అతనికి 
అంత్యక్రియలు జరిపి, తన దుష్కృత్యానికి పశ్చాత్తాపపడ్డాడు. తీవ్రతాప సంతప్తమైన అతని మనస్సు 
పశ్చాత్తాపాగ్నిలో పడి ప్రాయశ్చిత్తం పొందినట్లయింది. “ అయ్యో! మోహాంధకారంలో పడి, ఐశ్వర్య మద 
లోభంతో దుష్కార్యమనే పాపగర్తంలో బోళ్లపడ్డాను. ప్రతంకాని, ప్రజ్ఞగాని లేక దుష్టుల మంత్రాలోచన 
ప్రకారం నడచుకొనేవారి శరీరాన్ని చింత నిద్ర లేకుండా బాధపెడుతుంది. పతితుణ్ని, పాపపంకంలో 
చిక్కుకున్నవాణ్ని, తప్పు చేసినవాణ్ని; నిరాధారుణ్ని, ఇక నాకు జినసంస్మరణమే రక్ష" అని ద్నీర్ణంగా అతడు 
ఆలోచించి, సుగతుని సన్నిధికి వెళ్లి తనను తాను నిందించుకుంటూ, సంకోచపడుతూ. సిగు పడుతూ 
జ్జ ' /1 
తన పాపం భగవానునికి ఎక్కడ అంటుకుంటుదో అని దూరం నుంచే నవుస్కారం చేశాడు. 
దుష్కృతాన్ని విదలించి వేస్తున్నాడా అన్నట్టు వణుకుతో, కన్నీళ్లు జాలువారగా, సర్వజ్ఞానితో ఇలా 
విన్నవించాడు. “భగవన్‌! నేను పాపం చేసినవాణ్ని, నరకాగ్నిలో పడనున్నాను. కాలిపోతున్నాను. కనుక, 
కరుణాసింధువైన న్న శరణు పొందాను, కొసల్గో ఎరుపై కమలకాంటిగం మీ పుణ్యదృష్టి నన్ను పాపహర 
అయిన గంగవలె స్పృశించనీ!” 
ఈ విధంగా అజాతశత్రువు దీనాలాపాలు వి 
పుణ్యసరస్వతితో (వాక్కుతో) ఇలా అన్నాడు: “రాజన్‌! 
పితృవధమనే పాపసంకటంలో పడ్డావు. నీ తండ్రి 


యె 


కాభోకంతో ప్రత్యేకబుద్దుడివవుతావు.” 
పట్టు మహాత్ములు అత్యధికమైన కరుణ 
మహా పాపభారం చులకన అయినట్టు 


ఇలా జినుడు అతనికి దయతో ఆశ్వాసనం కలిగించాడు. పతితుల 


చూపుతారుగదా! పిదప అజాతశత్రువు సుగతునికి ప్రణామం చేసి, 
భావించి నగరానికి వెళ్లిపోయాడు. 


అతడు వెళ్లిపోయిన తర్వాత, భిక్షువులు 


ప్రల్షించగా, అజాతశత్రువు పూర్వగాథను సుగతుడు ఇలా 
తెలిపాడు. 


అజాతశత్రుపీతృ ద్రోహావదానం 191 


పూర్వం వారాణసిలో నలుగురు ్ర్టేతనయులు వుండేవారు. వారు విశ్ళంఖలులై నిరాయాసంగా 
విలాసాలలో మునిగి వుండేవారు. వారొకమారు సుఖంతో ఒళ్లు పాగరెక్కి, పరస్పరం ఏవో వివాదాలు 
మాట్లాడుతూ దారిని వస్తున్న ఒక ప్రత్యేకబుద్దుని చూచారు. అతనిని చూడగానే వారికి ద్వేషం earns 
అతని శమ సంయమాలను నిందిస్తూ, వెక్కిరించారు. వారిలో జ్యేష్టుడు సుందరుడనేవాడు నవ్వుతూ, “ఈ 
బలిసిన భిక్షువును బాగా వుద్యం తాగించి చంపివేయాలని నా ఆశి అన్నాడు. రెండవవాడు 
కుందరుడనేవాడు “ఈ భిక్షువును నీటిలో పడేసి చంపుదామని వుంది" అన్నాడు. మూడవవాడు 
సందరకుడనేవాడు “ఈ భిక్షువును ఆ వీధిలోకి వేగంగా తోస్తే సరో అన్నాడు. నాల్గవవాడు కందరకుడనే 
క్రూరముతి “ఈ భిక్షువు కాళ్ళను మంగలి కత్తితో చర్మం ఒలిస్తే సరి" అన్నాడు. ఇలా వారు కలుపమైన 
వునోరథంతో, జన్మాంతరంలో అలాటి ఫలవే పొందారు. లోభాంధుడు వనార్నే మాస్తాడు. 
క్రోధాంధుడు శత్రువును చూస్తాడు. కామాంధుడు కామినినే చూస్తాడు. దర్వాంధుడు దేనినీ చూడడు. 
ధనవికారంతో, మదించి యుక్తాయుక్తవివేకం సన్నగిల్లిన అనియతాత్ములకు న కష్టవెట్టడం వర్ల 
ఆనందం కలుగుతుంది. దర్వాంధులైన నరపశువులు వాకా పడుతారు. అకారణంగానే 
స్నేహం చూపుతారు. అకారణంగా దుఃఖిస్తారు. మోహాహతులై ra సరన కపడకణ త 
౮ ఆ పాపంతోనే, మరొక జన్మలో శారిర్యానుడనే ses శాక్యుడై పుట్టి మద్యం 
విపరీతంగా సేవించి మరణించాడు. రెండవవాడు మహాన్‌ అనే ens పుట్టి నీటిలో పడి మృతి 
చెందాడు. మూడవవాడు తన పుత్రునితో మరణించిన ప్రసేనజిన్మహారా జు, నాల ను 
hai రంలో బంధించబడ్డాడు. చేసిన కర్మ సమృద్దిగా అనుభవించాలి. మోహావృతులైన 
లట పరిహాసఫలం కన్నీళ్లతో, మహాశోకంతో అనుభవిస్తారు. 
దుష్టులు నవ్వుతూ చేసే దుర్మార్గమైన ప i భఖ కా 

విషం వంటి దుష్టకర్మవిపాకమైన బింబిసారుని పూర్వజన్మవృత్తాంతాన్ని సు ప్పుగా 
ఖాలకు కారణం దూషితమైన చిత్తమేనని భావించారు. 


సహజం. జ్యేష్టుడ 


భిక్షువులు సకల దు 


శ్రేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో అజాతళత్రుపితృ ద్రోహావదానమనే నలభైనాల్లవ పల్లవం 
ఇది 0 


45. కృతజ్ఞావదానం 


పద్మం దుస్టునిలాగ అంధకారం కళ్ళు గప్పినా, లక్ష్మీవిహారం లేని ప్రాంతంలో పడవేసినా, కృష్టదళశను 
గట్టెక్కినట్టుగా. రాత్రిని గడిపి, మరల గుణాధ్యమై తన కాంతిసంపదను పొందుతుంది. 

సుగతుడు శ్రావస్తిలో జేతవనారామంలో విహరిస్తుండగా దేవదత్తుడు విద్వేష వ్యాధిపీడితుడై ఇలా 
ఆలోచించాడు. “నా భ్రాత నావంటివాడే. నాలాగే శాక్యవంశంలో పుట్టాడు. పుణ్య(ప్రభావంతో 
త్రిజగత్స్పూజ్యత్వం పాందాడు. అతని జీవితం అంతం చేయడానికి ప్రయత్నిస్తాను. సూర్యుడు 
అస్తమించనిదే మరొక వెలుగు వెలుగదుగదా! మానోన్నతమైన మనస్సు విజ్ఞానంతోగాని, అనుభవంతో గాని, 
విద్యతో గాని, తపస్సుతోగాని, సిరితోగాని, పరుల ప్రకర్ణం 
దగ్గరవుండి పాదాలు పిసుకుతూ, ఆ విషం దేహంలో 


ఖలబుద్దితో ఆలోచించి తిష్యుడు మొదలయిన జ్ఞాతులతో ఇలా అన్నాడు. “నేను క్రూరుణ్ని. సుగతునికి 
అపచారం చేశాను. కనుక యిప్పుడు ఆ సరళహృ 


దయుని పాదాలపై పడి, ఘోరపాతకం పోవడానికి 
అను(గహించమని కోరుతాను.” పిదప వారంతా అనుమతించిగా, సుగతుణ్నీ దర్శించడానకి జేతవనం 
వెళ్ళాడు. 


సహించదు. గోళ్ళలో విషం వుంచుకుని, 
ప్రాకేట్టు చేస్తాను” ఈ విధంగా విద్వేపనివశమైన 


అక్కడికి వెళ్ళి, భగవానుని దర్శించగానే, “ 


అయ్యో! మంటలు, చచ్చాను, మండిపోతున్నాను.” అని 
గంతులు వేస్తూ కేకలు వేయసాగాడు. సుగతుణ్ని హి 


ంసిద్దామనే సంకల్పపాపమే అతనిని పిడుగులాగ కొట్టగా, 


భగవానుడు ఘోరనరకంలో పడిన అతనిని చూచి, 
క్‌ షు ఇళ్ళ A 
భికువులకు అతని సంకల్పం తెలుపగా వారాశ్చర్యపడ్డారు. భగవానుడు ఇలా అన్నాడు. “ఏడు 


అంధకారం కలిగిస్తుంది” అని అంటూ 


క్షణంలో సశరీరంగా ఆ నరకాగ్నిలో పడ్డాడు. 


పాపదోషంలో శ్లేశసంకటంలో పడ్డాడు. మలినమైన మనస్సు పూర్తిగా 
పూర్వచరిత్ర ఇలా తెలిపాడు. 


అతిఘోష అనే నగరంలో రతిసోముడనే రాజు వుండేవాడు. అతనికి కృతజ్ఞుడు, అకృతజ్ఞుడు అని 
ఇద్దరు కుమార్గు వుండేవారు. కృతజ్ఞాడు కృపాశాలి, కల్పవృక్షంవలె అర్హులకు తన రత్నాభరణ 
సముదాయాన్ని కూడా పిలిచి ఇచ్చేవాడు. “తండ్రి ఆస్తి ఉమ్మడిసామ్ము” అని అంటూ అకృతజ్ఞాడు వాటిని 
అర్జులనుంచి లాక్కునేవాడు. ఇలా వుండగా మతిఘోషుడనే రాజు శ్చాఘ్యుడైన కృత జ్ఞానికి జనకల్యాణిక 
అనే తన కుమార్తెను వాగ్దత్తం చేశాడు. కృతజ్ఞుడు తాను స్వయంగా సంపాదించిందే అర్జులకు ఇద్దామనే 
సంకల్పంతో సముద్రాలపై వెళ్ళి రత్న రాసులు తేవడానికి ఓడ ఎక్కాడు. అకృతజ్ఞుడు కూడా అసూయతో 
అతని వెంటే వెళ్ళాడు. ఇతర వణిక్కులతోను నిండిన ఆ ఓడ గాలి అనుకూలంగా వున్నందున వారు 
కోరిన ద్వీపం చేరింది. వణిక్కులందరూ రత్నాలు నింపుకొన్న మీదట ఓడ స్వదేశానికి మరలింది. 


కృతజ్ఞావదానం 193 


కృతజ్ఞుడు యావత్సృథివీమూల్యం అనదగిన ఐదువందల రత్నాలను తన పంచలో మూటగట్టి బిగించి 
ముడివేసుకున్నాడు. కాని దురదృష్టవశాత్తు ఓడ, రత్నాలబరువు ఎక్కువై వెద్ద రుంయమూవాతం వీనగా, 
దుష్టకర్మలతో ఐశ్వర్యం విరిగినట్టు విరిగింది. కృతజ్ఞుడు ఎట్స్‌ ఓడ చెక్క పట్టుకొని, ప్రాణాలు 
దక్కించుకొని, దూరాన అకృతజ్ఞుడు మునిగిపోతుంటే చూచి దయతో తన వీపువై ఎక్కించుకుని గట్టు 
చేరాడు. కాని, ఆ దుర్మార్లుని కంట కృతజ్ఞుని రత్నాలమూట పడింది. వాడు రత్నలోభంతోను, 
ద్వేషంతోను, భ్రాతృద్రోహం ఆలోచించాడు. కృతజ్ఞుడు అలసిపోయి పడుకొనివుండగా, కత్తితో కండ్లు 
ఫీక్రివేసి, రత్నాలమూట తీసుకొని వేగంగా వెళ్ళిపోయాడు. 

రాహువు దివాకరుణ్ని కప్పి అంధుణ్ని చేసినట్టు ఆ దుస్టునిచేత కండ్లు కోల్పోయి గ్రుడ్డివాడయిన 
కృతజ్ఞాడు లోకోపకారం చేయలేననే దుఃఖంతో ఇలా ఆలోచించాడు. ఇన్తుడు కల ఇవ్వదలచిన 
ధనమూ, నా మనోరథమూ కూడ వ్యర్థమయాయి. వ్యర్థుణ్నయిన నా (గుడ్డిజీనితం వల్ల ప్రయోజనమేమి? 
మనోరథసిద్ది పొందక ప్రాణాలు పోకపోతే, కష్టాలు ఇబ్బంది వెడుతాయి. ఫస క్షీణించగా, జనులు 
ద్వేషనిహ్వలులవుతారు” అని ఆలోచించి నెమ్మదిగా వెళ్ళుతూ వ్యాపారస్థులసంఘం దాటించగా తనకు 
కూతురును వాగ్దత్తం చేసిన మతిఘోష నరపతి పట్టణసమీపం చేరాడు. 

ఆ నగరంలో ఒక గొల్లవాని యింటిలో కొంతకాలం వుండగా, ఉద్యాన విహారానికి వచ్చిన 
రాజకన్య అతనిని చూచింది. _ గ్రుడ్డివాడైనా స్పష్టమైన రాజలక్షణాలతో ఒప్పుతున్న ns పూర్వజన్మ 
ప్రేమబంధంతో ఆమెకు అభిలాష కలిగింది. పిదప తండ్రి శాసనంతో న ఏర్పాటయినప్పుడు 
ఆమె మాన్యులైన రాజులందరి మధ్య కళ్ళులేని కబోది కృతజ్ఞుణ్ని వరించింది. స వదలి, 
పాపిష్టరాలై, గ్రుడ్డివాణ్నీ వరించేవు” అని తండ్రీ కోపంతో తిట్టినా, ఆమె దుఃఖపడలేదు. అతనిని 
ఉద్యానంలోనే వుంచి, కష్టసడి భోజనం పంపి ఆదరం హెచ్చగా ప్రణయంతో ప్రవర్తించేది. 

ఒకమారు రాజకుమారి ఆలస్యంగా వచ్చింది. రాజకుమారుడు ఆకలితో బాధపడుతూ, ముఖం 
వాడిపోగా ఇలా అన్నాడు. “నీవు బాగా ఆలోచించక కేవలం చాపలంతో, విపులలోచనులైన భూపాలురను 
వదలి, గ్రుడ్డివాణ్నయిన నన్ను వరించావు. తర్వాత పశ్చాత్తాపపడి నామీద ఆదరం పళ 
ఇప్పుడు ప్రేమతాండవం చూపదలచావు. (గ్రుడ్డివాణ్ని చూడలేక సురూపాలు చూడదలచి, నా ఆహారకాలం 
దాటినా, ఆలస్యంగా వచ్చావు.” ఈ విధంగా రాజకుమారుడు wan మాట్లాడగా, త తీవలాగ 
కంపిసూ, మధుకరరుంకారంలాగ మధురంగా ఇలా ఆర. నాథా! hs య. 
టకం ద్దు. స్రీతిపేశలమైన మనస్సు వాగ్బాణాఘాతం సహించదు. చేద్దాము అయిన న్న వ 
భావించే పక్షంలో, ఆ సత్యంతో నీ ఒక కన్ను చూపుతో విలసిల్లనీ!” సత్త్వశాలిని a ఆ 
విధంగా అనగానే, ఆతనికి ఒక కన్ను వచ్చింది; ఉత్సుల్లకమలం వలె sara వికసించింది. ఆమె 
మారుడు సత్యప్రమాణంవై ఉత్సాహంతో, “నా భ్రాత అకృతజ్ఞుడు 
నాకు వైరంగాని, జుగుప్పుగాని, అవమానభావం కలుగకపోవడమే 
అని ప్రమాణం చేశాడు. వెంటనే రెడవకన్ను కూడ 


సత్య ప్రభావానికి మహాళ్ళర్యపడి రాజకు 
నా రెండు కండ్లూ పీకి వేసినా, అతనివై | 
నిజమైతే, నా రెండవకన్ను గూడ స్వచ్చం కానీ! 
స్నష్టంగా మొలిచి కనబడసాగింది. 


194 అవదాన కల్పలత 


తర్వాత జనకల్యాణి తన తండ్రికి తన భర్త వృత్తాంతం వివరించింది. అపుడు మామగారు 
సంతోపపడి అతనిని ఆదరించాడు. అనంతరం లక్ష్మివలె వున్న కాంతతోపాటు రత్నగజవాజి సమూహంతో 
తనతండ్రి నగరానికి వెళ్ళి తండ్రిపాదాలకు మోకరిల్లి యౌవరాజ్య పట్టాభిపిక్తుడై జనానురాగం పొందాడు. 
అకృతజ్ఞుడు సిగ్గులేక, శాఠ్యంతో వానిని చంపే ఆలోచనతో కాళ్ళవై_ పడడానికి వచ్చి, పిచ్చి ఎత్తినవానివలె 
“కాలిపోయాను, కాలిపోయాను అంటూ నరకంలో పడ్డాడు. వాడే దేవదత్తుడు, కృత జ్ఞాణ్ని నేనే, 
జన్మాంతరానుబంధంతో వీనికి ద్వేషం పోకుండా వుంది. 


'ప్రచురాపకారకము, సంతాపకారి, జన్మాంతర పాప నిబద్దమూ అయిన దేవదత్తుని చరితం సుగతుని 
నుంచి భిక్తుసంఘం విని, వ్యాకులత చెందింది. 


ఇది కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో కృతజ్ఞావదానమనే నలభైఐదవ పల్గవం 


46. శాలిస్తంబావదానం 


దానైకా (గ్ర మనస్కులైన సత్త్వగుణశాలురకు ఉత్సాహమాన గుణభోగ సంపత్పవిత్రమూ, 
పురాకృతపుణ్య సంచయమయమూ అయిన కుశలమనే కల్పవృక్షం తగిన సమయంలో నిరంతరమూ 
ఫలిస్తుంది. 
భగవానుడైన సుగతుడు ్రావస్తిలో కోసలేం[ద్రుని ఉద్యానరాజంలో భిక్షుగణాలతో విహరిస్తూ, 
ఆదిమధ్యాంత కుశల కారణమూ, భవబాధలను పరాభవించే సాధనమూ అయిన సద్దర్మం ఉపదేశిస్తూ 
ఉండగా, సాగరవాసి అయిన నాగరాజు పుత్రులు నలుగురు బలుడు, అతిబలుడు, శ్వాసుడు, 
మహాశ్వాసుడు అనేవారు అభిరతి అనే సోదరి ప్రోత్సాహంతో, (తైలోక్యానికి కుళలకరమైన సుగతుని 
సద్దర్మపరమామృతం వినడానికి మానుష రూపంతో వచ్చి, సుగతుని చరణసన్నిధిలో నతమస్తకులై పరిషత్తులో 
కూర్చున్నారు. మహామేధావి ఐన క్రకుచ్చంద మహార్షి, కణకుడనే కాశ్యపుడు పూర్వజన్మంలో అనుగ్రహించిన 
పుణ్యపరిపాకంతో నాగరాజకుమారులు సద్దర్మ శ్రీసుఖాసక్తులై వచ్చారు. అప్పుడు కోసలేంద్రుడైన 
ప్రసేనజిత్తు కూడ లక్ష్మీమందస్మితం వంటి ఛ[త్రచామరాలను వద్దని, సద్దర్మం వినడానికి వచ్చాడు. 
శాస్తపాదప్రణామం కోసం పరిషత్తులోకి ప్రవేశిస్తున్న అతనికి నరపతి అనే గౌరవంతో అంతా వంగి దారి 
యిచ్చారు. ఇతరులందరూ వర్ణాశ్రమ గురువైన నరపతికి గౌరవమివ్వగా, నాగరాజసుతులు దారి ఇవ్వలేదు; 
గౌరవం కూడ చూపలేదు. అవమానంతో రాజుకు కోపం వచ్చింది; కాని జినుని ఎడగల వినయంతో ఏమీ 
అనలేక లోలోపలే రాజుకుంది. వెంటనే అతడు తన పరిజనానికి తను వెళ్లగానే వారిని బంధించవలసిందని 
సైగ చేసి, నిర్వికారుడుగా కూర్చున్నాడు. సర్వజ్ఞుడైన భగవానుడు అతని నిశ్చయం (గ్రహించి, 
ధర్మోపదేశానంతరం మందహాసంతో ఇలా అన్నాడు. “విద్వేషరజఃపూర్ణమై మలినమైన మనోదర్పణంలో 
ధర్మోపదేశం ప్రతిబింబించదు. సమతను అ కోపమోహాహతులైనవారికి ఉపదేశం కొంచమైనా 
కుశలాంశం ప్రసాదించదు. దోషభూయిస్టమై, శుద్దిహీనమైన శరీరంలో మందు పనిచేస్తుందా?” ఈ విధంగా 
యుకి యుకమెన హితం విన్నప్పటికీ ప్రసేనజిత్తు నాగకుమారులవై కోపం వదలలేదు. 
| స్‌ భగవానునికి ప్రణమిల్లి నగరుకు బయలుదేరాడు. నాగకుమారులు రాజు సైనికులు 
బయలు దేరారు. వారు తమ భవనం చేరి ఆలోచించుకొని, భూమి 
ఘోరనిర్హాతమేఘాలతో లోకాన్ని ఆవరించేట్టు చేసి తిరిగివచ్చారు. వాని 
క్షితిపతిని రక్షించగల మౌద్గల్యాయనుణ్ని పంపాడు. అంతట నాగగణాలు 
యనుని ప్రభావంతో పుష్పవృష్టిగా పరిణమించింది. వారు వదలిన 
జువై పడింది. అదీ మౌద్గల్యాయనుని సంకల్పంతో రాజ్ఞార్లమైన 
భోగిరాజకుమారులు భగ్నోత్సాహంతో మరలిపోగా, రాజు భయం 
గతుని శాసనం వల్ల మౌద్గల్యాయనునికి సముచిత భోగసత్కారం 


వెళ్ళుతున్న దారిని ఆకాశంలో 
సంక్షోభాన్ని కలుగజేయదలచి 
ఉద్యమాన్ని సర్వజ్ఞుడు గ్రహించి, 
రాజుపై వదలిన వ జ్రవృప్తి మౌగ్గల్యా 
శస్రాస్త్రవృష్టి దట్టంగా, దుస్సహంగ ౮ 
భోజన పదార్ధంగా మారింది. దానితో 
తొలగి సుగతునికి నమస్కరించాడు. సు 


196 అవదాన కల్పలత 


చేశాడు. మౌద్గల్యాయనుడు స్వర్లోచితమైన ప్రసేనజిత్తు విభవం చూచి కుతూహలంతో సర్వజ్ఞునికి అంజలి 
చేసి, “భగవన్‌, ఏపుణ్యంతో ప్రసేనజిత్తు సర్వభో గవిరాజితమైన ప్రాజ్యరాజ్యం సంపాదించాడు? ఇతని 
వరిమొక్క_ చెరకుగడలాగ ఉంటున్నది. దివ్యపానాన్న సంపత్తి ఏ కర్మఫలం?” అని ప్రన్నించగా, భగవానుడు 
ఇలా అన్నాడు. 


“పూర్వం ఈ కోసలదేశంలో ఖండుడనే గుడకర్ణకుడు (బెల్లం తయారు చేసేవాడు) ఒక 
ప్రత్యేకబుద్దునికి చెరకుపాలతో భోజనం సమర్పించాడు. ఆ ఇక్షురసాన్నం తిని ప్రత్యేకబుద్దుడు 
వాతరోగార్తుడై తన పుణ్యవశాత్తు స్వస్థుడయ్యాడు. ప్రసేనజిన్మహారాజో ఆ గుడకర్శకుడు. ఆ 
పుణ్యప్రభావంతో భోగశాలి అయాడు. కృతజ్ఞాలకు ఉపకారమూ, క్రూరమనస్కులకు నికారమూ? 
సాధువులకు సుకృతమూ, కొంచెమైనా కాలక్రమూన గిప్పవవుతాయి. వుహాపతి పూర్వపుణ్యం, 
సుకృతోత్కర్హమైనది భగవానుడు తెలుపగా, భిక్షువులు ఆశ్చర్యంతో నిశ్చలులయారు. 


తర్వాత ప్రసేనజిత్తు భక్తితో భగవానుని భిక్షకు ఆహ్వానించి, సురాళ్రమైన భోగసంపదను 
సమర్పించాడు. కాంచనాసనంలో కూర్చోబెట్టి వరోపచారాలతో అర్చించి, ఇలా విన్నవించాడు. “భగవన్‌, 
మీ ఎడల భక్తివల్ల సమృద్దమైన సుకృత సంపదగల నాకు కుశలమూలచయం ఎడతెగకుండా బంధనమే 
అవుతుందా ?” పూర్ణపుణ్యుడననే అభిమానంతో రాజు సవినయంగా ఇలా 


ప్రశ్షించగా, సుగతుడు 
నత ప్రభలు సృబిస్తూ ఇలా అన్నాడు, “ 


సి రాజా! ఈ సంసారమార్గం అనాదినిధనోద్ధవం. కష్టాలు క్షీణించక 
సులభంగా దాటగలిగినదా? ఈ సంసారం చిరపరిచితమైన చ క్రనేమిక్రమావర్తాలతో అంటూసాంటూ లేక 
సహజంగానే గహనమైంది. సులభంగా దాటగలిగినది కాదు. యోగాభ్యాసం లేక కర్మక్షయం కలుగదు. 
స్ఫుటఫల సంపదగల ధర్మం కూడ కర్మక్షయంతోనే ముడివడి వున్నది. భూరిదానంతో అన్ని విధాల 
అంతర్ముఖుణ్నయిన నాకు కూడ అనేక జన్మల 


కు కారణమైన ధర్మసంసారం వుండేది” అని చెపి 
పూర్వగాథ ఇలా తెలిపాడు. e us ము 


“పూర్వం వారాణసిలో ధనికుడనే మహాధనవంతుడుండేవాడు. అతడు అర్జులకు తాపం పోగొట్టే 
పండ్లు నిండిన ఛాయావృక్షంవంటివాడు. ఒకమారు దుర్భిక్షం ఏర్పడి లోకమంతా విషమక్షేశ విహ్వలం కాగా 
ఐదువందలమంది ప్రత్యేకబుద్దులు అతనిని భోజనం అర్థించారు. ఆ అనల్స సంపత్తిగల క్రోష్టాగారి 
దుర్చికం ౨రేవరకు వారికీ వరభోగార్థమైన భోజనం ఏర్భాటు చేశాడు. ఈ బదువందలమందీ ఖో జనం 


చేస్తుండగా, మరి రెండు వేలమంది ప్రతేకబుద్దులు వచ్చారు. వారు వచ్చిన పుణ్యవిశేషంతో దుర్చిక్షంలో 


దానం చేయడమనే పుణ్యంతోను అతనికి రత్నకోశం అక్షయమైంది. తర్వాత అతడు శాస్త ఉపదేశంతోను 


ప్రణిధానంతోను, సనాతనమైన సుఖకరమైన, పుణ్యభోగ్యమైన సమ్యక్సంబోధిని పొందాడు. సంసారుల 
కర్మఫల ప్రవృత్తి పుణ్యపాపవేష్టితమైంది. ఇది సితాసితమైన బంధనరజ్జువు. .అది క్షయించడమే 
మోక్షపథమంటారు." | 

ఈ విధంగా జినుడు చెప్పిన మోక్షవిషయాన్ని రాజు మోహం వదలి విని 


న్లేశక్షమమైనది శమమేనని 
తలచి, పుణ్యాభిమానం వదలివెట్టాడు. 


ఇది జేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో శాలిస్తంబావదానమనే నలభె ఆరవ పల్లవం 


47. సర్వార్ణసిద్దావదానం 


స్వార్థ (ప్రవృత్తిలో స్పృహ వదలి నిరంతరం త పరతంత్రులైన వారికి .సిద్ది, వ్యసనాలచే 
లాగబడకుండా, కష్టాలకు భయపడకుండా, విఘ్నాల పీడ లేకుండా ప్రాప్తిస్తుంది. 

జేతవనంలో భగవానుడు భిక్షువులకు ధర్మోపదేశం చేస్తూ, ప్రసంగవశాత్తు ఇలా పూర్వవృత్తాంత 
మొకటి తెలిపాడు. 

పూర్వం అఖిలభూపాలమౌలిలాలితశాసనుడైన సిద్దార్దుడనే సార్వభౌముడుండేవాడు. ఆ 
సుకృతవంతునికి జలధి నివాసి అయిన సాగరుడనే నాగరాజు పుత్రుడు సర్వార్ధసిద్దుడు కుమారుడుగా 
జన్మించాడు. అతడు సత్వోజ్వులుడైన భా ద్రకల్పికుడనే బోధిసత్త్వుడు; కనుక పుట్టగానే der తన 
మాహాత్మ్యంలో సమృద్దంగా చేశాడు. ధర్మంవలె వెరుగుతున్న అతని కీర్తి సమస్త భువనాలను వ్యాపించి, 
విబుధులతో ప్రశంసలు పొందింది. 

అతడొకమారు రథమెక్కి ఉద్యానవనానికి వెళుతుండగా, ఒక వృద్దుడు కనిపించాడు. అతడు ఆ 
దారిలో కలిపేయాలని జేవతలు ముందుగానే ఏర్పాటు చేశారు. రాజకుమారుడు జరాజీర్ణుడైన ఆ వృద్దుని 
లు విరజిమ్మగా, ఈ శరీరం సంసారంవలె నిస్సారమైన దని (గ్రహించాడు. 
ఉద్యానయా త్రనుంచి తిరిగివచ్చి, దారి[ద్ర్యంతో కాంతిహీనులైన దరిద్రులను దారిలో పూరం 
సుఖరహితులైనవారిని చూచి కరుణావిష్టుడై “అహో! ప్రపంచంలో దరిద్రులు దుఃఖాన్ని సహిస్తూ 
అనుభవిస్తున్నారు. రత్నపూర్ణ అయిన ఈ పృథివిలో పరపిండోపజీవులైన వీరు నిగ్వుర్దుక ఆ జా 
ప్రభవమైన దుఃఖాన్ని తెలుపుతున్నట్టున్నారు. దీనులైన వీరు మరొకరిని యాచించడమనేదే కలుషకర్మలకు 
తిరుగులేని చిహ్నం. అయ్యో! వీరి దుష్కర్మ! న పరాభవం పొందుతున్నా, యాచనలో 
విసుగెతినా, యాచించి కూడా ఆకలితోనే అలమటిస్తున్నారు” అని ద్వీర్ణంగా ఆలోచించి, విశ్వక్షేశాలను 
పోగొట్టి, ప్రపంచాన్ని దారిద్ర రహితంగా చేయాలని సంకల్పించి, రత్నాలు సంపాదించడం కోసం 
సముద్రయాత్రకు తరలినాడు. తండ్రి ఎంతో వారించాడు. కాని అతడు ఆగలేదు. ప్రవహణమెక్కి 
రత్నద్వీపం చేరారు. అతని వెంట మరికొందరు వర్తకులూ ఉన్నారు. రాజకుమారుడు వారిని చూచి 
“మీకు ఇష్టం వచ్చినన్ని మణులు సం(గ్రహించుకోండి. ఈ సామాన్య రత్నాలవల్ల నాకేమీ eer లేదు. 
తూ కోశాగారంలో ఇంతకన్నా ఉజ్జ్వలమైన రత్నాలు ఎన్నో ఉన్నాయి. కాని చింతామణిని సంపాదించాలని 
నాప్రయత్నమంతా. దానితో భూవలయం నుంచి దారిద్ర్యాన్ని తరిమివేయాలని అనుకొంటున్నాను. 
మహోధధిలో సాగరుడనే రాజు వున్నాడని, ఆతని భవనంలో ఇస్టార్థాలిచ్చే మణి వృన్నదని విన్నాను. 
విషవముమార్గం దాటి దాన్ని సంపాదించడానికి ' వెళ్లుతాను. ధైర్యంగా a గల పరిశ్రమశీలురకు 
దుర్గమమైంది లేదు. నేను లేనుగదా అని మీకు కొంచెమైనా దుఃఖం వద్దు. ఎందుకంటే, ఈ నా ప్రయత్నం 


చూచి, వైరాగ్యవాసన 


198 అవదాన కల్పలత 


పరార్హమే గనుక” అని వారినుంచి నెలవు తీసుకొని మహాధైర్యంతో, స్థిరనిశ్చయంతో బయలుదేరాడు. 


ఇలా అతడు చీలమండలవరకూ నీళ్టున్న జంగమ మార్గంలో వారంపాటు, మోకాలిబంటినీటిలో 
వారంపాటు, పరుషమైన మార్గంలో మరొక వారంపాటు, మరి నల్లువారాలు పుష్కరిణీ జలాలలోను వెళ్లి 
చూపులతో విషం కక్కే ఘోరసర్పాలను చూచాడు. మై(త్రీయుతమైన మనస్సుతో వాటిని విషరహితంగా చేసి, 
క్రూరమైన కోపంగల యక్షులున్న యక్షద్వీపం చేరాడు. వాటిని కూడా మైత్రీయుతమైన మనస్సుతో 
క్రోధరహితులనుగా చేశాడు. . వారు అతని సత్త్వగుణానికి విస్మితులై విపులోత్సాహంతో, “కుమార! నీవు 
సమృద్దమైన సత్త్వగుణంతోను, ఈ పరాక్రమంతోను నాగరాజ భవనం చేరి, కాలక్రమాన సమ్యక్సంబుద్దుడివి, 
సర్వజ్ఞాడివి అవుతావు. మేము నీ అనుయాయులమై నీకు శ్రావకులమవుతాము” అని అన్నారు. వారు 
ప్రసన్నులై చెప్పిన మాటలు విని రాజకమారుడు రాక్షస శ్రేష్టులు ఆవరించిన రాక్షసద్వీపం చేరాడు. అది 
ప్రవేశించడానికి అశక్యమైంది. అక్కడ కూడా తన మైత్రీమాహాత్మ్యంతో వారి క్రార్యవికారం పోగొట్టి, 
వారిని ప్రసన్నులను చేసుకొన్నాడు. వారు అతనిని సత్కరించి భుజాలు పట్టుకొని క్షణంలో నాగేంద్రుని 
భవనంలో దింపారు. 

మహావైభవ విలసితమైన ఆ భవనంలో అతడు దివ్యోత్సాహ సుఖాలతో ఉండగా, ద్వీర్ణదుఃఖార్తి 
సూచకమైన రోదనధ్వని వినబడింది. దానిని విని సహజంగానే దయాగ్రుడైన రాజకుమారుడు ముందున్న 
నాగకన్యకను “ఏమిటీ ఏడుపు? అని ప్రశ్నించాడు. ఆ నాగకన్య శోకసంతప్తమైన నిట్టూర్పులతో 
బింబాధరదళకాంతులను వాడింపజేస్తూ, “ఆర్య! మా నాగరాజు జ్యేస్ట్థపుత్రుడు, సర్వార్ధసిద్దుడనేవాడు 
మరణించాడు. అతడు కమలలోచనుడు, గుణవంతుడూను. అప్పటినుంచీ ఈ భవనంలో ఆనందం 
మాయమైంది. సుఖోత్సవాలన్నీ పోయాయి. ఈ పెద్ద ఏడుపుతో ఇక్కడ వుండలేపోతున్నాము” అని 
నివేదించింది. రాజకుమారుడు ఆమె మాట విని స్వదేశదర్శనం వల్ల కలిగిన అంతరంగంలోని 
పూర్వపరిచయంతో నాగరాజు వద్దకు వెళ్ళాడు. వస్తున్న అతనిని చూచి నాగరాజు భార్యతో పాటు అతణ్ని 


గుర్తించి ఆనంద విహ్వాలుడై “పుత్ర! ఇటు, ఇటు" అని ఆలింగనం చేసుకొన్నాడు. 


పిదప రాజకుమారుడు తన మానవజన్మ గాథను, తాను వచ్చిన పనిని నాగరాజుకు తెలియజేశాడు. 
దానిని విని నాగరాజు సంతోషంతో, “కుమార! ఇదిగో చింతామణి నా శిరోభూషణం. నీ సంకల్పం వ్యర్థం 
కానివ్వదలచుక్‌ లేదు. తీసుకో. కాని, జగత్కార్యం పూర్తి చేసిన పిదప తిరిగి నాకే యివ్వాలొ అని చెప్పి, 


తన శిరస్సు నుంచి ఆ రత్నం తీసి అప్పగించాడు. ధాజకుమారుడు సూర్యునివలె వెలుగుతున్న ఆ 
చింతామణిని స్వీకరించి నాగేంద్రునికి నమస్కరించి తన ఓడవద్దకు తిరిగి వెళ్ళాడు. 


కాని సముద్రదేవత అది సహించలేదు. అతని వద్దకు వచ్చి, చింతామణి సంపాదన కథను విని, 
చింతామణి ఎలాటిది? చూడనివ్వు" అంటూ తీసుకొని సముద్రంలో పడవేసింది. కుమారుడు ఎంతో 


కష్టంతో సంపాదించిన చింతామణి సముద్రంలో పడిపోవడం చూచి, దృఢప్రయత్నం విఫలమైందనే ఉద్వేగం 


కలిగినా నిళ్ళిలుడై సముద్ర దేవతతో ఇలా అన్నాడు: “ఆహా! నీవు గుణాలకు తగిన రూపం గలదానివి. 


ప్రణయంతో తియ్యగా మాట్లాడుతూ, విద్వేహంతో కలుపమైన పనిచేసినా సిగ్గుపడకుండా వున్నావు. పరుల 


ఉత్కర్ల చూచి, కోపం, దుఃఖం, కష్టం పాందేవారికి ఈ చల్లని దిక్కులు మంటలు చుట్టుకున్నట్టు 


వుండుతాయి. పరోత్సాహం ప్రియమైన సత్త్వగుణ సముద్రుని కీర్తి కర్ఫూరధవళమై త్రిలోకానికి 


సర్వార్దసిద్దావదానం 199 


తిలకాయమానమౌతుంది. కనుక, దేవీ! నాకు నా రత్నం తెచ్చియివ్వు. ఈలాటి పాతకం చెయ్యవద్దు. 
సాధువుల పనులు అపవాదలతను అధిరోహించవు. లోభంతోనో, పాయాటూర్‌ ని, en 
యివ్వకపోతే, నీకు ఆశ్రయమైన ఈ జలధిని వట్టిపోయేట్టు చేస్తాను. ఈ విధంగా క ష్‌ sa 
చెప్పినా సము ద్రదేవత రత్నం ఇవ్వలేదు. అప్పుడు అతడు తన ప్రభావంతొ సముద్రాన్ని ee 
పూనుకొన్నాడు. అతడు ధ్యానించగానే శక్రుని ఆజ్ఞతో విశ్వకర్మ అగస్త ans ER 
నిర్మించి పంపాడు. దానితో రాజకుమారుడు సము ద్రజలాన్ని ఆకాశానికి వెదజల్లి కక గ Ps 
ఆ అద్భుతకారి ఈ విధంగా సముద్రాన్ని త న aeons ంచింది. 
నిందించారు. అప్పుడు భయపడిపోయి ఆమె చింతావుణిని తెచ్చి jester _ క ga 
ప్రభావం. అది ఎవరు (గ్రహిస్తారు? రత్నాకరం విస్తారమై అపారవారి క వ. టకం. gins 
కల్గోలావళితో ఆకాశాన్నే అందుకుంటూ ఆశ్చర్యం కలిగిస్తుంది కదా! అలాటదాంపై ప) టె 
తేలియాడుణాయపంటే. వారి అప్రమేయ గంభీర మహిమా ప్రభావంకదూ! న 
పిదప రాజకువూరుడు చింతావుణీని గట్టిగా కొంగున కట్టుకుని, వ 
సార్ధవాహులను కలుసుకొని, పూర్ణమనోరథుడై తన క. కరనా న ద్వజా గంలో 
వచ్చినందుకు తండ్రీ చాల సంతోషించి, మన్నన నో గం మంతా పరార్ధం కోసమే అయి) నా 
చింతామణిని బంధించి, ప్రజలతో ఇలా wr pele అ aa తా దారి[ద్యరహితం కానీ.” ఆ 
సా లేకపోవడం నిజమైతే ఈ సత్యంతో ఈ లీ కమంతా దా ట్రం ది. 
'(ర్జం కొంచెం కూడా కు _లకు వ్యాపించి వెలుగగా, ప్రజల దారిద్రాంధకారం పటాపంచలై? 
మాటలతో, ఆ రత్న al ముంగిళ్లను బలవంతంగా బిచ్చానికి ప్రవేశించేవారు, వారి వాకిళ్ల'లో 
అశాపాశవంతులు, పా భయపడి అటూయిటూ తిరిగేవారు, ద్వారంలోనే తిష్టవేసేవాయు, 
దెబ్బలు తినేవారు, వాకిళ్లలో ప్ర పడూరు, దారిద్రబాధ భరాయించలేక దేహత్యాగం చేయదలచినవారరి, . 
ద్నీర్గమైన నిట్యార్చులు విడుస్తూ ము. కాంతులవలె శబలమైన లక్ష్మీకటాక్షంతో యు న 
au క్షతం ప్‌ అ అతని ఆజ్ఞతో చింతామణి మరల నాగరాజుకు చేరగా, దానరసికులైన) 
కమంతా ధైన్యమనెది ఆ ల ' 


(న a సో లేవనే వ్యాకులత సల 
వారి మనస్సు ఆర్థిక లం పాల పుత్రుల్ని ముందుజన్మలో నేనే. జినుడు చెప్పిన ఈ ఇతివృత్తం విని 
సర్వార్హసిద్దుడన ఆ 


భికువులు తన్మయత్వం పొందారు. 


అ వదానమనే నలభెయేడవ పల్హవం 
ంచిన అవదాన కల్పలతలో సర్వార్దసీద్దా - 
ఇది శమేంద్రుడు రచి 


48. హస్తకావదానం 


మత్తేభకుంభం వంటి ఉన్నత కుచాలతో మనోహరమైనవారు, మత్తేభాలనే ఉన్నతకుచాభిరామలు, 
కర్పూర హారంశు విలాసం వంటి హాసంతో అందమైనవారు, కర్పూరహారాంశు విలాసాలతో హసించేవీ, ప్రీతిని 
కలిగించేవారూ, ప్రీతిని కలిగించేవీ అయిన, ప్రాఢయువతులు, ప్రొఢసంపదలు పుణ్యవంతులకు లభిస్తారు ; 
అభిసాయి. 


తథాగతుడు శ్రావస్తిలో వనచారిగా వున్నప్పుడు సుప్రబుద్దుడనే గృహపతి వుండేవాడు. అతనికి 
హస్తకుడనే ప్రియపుత్రుడు, సాకారమైన పూర్వార్జిత పుణ్యసంచయం వంటివాడు కలిగాడు. అతడు పుట్టిన 
నాడే ప్రపంచంలోని ఆశ్చర్యమంతా ముద్ద చేశారా అన్నట్టుగా బంగారురంగుతో ఒక ఏనుగు పుట్టింది. ఆ 
గజేంద్రం, కుమారుడు తండ్రి మనోరథంతో పాటు, ప్రజల అత్యాశ్చర్యకౌతుకాలతో పాటు ఏకకాలంలోనే 
వృద్ది పొందారు. ఆ కుమారుడు చంద్రునివలె సకాలానికి కళానిలయుడై సర్వలోక లోచనానంద 
బాంధవుడుగా వెలిగాడు. (క్రవుంగా యౌవనం అతనిని అలంకరించింది. ఆ యౌవనం నిండైన 
ద్బీర్ణభుజస్తంభాలతో ఒప్పే మనోభవారంభ భవనంగా అలరారింది. | 


ఆ కువూరుడు ఒకనాడు ఉద్యానవనం చూడడానికి వచ్చిన ప్రసేనజిన్మహారాజు కుమార్తె 
చీవరకన్యను చూచాడు. ఆమెకు సహజంగానే దేహంలో జన్మసిద్దంగా చీవరం ఏర్పడినందున ఆమెకు 
చీవరకన్య అని పేరుపడింది. లావణ్యలలితానన, ఆయతలోచన, అక్షిష్టరూప, అపర్యుషిత కాంతిమతి 
అయిన ఆమెను చూచి, ఒకేమారు ఆశ్చర్యకామవశుడయాడు. మనసులో ఇలా అనుకున్నాడు:- “ఆహా! 
ఏమి ఈ అత్యద్భుత శరీరం! దానిలో నిష్కళంక విశదుడైన చంద్రుడు ముఖమనే సాకుతో వున్నాడు. 
అధరం బంధూకపుపష్ప బంధునవై మధురస్వభావం కలిగి, సరసమైన పగడాలకు, పల్లవాలకు (ద్రోహం చేస్తూ, 
బింబఫలం విభ్రమాన్ని బలవంతాన వ్యర్థం చేస్తున్నది. ఈ తన్విది ఎంతటి లావణ్యం? అప్రతిమానమైనది 
గదా అది? ముఖమా చంద్రుని మదాన్ని సహించదు. కాంతి అమృతకాంతిని కష్టసెడుతుంది. చూపులు 
వికసించిన కలువవనం కాంతిని నిందిస్తున్నాయి. మన్మథసంగమోచిత దేహ అయిన ఈమె లీలావిలాసాలు 
రతికి సవతి భయం కలిగించి, రతివిలాసాలను శోషింపజేస్తున్నవని భావిస్తున్నాను. ఆమె గుండ్రటి 
పయోధరాలు దోషమయమైన ముఖంపై కనుబొములసాకుతో 


(భ్రమర రేఖ ముసరడం చూడగా, మునుల 
మనస్సే ముడుచుకొని పోతుందనుకొంటాను.” 


ఈ విధంగా ఆలోచిస్తూ నిలబడ్డ ఆ మన్మథాకారుణ్ని చూచి రాజకన 
అయింది. మన్మథుడు ఆశ్చర్యం కలిగిస్తూ, ఆమెకు సిగ్గనే గుడ్డను తొలగించ 
స్పష్టంగా కనిపించింది. నూతనాభిలాష అక్కడే ఆపగా, సిగ్గు అడ్డుప 
అక్కడే వెట్టి శూన్యవలె నెమ్మదిగా వెళ్ళిపోయింది. రాజధానికి వ 
మీలితవలె, నిలీనవలె, ప్రోషితవలె వుండిపోయింది. 


కూడ ఆశ్చర్య నిళ్ళల 
గా, గగుర్ఫొడిచిన దేహం 
డి మరలించగా, ఆమె మనస్సును 
చ్చిన పిదప లజ్ఞావిస్మయకామాలతో 


హస్తకావదానం త 


హస్తకుడు కూడ స్వభవనంలో మదనోద్వేగంతో ఆ ఇందుములనే rer nl sia 
చిత్రించుకున్నాడు. ఆమె చక్రవర్తి తనయ కనుక దుర్లభ అని తలచి, baie వ” 
ధ్యానించాడు. “జన్మాంతరంలో తపస్సు చేసినవాడే senses ఆమెను ప — ఇ 
రమ్యమైన దానపుణ్యాలతో ఆమె దర్శనలాభం పొందుతాడు. ఆ పుణ్యాలు ఎవరివో, కస్‌ ళ్ళ 
ఎవరికో నాకు తెలియదు. ఆమె ముఖతుషార కిరణ స్మరణోత్సవంచేత, దుర్లభ అనే విరహతాపం చేత, 
నాకు కలిగేది దేహధారణమో, విమోహమో, జీవించడమో, జీవితం వైదొలగడమో ప 
ఆమె ముఖాబ్లానికి ఓడిపోయినందుననే చంద్రుడు వహ ఫా ఆ ayes ga యే 
సిగ్గుపడి మన్మథుని ధనుస్సు వంగిపోయింది. చిగురుటాకు ఫా త మక 
నోరు బింబఫలం వనభూమిని పొందింది.” ఈ విధంగా కిలోల ఆలోచి dees పట్టు 
నిద్రకూడ దకిలెరరోగా. ఆ పూర్ణేందువదనా ధ్యాననిళ్ళల సమాధిమగ్నుడయి రా 3 : 
వురునాడు రాజకన్యను చూచిన వృత్తాంతం తండ్రికి తెలియజేశాడు. ఖం 
చింతాకులితుడై పుత్రునితో ఇలా అన్నాడు. స నాన ప. నాలా ఇ మ భమైన దా 
కుమార్తెను ఎలా ఇస్తాడు? మానధనులైన తుం సం స జర్‌ యా యయా. షు 
క. అసంభావ్యవైన మాట పలుకరు. భృంగం స న . ప్త 
పారిజాతలతను కలలుగంటూ శుష్కిస్తుంది. నికూ, ఆమెకూ 
చూతచంపకవల్లులను నిరాదరించి, లేకనే, చింత చేయకనే, ప్రయత్న భారంతో అలసిపోకనే, అన్నీ 
సంబంధం రష్యాల sas అన్నప్పటికీ అతడు రాజకన్యాహృతమైన మనస్సును 
సమకూరుస్తుంది.” తం 
మళ్ళించలేకపోయాడు. Ee దర్శించేటప్పుడు ప్రీతియో గ్యమైన ఉపాయనం 
౦ రాజును దర్శించ త! కు వద్దకు వెళ్ళి రెండుదంతాలూ ఇవ్వవున్నాడు. 
వ ఇచ్చింది. వాటిని తీసుకొని ప్రసేనజిన్మహారా జు దర్శనానికి 
భవనం ప్రవేశించి, అతనిని దర్శించి నమస్కరించి, రెండు 


మర్పించాడు రాజు అదివరకే అతని గుణాలు విన్నవాడు గనుక అనుగ్రహంతో 
బంగారు దంతాలూ స 


హుముతులివ్వగా, వా టిని అతడు (గ్రహించలేదు. రాజు అతనిని hs 
అనుగ్రహించి ఎన్నో బహు చనినీ ఆశించని వారిని ఎవరు ప్రీతితో చూడరు? అతడు ఎప్పుడు రాజును 
నిజమే. జాచిత్యచారుశీలంత్‌ , దెని ట్రే హేమగజదంతాలు సమర్సించేవాడు. అతడు చేస్తున్న సేవకు స్రీతుడై 
దర్శించినా ఎప్పటికప్పుడు క్‌త్తగొ సట కాంతితో అతనితో ఇలా అన్నాడు. “నీవు ఇంతింత బంగారపు 
రాజు మనః ప్రసాదానికి వ. బరువైపోతున్నది. సహించలేకపోతున్నాను. రాజులు పౌరవర్గాన్ని 


దంతాలు తెచ్చి చేస్తున్న సనా (గహించరాదు. తాము సంపాదించే దానిలో కొంత వేరు 


తింతలేసి కానుకలు ల స 
భరించాలి గాని, వ. నా కేమిటి ప్రీతి? అనర్హగుణాలుగల నీ రూపమే నాకు ఇష్టం. 
చేసిన (ప్రజలు తెచ్చె బం హే 


లపె లోభం వుండడం మంచిది. రాజుల కోశాగారాలలో హేమరత్నశిలలకు 
సత్కరించదగిన తం చెప్పు; ఇస్తాను. నాకోశం నిళ్ళేషంగా నీ కిచ్చినా నాకు సంతాపం కలుగదు. 
కొరతా? నీకు ఇష్టమైంది పదలు కలుగకపోతే అలాటి వ్యర్థమైన పార్టివసేవ కేవలం అనర్థమే. రాజు 
సం 


అతడ 
సమర్శించదలచి, హేమకుంజరం 
పుణ్యబంధంగల ఆ ఏనుగు రెండు 
బయలుదేరాడు. ఆ రాజు రత్నరుచిరమైన 


రాజుల చూపు పడగానే 


202 అవదాన కల్పలత 


మాటలకు గృహపతి కుమారుడు అంజలి ఘటించి, ఇలా మనవి చేశాడు. “భూపాల! నీవుకాక ఇచ్చేవాడు 
మురెవడు? విబుధులకు అడుగకనే రత్నాలు ఇస్తున్న నీవు సముద్రుని కీర్తి కట్టించావు. మహాప్రయత్నంతోను 
గొప్ప ఆశను పూరించకపోవడమనేది అల్పులు ఐశ్వర్యమున్నా చేస్తారు. అలా పూరించకపోవడం 
దారిద్ర్యంగా గొప్పవారు భావిస్తారు. నీ భుజరక్షితులై ధర్మమార్గంలో జీవిస్తున్న ప్రజలకు ధనం అన్వేషించి 
వలసిన దారి(ద్ర్యవేమీ లేదు. వేము ధనం కోరేవారం కాము. సేవాధికారం కోరేవారం కాము. 
ధనబుద్దులకు ధనం ధనం అనే చింతేగాని, మానవంతులకు మానమే ధనం. పరమేశ్వరుని సేవించి 
ముకుళించిపోయి, స్థానంనుంచి కదిలి, కృపణపణ్యవీధికి దిగిన పూవులను సాధుజనుడు తాకనైనా తాకడు. 
దైన్యంతో ఆత్మ అవసన్నమైనా, అర్ధిత్వం కన్నా మరణం మేలు. అర్ధి అనేవాడు సర్వజనుల అవమానాలకు 
స్థానం. సత్కారయోగ్యమైన శవం. కడవ గుణంతో (పగ్గంతో -గుణంతో ) బావిలోకి దిగుతుంది. కాని 
మోహతమస్సు ప్రవేశించి వివశమైన నీటిని యాచిస్తూ వేలాడుతుంది. ధనసంపదలు సామాన్యమైనవి. 
బుద్దిమంతులు వాటిని క్రయకృష్యాదులతో సంపాదించవచ్చు. సంతోషం లేకపోతే నిధానావృతమైన భూమి 
ఎందుకు? ఇక అతిశయమైన మనస్సంతోషం కలిగించే హేమరత్నాదులుండనే వున్నాయి. ప్రియసంగమం 
కోసం (ఇష్షప్రాప్తి కోసం) సేవ అనే పేరుతో ఒంటిని అమ్ముకోడం ఎవరికి ఇష్టం?” ఇలా అపారబుద్దితో 
అతడు భాషించగా, రాజు ఆదరంతో “మరొకటి కోరుకో!” అని బలవంతపెట్టాడు. జాచిత్యంతో 
చతురంగా మాట్లాడేవాడు కర్కశుడై ఏమీ కోరనివాడై వున్నా జనులకు ఇష్టవేం. ప్రియంగా 
మాట్లడేవాడైనా-ఇచ్చకాలు మాట్టుడేవాడయినా- కృపణుడై ఏదైనా కోరేవాడైతే వాని మాటలు చెవిపోటు 
పుట్టిస్తాయి. అతని జౌదర్యంతో పరితుష్టుడై రాజు మరల మరల అడుగగా, అంతగా నావైన సంతృప్తి 
వుంటే, నీ కుమార్తెను అనుగ్రహించు అన్నాడు. ఆ మాట వినగానే రాజు సందేహాందోళిత హృదయుడై 
“రేపు ఉదయం ఏ సంగతీ చెబుతాను” అని క్షణంసేపు నేలను చూచాడు. 


రాజు తర్వాత గృహపతి కుమారుణ్ని పంపివేసి, ప్రధానామాత్యుణ్నీ పిలిపించి, ఇలా అన్నాడు. 
“నేను ప్రసాద రభసంతో కొంచెం వాక్సాపలానికి గురి అయ్యాను. చక్రవర్తి కులోత్సన్న అయిన కన్య, 
పుణ్యపణోచితమ్మైంది. ఎంతో పుణ్యంతోగాని లభించదు. అలాటిదాన్ని ఒకసామాన్యపౌరునికి 
గుణాలున్నంత మాత్రాన ఎలా ఇవ్వడం? మొదట యిస్తానని మాట యిచ్చిన తర్వాత పరితాపపడి, 
ఇంతటి సారధనుణ్నయి అర్థిని నిష్టులంగా ఎలా పంపగలను? రేపు ఉదయం అతడు వస్తే ఎలా ముఖం 
చూపగలను? ఈ దుర్లభమైన వాంఛతో నాకెంతో ఇష్టవైనవాడు అనిష్టుడయ్యాడు. నిజమే. 
గుణసహితుడైనా “ఇవ్వు! అని అడగనంతవరకే ఎవరికైనా ఇష్టుడుగా వుంటాడు.” దోలాందోలితహృ 
దయుడై రాజు ఈ విధంగా మాట్లడగా మహామాత్యుడు ఆలోచించి, సమయోచితంగా ఇలా అన్నాడు. 
“ప్రభువుల బుద్దులు పరిణామాన్ని ఆలోచించవు. కొత్తకొత్తవాటిని ఆదరిస్తాయి. స్వభావంగా రభసంగా- 
దూకుడుగా- వుంటాయి. వాడు అశక్యవస్తువును కోరి లోభంతో రాజసేవాప్రసక్తుడై గుణవంతమైన 
బంగారు ఏనుగును చంపుకున్నాడు. కార్యార్థియై వాడు తిరిగి రేపు వచ్చినప్పుడు “నీవు హేమహస్తిని 
ఎక్కివస్తే నా కుమార్తెను పొందగలవు” అని చెప్పు, వాడు చేతులారా తన ఏనుగును కోసి, దాని దంతాలు 
మనకిచ్చాడు. ఇక ఎక్కడిది కనకగజం? కనుక అది లేనందున సిగ్గుతో మరి రాలేడు”. ఈ విధంగా 
ప్రధానామాత్యుడు చెప్పిన యుక్తితో రాజు మరుసటినాడు వచ్చిన గృహపతి కుమారునికి ఆ మాటలే 


చెప్పాడు. 


హస్తకావదానం 203 


కుమారుడు ఇంటికి తిరిగివెళ్ళిన వివాహోచిత మంగళాలతో పరిజనం వెంటరాగా, బంగారు 
ఏనుగు నెక్కి రాచనగరుకు వచ్చాడు. వస్తున్న అతనిని రాజు చూచి, అత్యాళ్ళర్యకరమైన ఐశ్వర్యం చూచి 
అతడు పుణ్యవంతులలో పుణ్యవంతుడని అనుకున్నాడు. పిదప తను కూడ కౌతుకంతో ఆ 
స్వర్థమతంగజాన్ని ఇంద్రుడు సుమేరుపర్వతం అధిరోహించినట్టు అధిరోహించాడు. రాజు ఎక్కినప్పుడు 
ఆ ఏనుగు ముందుకు కదలలేదు. గృహపతికుమారుడు ఎక్కి కూర్చోగానే, ముందుకు సాగింది. ఆ 
ప్రభావంతో రాజు విస్మితుడై అతడు దేవాంశుడేగాని, మరొకడు కాడని నిశ్చయించి, ధన్యుణ్నయానని 
సంతృప్తితో స్మరలక్ష్మివంటి తన కన్యను ఇచ్చి వెండ్లి చేశాడు. రాజు కన్యారత్నంతో ఆ పురుషోత్తముణ్న 
అర్చించి, హర్షోత్సవంతో సుధా సముద్రంవలె ప్రకాశించాడు. 

పిదప గృహపతికుమారుడు భార్యతో స్వగృహానికి వెళ్ళగా, మన్మథుడు విల్హు ఎక్కువెట్టిన (శ్రమ 
ఫలించింది. భోగ్నార్లమైన నవ వయస్సులో, నవకాంతా సమాగమంలో అతనికి ఎల్లప్పుడూ నవనవోత్సవమే 
అయింది, 
సేనజిత్తు తన అల్లుని పుణ్య ప్రభావం చూచి ఇలా 


ఇలా ఉండగా ఒకానొకప్పుడు ప్ర J i 
ఆలోచించాడు. “ఆహా! ఈ కుమారుడి ప్రభావం దివ్యమైందిగా కనిపిస్తుంది. సామాన్య పుణ్యాల పరిపాకం 


కాదిది. లక్ష్మికి నివాసమైన కులం, చంద్రుని మదమణచే రూపలహరి, సుభాముభవయోగ్యమైన వయస్సు, 
భూషణప్రాయాలైన గుణాలు, పుణ్యోద్యానంలో పూచిన పూలవంటి యశస్సు- ఇవన్నీ పాక 
విభవమో ?” ఈ విధంగా ఆలోచించి, కుతూహలంతో సర్వజ్ఞుడైన res దర్శించి తెలుసుకుందామని 
నిశ్చయించి అల్లుడు, కుమార్తె, మంత్రులు వెంటరాగా భగవానుని సన్నిధికి వెళ్ళాడు. జేతవనం 

నడిచి వెళ్ళి భగవానుని దర్శించాడు. అతనికి పాదవందనం చేసి, 


కనిపించగానే నరపతి వాహనం నుంచి దిగి, ( 
కుమారెను జామాతను చేరు చెప్పి పరిచయం చేశాడు. అందరూ (ప్రణామాలు చేసి, నతవుస్తకులై 


కూర్చోగా, రాజు కృతాంజలి అయి సర్వజ్ఞుణ్నీ ఇలా వను లాన్‌ శ్రేష్టుడైన, 
గుణగణోవీతుడైన ఈ కుమారుడు హేమగజమెకి గై వచ్చాడు. ఎ పూర్వజన్మ wu దీనికి కారణం? నా 
కుమార్తె స. ఈ చీవరకన్య స్స్‌ పుణ్యప్రభావం వ్ల ఇతనికి భార్య అయింది? 

ఈ విధంగా (ప్రశ్నించగా, సర్వవేత్త అయిన సుగతుడు “భూపతీ! ees ఐశ్వర్యాలు 
పూర్వజన్మ పుణ్యంతో కలుగుతాయి. ప్రపంచంలో re) wars Cees 
అద్భుతంగాను, స్పృహణీయంగాను ఉరదేదాంతో pre | పూర్వం వ ఆనే 
సుగతుడు ప్రజలపై కృపతో బంధుమంతుడనే రాజు పట్టణం గ క సుష yl sul కచోట ఒక 
బాలుడు ఒక హత కర్ర ఏనుగుతో ఆడుకుంటూ, ఆ దారిని వస్తున్న ౪. చారు. అతడు కాచిన 
బంగారురంగు దేహకాంతితో, కరుణాస్నిర్రమైన పుల్రపద్మదళాకారల్‌ చనాల వెలిగిపోతున్నాడు. వారిద్దరూ 
భక్తిరసంతో ముఖాలు రంజిల్లగా, ఆట ఏనుగును అతనికి pn చేతులు కట్టుకుని నిలబడ్డారు. 
భగవానుడు వారి మనోరథం (గ్రహించి ఈ కర్ర ఏనుగు కాళ్ళను స క. వారిని సమ్యక్చిత్తప్రసాద 
దృష్టితో చూచాడు. ఆ బాలబాలికలిద్దరూ “ఇద్దరం వెళ్చాడాల్‌ అని పరస్పరం స్టజేధానం చేశారు, 
“కులప్రభావ విభవాలతో నాకు ఉచితమైన జన్మ కలుగ! నాకు ఇంగురు ఎస hs కాని అని వాంఛ 
కలిగింది. భగవానుని శరీరంపైని సుందర చీవరాలను చూచి ఆ బాలిక నాకు పుట్టుకతోనే శరీరంపై 


204 అవదాన కల్పలత 


చీవరాలు కలగాలి" అని భావించుకొంది. ఆ ప్రణిధానంతోనే ఆ బాలుడిప్పుడు హస్తక కుమారుడుగా 
జన్మించాడు. ఈ చీవరకన్య కూడా దేహంతోనే సహజంగా పుట్టిన చీవరం కలదిగా జన్మించింది.” 
సుగతుడు చెప్పిన ఈ వృత్తాంతం ఆశ్చర్యంతో విని రాజు ముకుటతటంతో ఆయన పాదాలు 
తాకి నగరానికి వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళి పోయిన పిదప కుమారుడు పరిశుద్ద మనస్సుతో భగవానుడు 
ప్రవచించే ధర్మాన్ని విన్నాడు. తర్వాత ఆ దంపతులు వైరాగ్యం కలిగి సంసారవాసనలు క్షీణించగా, 
ప్రవ్రజ్యతో క్షేశాలు పోగొట్టుకొని శుద్దమైన బోధిని పొందారు. 
కుశలభాజనులైన మానవులను వితతసుకృత పుణ్యయోగం వల్ల ధర్మార్థకామసంపద సిద్దిస్తుంది. 
వారు అభిమతమైన తత్సలం అనుభవించి, అంతంలో ఘనరహితమైన గగనకాంతిగల శాంతిని పాందుతారు. 


ఇది కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో హస్తకావదానమనే నలభైఎనిమిదవ పర్తవం 


50. దశకర్శప్టుత్యవ దానం 


లీలగా వెల్లివిరిసే తమ ప్రభావంతో అద్భుత పరంపరలు సృష్టించేవారూ, సత్త్వోత్సాహాలకు 
న సహజ విమల విజ్ఞానంతో ప్రకాశించే మనస్సు కలవారూ అయినా, సముద్రాలు 


పుట్టనిల్హgయినవారూ, తమ 
మూ, కర్మావళీ సంయుక్తమూ అయిన విధాతృనృపతి వ్రాసిన వ్రాతల 


కుటిలమైన వేలను దాటనట్ట్లే, కుటిల 
మీరలేరు. చిత్రం కదూ! 

శ్రావస్తీ నగరంలో ఇతరుల ప్రేరణం వల్ల తమ దుళ్ళరితాలతో బుద్దభగవానుని కీర్తికి కళంకం 
ఆపాదించడానికి పూనుకున్న తీర్ణకుల స్రీలు నిట్టనిలువునా నరకంలో పడిపోయారు. 

పిదప కొంతకాలానికి బుద్దుడు అనవతప్తమనే సరోవరంలో విశ్రమించాడు. ఆ సరోవరం 
పుణ్యనదుల విమల జలాలతో నిండినది; రత్న స్తోపానాలతో ప్రకాశించేది. ఆ సరోవరంలోని బంగారు 
తామరల పుప్పాడితో కనులు మబ్బుకప్పీ తుమ్మెదలు 

ఆ సరోవరంలో భగవానుడొకనాడు రత్నపద్మాసీనుడై భిక్షుసంఘ యన. సర్వజ్ఞుడు గనుక 
కర్మతంత్రం అవిలంఘ్యమన్ను విషయం ఉపన్యసిస్తూ, తేన కర్మప్లుతి వైచిత్రం వివరింపదొడగినాడు. ఆ 


పన్యసి 
శ లేకపోవడం చూచి అతనిని పిలుచుకొని రమ్మని 
సమయంలో భక్తవత్సలుడైన ఆయన శారిపుత్రుడు అక్క గ్ర 
మౌద్గల్యాయనుని ఆజ్ఞాపించాడు. 


రుంకారాలు చేసేవి. 


జ రిపు(తుడు గృధ్రకూటాచలా శ్రముంల్‌ ల్‌ న క. జకం 
అప్పుడు శారిపు ( “దువేళతోను కుట్టగలడు గనుక ఆలస్యమౌతుందని శారిపు క్రుని 

కుడుతున్నాడు. మౌద్గల్యాయనుడు ఐదువెళ్ల సై 
గ్లల్మౌ గా రా. భగవానుడు అనవతప్త సరోవరంలో భిక్షువులకు 


బొంతను తనే తరగా క్య$నేసి, “శోరిపుత్ర! త్వర 

కర్మోపదేశ కష. ప్ర త్‌ో, చూచుకొంటూ ఆలస్యం చేశావంటే నా ప్రభావంతో నిన్ను ఉన్నదున్నట్టు 
౦ స్ట i 

తీసుకొని వ. నా బలం చూసుకో" అన్నాడు. శారిపుత్రుడు ఆ మాట విని, నేనున్న కొండను 


నమా పుడు నీ బలమేమిటో నాకు తెలుస్తుంది" అని తన శరీరాన్ని గృధ్రకూటాచల శిఖరానికి 
re త గు. మౌద్గల్యాయనుడు సరేనంటూ ఆ పర్వత శిఖరాన్ని పట్టుకొని లాగాడు; 
a కట్టా గా 6 by ర్వతం ఎక్కడ కూలిపోతుందో అని భయపడి శారిపుత్రుడు తన 
అట [లం అ 
కయ. ని మేరుపర్వతానికి కట్టివేశాడు. మౌద్గల్యాయనుడు దానిని కూడా పట్టి లాగాడు. 
hia దా pry భగవానుడు ఆసీనుడైన బంగారు తామరపూవు రత్నాలతూడుకు 
Ben ల్‌ wes కదిలించడానికి సాధ్యం కాకపోయింది. (ప్రభావ ప్రదర్శనంలో 
Ws త స మౌదల్యాయనుడు భగవానుని సన్నిధి చేరాడు. అంతకుముందే శారిపుత్రుడూ 
షా ae 1. ద్దరి మాహాల్మే స్పర్షలో క్షోభించిపోయిన నందోపనందకులనే నాగసర్భాలు భయంతో 
రాడు. వీరి 


206 అవదాన కల్పలత 


పాతాళం నుంచి వెడలివచ్చి భగవానునికి నమస్కరించాయి. విజయి అయిన శారిపుత్రుని ప్రభావానికి 
కారణ మేమిటని భిక్షువులడుగగా, జ్ఞానలోచనుడైన భగవానుడు ఇలా చెప్పాడు: 


“పూర్వం వారాణసిలో శంఖలిఖితులనే బుషులుండేవారు. వారికి వర్షం కురుస్తుందని, కురవదని 
వివాదం జరిగి సంఘర్షణ ఏర్పడింది. ఒకమారు శంఖుని పాదాలు లిఖితుని జటాజూటానికి తగిలాయి. 
అతడు వుహాక్రోధంతో “సూర్యదయుం కాగానే నీ తల పగలనీ!” అని శంఖునికి శాపమిచ్చాడు. 
శంఖుడన్నాడు గదా “నా మాట నిజమయితే సూర్యోదయమే కాదు" అని. శంఖుని శాపం వల్ల జగత్తు 
అంధకార బంధురమయింది. తర్వాత లిఖితుడు మట్టితో శంఖుని శిరస్సు చేసి వంద వ్రయ్యలు చేశాడు. 
అప్పుడు సూర్యోదయమైంది. ఆ శంఖుడే మౌద్గల్యాయనుడుగాను, వానిని జయించిన లిఖితుడు 
శారిపుత్రుడుగాను జన్మాంతరంలో పుట్టారు.” 


సర్వజ్ఞుడు వారిరువురి ప్రాక్తన వృత్తాంతం తెలుపగా, అక్కడ చేరిన భిక్షువులు కర్మతం్ర 
వైచిత్రాన్ని గురించి వురల (ప్రశ్నించారు ఈ విధంగా: “భగవన్‌! కర్మలనుంచి మోసులెత్తిన ఈ 
అద్భుతమేమిటి? జ్ఞానముయులైన మీ శరీరాన్ని అది స్పృశిస్తున్నదే? రాయి ఎడువుకొని మీ కాలి 
బొటనవ్రేలు పుండు కావడమేమిటి? తుమ్మముల్లు తొక్కి మీ పాదం రక్తం చిందడమేమేటి? భిక్షను 
పొందక శూన్యపాత్రంతో ఎందుకు తిరిగి రావలసివచ్చింది? ఆ సుందరి అయిన సన్యాసిని మీ పైన 
అపవాదం వేయడమేమిటి? వంచా అనే వేశ్య ఎందుకు నేరం మోపింది? మీరెందుకు కొర్రలు, యవలు 
భుజించవలసివచ్చింది? ఆరు సంవత్సరాలు మీరు దుష్కర కర్మ ఎందుకు చేయవలసివచ్చింది? మీ 


దేహానికి ప్రస 
నికి ప్రస్కందివ్యాధి ఎందుకు తగిలింది? శాక్యకులక్షయం కలుగగా మీకు తలనొప్పి ఎందుకు 


పుట్టింది? మీ దివ్య తనువుకు వాయుళూలవల్ల అలసట ఎందుకు కలిగింది?" 
| ఈ ఐధంగా వారు ప్రల్నించగా, భగవానుడు వుందహాసంతో ఈ విధంగా అన్నాడు. 
కర్మతంతువు అనవచ్చిన్నమైంది. దాని వైచిత్రం వినండి. కర్మబంధాలు సంసిద్దులుగా ఉన్న ఉత్తమ 
భృత్యులవలె మనం వెళ్ణుతూవుంటే వెంట వస్తాయి. నిలబడితే ముందు వచ్చి నిలబడుతాయి. గహనమైన 
అరణ్యాలలో చొరబడుతాయి. దిక్కులలో సంచరిస్తాయి. సముద్రాన్ని దాటుతాయి. పర్వతేంద్రాలను 
ఎక్కుతాయి. ఇంద్రలోకాన్ని ఆక్రమించుకొని ముందుకు సాగుతాయి. లోకవిషయంకాని పాతాళాన్ని 
ప్రవేశిస్తాయి. కాలతరంగాలకువలె వీటికి జనులను వెన్నాడడంలో అడ్డము ఆక ఏమీ లేదు కర్మలత అతి 
దీర్హమైనది. పాత పండ్లతో ఎప్పుడూ నిత్య నూతనంగా కనిపిస్తూ, ఆశ్చర్యం కొలుపుతూ మనను 
ape నిశ్చలంగా మనతోనే ఉంటుంది. లాగితే చుట్టుకుంటుంది. కుశల కర్మలతో దానిని విడదీసి 
చిలి, కత్తిరించి, ముక్కలుముక్కలు చేసి రాచినా నశించదు. సుందరుడైన చంద్రుడు దేహంలో కళంకమనే 
షం ధరించడమూ, క్రూరాకారమైన కృష్ణసర్పం మిరిమిట్టు గొలిపే మణిని ధరించడమూ ప్రాణుల 
చిత్రచరిత్రాన్ని నానారూపాలతో ప్రపంచానికి తెలియజేసే కర్మసూత్రం వల్లనే. ఈ కర్మసూత్రం 
చిత్రవిచిత్రమైన పరిణామం గలది." పిదప సర ం 
పు 3 ఏజ్షుడు కర్మసంతానం ప్రపంచిసూ పూర? చరితం 
చెప్పసాగినాడు. స మ é మ 
పూర్వం కర్పటమనే నగరంలో ఖర్వటుడనే గృహపతి ఉండేవాడు. అతనికి అప్రమేయంగా ధనం 
ఉండేది. భార్యలు, పిల్లలూ పలువురు ఉండేవారు. అతనికి సవతి తమ్ముడొకడుండేవాడు. వాని పేరు 
ముగ్గుడు. వాడింకా పసివాడు కావడం వల్ల ఖర్వటుడు అతనిని వాత్సల్యంతో కాపాడేవాడు. 


దశకర్మప్లుత్యవదానం 207 


ఆ గృహపతి భార్యలలో కాలిక అనే ఆమె అతనికి చాల ప్రియమైనది. ఆమె చాల కుటిలబుద్ది 
గలది. ఒకనాడు అతనితో గృహవ్యవహారాలు మాట్టుడుతున్న సందర్భంలో ఇలా అన్నది. “ఆర్యపుట్రా, 
మీరు చాల సరళస్వభావం కలవారు. కనుకనే పారపాటు చేస్తున్నారు. సహోదరుడుకాని తమ్ముణ్ని 
వ్యామోహంతో ఇంట్లో వెట్టుకొని విషవృక్షంవలె వెంచుతున్నారు. అతడేమో ఒంటరి. వ్యయం లేనివాడు. 
మీరు బహుపుత్రవంతులు. వ్యయభారం పొచ్చుగా గలవారు. కనుక, అతడు అవఘ్యమైన మీ ఆస్తినుంచి 
అర్హభాగాన్ని చట్టం ప్రకారమే పుచ్చుకొంటాడు. ఘోరవ్యాధికి వధమే ప్రధానాషధమన్నట్టు వీనికి కూడా 
వధించడవే వుందు. బంధునాశం కన్నా ధననాశం మానవులకు దుస్ఫహమైనది. గంభీరమైన 


a ( అ టిది.” 
ఆయవ్యయాలున్న వెద్ద సంసారులకు ఆపదలు రావడం ఏనుగు పడిపోవడం వం 


ఖర్వటుడు ఆమె క్రూరమైన మాటలకు మనస్సు విచలితమైపోగా, పపము వశుడై ఆమైనో 
ప్రణయంతో ఇలా అన్నాడు. “ప్రియే! నీవు చెప్పినది హితవే. కాని, పనన మహాపాతకం. బాహిరమైన 
ధనం కోసం ఎవరు సహజమైన అంగాన్ని నరుక్కుంటాడు? ధనసంపాదన సమర్ధులైనవారికి ధనం కోసం 
పాపచింత చేయడం తయ క్షణంలో డబ్బులు కూడతాయి. ఎంత కాపాడినా క్షణంలో నశించిన్నీ 
పోతాయి. కర్మతరంగాల సంరంభ సంక్షోభంతో సంపదలు కొండవాగులవలె గలగలలాడుతూ పోతాయి. 
ఎవరు వారించగలరు? కనుక, భ్రాతృద్రోహానికి నా మనస్సు ఒప్పడం లేదు. విత్తనాశమైతే, మరొక 


బ్రతుకుతెరువుంది. వృత్తనాశమైతే గతి ఏమిటి? 

ఆ గృహపతి ఈ విధంగా అన్న ప్పటికీ కాలిక వెక్కుయుక్తులు. చిదర్శనాలు చూసీ నెమ్మదగా తన 
భర్త మనస్సును పాతకాభిముఖంగా చేసింది. ఎంతో స్నేహంతో శిరోరుహాలను పెంచినట్టు పెంచిన 
సోదరులను క్రూరులైన స్త్రీలు కురధారలవలె వెంటనే న వ. వడ్రమైన మతి 
మోహావిస్థులను క్రూరమైన పనులలో ప్రవర్తింపజేయంలో పట్టుదల వర | వై పతితులను 
చేసుంది. సిరికి లొంగిపోయినవారికి వినతి (వినయం), త్రిరికు లొంగిపోయినవారికి మతి ఎక్కడివి? 
ఇరువురూ బంధుమిత్రులకు దూరమౌతారు. స్వసుఖంతో మనస్సులను మొద్దు నానా పిదప 
ఆ గృహపతి పూలు కోసుకొని వద్దామనే సాకుతో తన సవతితమ్ముని విజనమైన వనానికి పిలుచుకొని వెళి 


9 

అతని కూయిని ఎవ్వరూ వినకుండా బండరాతితో కొట్టి చంపివేశాడు. 

తిని నేనే. పూర్వజన్మలలో ఆ పాపం అనుభవించాను; ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. 
ఆ గృహప ఇ 

దతాఖ్యుడనే వ్యాపారి ఉండేవాడు. అతడు రత్న ద్వీపానికి ఓడలో వెల్లి ఓడనిండా 
. పూర్వం య. టు అనుకూలంగా ఉండడం వల్ల రత్నద్వీపం నుంచి స్వదేశానికి బయలు 
ళు వేసుకొని, సన సరకులన్నీ పోగొట్టుకొని, నష్టపడి అర్థదత్తుని ఆశ్రయించి అతని ఓడ 
రాడు. రెండవ ల క్రి మనసులో ద్వేషం, అసూయ రగులుతున్నాయి. కనుక ప్రచ్చన్నంగా ఓడకు 
ఎక్కాడు. కాని అ ర్థదత్తుడది చూచి వెక్కుసార్జు అతనిని నివారించాడు. అయినా, 


డు. అ 

ఆతం anes పాప ప్రయత్నం మానుకోలేదు. అది చూచి అర్దదత్తుడు కోపంతో ఆ 
0 ఆ 

a మోహితుణ్ని గట్టిగా కొట్టాడు. అతడు ప్రాణాలు కోల్పోయాడు. 


208 అవదాన కల్పలత 


ఆ అర్ధదత్తుణ్ని నేనే. ఇతర జన్మలలో ఆ బెహారి హత్యాపాపం అనుభవించాను. అది ఇంకా 
శేషించింది. ఆ శేషమే కాలికి తుమ్మముల్టు గుచ్చుకొని దెబ్బతగలడం. 


పూర్వం ఉపారిస్టుడనే ప్రత్యేకబుద్దుడు, దయార్ర బుద్ది ఉండేవాడు. ఆయన ఒకనాడు భిక్షాపా త్ర 
చేతబట్టుకొని, భిక్షకోసం కామనగరానికి వచ్చాడు. త్వరలోనే అతని భిక్షాపాత్ర నిండిపోయింది. అది 


చూచి చపలకుడనే యువకుడొకడు ద్వేషకలుషితబుద్దితో ఆ సంపూర్ణ భిక్షాపాత్రను చేతితో కొ ట్రే కింద 
పడవేశాడు. 


ఆ చపలుణ్న నేనే. ఆ ప్రత్యేకబుద్దుని నోటిద 


గ్గరి తిండిని పడగొట్టిన పాపఫలాన్ని పెక్కు 
జన్మలలో అనుభవించినా, ఇంకా మిగిలి ఉండడం వల్ల 


శూన్యమైన భిక్షాపా త్ర కలవాణ్ని అయాను. 

పూర్వం వశిష్టుడనేవాడు ఉండేవాడు. వాడు చిత 
పొందాడు. అతనికి ప్రజలే ప్రశమారామంలో విహారం నిర్మిం 
తమ్ముడు భారద్వాజుడనే సన్యాసి 


ప్రసాదం కలవాడు. అందువల్ల అక్హత్వం 


రద్వాజుడు కి - 
భారద్వాజుడు అన్నను ద్వేషించడం మానలేదు. దుర్తనుడు ఉపకారాలతో గాని, ప్రీతితోగాని సౌజన్యం 
పొందలేడు. 


ఆమెకిచ్చి సత్కరించి, ఇలా అన్నాడు: “ఓ సుందరీ! ఈ వస్త్ర 
అని ప్రల్నిస్తే వశిష్టులవారిచ్చారు అని చెబుతూ ఉండు” అని. ఆప 
ఖాఠతవ్వాజుడం ఆదేశించిన టే చేసింది. దానివల్ల జనానికి 
అనుమానించడం ప్రారంభమైంది. శీలం చెడిందనే అపవా 
. ల క్రి ప్రజలు అతనిని 
పూజించడం మానుకున్నారు. దానినతడు సంహించక విహారం వదలి 
గొప్పవారు ప్రజలను తమవై గౌరవభావం చెడిందంటే భయపడుతారుగ 
ఆ భారద్యాజుణ్న నేనే. ఆర్యుడైన వశిష్టునిపై నీలాపనింద 
అన్యజన్మలలో అనుభవించి, తచ్చేషం వర్త నిరాధారంగానే సుందరి న 


దా! 


లు వేయడం వల్ల కలిగిన పాపం 
న్ను తపవాదం పాలు చేసింది. 
పూర్వం వారాణసిలో పంచాభిధానుడైన ముని ఉండేవాడు. అతడు మహాధీశాలి. నేనప్పుడు ఒక 


బ్రావ్మాణకుటుంబంలో పుట్టాను. ఆ మునికీర్తి సహించక నేను వెక్కు అపవాదాలత్రో కీర్తిని నాశనం చేశాను 
పూర్వం వారాణసిలో కుసుమధన్వుని కీర్తిపతాకవలె సుందరి అయిన “భది అనే ఒక వేశ్య 
ఉండేది. ఒకమారు ఆ వేశ్యను కుటిలమతి అయిన మృణాళుడనే విటుడు చూచి రాత్రి భోగించడానికి 
వస్తానని చెప్పి వస్త్రభూషణాదులు పంపాడు. 
తరలరాగ అయిన సంధ్యతో సంగమించడానికో అన్నట్టు దివాకరుడు గగనాంగణంలో 
వ్రేలాడుతుండగా, భద్ర తన భవనానికి వెళ్ళి లావణ్యాభరణురాలైనప్పటికీ మరల అలంకరించుకొంది. 


దశకర్మపుత్యవదానం 209 


ల్ల ని గనుక తన అలంకరణ 
కాళ్ళకు లత్తుక; మెడలో ముత్యాలదండ; అద్దం ముందు ముఖం - ఆమె కార్యాద్ది _ 
ప్రక్రియచేతనే వేశ్యా చరితం యథార్థం చేసింది- ఒకరికి కాళ్ళు; మరొకరికి కంఠం; ఇంకొకరికి ముఖం 
అప్పజుప్పిందన్నమాట. కంఠంలో ఒకటి; ముఖంలో ఒకటి; హృదయంలో టా స. 
Ow: 
ప్రలోభింప జేయడమనే తన కర్తవ్యమే మూర్తీభవించినట్టున్న, విచిత్రమైన ఆభ shi 
శరీరానికి గంధం అలదుకొంది. ధూపంతో తన శరీరాన్ని వాసితం చేసింది. అప్పుడా కట్లు క 
ంచిన 
కమ్ముతున్న సంధ్యవలె కనిపించింది. ఆమె విలాసంగా ఫాలతలంలో వెట్టుకొన్న చేర్చుక్క మూర్తిభని 
మన్మథుని కీర్తి అయి ప్రథమ చంద్ర రేఖవలె అందాలు చిందింది. 
స నే దాసి తొందరగా వచ్చి, “దేవీ! వాకిటో ఒక 
ఇలా ఆమె సిద్దంగా ఉండగా, వుకరిక అన దా న్‌ 


తో నికి ఉబలాటపడుతున్నాడు. ఐదువందల 
న . మీతో కలుసుకొనడా 3 
వయువకుడు వేచి ఉన్నాడు ) నిసిరివేసి, ఇటువచ్చి, అటుపోతాడు. నిధే స్వయంగా నీ 


గతవల్ల ఎక్కువ కాలం ఉండనివాడు, 
డు, కార్యంతర వ్య(గ్గతఐర్తి 

యింటికి వచ్చింది. హెచ్చుగా డబ్బిచ్చేవా  అన్సది. ఆ మాటలు భద 
క ఓర్సుకలవాడు అయిన సరసుడు ఎక్కడ doe es ప. 

| సలాడి నవ్వుతూ అన్నం: 
విని, క్ష x క్షిణాలోభాల మధ్య ఊగిసలా 
త్త ne peal సలువగానే వెంటనే చేతులెత్తుకొని ఎలా వెళ్లను? వేశ్యలు కల్ణుదుకాణంలాగ 
స పి 
ము య. అ కోప్రణనా. ముండు ఏజకు కోతుతాడో ఆరా ౯6! (వేశ్యలకు) స్వామి. ఈ 
అందుబాటు త్‌?” 


క్రి మా (తమే ము ల డ్‌ నన్ను | 9 తన్ని ఉదయం 
౯ నే విలుచుక్‌ నా డు. ఎక్కువ మాటలెందుకు ల 
. ఎ మనమెప్తుడూ నవనవ తా ంతోనే ఉంటాము గదా!” నవనవానె ఏదాసక్ట అయిన ఆ కు(దురాలైన 
| “ ణ్‌ తిరిగి 
క్‌ల్టు తాగిన ( | ం వదలుక్‌ ంటే 


పారులకున్నూ ఎక్కుూవ బేరం భాగ్యం వల్ల కలుగుతుంది. వచ్చినవాణ్ని 
ఉదయం రాడు, వేశ్యలకున్నూ, వ్యా టు ఓకల్నే, అటు ఒకణ్ని, ఆర ర కా 


వదలుకోవడమూ? వేశ్యలు సూరత hay jas సంతోషించదు; ధనానికే సంతోషిస్తుంది; 
కొ 
ఏరుకు డాలి. వేళ్య ధర్మాన, a యిని. పలువురి సంగమంతో 
= pias విద్యవలె వేళ్ళ ఎల్లప్పుడూ బహు ధ్రణి స్‌ అ 
పసన్నురాలవుతుంది. యా తగ స్‌ మీదుమికి కాలి అందరికీ అభ్యర్థబయురాలవుతుంది. 
వేశ్య అశుచి కాదు; దాని వ్రతం jean వుండేవాళ్లూ- వీరితో వేశ్య రాజుల అట పటటా 
వెళ్లేవాళ్లు, వచ్చేవాళ్లు, వాకిట్లో కొ త రిక్రులైనవారు ఇంట్లో ఉండడంకన్నా దుర్భాగ్యం పణ్యకామినికి 
న os లః _ a 
వ్యాపారస్తుని శూన్యమైన pe a దున ఒంటరిగా పడుకొన్న దురదృ్నష్టనంతురాలైన త ఉదయం 
మరొకటి ఏముంది? క. యింటి తలుపులు తట్టి విరగ్గొట్టారని మాక్‌ 
కా కులు ల వదలుకొనే వేళలు పూల 
మ ననన a న ఎదురు తెన్నులు చూలూ: హం లాల ఏదో వ. 
ఎద బేరం వస్తుం శ వాడిపోతారు.. ఇతడు - ఈ నవ 

దుకాణంలోని పూలలాగ త aa కార్యాంతరం ఉన్నవాడు; ఎక్కువ ధనమిచ్చేవాడు. ఇలా వచ్చి 
కొంచెంసేపు నీతో గడుపుదామ : 


ంది? డబ్బు తీసుకో. 
అలా వెళ్లిపోతాడు. నీకేమి ఇబ్బి దనలేకపోయి, లోబడింది. వేశ్యలకు లోభం సహజస్వభావం; 
ద్రకొ ; 


దాసి హితవాక్కులను ఖ్‌ ద్ర "నే నింకా సరిగా అలంకరించుకోలేదు. కనుక క్షమించవలసింది. 
జనరంజనమే జాచిత్యం. తర్వాలే భ్‌ 


కార్దాపణాలు (కార్సపణం= ఒక వెండినాణెం 


210 అవదాన కల్పలత 


క్షణం అక్కడే ఆగవలసింది” అని మృణాళునికి దాసితో వార్త పంపింది. పిదప బహువిత్తదాయి, కామి 
అయిన సుందరకుడనే ఆ నవయువకునితో క్షణం సేపు క్రీడించింది. ఆ క్షణంలోనే అతడు ఆమెను 
ఏనుగు పద్మినిని అనుభవించి కలచివేసినట్టు కలచివేశాడు. ఆమె అతని దంతచ్చేదాలతో నలిగిన పెదవి 
గలదై, నిర్ణయాలింగనాలతో వసివాడిన దేహం కలదై నలిపి వేసిన పూలదండలాగ అయింది. అతడు 
వెళ్ళిన తర్వాత, మరల కొత్తగా అలంకరించుకొని, మృణాళునికి ఒక చెలికత్తెతో కబురు పంపించింది- 
త్వరలో రావలసిందని. ఆ చెలికత్తె భద్రపై ఇదివరకే కోపంతో ఉంది. ఇదే సవుయవుని ఆమెపై 
మృణాళునికి కొండేలు చెప్పి, సుందరకుని వృత్తాంతం తెలియజేసింది. దానికి మృణాళుడు కోపోద్దీపితుడై, 
కోపం మనస్సులోనే అణచుకొని, భద్రను తన యింటికే రమ్మని వర్తమానం పంపాడు. 


భద్ర పుష్ప సౌరభాలతో ఆకర్థించబడే భృంగిలాగ మృణాళుని సందేశం విని అతని ఉద్యానవనానికి 
వెళ్ళింది. వచ్చిన ఆమెను చూచి, రాగద్వేపనిషోత్క టమైన సంసారమే రూపుగొన్నట్టున్న మృణాళుడు 
చిత్తవికారం పొందాడు. “ఈ చపలురాలు నాకోసం కల్పించుకొన్న అలంకారాన్ని లోభంతో మరొకరి 
ఉపభోగానికి పాల్పడజోసింది. దీని రొమ్ముమీద వంకర నఖక్షత రేఖలు దీని కుటిల చరిత్రను 
ప్రకటిస్తున్నాయి. విటుల ఉచ్చిష్టంతో దీని అధరపల్లవకాంతి తరిగింది. ముఖం వాడిపోయింది. 
భుజంగిలాగ ఇది నాకు సర్వాంగవిషమే ఇస్తున్నది" అని క్షణమాత్రం ఆలోచించి, కోపంతో వె (రెత్తి 
పోయాడు. పాగలాగ కనుబొమముడి ముఖాన్ని కప్పి భయంకరం చేసాడు. దానిని చూచి భద్ర భయంతో 
కొయ్యబారిపోయింది. “బహు సంగతరైన వేశ్య మొదట మరొకరినుంచి విత్తం స్వీకరిస్తుందా? నాకోసం 
వేసుకొన్న ఈ వేపనుంతా స్వేదకణావశేషంగా చేశావు” అని గద్దించాడు. భద్ర ఏమీ సమాధానం చెప్పక 
గడగడలాడింది. “ఈ బాల అబల, అవధ్య, ప్రసన్నుడవు కమ్ము. రక్షింపుము" అని ఆమె' కదలుతున్న 
మొలనూలి చిరుగంటల సవ్వడి అతన్ని వేడుకుంటున్నట్టు అనిపించింది. వంగిన లతలు కూడా తమ 
పల్లవహస్తాలతో, తుమ్మెదల రుంకారంతో అతనిని దయ చూపుమని వేడుకుంటున్నట్టు అనిపించింది. 
అయినా ఘారాకృతి అయిన వ్యాఘ్రం నిరయగా భయంతో కుంచించుకొనిపోయిన కురంగిని చ 
ఆ క్రూరుడు భయకాతరాక్షి అయిన భద్రను హత్య చేసి, రక్తాక్తమైన ఖడ్గంతో 
వెళ్ళిపోయాడు. క్రోధంతో కనులు గప్పినవారికి, నిష్కరుణమైన చేష్టలు గలవారి 


ంపేటట్టు 
సహా అక్కడినుంచి త్వరగా 
కి అకృత్యమన్నది ఏముంది? 
ఇంతలో దాసి “ఈ పాపిస్టివాడు, మృణాళుడు నిర్జన ప్రదేశానికి భద్రను పిలుపించుకొని 
చంపివేశాడో!” అని గోల పెట్టసాగింది. ఆ గోలకు జనం మూగసాగింది. అది చూచి మృణాళుడు 
సురుచి అనె ప్రత్యేకబుద్దుడు నివసించే అడివిలోకి పరుగెత్తాడు. జనం తరుముతూ వెంటబడింది. 
మృణాళుడు రత్తం అంటిన తన చేతి కత్తిని సురుచి ముందు పడేసి జనంలో కలిసిపోయాడు. జనం 
ఎదురుగ్గా సాక్ష్యం కనిపిస్తూ ఉండడం వళ్ల ఏ పాపము ఎరుగనివాడైన ప్రత్యేబుద్దుని వెంటనే పట్టుకొని, 
రాజు ఎదుట పెట్టారు. రాజు అతనిని వధించ వలసిందని ఆజ్ఞాపించాడు. అతనిని రాజభటులు 
వధ్యభూమికి తీసుకొని వెళుతుండగా, మృణాళునికి పశ్చాత్తాపం కలిగి, తనే ఆ పాపం చేసినట్టు రాజభటుల 
ముందు ఒప్పుకున్నాడు. ఆ మాటలకు రాజు సంగతి సందర్భాలు విచారించి, ప్రత్యేకబుద్దుని కాళ్లవైన పడి 
క్షమాపణ కోరాడు. మృణాళుడు తన దుష్కృత్యానికి తగిన దుస్సహ శిక్షను అనుభవించాడు. 


దశకర్మపఫ్లుత్యవదానం = 


ఆ మృణాళుణ్ని నేనే, వేశ్యను చంపిన ఘోర పాపాన్ని hen నరకాలలోను 
అనుభవించాను. ఇంకా మిగిలి ఉండడం వల్ల తైర్దికులు పంపిన స్త్రి వలన అపవాదు సళ 

బంధుముతి అనే పట్టణంలో పూర్వం విపశ్వి అయిన జినుడు వ. 
ఆయనను పారులు సకల భోగాలతో ఆదరించి భిక్ష యిచ్చేవారు. వ. | చు న 
(బాహ్మణుడుండేవాడు. అతడు విపశ్వికీ జరిగే సత్కారాలు అస! వను వ. sa 
బోధిభిక్షువులు భోగయోగ్యులు కారు. బోడి వెధవల మొగానికి దివ్యాహారమా? ర్రలు, 
దంచి వెట్టండి! అని ప్రజలలో ప్రచారం చేశాడు. 

అ మఠరుడనే బ్రాహ్మణుణ్ని నేనే. బహు జ 

కొర్రలు, యవలు తినవలసి వచ్చింది. 


న్మలు ఆ పాపం అనుభవించి ఆ శేషం వల్ల ఇప్పుడూ 


పూర్వం నేను ఉత్తరుడనే వాడుగా జన్మించినప్పుడు అనా . జేయ 
నిదదింతడల శల కలగిన పాపానికి ఈ జన్మలో ఆరు సంవత్సరాలు దుష్కరకర్మ లసి వచ్చి అ 
మ్ల ౦లో ధనవంతుడనే గృహపతి ఉండేవాడు. అతని కుమారుని పరు 
కలిగింది. తిక్తముఖుడనే వైద్యుడు ధనాశతో అతనికి చికిత్స చేసి 
తు pesos ఆ వైద్యునికి చిల్లిగవ్వయినా ఇవ్వలేదు. మరి కొన్నిసార్లు 
స్వాస్ట్యం కలిగించాడు. కాని అ ps చేశాడు. కాని, తండ్రి 
వ కుమారునికి అస్వాస్ట రం కలిగింది. అప్పుడు కూడా wag వ. క కన్ను 
పణమైనా యివ్వలేదు. తిక్తముఖునికీ ses 
అన్ని మార్లూ ఒక్క పణమై “రోగి చేయి జారిపోయాడు. సరళ హృదయుడైన నన్ను ఈ ధూర్తుడు 
హెచ్చింది. బుసలు న తయన కోక అనే నిధి చేయి దాటిపోయింది. చేదు మందులు 
మోసం చేశాడు గదా! ఇప్పు నయం కాకముందు ఇష్టమే. చికిత్స పొందిన తర్వాత వైద్యుని స్మరణ 
ఇచ్చేవాడైనా వైద్యుడు రోగికి నో అభీష్టసిద్ది పాందిన తర్వాత ధనవంతుడు, ఏరు దాటిన పిదప 
కూడా కంటగింపే; ముఖం చిట్టం నై త వైద్యుడు ఎవరికి కావాలి? వ్యాధిగ్రస్తులు మొదట వైద్యుణ్ని 
నావికుడు, వ్యాధి పూర్తిగా pans ట్‌ . వ్యాధి కుదిరిన తర్వాత వైద్యుని పేరు చెబితే 'పూ' అని 
కాళ్లావేల్చా పడి, ఒట్టు పెట్టుక్‌ని సన్‌ pee న్న జింక, రాజు నుంచి తప్పించుకొన్న దొంగ, వైద్యునినుంచి 
ఉమ్మి వేస్తారు. వేటకాని bos మరల కండ్లపడతారు' అని వింతిస్తూ క్షీణించి పోయేవాడు. 
oes sae ఖ్‌ య. వైద్యుని కోపావేశం వంటిదో అన్నట్టు వ్యాధి వచ్చింది. 


డు గనుక విరుద్దాషధాలు కలిపి పేగులు తెగిపోయే మందు ఇచ్చాడు. 
హూ. 
భాంధులు, పాతకగర్హంలో పడేవారు ఏలాటి 


పూర్వం కర్వటమనే పట్టుణ 


ఇలా ఉండగా శ్రీమంతుని 
వైద్యుడు కడుపులో కోపం వెట్టుకొ'న్నే వా లు అవిశాయి. లో 
అపథ్యమైన మందు తాగడం వ ల్లి రోగి వేవు 
అకార్యం చేయరు? 
ఆ వైద్యుణ్ని 
వ్యాధితో బాధపడుతున్నాను. పలను పట్టుకొన్నారు. వాటిని కోస్తూ వుంటే ఒక చెంబడి 


పెద్ద చే 
వాళ్లు రెండు ం ఎర నేనే. ఆ పాపం పెక్కు జన్మలలో అనుభవించి, ఈ 
పిల్ల | 


వేయి జన్మలలో ఆ పాపం అనుభవించి, ఇప్పటికినీ కర్మశేషంతో ప్రస్కంది 
నేనే. వెయి 


పూర్వం సెంబడి 
అర్య ఆగ శ ఆ 
పిల్లవాడు చాల సంతోపపడ్డాడు 


మ అవదాన కల్పలత 


జన్మలోను కొంత శేషించగా, శాక్యుల వినాశనంతో క్షణం సేపు తలపోటుతో బాధపడ్డాను. 

పూర్వం నేనొక మల్టుడుగా పుట్టి బలాధికుడైన ప్రతి మల్టుణ్నీ ద్వంద్వ యుద్దంలో పడగొట్టి, 
అతని వీపులు రెండు ముక్కలుగా విరిచాను. ఆ పాతకం బహు జన్మలలో అనుభవించి, తచ్చేషంగా 
ఇప్పుడు వీపులో వాతశూలతో క్షణం సేపు బాధపడ్డాను. 

ఈ విధంగా సంబుద్ధిజ్ఞానంకల నాయొక్క శరీరం నిర్జోషమైనప్పటికీ, కర్మపంకావశేష చిహ్నాలైన 
కష్టపు తుంపరలు పడ్డాయి. జనన మరణాల పరంపరతో నిబద్దమై మాలవలె ఉన్న ఈ కర్మసరణి 


విచిత్రమైనది; ప్రణయిని వంటిది. సుఖదుఃఖాలలో అనుభవించి వదలిపెట్టినా, వాసనామాత్రంగా 
ఆసక్తురాలైయే ఉంటుంది. 


ఈ విధంగా భగవానుడు చెప్పిన దానిని భికువులందరూ విని, కర్మవృత్తం అనతి క్రమణీయమని 
భావించారు. - 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో దశకర్మప్థుత్యవదానమనే యాభైయవ షల్లవం 


51. రుక్కవత్యవ దానం 


ఆర్హులను రక్షించాలనే బుద్ది కలిగిన దయా ప్రణయులకూ స్రాణో త్రమణ సమయంలోను దేహం 
పులకాంకితమౌతుంది. తీక్ష్యతర శస్రాల దెబ్బలు లోలాక్షుల కర్గ్ణోత్సలాల దెబ్బలుగా అనిపిస్తాయి. అట్టి 
వారి ఉదారచరితం బాల్యోచితమైన మాటలతో ఎలా చెప్పడం? 

పూర్వం భగవానుడైన బుద్దుడు గుహ్యకాదులను వినీతులను చేసి, ఆ దేశం నుంచి అంత్రర్లితుడై 
మరొక తపోవనానికి వెళ్లాడు. అక్కడ శవీపతి అతని సేవకు వచ్చాడు. ఒకమారు భగవానుని ముఖంలో 
స్మీతచంద్రోదయం కావడం చూచి కారణమేమిటని కుతూహలంతోను, చనువుతోను అడిగాడు. “ఈ 
వనంలో పూర్వం జరిగిన ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల నవ్వు వచ్చింది. అకారణమేమీ కాదు" 
అని భగవానుడు సమాధానం చెప్పీ, ఆ పూర్వ వృత్తాంతం చెప్పడం ద్రారంభించాడు. 
త్రి అనే నగరంలో దానశీలదయలకు పేరుపొందిన రుక్మవతి అనే పౌర ముఖ్యురాలు 
సూతను చూచింది. ఆమె చాల దరిద్రురాలు; ఆకలితో 


తినడానికి పూనుకుంది. అది చూచి రుక్మవతి మనసు కరిగి 
రమందుండే స్నేహం వల్ల పాప కార్యాలలో మతి ప్రవర్తిస్తుంది, 
రావడానికి ఇంటికి వెళ్లానా, ఈమె క్షుత్సరక్షుమ అయి ఈం 
పుత్రుణ్ని చంపీ తినివేస్తుంది. ఇది తప్పుదు. శిశువును తీసుకొని వెళ్లిపోయానా, మనస్సు వికలమై ఆకలి 
కీణేంచి వెంటనే చురజిస్తుందిే ఈ విధంగా ఆల్‌ చించి, ఎటూ తోచక జగత్తును తరింపజేయడానికో 
అన్నట్టు ప్రణిధానం చేసి, నిశ్చల బుద్దితో నిర్ణయానికి వచ్చి, తాను తెచ్చిన కత్తితో తన స్తనద్వయాన్ని కోసి 


యిచ్చి, ఆ బాలింతరాలి ప్రాణం కాపాడింది. 
ఆమె సాహస కృత్యానికి త్రైలోక్యం అ 


ఉత్తలావ 
ఉండేది. ఆమె ఒకమారు ఒక నవప్ర 
అలమటిస్తూ తన కన్న కొడుకునే రాక్షసీవలె 
క్షణకాలం ఆలోచించింది. “అయ్యా! స్వశరీ 
నేను ఈమె కోసం భోజన పదార్థాలు తీసుకొని 


బ్బుర పడింది. ఆమె క్రీర్ణి వ్యాపించింది. అప్పుడు శక్రుడు 


వచ్చి, “అమ్మా! నీవు పాలిండ్లు కోసి దానమిస్తున్నప్పుడు మనోవికారానికికేమైనా గురి nol అట 

ప్రశ్నించాడు. సత్యవాది అయిన ఆమె ఇలా అన్నది: క్తవర్నణల్‌ నాకు కించిత్తు shiny బీహారీ 

కలుగక పోవడమే నిజమైతే నా స్రీత్వమే తొలగిపోవును గాక!” ఈ మాటలను ఆమె అనగానే, స్త్రి రూపం 
పోయి, సర్వలక్షణ సంపన్నమైన పురుష రూపం కలిగింది. 

ci లోఆ ఉత్పలావతీ నగరాధిపతి ఉత్పలాక్షుడు వ్యాధి వల్ల ఆయుస్సు పూర్తి 

ఆ సమయం దిమంతుడు అయిన వృద్దమంట్రులు వెదుకుక్‌ంటూ వచ్చి 


| మం 
అయినవాడై మరణించాడు. లకణజ్హాలు, బుద్ది 
సద్యస్పంప్రాప్త పురుషత్వం గల రుక్మవంతుబ్న అఖభిపేకించారు. రుక్మవంతుడు దినదినాభివృద్ది నందుతున్న 


9 
సంపద గలవాడై, ధర్మమే ధనంగా గలవాడై చిరకాలం రాజ్యం చేసి, తనువు త్యజించాడు. దేహి స్థాయిగా 


వుండేవాడు కాడు గదా! 


214 అవదాన కల్పలత 


మరుసటి జన్మలో రుక్మవంతుడు ఆ నగరంలోనే సత్త్వవరుడనే డ్రెష్టి కుమారుడుగా జన్మించాడు. 
నిష్కపటుడై, బహు జన్మాభ్యస్తవైన దానంలో ఆదరం కలవాడై, సర్వభూతాల దుఃఖాలను 
తొలగించడంలోనే మనస్సు కలవాడై ఉండేవాడు. 


అతడొకసారి పక్షుల పాటును గురించి ఆలోచించసాగాడు. అవి కడుపుకోసం పడే కష్టాలు 
అతన్ని వికలుణ్ని చేశాయి. శ్శశానికి వెళ్లి వెల్తికిలా పడుకొని, తన దేహన్ని కత్తితో కోసి, మాంసం తినే 
పక్షులకు వేయడం ప్రారంభించాడు. ఒక పక్షి పైకి ఎగురుతూ అతని కుడి కంటిని ముక్కుతో పొడిచి 
పొడిచి వదలి పెట్టసాగింది. అతడు ధైర్యంతో సర్వాంగాలను కదలకుండా ఉంచుకొని “ఓ పక్షీ , 
నిళ్ళంకంగా కంటిని తిను. నే నేమీ అడ్డు రాను. ఈ కాయం నిస్సార విరసము, సాపాయము, క్షణంలో 
క్షయించేదీని. పరోపకార లేశంతో సంసారంలో సారత్వం పొందుతున్నది. కష్టాలను కురిపిస్తూ, 
అడుగడుగునా నిందల పాలవుతూ, ఎగఊపిరి దిగఊపిరి పోసుకుంటూ, అపాయాలకు పుట్టినిల్లయి, 
మురికి ఉన్న ఈ మిథ్యాశరీరంపై వూనములకు స్నేహవేంమిటి ? అయితే ఈ శరీరంలో 
వాంఛనీయమైనదేమిటంటే, పుణ్యవశాత్తు ఎప్పుడైనా, ఎవరైనా, ఏ కొంచెమైనా కష్టసమయంలో సహాయానికి 
పూనుకోవడం అనేది ఒక్కటే అని అన్నాడు. ఈ మాటలు విని ఆకలిగొన్న పక్షలన్నీ అతన్ని తినివేసి 
క్షణంలో ఎముకలు మాత్రమే మిగిలేట్టు చేశాయి. 


మరుసటి జన్మలో అతడు ఒక మహాశాలకులం బ్రాహ్మణునికి పుత్రుడై పుట్టాడు. సత్యవ్రతుడనే 
పేరుతో, పేరుకు తగినట్టు జన ప్రీతి సంపాదించాడు. అఖిల విద్యలూ నేర్చాడు. అతని వునసు 
కరుణాసక్తమై, శాంతిని కోరేది కనుక వివాహ విముఖమైంది. ఉత్తమకులంలో జన్మించడం, గుణాలు 
వరించడం, మతి వివేకవతి కావడం, సర్వభూతదయ, మైత్రి, పుణ్యవంతుల లక్షణం. కనుక అతడు 
వైరాగ్యసక్తుడై యౌవనంలోనే తపోవనానికి వెళ్లాడు; మహర్షుల వల్ల వ్రతం స్వీకరించి, ఆశ్రమంలో 
వశ్రమించాడు. కొంత కాలానికి అతనికి విమలజ్ఞానం కలిగింది. 


ఒకమారు అతడు వనంలో తిరుగుతూ, ఈనబోతున్న ఒక ఆడపులిని చూచాడు. “ఈ ఆడపులి 


ఇక వారంలో ఈనుతుంది. అప్పుడు ఆకలిగొన్న దీనికి తన కూనను తినాలనే త్రీ 


వ్రమైన వాంఛ 
కలుగుతుంది" అని తలపోసి, ఈ దు 


ఃఖాన్ని తపోవనంలోని మునులకు తెలియజేసి, కరుణతో దానికీ 
ప్రతీకారం చేయడానికి నిశ్చయించాడు. ఇంతలో వారం గడిచింది. గర్భభరాలస అయిన వ్యా(ఘై, 
వెక్కునాళ్లు తిండిలేక మాడి ఉండడం వల్ల అలసిపోయి, కష్టమ్మీద పిల్లలను ఈనింది. తన రక్త వాసనతో 
నాలుక సాచుతూ ఉన్న ఆ ఈనిన పులిని చూచి సత్యవ్రతుడు ఇలా అనుకున్నాడు: “ఈ దురద్నష్టమైన 
ఆడపులి ఆకలి బాధతో తన కూనలను తినడానికే ఉబలాటపడుతున్నది. తన స్వార్థంతో పుత్ర స్నేహాన్ని 
కూడా మరచింది. (ప్రతివారికీ తన దుఃఖమంటే సంతాపం, పెరవారి దుఃఖమంటే సంతోషం. పరులి 
దుఃఖంతో తను బాధపడేవాడు అరుదుగా ఉంటాడు. నా దేహం అర్షి 


రక్షిస్తాను. ప్రాణాలను పోగొట్టగలిగిన వీటి దుఃఖాన్ని చూడలేకపోతున్నాను. ఇతరుల ప్రాణాలను 


రక్షించడంలో తృణంవలె తమ దేహాలను ఒడ్డనవారి యశోదేహాలు స్థిరంగా ఉంటాయి. ఈ యశోదేహం 
పృథుపుణ్యమయం. ఈ జీవితమనే జలకణం ఎప్పుడూ అపాయానికి గురి అయినది; దానికి అల్లలలాడే 
తామరాకు మీద కదలాడే జలబిందువుకు చెలి వంటిది.” ఈ విధంగా ఆలోచించి ఆ కరుణానిధి ఒక 


ంచి పిల్ల లతోపాటు ఈ పులిని 


215 
రుక్కవత్యవదానం 


ఆ ఆడపులి ముందు పడ్డాడు. 


చేసుకొని 
పొడుచుకొని రక్తం కారే గాయం | 
వత్తుల క్‌ ఉనే గాలా ర సంతాపం సహించేనా? 


కరుణా కోమలము, ఆపన్న త్రాణసరసమూ అయిన మహాత్ముల మనస్సు ప spn 
నెత్తురు తాగటానికి ఉవ్విళ్లూరుతున్న ఆ పులి న క క్త prs 
జన హర్షస్మితం చేస్తున్నట్టున్న తెల్లిట గ శ్ర pgs 
వనన ను న 
ఓర్చు, దుష్క్రత్యాన్ని; ప్రజ్ఞ, చింతను; ధైర్యం, wa wah AR క్షణకాలం 
సహించింది. వ్యామై నఖావళి చెలగాటలో శీణోంచిపోతంన్న grees తన మాంసం తిని, 
తుహినాంశుని శుద్దసత్త్వం వెల్లివిరిసే కిరణాంకురాలలో నిండిన దానిలా అ spon 
థు ఘిని చూచి సంతోపిస్తున్న ఆతని ప్రాణవృత్తి దర్ప ర ల 
తన రక్తం తాగి మదించిన ఆ కన్‌ కొంది. ఆ వ్యాఘ్రి చాల సంతృప్తిపడి, సిగ్గుపడినదానివలె తల 
కలతపడిన ప్రియురాలివలె కంఠాన్ని ఇనా. వివాహ పరాజ్యుఖుడైన అతనికి పాణిగ్రహణం చేసిన 
వంచుకొని os ps నాలో, భవ్యాత్ముల సత్త్వమై త్రీపవిత్రమూ, క టా శు 
నవవధువువలె సంత్‌ షం లట. నాం సుధామ భూతహితమైనది మనస్సు దీనుల ఎడ కరు 
వుంటుంది. వారి కీర్తి, iis, అ her అతని సాటిలేని సత్త్వగుణాన్ని చతురంబురాశి 
ఆభరణంగా గలది. వ్యా ను స ప్రాణాలు పోతున్నవా అన్నట్టు భయంతో చాలాసేపు కంపించింది. 
వేలావిలాసరసన pos జ త్యవ్రతుణ్ని నేనే. స్వవిషయం స్మరించి ఇప్పుడు నవ్వుకున్నాను. 
want ళు చెప్పిన పూర్వచరితం విని శక్రుడు ఆశ్చర్యపడ్డాడు; ఆందోళన మాని 
జిన భగవానుడు 
స్తిమితాసనుడయ్యాడు. 


యాభైఒకటవ పషల్లవం 
డు రచించిన అవదాన కల్పలతలో రుక్మవత్యవదానమనే యాభైఒకటవ పల్ల 
ఇది జేమేంద్రు 


52. అదినపుణ్యావదానం 


వనంలో ఉన్నప్పటికీ, వల్కలాలు ధరించినప్పటికీ, చందన వృక్షంలాగ అర్థులను కృతార్జులను చేసే 
చారుచరిత్రుని ఉత్తమ కార్యం ఎవరికి రుచించదు? 
బుద్దభగవానుడు మరొకమారు మరొక తపోవనంలో విహరస్తూ నవ్వాడు. శక్రుడు మరల ఆ 


నవ్వుకు కారణం అడిగాడు. “ఈ ప్రదేశంలో జరిగిన పూర్వవృత్తమొకటి జ్ఞాపకం వచ్చి నవ్వాను” అని 
భగవానుడు సమాధానమిచ్చి పూర్వవృత్తం ఇలా తెలిపాడు. 


పూర్వం సురపురంతో సమానమైన మధూదకమనే నగరం ఉండేది. ఆ నగరాన్ని అదీనపుణ్యుడనే 
భూపతి ఏలేవాడు. అతడు భూమికి ఆభరణం వంటివాడు. అతడు కరుణ, ముదిత, ఉపేక్ష, మైత్రి అనే 


నాలుగు గుణసంపదలయందు ఆసక్తుడై ఉన్నందున అసూయపడినదివలె అతని సిరి అర్జిజనుల ఇండ్లలోనే 
ఉండిపోయేది. 


జగద్వ్యాప్తమైన అతని చరిత్ర విని (బ్రహ్మదత్తుడు విజయేచ్చతో తన బలాలతో తరలివచ్చి, 
గజయూధంతో దిగంతాలను అంధకార బంధురంగా చేస్తూ, మధూదక 
రాజు సహజ సత్త్వగుణుడు, అనుకంపా హృదయుడు గనుక, శత్రుక్షయ 
అతని ఆనతి లేకే యుద్దానికి బయలుదేరారు. యుద్దం జరుగు 
కారుణ్యా కులితుడైన అదీనపుణ్యుడు ఇలా తలపోశాడు; “ఈ క్ష 
పుట్ట. దీనిలో ప్రాణివధ క్రార్యమే ధర్మమనబడుతుంది. కలు 
పాడుగాను! ఇంత ప్రయత్నించినా హింస చేసే జీవితమందామా అ 


తూ గజ వాజి రథ క్షయం కాగా, 
త్రధర్మం మహా విపషమమైంది. అధర్మాల 
షమైన, రక్తసిక్తమైన ఈ క్షత్రియ ధర్మం 
శాశ్వతం! భోగమందామా వ్యసనాల మధ్య 


, తపోవనానికి వెళ్ళుతాను. 
అజ్జునమూఢులైన రాజులు హత్యలు, బంధనాలు ఎన్న జరిపి తరగని పాపంతో సంపాదించిన సంపదను 


సాగుతున్న కాలవిలాసం.” హింసాపాప పరాజ్ముఖుడైన ఆ నరపతి ఈ విధంగా తలపోసి ఒక రాత్రి 


దండవల్కలధారియై నగరు వీడి తపోవనాన్సిక్తి వెళ్ళాడు. 


మంత్రులు ఈ సంగతిని జనానికి తెలియకుండా చేసి, యుద్ధం కొనసాగిస్తూ, తీవ్రబాణాలు 


కురిపిస్తూ గర్జిస్తున్న శత్రువులతో ఇలా అన్నారు; “మత్తమాతంగమా, వృథాగా గర్హనలు చేయవద్దు. నీ 


న్‌ 217 
అదినపుణ్యావదానం 


| పవేశిసుంది.” వారు ఈ విధంగా వీరాలాపాలు 
తీవ్రగర్హారవాలు విని క్షమ తొలగి సింహం రంగంలోకి ప్రవెశిస్తుంది 
EY లుగరాదనే ప్రయత్నంతో యుద్దం చేశారు. 

పలుకుతూ, ధీరులై తమ స్వామికి అవమానం కలుగరాదన ఫ్ర ఆ : | 
= < హృణునికి హిరణ్యవర్మ అనె రాజు అపరాధం 

ఇది ఇలా ఉండగా, కోసలదేశంలో కపిలుడనే బ్రాహ్మణు cou న _ కనుక రాజు అతని 

ుంతా చెల్లించినా ఆ అపరాధం పూర్తికాలదు. 

విధించాడు. ఆ బ్రాహ్మణుడు తన ధనమంతా చెల్లి | దుఃఖంతో వలలో 
మృతులను వ కారాగారంలో పెట్టించాడు. అతడు బంధు బంధన దు న il 

ఎలను, బం రోచించాడు. “అ ! 
చిక్కుకున్న జింకలాగ కదలక మెదలక పడి ఈ విధంగా నో . దరూ చం 
చేయను? నా తల్లి, తండ్రీ, చెల్లెలు, సోదరుడు, కూతురు, య. లోభపరవశుడెతే 
గ అ న్‌ ? | ్‌ పిసూ, ల డల, 
పబడినారు డబ్బు లేనిదే వారికి విడుదల కలుగదు. రాజు ధర్మాన్ని ద్వేషిస్తూ అ 
బంధింపబడినారు. డబ్బు దేశం వదలిపెట్టి వెళ్ళడం మంచిది. కాని, దేశం ఎంత కష్టంగా 
ఎప్పుడూ క్లేశాలు అడుసులాగ ఉన్న ఆ దేశం సిని బంధించే ఉంటాయి గదా? కనుక 
ఉన్నా ఎలా వదలివెళ్ళడం? బంధువులనే న an agp తరింపరాని దుఃఖమంటూ 
' పు మరొక గతి లెదు. 

ఈ క్లేశమయ దేశంలోనూ ద్రవిణోపార్హనం తప్ప మ కలిగించేవి. కుటిలమైనవి. వెంటబడినకొద్దీ 
గ woe se వేశ అలాగ వికారాలు | నా చేద 
ట్ల వ — ఇక సేవతో ధనసంపాదన చేద్దామా ఫ్‌ కల 
పరుగెత్తుతాయి; పిలవ స్వయం క్యు ఉలిసుంది. ఒకపుడు ఫలించదు. త్‌ 
స్సు ది; బహుదూరం 2. ఒకప్పుడు ఎంతో హై ల ల సహభ్రంతో 
సంపాదిద్దామా అంటే, యాచన లజ్ఞా చనట్లే. యాచకుడు ఎవరివద్దకైనా వెళ్ళితే మొదట 
ఎంగిలిపడిపోతుంది. కనుక ఫలించినా, ఫలిం మో కలుగుతుంది. కనుక ఈ రెండు విషయాలు 
సత్కరిస్తారు. తర్వాత ధనం అడుగబోతే మౌనవ్వూ ఆశ మోసలువారుతుంది. మరుక్షణంలో 


కి క్షణకాలం 
మనస్సులో విమర్శించుకొన్నప్పుడు wpe గుణాలను ఎవరు ధనంతో గుర్తిస్తారు? కనుక 
its కే పాంథునివలె, నేను 
Sa లో భస్వభావంగల లో నీడను వెది 
Spee ఫస అన్యథా గతే లేదు. మరుభూమి విశాంతి పొందకుండా వుంది. ఈ 
సర్వాపాయ వివా . యన వో మనోరథం వి . spn 
ఎక్క డ్రిక్రి వెళ్ళను? ఏమి చేయను? నిరాలంబ్బు ఇచ్చినా కంపించినది, వంపును 


న్ని ఫలాలు 
స ప అడి గినవారికీ న్స నా సరా?ర్తులకు కల 
వ్‌ అరూాననంలో ఎల భంచదుగా ఆదీనవుత్యూడనే రాణి సర్వారలకు కల్బ 
వేదలనిదీ అయిన సాధువృక్షం ఆఐ 


ను. అతనిని ఆశ్రయిస్తాను." 
పనార్లిహరుడని వింటున్నా 
ని, ఆపన్నార్తి” Pe J 
వృతంవంటివాడని, సత్త్వగుణ తుగ్ధాప్తు ౯ బంధం తెలిపిన మార్గాన pbs వ 
లోచించి, ఆశౌ సిపోయి మధూదకనగరం పాలిమేరలోని 
wa వస్తూ, అల 9. 
కన వసూ, యు పుణమహారా జు కనిపించాడు. 
ద డు కాలినడ న అదీనపుణ్య 
న re ర నే అతనికి వల్కలథారి సన ఆ రాజు అంతదూరం నుంచి వచ్చిన 
వన ంచాడు. సింధు 

౦లో వి(్రమి యన అతనిని చూచి కరుణాసి రులు విడుస్తూ, తన బంధువులందరు 

ఆకలిత్రో దప్పితో అవస్థపడుతున్ని దుఃఖార్తుడై వేడి నిట్టురప నడానికి థం కావాలి. ఆ ధనాన్ని 
9 0 D0 డౌ " | 

కారణమేమని ప్రశ్నించాడు. pag చెరనుంచి విడిపించుక్‌ 
చెరలో జ్య వినిపించి, “బం 
న్న గాథను | 


యూరిర్దానున్‌ వచ్చాను కరుణా పూర్దమానసుడైన ఆ 
ప ప్ర ఫు శతాపంతో 
న తోరా జాను హాపురుషుడు ఇచే ఫలం క్లే 
అర్థిసురద్రుమమైన అదీనపుణ్యమహో పూరిస్తాడు. మహాపురుషుడు ఇబ 


నా సంకల్పం . ఆ వసుధాసుధాంశువు ప్రజల 
లోకనాథుడు నేను దర్శించిన వెంటనే . ఎంత కాలమున్నా చెడనిది 
వొడనిది; అవమానదూషితం కానిది; 


ఈ విధంగా కపిలుడు ఆ 


218 అవదాన కల్పలత 


తీవ్రదారిద్ర్య తిమిరాన్ని పోగొట్టేవాడు. కీర్తి కాంతి విభవంతో ఆశలు పూరించేవాడు. తన వివుల 
మనస్సంతోషంతో బంధువువంటివాడు. నా తాపాన్ని పోగొడుతాడు అని అన్నాడు. 


కపిలుని మాటలు విని రాజు చాల కష్టపడి, అర్జి కామనను పూరించ లేననే సంతాపంతో తపిస్తూ 
ఇలా ఆలోచించాడు. “అయ్యో? నేనిప్పుడు రాజ్యం వదలిపెట్టాను. అకాలంలో ఈ (బ్రాహ్మణుడు ఆకలి 
గొన్నవాడు దారిలోని శుష్కవృక్షాన్ని ఆశ్రయించినట్టు నన్ను తలచుకొన్నాడు. దూరం నుంచి సమ్మోహం 
కలిగిస్తూ అలసిసాలసి దగ్గరికి వచ్చిన తర్వాత నిరాశాసంతాపం కలిగించే ఎండమావుల వంటి నే నెందుకు? 
సా మూర్చపోయినవాని ముఖంపై బండరాయి కొట్టినట్టు అరల మార్గాయాసం ఆశాభంగంతో 
గురుతరమౌతుంది. ఆ రాజును నేనే. రాజ్యం వదలి అడివిబట్టాను అని వినగానే ఈ బ్రాహ్మణుడు 
ప్రాణాలు వదలుకుంటాడు. ఆశ కన్య లాంటిది. పుట్టగానే అపార చింత కలిగిస్తుంది. వెరిగి వెద్దకాగానే 
నిద్రలేకుండా చేస్తుంది. మరికొంత ముదిరితే శోకం కలిగిస్తుంది. నశిస్తే, వెంటనే దేహాన్నే కాల్చివేస్తుంది. 
ఇతడు రాజధానికి వెళ్ళి నేను కనిపించకపోతే, భగ్నమనో రథుడై సంతాపంతో ఏమి చేస్తాడు? పాపం! జనులకు 
కష్టకాలంలో కాపాడేవాడుగా మనస్సులో స్ఫురించేవాడే శ్లాఘ్యుడు. యాచకుడు లేదనిపించుకొని, ముఖం 
నల్లగా జేసుకొని, వేడినిట్టూర్చులతో ఆశలన్నీ కూలిపోగా వంగి తల వంచుకొని వెళ్ళకుండా చేసేవాడే కుళలి! 
అలాటివాడే ప్రాణాలతో ఉన్నట్టివాడు. ఛీ! లవణ సము॥ద్రం జన్మ ఎందుకు? అగస్త్యుని 
ఉదరకుహరంలో పడి అక్కడ ధగధగలాడే జఠరాగ్ని ప్రతాపానికి ఉడుకెత్తిపోయిన అనుభవం ఉంది కదా! 
అలాగే వ్యధల పాలయి తీవ్రమైన దప్పితో తన వద్దకు వచ్చిన వారి తాపాన్ని పోగొట్టలేకపోతున్నది; వారి 
నిట్యార్చులతో దహించిపోతున్నది. ఎందుకు దాని జన్మ?” 


రాజు ఈ విధంగా ఆలోచించి, ఫలజలాలతో కపిలునికి ఆతిథ్యమిచ్చి, అప్రియవాక్కులు చెప్పవలసి 
వస్తుందని భయపడుతున్నవాడువలె కొంచెం జంకి ఇలా అన్నాడు. “బ్రహ్మన్‌! ఆ అదీనపుణ్యుడనే రాజును 
నేనే. శత్రువులను వధించడమనే హింస చేయలేక రాజ్యం వదలి ఈ విజనంలో ఉన్నాను. మహీపాలురు 
బొమముడిపాటువలె క్షణభంగురము, నవరక్త సిక్తమూ, హింసాఫలమూ అయిన భోగాన్ని రాక్షసులవలే 
అనుభవిస్తున్నారు. నేనిప్పుడు పదవిలో లేను. అకాలంలో నీవు నా దగ్గరికి వచ్చావు. నాతో కాదగినపని 
ఏదివున్నా, నిస్సంకోచంగా చెప్పు.” i 
రాజు మాటలు విని కపిలుడు పిడుగు పడినట్టు, బంధువులను ఇక విడిపించుకో లేవునే 
నైరాశ్యంతో భూమి మీదపడి మూర్చపోయాడు. రాజుకు కన్నీళ్ళు తిరిగాయి. అతనిని మూర్భతేరి, 
ప్రియవచనాలతో సమాధానపరిచి, మరల ఇలా అనుకున్నాడు: “నేను ఎంతటి మందపుణ్యుణ్ని. మరుభూమి 
మార్గంలోని బాటసారుల ఆశలాగ యాచకుల అశాలతాంకురాలు నన్ను చూచి మోడువారిపోతున్నాయి. 
అర్థాన్ని కోరేవాడు తను అస్థానంలో అడుగుతున్నాడనే ఆలోచన లేకనే అడుగదలచుకొని, తన వాంఛ 
సఫలమైనట్లే భావించి, ఆశాతూలికతో సుఖాన్ని సహస్రశాఖంగా చిత్రించుకొని, తుమ్మ చెట్టునుంచి మామిడి 
పండును కోరగా విఫలమైనట్టు తన వాంఛితం వ్యర్థం కాగా, తను ఇంతగా పెద్దగా చేసిన ప్రయత్నమంళొ 
విఫలంకాగా. మూర్చపోతాడు. ఇతనికి యాచించినదానిలో కొద్దిపాటి ఇస్తే ప్రయోజన మేమిటి, 


ఆకలిగొన్నవాడు బిచ్చం అడుక్కున్నా కడుపునిండనట్టు, రాజును చూచి, రాజుతో మాట్లాడిన పిదప గూడ 
అదే వెదురుతడికల పూరింట్లో ఉంటే ప్రయోజన మేమిటి? పాయిలో పడుకున్న పిల్లి తోకను ఇంటి 


అదీనపుణ్యావదానం 219 


ఆడనారు దయతో నిమిరితే ప్రయోజనమేమిటి? మరీ వాడు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగడమే 
అయితే ప్రయోజనమేమిటి? 

ధరాధీశుడు ఈ నిధంగా ఆలోచించి, దయోాదిగ్గమ్మైన బుద్దితో wo వాంచిత సిద్దికి 
పూనుకున్నవాడై అతనిని మేల్కొలిపి ఇలా అన్నాడు. “ఓయీ! లే, లే. నీ శప్బతార్హోద్దిక్‌ సం త్వరత్వరగా 
ఫలించే పరమోపాయం నాకు తట్టింది. నాతలను నరికి బ్రహ్మదత్తరాజుకు అప్పగించు. అతడు పతుడై 
సీకు కావలసినంత నిత్తం ఇస్తాడు. 

అర్హి చందన తరువైన ఆ రాజుమాటలు ఆ బ్రాహ్మణునికి సూదికాల్చి చెవిలో పెట్టినట్టు 
తగిలాయి. hase నీవ త్రిలోకాల సారం వంటీవాడివి. జగత్సుణ్యంతో అవతరించినవాడివి. 
ఎలాటి పాపిష్టుడు నీ కంఠంపై క్షత విసురుతాడు ” అని వాపోయాడు. రాజు ఆ మాటలు 
ఆలోచిస్తాడా? సహకార వృక్షంపై ఎవరైనా నిప్పులు చల్తుకారా త్తే కాప వళ్ళు జన వష్య పాట్లు 
కవ చంప ఆల తనుకానకపోక పోయావు, ప్రలాత కట్టే కెట్ట ఆరు ల ల ల 


ఏ కాదనలేక అతనిని కట్టి పట్టుకొని బ్రహ్మదత్తుని 
క్ష < డు రాజు అభ్య నను కా 
ఎలుణ్ని బతిమాలుకున్నాడు. a ees మం! బ్రాహ్మణుడు కోరిన దానికంటె హెచ్చుగానే 
వద్దకు తీసుకొని వెళ్ళాడు. బ్రహ్మదత్తు 


ధనమిచ్చాడు. 


౦? ఎంత లో భలుబ్దవుతి అయినా నీకు అహితం 


| వ లి 
పిదప (బ్రహ్మదత్తుడు అదీనపుణ్యుని ల నా Fr 
(బ్రాహ్మణుని వల్ల నిని వైరవవారదన్సహతరమ్థైన రొ గ చరణాదదాబంలో దోగాడేటట్టు చేసి 
ఉన్నతమైన సింహాసనంపై కూర్చోబెట్టి, తన ఉల  " అటు కతా 
os అయాడు. న. వినయ ప్రపత్తితో mm య. 
రాజ్యాన్ని పాంది తన కీర్తితో తెల్లనైన సముద్రఫేనమాలా ల అపుటి సమాచారం కు నాక 
ఎ క భనననారులైన ఆ అదీనపుణ్యుడనే రాజును నేనే. అప్ప 


శరర బహుసంఘస్థానాలతో ఆరామాలతో అభిరామమై, 
జ్ఞాపకం వచ్చింది. ఈ ప్రాంతం ముందు 


భవముక్తి హేతునై శో భిస్తుంది. శో విసి 
హా నై క మైన సతతం విని, పూర్వావదాన కథలత విస్మయం కలిగి 
బుద్ద భగవానుని సత్‌ ఏజైపల ది 
అక్షి JON) రుబిరమైం | 
సంతోషించిన నాకపతికి శరీరం రోమాంచపత్రరానా 
పుణ్యా వదానననే యాభై రెండవ షల్లవం 


అదీన 
ఇది శ్రేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో 


53. సుభాషిత గవేష్యవదానం 


కంఠంలో ఉత్తమసూక్తి, శిరస్సుకు నతి, చెవులకు (శ్రుతం, ముఖంలో నిత్యమూ అనామయమైన 
సత్యం విద్వాంసులకు ప్రియమైన భూషణాలు. తక్కినవారు రత్నాలు కూర్చిన నగలతోను, 
ముత్యాలహారాలతోను విశిష్టంగా కనిపించే వేషరచనావేశంతో సంతోషపడుతారు. 


మరొకమారు భగవానుడు నవ్వగా ఇంద్రుడు కారణం తెలుసుకోవాలని ప్రశ్నించాడు. దానికి 
సర్వజ్ఞుడిలా సమాధానం చెప్పాడు. 

పూర్వం వారాణసిలో సుభాషితగవేషి అనే రాజుండేవాడు. అతని జాత్యుజ్ఞలమైన కీర్తి సిరికి 
మూలంగా ప్రకాశించింది. అతడు వివేకవంతుల సువృత్తమూ, గుణసంయుతమూ, హృదయరంజకమూ 
అయిన సూక్తిని ఆభరణముగా కోరినట్టు మౌక్తికాన్ని కోరేవాడు కాడు. అతని ధనాగారలక్మీ 
యాచకులకు ఎంతగా అప్పగించినా నిశ్చలంగా ఉండేది. అతని కీర్తి ఎంతగా గుణనిబద్ద అయినా (తాడుతో 
కట్టివేసినా) దూరదూరాలకు వ్యాపించింది. ఆ రాజహంస సరసులైన కవివరులతో ఉంటూ, విద్వత్సభ అనే 
కమలిని భోగసౌభాగ్యం పొందాడు. సదుపదేశమిచ్చే అతని గుణయుక్తమైన సూక్తులు గుణయుక్తమైన 
(వత్తితో కూడిన) దీపశిఖలవలె ప్రజల మోహతిమిరాన్ని దూరం చేశాయి. 

అతడు ఒకమారు సభాసీనుడై సుభాషిత ప్రస్తావంలో సుమతి అనే తన ప్రధానామాత్యునితో ఇలా 
అన్నాడు. “సాధుశబ్దాలతో ఒప్పేవారు, గుణాలంకారశాలురు, సుభాషితులు అయిన మీతో ఈ సభ 
భారతివలె శోభిస్తున్నది. కొత్త సుభాషితాలు, పాకరసవంతమైనవి కొత్త పూలలాగ ఏమైనా ఏరారా? 
సూక్తులు, ప్రతిభలు, పూలగుత్తులు, యువతుల నవయౌవనం వలె కొత్తవైతేనే మనోహరాలు. దగ్గర 
సరసమైన పుష్పసవమూహం విస్తారంగా ఉన్నా నిరంతరాస్వాదంతో నిరాదరం ఏర్పడడం వల్ల 
పరిచితమ్రైనవాటిని పరిహరించే వుధుపం దూరదూరాలలో కొత్తకొత్త పుష్పరసాన్ని అన్వేషిస్తూ 
తిరుగుతుంది. ఈ సదస్సులో పరామర్శించబడే (ప్రతిసూక్తి రత్నమూ పరీక్షలో నెగ్గి సర్వత్రా విలువ 
పొందుతుంది. పాండిత్యంతో నష్టబుద్దులైనవారి జీవితం వ్యర్ధం. ఆ పాండిత్యం కవిత్వం వినా ఉల్లాసం 
కలిగించదు; చిలుకపలుకుల్దాగ నిరర్ధకం. ఇక కవిత్వమా చారుతరమైనప్పటికీ సహృదయులు లేకపోతే 
తత్త్వవివేచన శూన్యమై నిర్హన ప్రదేశంలో వున్న బావిలోని దీపంలాగ అవుతుంది. కనుక ఈ సమయంలో 
నూతన సూక్తి ఏదైనా చెప్పండి. కోకిల కూజితానికి చైత్రమాసం వలె సూక్తికి సహృదయ సమాగమమే 
పరువమైన కాలం. తత్త్వమెరిగినవారు క్షణకాలం మనసుపెట్టారంటే, వాక్కుల చమత్కారం జాజుల 


పరీముళాన్ని జయిస్తూ గుప్తువుంటుంది. అయితే ఈ ఉత్తమ సాము(గి ఉద గమైనా, మనోవికాసం 
కలిగించేదయినా, పఠించడానికి ఆత్మీయునివలె అవకాశం లభించనప్పుడు విఫలమౌతుంది.” 


సుభాషితగవేష్యవదానం 221 


ధీమంతుల హృదయాలు స్పృశించే నరనాథుని మాటలు విని మహామాత్యుడు ఇలా సమాధానం 
చెప్పాడు. “రాజన్‌! విబుధాధీశుడవైన నీ నూతనశ్సొకమే (కీర్తి) భువనత్రయంలోను గానం 
చేయబడుతున్నది. ఇతర సూక్తులెందుకు? వదాన్య శ్రేష్టుడయిన నీవు విద్యావినోదివై య్‌ 
చూపుతుండగా, ఈ మహీతలమంతా విద్యాధరమైంది. కళాకమలినీనాథుడవు, haan మిత్రుడవు 
అయిన నీవు ఉదయించగా జనులందరు కలుగులో పన్మోర్గాన సంచరిస్తునిరు. వహృిదయుడైన రాజా 


' క్షణకాలం ఆదరలేశం చూపినా, లోకంలో ఆయా కళలు, ఆయా విలాసవిశేషాలు, ఆయా గుణాలు, 


తాయి. భూపాలుడు విద్వాంసుడైతే, (ప్రజలు 


క్ష్‌ రో 
తాలు |పితిపా[తవ 
అయా Ages, SE Hoe pk శూరుడైతే, ప్రజలు సంగరరంగ సంగమరుచితో 


విద్యావిలాసోత్సావాతిశయం అందుకుంటారు. నరపతి రు. రాజు చంచలుడైతే, ప్రజలు 
ఎదశ్రకం సీకరస్తాడు, న igen ఏ పని చేసాడో డా ఆ పనే 
చలస్వభావులవుతారు. కూరుడైతే, నృశంస పల | | us ల 

చేస్తా poo వసంతం వంటి వద్వాంసుతైన ప. వ. 
సద్వర్తనగల ప్రజలు, మతిమంతుడైన మంత్రి, సత్యాభిలాఎ, వ దన ;0లో అడుగడుగునా నృత్యం 
శుభోదయ కాలపు ప్రత్యక్ష సులక్షణాలు. మతిమంతుల బుద్ది న స సారస్వతం ఈ విధంగా తన 
చేయడం, ఐశ్వర్యంలోను ఉత్తముల సూక్తులు నో! ఉండడం - ఇవన్నీ రాజు విద్యలను 
వుహివున్సు వ్యాపింపజేయడం, నిధివుద్రలు పీ 


డు ఉండగా, ఉత్తముల గుణాలు ప్రకాశిస్తుండగా, 
స్వయంవరంలో వివాహమాడడం వల్లనే. రాజమౌన్యు ge 
౦లీ” ఏవాహమాడడం ఎర్లి (బోయలవలె) సూక్తులను వెదుకుతారు. ఈ 


సూక్తివైచి త్ర $ లుబ్బులైనవారు అడవుల్లోను నో నుంచి కొత్తకొత్త సూక్తిరత్నాలు పొందవచ్చు. వాడు 
. వా నా 

దగ్గరికొండలలో క్రూరకుడనే బోయ ఉన్నాడు జా! 

మదించిన సింహాలు తమ గోళ్ళతో ఏనుగు గండస్ట్రలొ 


సుభాషితాలు సేకరిస్తాడు.” 


ల్సి రాల్ఫిన ముక్తాఫలాలను కవి సమూహాలకిచ్చి 


సభ్యులకు సెలవిచ్చి, అంతఃపురానికి 
టతు వీని కొలుపు చాలించి, సట తోనే కట్టబడినదనే [భాంతి 
రాజు ముఖ్యవుంత్రి మౌ ధరించి, పరస్పర కిరణాల ట్టు ( 


వెళ్ళాద్లు, తర్వాత సామాన్య జనానురూపమైన we న ముకాహార మొకటి (గ్రహించి సుభాపితార్థియై నీడే 
మై 2 ae 
కలిగిస కరంవలె అభిరామయై పడి ఉనా. అది చూస్తే వంగిన పుష్ట 
స. విస్పారమైన తారాని లులకు ప్రూలు కిరిది విరజిమ్మి ళన మ లా. 
గా అడవికి వెళ్లాడు. పిర్తగా తో శ్రమ ; 
స్ట అతడు ఎం 
వ అనిపించింది. తని మనస్సు లాగే క్రూరమైన 
ధనస్సు i స ట్‌ ఏనుగుల సుఖానికి విరుద్దూు b= లు చంపడంలో సమర్థమైంది. 
స్పై ధరించాడు. అది పిడిఎ అకడ చేయి వనమృగాలను 5 pelea 
రుగుల్తేనిది, కుడిచేతో బాణం పట్టు ' నెమలి రెక్కల ఉత్త . 
ఆ బాలం సమస్తహస్తివర్గానికి అసవర్గం కలిగించేది. టన అధి చూస్తే, జడనెనుళ్లు తనుకు 
దానిల్రోన్సి నెమలిం శ కొసలు పిలగాలికి అందంగొ ees 
యోంల ౧ 


ష త్రో అతనిని యాచించినట్టు ఉంది. 9 
పత్రిభ్శి వెట్టమని తమ భయసంత్రస్తనేత్రాల నట్టు విన యవచనాలతో మర్యాద చేసి, గురువుకు 
పూజించి రి పల్లవించగా ఇలా 
రాజు ఆ వ్యాధుణ్నీ పూ జ్యా౯్నీ se కాంతితో దంతకాంతి మారి ఇల్ల త్త 
గేమస్కరించినట్టు నమస్కరించి, ఎర 


222 అవదాన కల్పలత 


అన్నాడు:- “సుభాషితాలను ఎల్లప్పుడూ సం(గ్రహించే నీ ప్రయత్నం నేను విన్నాను. బాగు. నాకు దారి 
తెలియడానికి ఒక నూతన సూక్తిరత్తం, ఉజ్జ్వలమైంది ఇవ్వు. దానికి ప్రతిఫలం గా ఈ ముక్తాహారం 
స్వీకరించు. ఇది తన లావణ్యంతో చంద్రుని దర్వాన్ని అణచివేసేది. తిమిరసందోహానికి ప్రహారం వంటిది. 
లక్ష్మీ విలాసస్మితంవంటిది.” ఈ విధంగా రాజు అన్ని దిక్కులకు కాంతులు విరజిమ్మే హారాన్ని బోయకు 
చూపాడు. 


' తనకు స్వప్న వునోరథాలలోను పాందలేని ఆ హారాన్ని క్రూరకుడు చూచి నెవ్ముదిగా 
ఆలోచించాడు. “ఈ బుద్దిలేనివాడం ఇవ్వదగని ఈ హారాన్ని ఇచ్చిన మీదట పశ్చాత్తాపం 
పాందుతాడనడంలో సందేహం లేదు. ఇతడు పరలోకానికి వెళ్ళగా, హారం నాకు స్వంతం ఎలాగు 
అవుతుంది” ఇలా ఆలోచించి రాజుతో అన్నాడు: “ఓ సాధూ, ఒక్క నిబంధనపై నేను సూక్తి నీకు 
చెబుతాను. నా సూక్తి గ్రహించిన మీదట నీవు ఈ కొండకొననుంచి కిందికి పడిపోవాలి.” 


లుబ్దకుని క్రార్యానికి తగిన ఈ మాటలను విని రాజు మనసులో ఇలా అనుకున్నాడు. “ఆహా! 
సంస్కారంగల ఇతనికి కూడా ఈ నిషిద్ద కార్యాచరణంలో పట్టుదల! కుటిలబుద్దులు దూరంనుంచి తమవై 
గుణాలు ఆరోపింపజేసుకొని ప్రసిద్దులవుతారు. ప్రత్యక్షంగా చూస్తే దుష్కతాలు జరుపుతారు. వారిని 
గురించిన ప్రవాదం ఒక విధం, చరితం మరొక విధం. ఇతనికి ఈ క్షుద్రత ఏమిటి? వనంలో వాస 
మేమిటి? జీవహింస ఏమిటి? గుణాభియోగమేమిటి? (నారీతో సంబంధమేమిటి?) సూక్తచర్య ఏమిటి? 
నిష్కరుణ ఏమిటి? అయ్యో! ఇతని చరితం విమోహహతం కదా! లుబ్బుడు, లుబ్దకుడు- వీరిరువురి 
చరిత్రాలు సమానమే. ఏమని చెప్పను? ఎదుట అంటీఅంటనట్టు తియ్యగా పాడుతారు. వన్యగ్రతాలతో 
(వనవాసస్టితితో వ్యాధుడు, వనవాసంవంటి వ్రతంతో లోభి) ఇద్దరూ శాంతులయినట్టు కనిపిస్తారు. 
గుణసంగగ్రహంతో (నారిని పట్టడంతో వ్యాధుడు, గుణాలను సంగ్రహించడంతో లుబ్బుడు) ఇద్దరూ ప్రాణం 
తీసేవారే. దుర్దనుడు విద్యలు నేర్చినా, తీక్కుస్వభావాన్ని వదలుకోడు. నాగసర్సాలు పడగల 
రత్నాలకాంతులతో వెలగిపోతున్నా, కోధమునే అంధకారంనుంచి తొలగిపోవు. (క్రూరునికి ఎంత 


శాసోపదేశంతో సంస్కారం కలిగించినా, తన క్రౌర్యం వదలడు. కర్పూర ప్రవాహంలో ముంచినా వెల్లుల్లి 
తన వాసనను వదలుతుందా?” 


రాజు ఈ విధంగా చాలసేపు ఆలోచించి, నవసూక్తులను వినే ఇచ్చగలవాడు కావడం వల్ల “ఏదీ! ఆ 
సూక్తిని వినిపించు. తర్వాత కొండకొననుంచి దేహం త్యబిస్తాను.” అని వ్యాధునితో అన్నాడు. వ్యాధుడు 
సత్యధనుడైన ఆ రాజు మాట విని కాంతులకు విహారభూమి అయిన హారం తీసుకొని, “ఇదుగో విను!" 
అంటూ సూక్తిని చెప్పసాగినాడు. “పాపం, స్వసుఖానికి శాపం వంటిది. కుశలం కోరేవాడు తీవ్రతాపంగల 
ఆ పాపాన్ని తాకరాదు. కుశలానికి ఆకరమూ, శీలంతో ఉన్నతమూ అయిన పుణ్యపద్మాన్ని ఆశ్రయించాలి. 
ఈ మనస్సు చపలమైన విషయసుఖాలను ఆస్వాదించడానికే ప్రలోభపడుతుంది. కనుక ఆశలు విడనాడి 
మనస్సును ఇష్టమైన అనంత సంతోషంతో సంతృప్తిపడేట్టు చేసుకోవాలి. ఇది సుగతుని శాసనం; 
ప్రశవురాజ్యూనికి సింహాసనం; మానవులకు వ్యసననివారణం; సర్వసామాన్యమైన కుళలమార్గం; 
కామవికారాలను పోగొట్టేది; భవవికారాలను దూరం చేసేది; మనస్సనే అద్దాన్ని శుద్దంగా ఉంచేది. సుకృత 
సంచయాన్ని ఆర్హించేదీని.” 


సుభాషితగవేష్యవదానం . 223 


తత్త్వాన్వేషకుడైన రాజు మృగమారకుడైన ఆ వ్యాధునినుంచి ఈ aks, స్వీకరించి 
నిర్మలమూ ఆత్మసంశోధనమూ అయిన ఆ సూక్తార్దం మనసులో పదిలపరచుకొని సమున్నతమైన 
అద్రిశిరం ఆరోహించి దేహాన్ని విసర్దించాడు. పుణ్యమనస్కులకు సత్యమే మిక్కిలి ish ఈ 
చంచలమైన దేహం కాదు. జగత్సంతారణంకోసంోప్రణిధానం చేసి అతడు గైర్‌ ఖునుం నుంచి పడీపడంగానే, 
ఆ పర్వతంలో వసించే విజయుడనే యక్షుడు అతన్ని రక్షించాడు. రాజు ప్ర కొండ కిందికి 
చేరుకున్నాడు. ఆయన అద్భుత సత్త్వానికి భయపడినదా అన్నట్టు నా నా ఆకాశం 
నుంచి కుసుమ వరం కురిసింది. దేవతలందరూ అతని చరిత్రను కీర్తించారు. పిదప రాజు కే గా తన 
తాహాతిని చేరుకున్నా డు. తర్వాత లోకహితకామి అయిన ఆ రాజు క ణన 
తన ప్రజలనందరిని భవదుఃఖాన్ని అభిభవించగలిగి ధర్మ నిత్యమైన సత్కర్మ న్న గా శ గ్‌ 

ఇలా ఉండగా, హారం (గ్రహించిన ఆ వ్యాధుడు క నీ వ య 
దుస్సాహసం చేయడం వల్ల బెరుకు బెరుకుగా అంగడివీధిలో తిరుగుతుం లోన పట్టుకొన్న అతనిని 
అనుమానంతో పట్టుకొని రాజసభలో హాజరు జేశారు. చేత్తొ న న్‌. ఆచార్యుడు; 
దూరంనుంచే రాజు చూచి, ప్రాణత్యాగం షరతుగా వెట్టన ga ప sey అని నమస్కరించి, 
శమగుణం ప్రసాదించిన సూక్తాన్ని ఉపదేశం శేసిసనాడు.. కనున ఖ్‌ 


సత్కరించి విడిచి వెట్టాడు. 


ఆ విధంగా సత్యవ్రతుడు, సత్యవంతుడు 
మహిమావంతుడైన సుభాషితగవేషి నరపతిని నేనే. 


అయి, కాలక్రమంగా సమ్యగ్ఫోధి అనే నిధానంతో 


WA పదా కరశోభను పొందాడు. 
భగవానుడు చెప్పిన స్వవృత్తాంతాన్ని సురపలి విని హర్షవిపులలోచనుడై పద్మా 
ప నమనే యాభైమూడవ షల్లవం 
ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్ప లతలో సుభాషితగవేష్యవదా 


54. సత్త్వాషధావదానం 


సాధువులు శంఖం వంటివారు. శంఖం చంద్రునివలె తెల్లనిది; సాధుళబ్బానికి వసతి అయి, 
మంగళాలకు నిధి అయి, జీవితం పోయినా పరోపకారంలో అలసట అనేదే లేకుండా లోకానికి కుశలం 
కలిగిస్తుంది. సాధువులు తమ కీర్తి చంద్రికలతో శశాంక సుందరులు. సాధుశబ్దానికి (మంచివారనే పేరుకు) 
వసతి అయి, జీవితాలు పోయినా, లోకానికి క్షేమం కలిగిస్తారు. శంఖం శాఘ్యం; సాధువులు శ్చాఘ్యులే. 


భగవానుడు పుప్పిల అనే రాక్షసిని అణచివేసిన పిదప సింహాల భయమేమీ లేక స్వేచ్చగా జింకలు 
విహరించే హరిణవనంలో విహారిస్తుండగా, ఒకమారు ఆయన ముఖంపై మందహాసం మెరిసింది. ఆయన 
సేవకోసం వెంటనే ఉన్న ఇంద్రుడు హాసకారణమేమని ప్రశ్నించాడు. భగవానుడు -ఇలా అన్నాడు. 

పూర్వం విజితస్వర్స్‌ శృవమైన మహేంద్రవతి అనే పట్టణం ఉండేది. అక్కడి ప్రజలు డెబ్బది 
రెండువేల సంవత్సరాల దీర్ణాయుస్సుతో ఉండేవారు. ఆ పట్టణాన్ని మహేంద్రసేనుడనే రాజు పాలించేవాడు. 
ఆ మహారాజు తనకీర్తి కర్బూరవర్తికలతో దిక్కుల తిమిరరో గాన్ని పటాపంచలు చేస్తూ, రిపుదర్భజ్వరాన్ని 
వారిస్తూ, దుర్దశ పొందినవారి కృదరోగాన్ని (కష్టాలను) పోగొడుతూ, తృష్టను దూరం చేస్తూ ప్రజలను 
సద్వైద్యునివలె పాలించి స్వస్థులను చేసేవాడు. ఆ రాజుకు రూపుదాల్చిన పుణ్యపుంజం వంటివాడు, 
సర్వప్రాణిహిత కాంక్షి అయిన సత్త్వాషధుడనే కువూరుడున్నాడు. అతడు భాద్రకల్పికుడనే 
బోధిసత్తుడు. సత్త్వగుణ విభూషితుడు; కరుణ, ముదిత, ఉపేక్ష, మైత్రి అనే గుణాలు అతనిని 
వరించాయి. పట్టుణాలనుంచి, గ్రామాల నుంచి, అరణ్యాలనుంచి, దిక్కుదిక్కులనుంచి ఎల్లప్పుడూ 
రోగులు వస్తూ అతని స్పర్శతో రోగవిముక్తులై స్వాస్థ్యం పొందేవారు. జనసమూహమనే ఈ అరణ్యంలో 
సజ్ఞనుడనేవాడు చందనవృక్షం వంటివాడు. చందనవృక్షం అమూలా[గ్రమూ పరులకే ఉపయోగపడినట్టు, 
సుజనుడు తన దేహంతో అపారమైన పరోపకారం చేస్తాడు. దుష్టసహవాసంతో సంతప్పులైన వారికీ 
సాధుసమాగమం ఎంత సుఖం కలిగిస్తుందో అదేవిధంగా, అతడు ద్నీర్ణవ్యాధి పీడితులకు తన సహవాసంతో 
వెంటనే సుఖం కలిగించేవాడు. శరీరరోగాలను స్పర్శచేత, మనోరోగాన్ని ధనం చేత పోగొట్టడం వల్ల అతని 
పరిసర దిక్కులలో ఆర్హులనేవారు గాని, అర్థిలనేవారు గాని ఏ దిక్కునా లేకపోయారు. 


కొని కాలం ఒకే తీరున ఉండేదేనా? కాలవిలాసం సకలాళశ్ళర్యాలను దిగమింగివేసేదికదా! ప్రజల 
పుణ్యం క్షీణించడం వల్ల ఆ రాజకుమారుడు కాలధర్మం చెందాడు. గుణగంధాన్ని గుప్పుమని దిక్కులకు 
వెదజల్లే ఉత్తముల ఉనికి క్షణికం. కన్నులకు చలవనిచ్చే చంద్రుడు ప్రీతిపాత్రమైన వారిని అకాలంలో 
మననుంచి వేరు చేసివేయగలది. దీని చెయిదం ములుకులవలె ఎవరి మనస్సుకు నాటుకోదు? ఎంతో 
సుకువూరమైనది. విపుల పుణ్యంతో పొందినది, సర్వరోగ సంజీవని, అయుత్నంగా లభించిన 


సత్త వ్రషధావదానం 225 


సుఖమైనట్టిది- అన్నీ కాలబల(గ్రస్తమై నశిస్తాయి. ఇదంతా చూస్తున్నా, మూఢులకు ఒకమారయినా 
వివేకలవమైనా కలుగదు. 
రాజకుమారుడు యశళ్ళేషుడు కాగా, ప్రజలు అతని విరహదుఃఖం మరది, రోగభయంతో మొదట 
స్వదుఃఖాన్నే చూచుకోవడం ఆరంభించారు. దేహలక్షణాలు ఎరిగిన మంట్రులు రాజకుమారుని శరీరాన్ని 
| అద్య ఆ జు 
లోకహితంకోసం ఒక వనస్రాంతంలో భద్రపరిచారు. పుణ్యసదృశమైన ఆ శరీరం పుష్కరిణులత 
తంలో చెక్కు.చెదరక అలాగే ఉండినది. అది 
రమ్యమూ, పఫుల్లలతావృక్ష సంకులమూ అయిన ఆ వనప్రాంతంల్‌ స్థ ల. 5 
తెలిసి పాయని ఆశతో వచ్చిన సకలరోగులు ఆ శరీరాన్ని తాకిన మాత్రానే వెంటనే స్వస్థులయేవారు. 


అతని శరీరాన్ని తాకిన గాలి అక్కడి సరోవరాలలోని కమలాలను, నురగను, నీటిని తాకేది. ఆ నీటిలో 


¥ పోయి, అపాయరహితులై అమృతం తాగినవారిలా 
స్నానం చేసి మానవులు వెంటనే సకల ఆమయాలు 


ప్రకాశించేవారు. 
ఆ సతౌ వషధకుమారుణ్ని 


యీ కథను, స్మరణమాత్రంతోనే అమృతంవం _ 
శమిస్తుంది. కొంతకాలానికి ఈ దేశంలో అశోకుడనే రాజు జన్మిస్తాడు. 


నిర్మిస్తాడు. 
ఈ విధంగా సుగతుడు చెప్పినదానిని శ్రద్దగా విన్న 
విరాజిల్లింది. 


నేనే. అతని పేరు స్మరించడం వల్లనే వ్యాధులన్నీ నశించిపోతాయి. నా 
టి దానిని తలిచేవారికి ఆధి వ్యాధిమయమైన దుఃఖమంతా 
అతడు లోకహితం కోసం చైత్యం 


అమరరాజు ముఖం సంతోషసంభ్రమంతో 


“ అళ్య యా లవ ప 0 
క్షమంద్రుడు రచించిన అవదాన కల్పలతలో సతౌ షధావదానమనే భెనాల్ల ల్హవ 
ఇది ol గ్గ 


క్‌ సర్వంద దావదానం 


చింతామణి మనం కోరుకున్న వస్తువును ఇస్తుంది. కల్చద్రుమం తను కల్పించుకొన్నదాన్నే సృష్టించి 
ఇస్తుంది. దేహస్రదానానికి స్వయంగా ఉద్యమించిన త్యాగిని వర్ణించడానికి పదాలేవీ? 


శాస్త్ర అయిన సుగతుడు ఘాటుడు, ఉపఘాటకుడు అనే మదమత్తులైన యక్షులను అణచివేసిన 
పిదప కేశినీవనం నుంచి మరొక వనానికి వెళ్ళి విశ్రమించాడు. అక్కడ ఒకనాడు ఉపదేశగోష్టిలో అతని 
ముఖంపై చిరునవ్వు చిందింది. దానికి కారణమేమని ఇంద్రుడు ప్రశ్నించగా, శాస్త ఇలా చెప్పసాగాడు. 


పూర్వం సర్వ సంపదలకు ఆవాసభూమి అయిన సర్వావతి అనే నగరం ఉండేది. ఆకాశాన్నంటే 
మణి మందిరాల కాంతితో అది నవ్వుతున్నట్టు ఉండేది. దానిని నిర్మల తేజస్కుడైన సర్వందదుడనే 
రాజు పాలించేవాడు. అతని కీర్తి త్రిభువనాలకు వెన్నలగా రేయింబవలు వెలిగింది. 


ఆ భూమిళత క్రతువు ఒకనాడు ప్రజల సుఖదుఃఖాల వునవ్చులు చిత్తగించడం కోసం 
రాజప్రాసాదాంగణ భూమిని చేరాడు. అక్కడి సామంతుల కిరీటరత్నాలతో అతని మూర్తి ప్రతిఫలించింది. 
అది చూడగా, అసంఖ్య రూపాలతో అతడు పృథివీకార్యం ముదలకించేటట్టు కనిపించింది. అతని ముందు 
నతులైన అర్హులు అతని చంద్రకాంతమయమైన పాదపీఠంలో ప్రతిబింబించడం చూడగా దాని చల్లదనం వరి 
వారు చింతాతాపాలనే వదలినట్టు కనిపించింది. ఇంతలో ఎక్కడినుంచో కాలిన రెక్కలుగల ఒక పావురం 
దిక్కులేనిదై అతని ఒడిలో వచ్చి వాలింది. భయంతో కళ్ళు తేలవేస్తూ, కుంచించుకుపోతున్న ఆ పావురాన్ని 
చూచి పృథివీపతికి జాలి కలిగింది. “నీకిక్కడ భయమేమిటి? అని అతడు కమాలాదే౨ చేతిలోని 
సముత్సుల్ల లీలాకమల దళకాంతిని విరజిమ్మే చూపు దానిపై పరపాడు. 


ఆ సవుయంలో రాజు సత్త్వనిష్టను పరీక్షిద్దామనే జిజ్ఞాసతో పాకశాసనుడు మాయతో 
లుబ్దకవేషంతో వచ్చి రాజుతో ఇలా అన్నాడు. “దేవా, బహుకాలానికి నాకు ఆహారమైన ఈ పక్షిని 
పొందగలిగాను. ఇది మాకు సహజమైన వృత్తి; ఎవరూ అడ్డువెట్టునిది. అయాచితమైనదీని. ఓ జగతీపతే, 
ఇది నాకు సహజసిద్దమైన భోజనం. దీనిని వదలితే నేను బతకలేను. ప్రాణాలు తిండిపైనే గదా 
ఆధారపడుతాయి. చేతికందిన ఈ ఆహారం చేయిజారిపోయి నేను ఆకలితో ప్రాణాలు వదలుకుంటే, నా 
భార్య నిరాశతో సంతానంతో సహా మరణిస్తుంది. ఓ ధర్మాత్మా! ఒకరిని రక్షించడానికి పలువురికి 
ప్రాణహాని కలిగించేది ధర్మమైతే, అధర్మమనేది ఎలాటిది? పావురంవై ప్రీతితో నావై ద్వేషం చేసుకొవద్దు. 

బోటివారు ఏదో కారణం వల్ల కలిగిన రాగద్వేషాలతో ప్రవర్తించరు. అది ఎలాటిదో, నేను అలాటివాన్నే. 
నీకు మేమిద్దరం ఒక్కటే. సత్సురుషులు సర్వభూతాల ఎడ సమానులు. ఒక చోటనే కృష చూపరు.” 


సర్వందదావదానం 227 


కుడు ఈ విధంగా అనగా, నరపతి మణిమయ కంకణాలు కదలి సవ్వడి చేస్తున్న చేతితో ఆ 
ర్త... లై త సర్శజీవ సంతాప నివారణ దక్షుడైన 
పావురాన్ని కప్పి, “భయపడకు, భయపడకు" అని అన్నాడు. తర్వాత సర్వ యన అ 
| ళ్‌ క! ౦ 
అతడు స్పిగ్రజీమూత ఘోష గంభీరమైన వాక్కుతో ఇలా అన్నాడు: ఓ లుబ్దకుడా! వణకు wads 
స్రాణిహింస చేయవద్లు. దేహధారులందరికి ప్రాణాలపై తీపి అనేది సమానమైన వానా య అ 
క్ష ప సంతాప స్తున్నది. ఈ 
పరప్రాణాపహారంతో అలవరచుకొన్న వృత్తి శ్రేయస్సును నివారించి, ప. ణ క ష్‌ 
కపో దలి నాకోసం సిదపరచిన ఆహారమంతా నిరాఘాటంగా, స్వచ్చగా 1 
dase డిపోయి, నిట్లూరుసూ, “రాజా! మేము 
(శ్రేష్టమైన ఉపభోగాలు నచ్చని ఆ లుబ్ద్బ్దకుడు ముఖం వా , బటు . ep 
అరణ్యవాసుల రాజభోగానికి అర్హులం కాము. రసజ్ఞులం అంతకన్నాకాము. గడ్డి 
09. ణః 


ళో ముండ్ల తీగను చె 
మోదకాలతో తృప్తి పడతాయా? ఒంటె ఎడారిలో తనకు పరిచితమైన ఆకులు లేని ముండ్ల ట్టు 


[9 డిపోతుంది. కాకి రుచిగల 
చేమగల అరణ్యంలో కానక దుఃఖంతో, ఆకలితో నకనకలాడుతునునే ఉం 


మామిడి చివురును విషమనుకుని మింగదు. స్వభా ంచి రేపు ఏమిటి అనుభవిస్తాను? మరుసటి 
సుఖకరంగా ఉంటుంది. ఇప్పుడు రాజ్ఞార్లమైన భోగం అనుభవి క 


క రసాహారం భుజించడు. 
దినం దుర్లభం కానిది ఈనాడు తింటేనే సుఖం. సరసాహారం క వి .. 

© ౦కా డుకా 
జహా కరకు మధ్యన ఉండేవాడు ఒంటిగా ఉండలేడు. రథంలోనే తిరి వ ల. . 

ల vr i 1 
కష్షప కొన్సవాడు కష్టాలను ఎదుర్కొనడానికే gst 9° 
ప్రపడతాడు. ధనం పోగొట్టుకొన్న క దుర్గం కాదు. కొని, నా జన్మకు అపూర్వమైనది నాకు ప్రియం 
పడినవా జనం ఎన్నటికి దుర్హభం 5 ఈ. తలుగా నీదేహమాంసం 
కాదు. య. ల సమే ప జీవిక, కనుక నాకు ఈ పావురం రెండితలు 
* వెటల్‌' చిక్కిన మాంస 
ఇప్పించు” అని కోరాడు. 
రాజు ఈ మాటలు విని వెంటనే 


వభేదాన్ని బట్టి ఎవరికి ఏది నచ్చుతుందో అదే 


ei రుహుడై ఇలా అన్నాడు: 
చింత ఉడిగి, | wa Wren 
ని సంశయపడు ధి త 
9 ఎలా రక్షించాలా అ నస్త్సును మిత్రునివలె 
మ ae 3 hn యస్రాణ సందేహంతో డోలాందోళితమైన gan లర 
. స్పష్టమైన ఉపదేశం చేశావు. ప్‌ పులలో కట్టివేసిన ఈ పడని వదలివెట్టు. ప్రస్తుతం నా 
చిక్కబట్ల్టేటట్టు చేశావు. 


రొణధారణ చేయి.” ఈవిధంగా పలుకగా అమాత్యులు విషదిగ్ద బాణాలు 


లో నాకు సచివులు హితాహితాలేమీ చెప్పరాదన్నంత 
యం స i 

- “నాదేహం కోసి మాంసం త్రాసులో పెట్టేవానికి ధనం 
ఖా న దేహం కోసి మాంసం తీయడానికి జనం 
ష్కర్మలు చేసూ కుటిలమైన బుద్దిగలవారు 


సత్య ప్రతిజ్ఞుడైన రాజు పక్షియెడ and 
తొకినట్టుగా మూర్చితులయారు. దాన న 
పతిగా అతనికి శరీరత్యాగనిశ్చీయం కలిగిం దప రాజు త 
ఇవ్వండి అని రాజు మంత్రులను అయా 


దు 
3 కటించాడు. 
ముందుకు రావాలని, స్వర్గవర్హం కురిపిస్తానని ప్ర 
పనికి 

త్తి చేతపుచ్చుకొని, మం ps 

909 డు రంపాలవంటివారు ఈల & 
| కాని కపిలపింగలుడనేవా సహజ వక్రులు అయిన దురాత్ములు రం కలిగిసూంటాడు! 
సద్దమయ్యాడు. సరళచ్చేద దక్షులు, స రుడు తన చర్యలతో అందరికీ ఆళ్ళిర్య న 
వారికి అకృత్యవునేది ఏమిటి? దుర్మార్గ 


228 అవదాన కల్పలత 


ఎలాగంటే, శస్రాలతో పగులగొట్టులేనిదాన్ని వినోదపు మాటలతోనే పగులగొడుతాడు. చెప్పడానికి శక్యం 
కానిదాన్ని కూడా వెంటనే చేస్తాడు. చేయరాని పనిని కూడా వునసుతో వెంటనే ఆలోచిస్తాడు. 
కపిలపింగలుడు త్రాసులో ఒక తట్టలో పావురాన్ని ఎక్కించి, రాజు కుడితొడను కోసి తీసిన మాంసాన్ని 
మరొక తట్టులో పెట్టాడు. తొడ కోయడం వల్ల పడిన మొదటి రక్తబిందువులతో భూమి విహ్వాలురాలయిన 
దానివలె దిరదిర తిరిగింది. త్రాసులో పారావతం ఉన్న భాగం కిందికి పోయింది; రాజు మాంసమున్న 
భాగం మీదికి లేచింది. అది చూచి రాజు “మరొక తొడ కోసి మాంసం ఇవ్వు” అని కపిలపింగలుని 
ఆదేశించాడు. ఆయన ఆదేశం ప్రకారం మరొక తొడ కోసినా, రెండు భుజాలు కోసి మాంసం తక్కెడలో 
పెట్టినా, పావురంతో సమానం కాలేదు . రాజు మనస్సుకు (తైలోక్య సంశయమే కలిగింది, స్నాయువులే 
మిగిలిన ఆ రాజు వెంటనే తనే ఆ (త్రాసులో కూర్చున్నాడు. అప్పుడు అతని విరహంతో 
ఉద్విగ్నురాలైనట్టు కీర్తికాంత దిగంతాలకు పరిగెత్తింది. అప్పుడు ఆ రాజు మొక్కవోని ధైర్యానికీ 
త్రిలోకాలు ఆశ్చర్యపడ్డాయి. దేవతాస్త్రీలు తమ ధమ్మిల్లాలలోని పూలదండలు చేతులలో నింపుకుని అతని 
అద్భుత చరితాన్ని పూజించాలనే బుద్ది పుట్టింది. 

అప్పుడు క్రూరకర్ముడైన ఆ లుబ్దకుడు నిర్వకారంగా త్రాసులో కూర్చున్న రాజును చూచి, "ఈ 
దేహదానం వల్ల నీ అభీప్పితమేమో నాకు తెలియడం లేదు. దేహధారులకు సకల లాభాలకు ముఖ్యమైనది 
దేహమేకదా! నిజంగాచెప్పు. దేహత్యాగం చేసేటప్పుడు నీమనస్సు విరగలేదా” అని అడిగాడు. ఆ మాటలు 
విని రాజు మందహాసంతో ఇలా అన్నాడు: “ఈ లోకంలో నాకు పాందదగిందేమీ లేదు. సర్వజగత్తు హితం 
కోసం అనుత్తర సమ్యక్సృంబోధి కలగాలనేదే నా అభీప్పితం. నా మనస్సు వికలం కాలేదన్నమాటే నిజమైతే, 
నా శరీరం పరిక్షతమై యథాస్టితిని పాందనీ!" 

ఈ మాటలు రాజు అన్నాడో లేదో సత్యశీలుడైన అతని దేహం వ్రణాలు మాని, పూర్ణచంద్ర 
కాంతితో ప్రకాశించింది. ఆ మీదట పావురం వెళ్ళిపోయింది. లుబ్బకుడూ వెళ్లిపోయాడు. తెల్లవారింది. 
భూపాలుడు రెండింతల కీర్తి విభవాలతో ప్రకాశించాడు. సర్వందదుడైన క్షితిపతిని నేనే. నా దేహం కోసిన 
కపిలపింగలుడు దేవదత్తుడు. ఆ సంగతి జ్ఞాపకం వచ్చి నాకు నవ్వు వచ్చింది. 


సుగతుడు చెప్పిన పూర్వవృత్తాంతం విని దేవరాజు చాల సంతోషించాడు. 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో సర్వందదావదానమనే యాభైఅయిదవ పల్లవం 


56. గోపాలనాగదవునావ దానం 
స ౪ డగానే దేషవిషోష్టం 
సత్పురుషులు చంద్రునిలాగ అవ్బుతరస శీతలులు. వారిని చూడగానే ద్వష శక 
వరికి వంద్యులు కారు? 
చల్లారిపోతుంది. అలాటివారు ఎ గ్‌ న 
ముఖుడనే యక్షుని స్తానం నుంచి సుగతుడు అంతృర్లితుడై క్ష 
నగర భి. నై. బ్రహ్మదత్తుడనే రాజు పూబించగా, అతని సభలో ఉపదేశం చేసి, అందరిని 
౦ చరాడు. అ బ్‌ 
ధన్యులను చేశాడు. 
నగరవాసులు వచ్చి, సర్వప్రాణులకు సకలాపదలను పోగొట్టే భగవానునితో ఇలా 
పుడు ఆ 1 i 2 ప 
మొ oo “భగవన్‌ ఈ నగరం పాఠిమేరలో పాషాణ పర్వతమనే ఒక రాతిగుట్టు ఉంది. అక్క 
టరు. ల ది. దానిపేరు గోపాలకుడు. అది పశువులకు, gun వెద్ద 
నన సృషించారో తెలియదు. 
i అ ఉన్న వస్తువులను నాళం చేస్తుంది. వనరు త్తు శ . 
sp | పదలో శరణ్యం. 
అదాంతులను దమనం చేసి, అశాంతులను శమింపజేసీ మీకృపే మాకీ ఆ 5 
/ యం. పోయిన పిదప, కరుణానిధి అయిన భగవానుడు 
పారులు ఈవిధంగా ఎయు 
పర్వతా 
సభామధ్యంనుంచి అంతర్జానం చెంది nts Ween వ. 
క నాగుబాము | న 
త భయంకరమైన ఆ మి. ఒరనుంచి తీసిన కత్తులలాగ కనిపించే అలలు ఇంకా 
షశ్వాసాలతో నల్లనయినట్టు నల్లి 


య 5 
లాడుతున్నాయి కొ ప నుడయ్యాడు; 
ఆ కొలనుగట్టున భగవానుడు పర్యంకబంధంలో ఆస 3 | 
క నో రహితంగా చేశాడు. బంగారు చాయగల ఆయన దేహం ఆ 


క్ష క విష 
సుధాబంధువైన తన ప్రసన్నద్నష్టితో విసన గా సూర్యుడు మరకతచ్చ్భాయ గల గగనాన్ని ప్రవేశిస్తున్నట్టు 


డ అ 
కొలను న్లనినీట ప్రతిబింబించింది. అడి ల నాగరా జుభవనంలోని చీకటి, భయంతో పరుగెత్తుతున్న 
కాశౌ 
అనిపించింది. అతని దేహప్రతిబింబ ప 


స్‌ ను 
స gar అతనిని చూచి కోపంతో sree 
అ పటాపంచలైంద. స మాయా మెఘప 3 
ములగుంపులాగ పటాబు 5. ఆకాశమంతా ఆక్రమించి, ప్రపంచాన్నే పషలతో దికు)_లు భయంతో 
తక్షణం వైకి లేచి పడగలు పన నే ముఘాలతో, అతని నాలుకలనే మెరుపుల వ గర్లితాలతో 
అత్ర సమూహాల మత్త మాయా ముఖూల 
స క్రోధాగ్ని ధూమస eee (భ్రాంతి కలిగించే ఆ క్ష కడెనూ Misa 
జ త 3 ph పగిలాయి. వెంటనే చెట్లను a 
డలు హృుదయాలవంటి సూ, జీవరాశి ధైర్యాన్నే 
కూల్చి న, బండ్లను దొర్లిన, 


ధ్వంసం చేస్తూ వర్ణం కురిసింది. 
చాడు. ఆడక భుజగోత్స్నష్టమైన వృష్టి పిల్లగా లికి రాలే 
9 సారించా = 
భగవానుడు ఆ వైపు ఒక్కమారు దృవ 
కుసుమవర్గం వలె మారిపోయింది. 


నికి వెళ్ళాడు. ఆ పర్వతపు విశాల తటం మీద ఒక 


రంతో మైగిపోయే వనాలు 
తో తెల్లనై తుమ్మెదల రుంకా 
పూల నవ్వులత “ఆ 


230 అవదాన కల్పలత 


ఏర్పడ్డాయి. ఆ వనాలను చూచి వనదేవతలు తమ మెడలోని ముత్యాల దండలకంటే తెల్లని నవ్వులతో 
క్రూరడైన ఫణీంద్రునితో ఇలా అన్నారు. “ఓ కాలమేఘ! వికారం వదలిపెట్టు. ఇతడు మేరునగధీరుడు. 


నీబోటివారు ప్రళయకాల రుంరటూవాయువులతో నలిగి విరిగి ఈ మేరుపర్వతపు సానువులలోని విలాస 
కందరాలను ఆశ్రయిస్తారు.” 


వనదేవతల మాటలకు నాగరాజు మదముడిగి, తన మాయా వికారాలను వదలి బద్దాంజలియై శాస్త 
అయిన సుగతుని శరణు వేడాడు. కరుణానిధి అయిన భగవానుడు శరణు పొందిన నాగరాజుకు పంచ 
శిక్షాపదాలు ఇచ్చి, కుశల పూర్వకమైన అనుగ్రహం ప్రసాదించాడు. నాగరాజు అతని చరణద్వంద్వంవై తల 
ఆనించి, ప్రణయంతో కోరడం వల్ల సర్పరాజు భవనంలోనే తన సన్నిధానమూ అనుగ్రహించాడు. అప్పుడే 
భగవానుడు ప్రసంగవశాత్తు శాంతిని ఆకాంక్షించిన ఆ పర్వత వాసి అయిన వజ్రపాణి అనే యక్షుణ్ని కూడ 
అనుగ్రహించాడు. ఈ విధంగా వెద్ద లోకోపతాపాన్ని తొలగించి, దేవతల స్తుతులు, పూజలు అందుకొని, 
పూర్వబుద్దుల పాదాంబుజ స్పర్శతో పవిత్రమైన ఆ కొండప్రాంతాలలో తిరగి, వనాలలో విహరించాడు. 


అప్పుడ"కమారు ఆయన మందహాసం చేశాడు. సందర్శనం కోసం వచ్చిన సురరాజు నవ్వుకు 


కారణమేమని 'ప్రన్నించగా ఆయన ఇలా అన్నాడు. “పుణ్య సలిలాలుగల సెలయేరు, పరస్పరవైరం లేని 


ధ్రాణులు గల ఈ తపోవనాలు శాంతికి ఆవాసాలు. ధర్మావాసమైన మునులు మనస్సులను కూడా పవిత్రం 
చేసే ఈ వనాలలో నేను పూర్వం కూడా విహారం చేశాను. కనుక ముని ఈ వనాలలోనే 
సుగతుడయ్యాడు. శమవిమలబుద్ది అయిన కా 
ఆడసింహం పొదుగును జింకపిల్ల కుడిచే ఈ పవి 
చేశారు.” 


శ్యపముని కూడ ఇక్కడే సమ్యక్సంబుద్దుడయాడు. 


ఇలా చెబుతుండగా, పుణ్యపరిపాకం వల్ల వచ్చిన ఒక లుబ్దకునికి చూపులతోనే శమాన్ని 
ఉపదేశించాడు. భాగ్యశాలి అయిన ఆ లుబ్దకుడు భగవానుని అనుగ్రహం వల్ల కుశల లుబ్దమానసుడై 
భగవానుడు అనుగ్రహించిన కేశనఖాలు స్వీకరించి తల్హాంఛనమైన మృగాధిపమనే చైత్యం నిర్మించాడు. 


._ ఇది కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో గోపాల నాగదమనమనే యాభెఆరవ పలవం 
యా ౧ 


త్రవనంలో అఖిలలోక పీడాహరులైన భిషక్కులూ నివాసం . 


కేశనఖాంకితమైన రత్నస్తూపం నిర్మించాడు. 


57, సూఫొవదాతం 
ఇ 
. వారి కీర్తి జగత్తులో 
దిక్కాంతా కర్ణావతంస సదృశమైన కీర్తిగల మహాత్ములు విరాజిల్లుతున్నారు. వారి కర్తి జగత్తు 
[ac] 
బక త్రో నుది. 
ప. ణదానం చేశాడు. వాని అనురోధంతో పూర్వబుద్దులు 


భగవానుడు ఒకమారు శక్రునికి గ్రా దేవతలందరూ దాని నిర్మాణానికి 


ప డు. 
నిర్మించిన సూపాలలో తన స్తూపమొకటి నిర్మింపజేసా యమెన ఆ సూపం వల్ల జగత్తులోని 
పూనుకున్నారు శతసూర్యుల కాంతితో తలల కల క కా లో జినుడు కిన్నర 
మహామో ట్టు శమైన అంధకారం ఎక్కడికో పటాపంచలైపోయింది. ఇ టం te) 

హ సదృశమైన అం తలు పాషాణ ప జై 
గంధర్వ నర వ సురులకు ధర్మోపదేశం చేసి వెళ్ళిపోయాడు. బా నిర్మించాడు. పిదప వాలోక్షమనే 
స బ్ర వినయం 
స్తూపాలు నిర్మించగా, భగవానుడు ఐద పూజలందుకున్నాడు. అతనికి ధర్మ 
_ ) టి డనే డేలో పూజు 

సుర్రబు స్త పొందాడు. 
స Shes న తొలగగా సపరివారుడుగా ప్రబుద్దత్వం వాం 
ఉపదేశించాడు. దానితో సుప్రబు 


వలె ఉన్నతమూ, రత్నదీస్తమైన బాలోక్షీయమనే స్తూపం 
అతడు భగవానుని శాసనం వల్ల తన పుణ్యం 


కట్టించాడు. పు శం డంబరుడనే యక్షుని అణిచి వేసి, అతనికి 
తర్వాత తథాగతుడు డంబరమ . వండాలమనే గ్రామానికి వెళ్ళి మల్లిక అనే తు 

లూ బౌద్దదీక స్వీకరించారు. కర్మశేషం వల్ల ల 
తు దోషులె పద్మాకరంవలె శోభించారు. సత్పురుషులు 
గత bs వజిష్మలు, విపుల వ్యసనాతురులు అయిన 


శికాపదాలు అనుగ్రహించాడు. అక్కడినుం 
వినయోపదేశం చేశాడు. ఆమె ఏడుగురు ఇ 
౦ వల్లి వారు 
జుగుఖ్సీ 
పుతారు. డనే గహపతి చరిత్రను 
న దుడె సుగతు 
ను ష్‌ గా శి పదంతో పరిళు దం 
f అనంతరం సుగతుడు స నో సుగతాను గ్రహంతో arse కోసం వచ్చిన ఇంద్రునితో 
ర్మంగా తీర్చి దిద్దారు. ఆ డికి తన సం 
అక్క డు 
” అని అన్నా . 
స్తూపం నిర్మిస్తాడు అ 
eas మిళిందుడనే రాజు స్తూపం నిర్మి ంలోను ప్రజలు శోకమోహభయాలు ఉడిగి 


తిఫల 
కనం వర్తి ర్‌ లాడే మణికింకిణీకుల 
ఈ విధంగా భగవానుని దయార్రిలో నే ఒడిలో గలగల 


శౌంతచిత్తులయారు. మేదిని కొత్తగొ 
కలకలంత్రో క్రీడాలోల అయింది. 


ఇది కేమేంద్రుడు రచించిన అ 


యాభై ఏడవ పల్లవం 
న క్రల్హలతలో స్తూపావదానమనే 
వదొ 


58, పుణ్యబలావ దానం 


సకల కుళలోత్పత్తికి వసుధవంటి సిద్దమైన సుధను అంతరంగంలో ఉంచుకుని, ఆపన్నుల 
వ్యసనాలను శమింపజేసీ ప్రసన్నమైన ఆలోకనరసాలతో ప్రజలకు ఆరోగ్యం కలిగించే భవరోగ పరిభవదక్షులైన 
భిషక్కులు వంద్యులు; అనింద్యులు. 

బుద్దభగవానుడు ఒకమారు పుష్కలావతీ నగరంలో నిశ్రమించాడు. అప్పుడు ఆయన ముఖంవై 
మందహాసం తొంగలించింది. దేవేంద్రుడది చూచి వినయ వినమిత మస్తకుడై “దేవా! మీ చిరునవ్వుకు 
కారణమేమి?” అని ప్రన్టించాడు. దానికి బుద్దదేవుడు ఇలా సమాధానమిచ్చాడు. 

పూర్వం పుణ్యబలుడనే పృథివీపతి ఉండేవాడు, అతని ఏలుబడిలో ఎనభెవేల నగరాలు ఉండేవి. 
అతని రాజధాని పుణ్యవతి. స్పటిక శిలలో నిర్మించిన రమ్యాగారాలతో ఆ నగరం వెన్నిలవలె వెలుగొందేది. 


ఆ వుహారాజు ఒకనాడు తన నగరంలోని నూతనోద్యానం చూడదలచి రథవెంకి | 
ధట pia పథ్యం పాపం లేకుండా, చూచేవారూ, ఉపచరించేవారూ లేకుండా పడి ఉన్న ఒక 

చాడు. పరితపిస 
|ర్హరోగంతో పరితపిస్తూ మ్లానవదనుడైన ఆ రోగిని చూచి ఆ రాజు మనసు కరుణతో 


దవించి సత్సురుషులు స 
్ర బాధాకులమైంది. సత్పురుషులు సూర్యకాంత మణులవంటివారు; ఇతరుల తాపం అద్దంలోలాగ 
తమలో సక్రమించగా, తాము కూడ సంతాపం చెందుతారు. 


రాళ ఆ రాజు తన ఏలుబడిలో ఉన్న అన్ని నగరాలలోని సవుస నగరద్వారాలలోను, 
వీధులలోను రోగులకు వైద్యశాలలు నెలకొల్పాడు. వాటిలో రోగులకు పథ్యపానాలకు జాషధసేవనకు, 
పడుక్‌నడానికి అన్ని ఏర్పాట్టూ చేశాడు. వారికి పరిచర్య చేయడానికి కుళలురైనవారిని నియమించాడు. 
వ్యాధి చికిత్సకు ప్రథమాంగం, మంచి పరిచారకుడు. పరిచారకుడు కరుణాగ్రుడు. సమర్ధుడు, ఓర్పు 
గలవాడు, వైద్యుడు చెప్పినట్టు వినేవాడు, స్నేహంతో ఎలాటి విచిక్సీత్సాలేక సేవచేసేవాడు అయివుండాలి. 
ఇలాటి పరిచారకుడు దొరకడం కష్టం. రాజు పరిచారకులను పిలిపించి ఇలా నెలవిచ్చాడు: “రా త్రింబగళ్ళు 
య. me. eps hagas రాజ్ఞార్లమైన శాలలు నిర్మించాను. వాటిలో మంచి పడకలు 

i = ఇర్శల జలాలు, రత్న సోపానాలుగల పద్మాకరాలు తవ్వించాను. 
వైద్యశాలలో సమర్ధులైన వైద్యులను నియమించాను. భైషజ్యసంపత్తి కూడ గొప్పది. ఇక ఇప్పుడు ఆ రోగుల 
స్వాస్థ్యం మీ చేతుల్లో ఉందనుకుంట్యున్నాను. పరిచారకులు వైద్యునివలె రోగులకు చల్లని ఉపచారాలతో 
సంతాపం పోగొడుతారు. వెచ్చని ఉపేదారాలతో చలవను దూరం చేస్తారు. చర్చని నీటితో దప్పిని తీరుస్తారు. 
మితహితాహారోపచారాలతో బడలిక పోగొడుతారు. “నీకేమీ జబ్బు లేదు; ఉప్పుడు స్వస్థుడయ్యావు” ఆనే 
ప్రియవాక్కులతో అధైర్యం తొలగిస్తారు. ఆటపాటలతో నిరుత్సాహం నివారిస్తారు. కనుక మీరు 


పుణ్యబలావదానం 233 


డు. సుగతుడు (మంచి నడవడి 
(ష్టం. కనుక సంసారదీర్ణజ్వర 
” అనే మాటలను పలుమారు 


రోగయోగంతో నవిసిపోతున్న తప్పులకు పలుమారు "వైద్యుడు దోషరహితు 

కలవాడు). గొప్ప ప్రసాదం అనుగ్రహించేవాడు. జాషధం ధర్మోపదేశం, 

శోపితులైనవారికి శాంతి రసాయనమైన ఆ పరమౌషధం సేవించదగినది 
9 

జ్ఞాపకపరుస్తూ వుండాలి.” ప్రజలకు ఆరోగ్యధనం, ఉద్యోగులకు ధనం కురిపస్తున్న ఆ రాజు ఆదేశం విని 


పరిచారకులు రోగులు స్వాస్ట్యం కోసం తమ విధులను సక్రమంగా నిర్వర్తించేవారు. 
కొంత కాలానికి దేశమంతా కుశలమన్న వార్త బయలుదేరింది. ఆ వార్త విని ఆ మహారాజు 


వ్యాధిముక్తులై కుశలులైన వారిని స్వయంగా చూచి పరావుర్శించడానికి Se es 
దేవేంద్రునివంటి ఆ పుణ్యమూర్తియా త్రకు ఇంద్రుడు ఆరు టక తెల్ల wang నం 
సిద్దపరిచాడు. చల్లని పిల్ల వాయువులకు అర్లల్థాడే హేమరళ్న సరోయనోలర్‌ న 
కనులపండువయే్యే దివ్య సరోవరాలు దారిలో వలయింపజేశాడు. bs త హు 
నృ త్యకలాకుశలలైన దేవవనితలు నిలబడి రాజు దూరం నుంచి వస్తుండగానె నృత్య (6 


చేయసాగారు. 
ంతో వెళ్ళుతుండగా, సత్త గుణ సుధాసింధువై 


పుణ్యబలుడు ఆ విధంగా వైభవ అనాడు. “రాజా, 
సత్త fie ee ఇంద్రుడు గుడ్డివాని రూపంతో వచ్చి, వో టకు కస్త 
నేను నయనహీనుణ్ని. పుట్టినది మొదలు చూపులేనివాణ్ని. సర్వసత్త్‌ wa దేహకాంతితో నీ కీర్తిని 
పొందాను, శ రోగులందరూ నీ ప్రభావం వళ్లి స్వాస్థ్య పొంది pe బాంధవుడైన నీవు నన్ను 
చెప్పుకుంటూ తిరుగుతున్నారు. దుఃఖితులకు, దీనులకు, అం ప 


రక్షించగలవాడివి. ఈయగలిగితే, కుడి కన్ను ఇవ్వు 
ప్రసన్నతతో దివ్యంగా వె 


మ్యక్సంబో ధి సిద్దించడం 


ల్రిగిపోయింది. ధైర్యనిధి అయిన 
కోసమూ ప్రణిధానం ఆచరించి, 


ఆ మాటలు విని పుణ్యబలుని వదనం 
నికి ఆశ్చర్యపడి దేవతలు 


Rog, ట్లో కాన్ని తరింపజేయడానికీ, ప్రజలకు స డు. ఈ అద్భుత దానా 

Sag శస్త్రంతో కుడికన్ను వెకలించి, ఆ అంధునికి కా ౦ఏ; అచల చలించింది; సవలముద్రాలు 

న తూ. 

'ప్పవర్షం కురిపించారు; పర్వాతాలు క్ర౦ఎ ధునికీ జ్‌ రావడం చూచి రాజు అత్యంత 
అం 


ఉల్గోలకల్లోలాలయ్యాయి.. ఒక కంటేతోనే అ డానికి సిద్ధపడ్డాడు అప్పుడు సురపతి 
న్‌ రసట్రీతితో రెండవ కంటిని కూడ ప్రక గచేసి, అతని అద్భుత సత్త్వగుణబలాన్ని 


నిజరూ_ డి కంటిని బొ 
ఉరూప్రంత్రో ప్రత్యక్షమై రక్తం కారుతున్న రాజుకు 


యి 
'సశంసిందాడు. డూ ఎంత మాత్రమూ మమ 


మీద ఎమీ వ నేనే. 
స్త దానమిచ్చే సమయంలోనే తన అవయవా న ఆత్మీయత ఉంటుందా? ఆ gags నా 
వ్రీత సత్త్వగుణాంబోనిధికి ధనమనే దుమ్ము ను. అప్పటి ఆశ్చర్యచరితం స్మరణ 


స్తై సమ్యకృంబోధిని పాందినవాణ్షయా 
నేస్సుషోర్పు నవ్వు వచ్చింది. 


కారం లేని ఆ 


గబలొవదానమనే యాభై యెనిమిదవ షల్లవం 
పు 


కల్ల లతలో 
ఇది శ్షేమేంద్రుడు రచించిన అవదాన కలి 


50. కుణాలావదానం 


ఎవ్వని సిరి సువ్యక్తమైన కీర్తితిలకంతో, గుణాలనే రత్నభూషలతో, వాడని దానకుసుమాలతో, 
సత్యమనే చందనచర్చతో, శుచిశీలమనే దుకూలంతో అందాలు చిందుతుందో, అట్టివాడొక్కడే సుకృతోచిత 
చక్రవర్తి. 

మహీయువతికి తిలకంవంటి పాటలిపుత్రమనే నగరంలో యశోనిధి, సూర్యకులావతంసము 
అయిన అశోకుడనే రాజు ఉండేవాడు. అతడు మొదట కామిగాను, తీక్సుడుగాను ఉన్నా వివేకంతో 
వయసు పండగా పండగా ధర్మప్రదాతగా ప్రసిద్ది పాందాడు. అతడు కుశలాంకురాలతో ప్రసన్నమైన 
పుణ్యాలనే ఉపవనస్థలులకు శోభ కాగా, లోకం అశోకత్వం పొందింది. అంతఃపుర స్త్రీలందరికీ 
తలమానికమైన పద్మావతి అనే ఆయన దేవేరి త్యాగాన్ని అనుసరించే సంపద సాధువాదం(సత్కీర్తిని) వలె 
సత్త్వగుణానికే ఉత్సవం వంటి పుత్రుణ్ని ప్రసవించి అశోకునికి ఆనందం కలిగించింది. కనకంవలే 
పరిశుద్దుడు, పద్మపత్ర విశాలనేత్రుడు అయిన కుణాలుడనే ఆ రాజకుమారుడు హిమాలయంలో వసించే 
కుణాలమనే హంసలాగ దర్శనీయుడయాడు. విద్యావధువులకు విమలాదర్శంగాను, సకల కళాలతలకు 
వసంతోత్సవంగాను, కీర్తి కుముదినులకు చంద్రోదయంగాను ఉన్న ఆ రాజకుమారుడు సర్వలోకాలకు 
అభిమతుడయాడు. చంద్రుని ఒడిలోని జింకలాగ ఉన్న అతని నేత్రాలు తామర పూవులులాగ విలాసంతో 
ఒప్పేవి. కనుబొమలు తామరపూవులలోని తేటులవలె కనిపించేవి. అలాటి నేత్రాలను ఎంత చూచినా 
రాజుకు తృప్తి కలిగేది కాదు. అనేక గుణాలంకృతుడైన అతనికి సమస్త దిగ్టీఏప ధరాధినాథులు కాముని 
ముత్తెపు తీగలలాగ వున్న తమతమ కన్యలను ఇచ్చి ధన్యులమనుకొన్నారు. మన్మథుడే మరుసటి జన్మలో 
జనానురాగంతో భవ్యమూర్తిగా జన్మించినట్టున్న ఆ కుణాలునికి రతిలాంటి కాంచనమాల అనే చంద్రానన 
చాల ప్రియురాలు. 


ఆ రాజకుమారుడు ఒకమారు తండ్రి సన్నిధిలో ఉండగా, సంఘ స్థవిరుడు చూచాడు. షడభిజ్రో 
చర్యుడైన ఆ మనీషికి ముందు ముందు కుణాలుని కన్నులు పోగలవని జ్ఞాననేత్రంతో తెలిసింది. కనుక 
కరుణాళువైన ఆ యోగి ఆగామిదుఃఖ నివారణ నిమిత్తం, కుణాల కువూరుణ్న ఏకాంత స్థలానికి 
పిలుచుకొని వెళ్ళి ఇలా అన్నాడు. “కువూరా! పైపై వెంరుగంలకే వూసపోయే నీ వునస్సు 
విభవాభిభూతమయినట్టు నాకు తోస్తున్నది. కామానికి వయస్సు సహాయకంగా ఉన్నది. చంద్రుని గర్వాన్ని 
ధ్వంసం చేసే దేహం ఉండనేఉంది. చక్షువు సహజంగానే చపలమైంది. కనుక దీనిపై ఆస్థ లేకపోవడమే 
సుఖహేతువు. ఈ కంటి ఆకర్షణకు లోబడినవారు తమ దారి తప్పి స్ప్రహ అనే గుంతలో పడిపోతున్నారు. 
నీలోత్సలపత్రసదృశమైన విశాలనేత్రమనేది రాగోరగచ్చిన్నమైన సముద్రం వంటిది. అక్కడినుంచే 
ఇం(దియాలన్నీ స్రవిస్తాయి. లావణ్యమనే మధువు తాగినా శీలప్రభావం వల్ల ఎవరి నేత్రాలు విశేషత్నష్ణతో 


కోభించిన నదులవంటివారు. వారికి వైను 


కుణాలావదానం 235 


తిరగవో వారు ధన్యులు; వారు అసమానమైన సత్త గుణంగల దీరులు.” ఈ విధంగా సంఘస్టవిరుడు 


ప్రశమగుణ ప్రధానంగా చెప్పిన మాటలను రాజకుమారుడు అలాగే అని మనసులో వెట్టుకొని నమస్కరించి 
తన నగరుకు వెళ్ళాడు. 
డ చూచినా భృంగాలు రుంకారం చేస్తున్నాయి. 


గా. వసంతకాలం అరుదెంచింది. ఎక్క 
ఇలా ఉండగా, వసం చాయి. కవ్ముని వాసనలకు ఏనుగులు 


వెోదుగ 9 రం అలందుకొన్నట్లుగా పూ శ 
ఖు య. సడల నారంభించింది. ప. య. 
ఉద్యానవల్లీ నవపల్లవాలు నూతన రాగోద్గవుంతో స ల నాల nis 
చంపకపుష్పాలు కదలుతుండడం చూడగా, ప్రణయుల మధ్య మైన 0 ట్లుంది. తక్కిన పూవులు 
విజయ ప్రథమాభియోగాన్ని మన్మథుడు wg ఎక్కువగా సహకారానికే 
అన్నిటిలాగే వికసించాయి. కాని, వుధువన బం లతో గానం 
i ఎందుకంటే, దాని చుట్టూ, భృంగాలు మూగి దాని యశస్సును రుంకారా 


చేస్తున్నాయి గనుక 
స క సంఘస్సవిరుని ఉపదేశం 
వసంతోత్సవవిభ్రమం ఇంతగా ఉన్నా గఖకమాన న. షా? bag కుణాలునికి 
Oo తె తిప 0౦౬. 

స్మరిస్తూ ఏకాంత oe ఉండగా అశోకుని di para బలస్‌వ భుజస్కంధాలతో,. 
ఇ దకాంతి 1 u 

సవతి తల్లి అయిన ఆమె, క్షీణించిన చం( రహా ర్రవిత్తయై ఇలా అన్నది. కుమార! నీ లోచనశ్రీ 
ఆజానుబాహృవులతో ఒప్పారే అతన్ని సమీపించి స్నేహర హ్‌ లోకంలో ఎవరి ధైర్యాన్ని పోగొట్టదు? 
పుష్పాలలో నూతనావతారం, సంసారంలో సారభూతం . 


. ఆమె లజ్జ దిగనాడి, వెంటనే భుజాలు 
అందులోను నేటి ఈ వేషం బహువేశలంగా ఉన్నది. అని et స _ ఆభరణాలన్నీ కదలాడి 
రెండూ ఎతి అతన్ని దృఢంగా ఆలింగన౦ చేసుకొంది. ఇ నక వెళ్ళవద్దు అని నివారించినట్టు 
ధ్వనించాయి. అది చూడగా కుమారుడు అసక్తుడు, J ప్రకటిస్తుంది అని కుణాలుడు 
కనిపించింది. “అన్య అయినప్పటికీ ఈమె నా తల్లే. _ తలమోపి ప్రణామం చేశాడు. ఘనవెన 
భి ంచిపోయిన అంగనలు ఘనమోహకాలంలో 
లతో (మకరాది జంతువుల కదలికతో) 
జం. పాపంలో ఆమె పడిపోతే 
నుంచి తొలగిపోయింది. 


మోహసమయంలో మదోద్దతలై మకరాంకున 


(మేఘాలు ముసురుకున్న కాలంలో) మదోద్ధతేలై 


శుచి షమెనవాడివి. 
తనకెక్కడ్ర కళంకం వస్తుందో అనే భయంతో నది. “కుమార్‌! నీవు నాకు చాలా ఇష్టమై 
స లా అన్ని సవతినే గాని నీకు తల్లిని కాను. నీ 


మదనాభిభ్రూత్ర హుడతనితో ౩ 
అయిన ఆమె అప్పు మీత లికీ 
నాత్రో సవమూనమెన వయస్సు గలవాడి నం హాందేజ్లు చేయి. స్వయంగా స్త్రీలు నిన్ను కోరివచ్చే 
వ భాగ్యభోగం ల ఆ్రంగసంగం నా హృదయంలో తాం 
సన్నుడీవికొ. గొలిపే పిరుదుకట్టు 
7 ప్రసన్న నూలుతో మొన్సట 
, మొల 
నొట్పుక్రాన్సి హారాలతో అందమైన ప్రీతి చన 5 అ మనస్సులు కొత్తదనాన్ని చవి చూడాలని 
పురు soe దమై ప్రల ” త్రిష్యరక ఈవిధంగా, అంటుండగా 
షుని నఖక్షతాలు లేనిదే ఉన్నిద్రప 


ఉవ్విష్య్యార్రడ్రం, కన్నులు లావణ్యమం 


236 అవదాన కల్పలత 


మదనుడు ఉపదేశించాడా అన్నట్టుగా ఆమె దేహం కంపించింది. శ్వాసంతో పెదవుల అదిరాయి. 
చెమటబిందువులతో నొసటి తిలకం చెదిరిపోయింది. ' 


ఆమె మాటలు అతనికి చెవుల్లో కాచిన దబ్బనం పెట్టినట్టు వినిపించాయి. తలవంచుకొని ఆ 
మాటలు విన్నాడు. అది ఎలా వుందంటే, కనులకు అంటిన పాపాన్ని వదలించుకొంటున్నట్టుగా ఉంది. 
అతడు విషాదలజ్ఞలు ముసురుకొనగా, శశాంకసదృశమైనప్పటికీ పాపం ఉబికి వస్తున్న ఆమె ముఖాన్ని వెంటనే 
చూడలేకపోయాడు. ఆ మహాపాపవాక్కులు వినలేక కదలాడే కుండలాలనుంచి ధగధగకాంతి నిప్తులాగ 
వ్యాపించింది. అది చెవులచుట్టూ అలముకుంది. అది చూడగా ఆ పాపపు మాటలు వినలేక రెండు 
చెవులూ నిప్పులో పడ్డట్టు అనిపించింది. అతడు వెంటనే చెవులు మూసుకొని దంతకాంతి వెల్లివిరియగా 
ఇలా అన్నాడు. (దంతకాంతి తిష్యరక్షిత ఆలింగన దోషం కడిగివేయడానికి వచ్చిన గంగలాగ 
అనిపించింది.) “అమ్మా, నీవు ఈవిధంగా అనడం యుక్తం కాదు. సద్దర్మమార్గంలో నడువు. మాటలను 
అదుపులో ఉంచుకో. నీవు ఎక్కడ వదలి వెడతావో అని అల్లలలాడిపోయే శీలాన్ని సమాధానపెట్టుకో. 
గర్వం, అప్రమత్తత, పరవిత్తవాంఛ, పాపానుబంధి అయిన విషయాభిలాష - ఇవి అపాయద్వారాలు. జీవికి 
పతనావస్థలో నిరర్గళంగా ఏర్పడుతాయి. దానపరాజ్ముఖులకు ధనం ఉండీ ప్రయోజనం లేదు. 
ద్వేపనశీకృత బుద్దులకు చదువువల్ల లాభమేమిటి? సద్గుణ వర్ణితులకు రూపం వల్ల ఏమి ప్రయోజనం? 
శీలభ్రష్టులకు కులం ఎంత మంచిదయితే ఏమి? అమ్మా! చంచలతను వదలు. అక్షయచంద్ర బింబంలాగ 
రుచిరమైన యశస్సును కాపాడుకో. నీ సద్వంశం ఒక్కమారు చూచుకో. పాపబుద్దిని వదలు. 


పరలోకంలో పాపభూములు ఘోరనరకవహ్షికి కాలుతూ వికటంగా వికలంగా ప్రలపించే ప్రేతాలతో 1 
శ్లేశాకులాలై ఉంటాయి.” 


రాజకుమారుని ఈ మాటలు విన్నప్పటికీ ఆమెను తీవ్రంగా ఆవేశించిన మోహ(గ్రహం వదలలేదు. 
మోహాంధకూపంలాగ ఉన్న మనిషి మనసులో ధరో ్మపదేశమనే సూర్యకిరణాలు ప్రవేశిస్తాయా? రాజుకు 
పట్టువడి బాగా దెబ్బలు తిని ఎగవూర్చూ దిగవూర్చులతో పేరు కూడా సరిగా చెప్పక అసంగతంగా ఏదో 
వాగే దొంగవలె తిష్యరక్షిత తనను నానా క్షోభపెట్టే మన్మథపార్టివునికి పట్టుబడి తాపం తట్టుకోలేక వెద్ద 
నిట్టుర్చులు వదలుతూ ఆసంగతంగా ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రలపించింది. “నీవు చేసే ఉపదేశమంతొ 
స్వాస్ట్యంతో ఉన్నవారికి. స్మరార్దిత అయిన నాకు నీ ఉపదేశమేమీ వినిపించడం లేదు. ప్రబలమై, 
విశాలజ్వాలా మాలాకలితమైన ఈ స్మరాగ్ని వట్టి మాటలతో శాంతించదు. రాగాతురులకు నెలయేర్లు పారే 
శీతలప్రదేశం కూడా మండిపోయే మరుస్థలంగా కనిపిస్తుంది. సూర్యుడు ఉదయించినా దిగంతరాలు 
ఘోరాంధకార బందురాలుగా కనిపిస్తాయి. దయాళువైన నీకు పరితప్తురాలైన అబలను కాపాడడం ధర్మం 
కాకపోతే, సాధువులు గౌరవించే అలాటి ధర్మమే లేకపోతే, ఇక అధర్మమనేది ఏమిటి? (ప్రశాంతచిత్తులు, 
స్వస్టబుద్దులు అయిన వారికి నీవు చెప్పినది స్థిరమైన ధర్మం, సుఖం కలిగించేదీని. వారికి అది ప్రమాణం 
కూడా. సంతాపులు, వ్యసనాతురులు అయిన వారికి నిషిద్దకార్యాలను గురించి చింత ఏమిటి? మొదట 
పాపం చేసినదాన్ని నేనే. కనుక నన్ను రక్షించడం నీ ధర్మం. చంద్రునివంటి చల్లని స్పర్శతో నాలో 
ఎడతెగకుండా కలిగిన సంతాపరో గాన్ని పోగొట్టు. చంద్రుడు సంతాపం పోగొట్టడం, సూర్యుడు 
చీకటులను తొలగదోయడం, అగ్ని శీతబాధను రాత్రీపగలూ నివారించడం పాపమా? సమస్తశాస్తాలు 


కుణాలావదానం 237 


చదువుకొన్నవాడివి. నిజం చెప్పు. దుఃఖార్తులను రక్షించడంలో సమానమైన సత్కర్మధర్మం మరొకటి 
ఎక్కడన్నా కద్దా? మనగుట్టు బట్టబయలవుతుందనే భయమేమీ లేదు. ఈ ప్రదేశం eer, 
రహస్యంగాను వుంది. ప్రాఢాంగనలు స్వయంగా ఇష్టపడి ప్రణయంతో లొంగిపోవడం పురుషుల 
భాగ్యమనుకో. రతితోషితలైన నితంబినుల నలిగిన పెదవి, వాడిన జ వీగిన ముంగురులు, నా 
తడిసిన చందనచర్భగల వదనారవిందము ధన్యులే చూస్తారు. స్రీలకోసం వ. మ. నాలుక 
భయంకరంగా ఆడే రణకాలుని నోట్లో ప్రవేశిస్తున్నారు. మరికొందరు కోపంతో ఘూర్జిల్లి sieves 
సమాకులమైన జలనిధిలో దూకుతారు. అర్హపురుషార్దం మన మానవుల న లు 
ప్రయత్నం జరుపుతారు. ఈ అర్జపరి [గ్రహాం ధర్మం మ ఫల [pra 


పురుషార్థమంటారు.” 


ఈ విధంగా విధవిధాలుగా ఆకులపాటుతో మౌ 


శలానికి నాభివంటిది. నిర్హనంలో 
(1 అ న ఫలం ధర్మం. అదే కు 
ఇలా అన్నాడు. “తల్లీ! త్రివర్గానికి సమూలమై టట మన పనులన్నిటినీ చూస్తూనే ఉంటారు. వారే 


రహస్యంగా ఉంటే పాపం పొందడా? ప కత వెంటనేరటీన వీత మన సంగతిని ఆతా 
వున రహస్య వ్యాపారాలకు సాక్షులు. జొ న సకస కర్మలకు ఫలం లేకపోవడమనేది 
తెలుసుకొంటుంది. రహస్యంగా చేసిన కర్మ కూడా వ్ర త్త న ప్రాణాలు పోవా? స్త్రీలు సహజంగానే 
లేద్రు రమైన ప్రాతంలో విషం వ్ల .. 
*- విజనమైన, అంధకారబంధుర్భ రం. నీకు ఈ మితిమీరిన మోహం వద్దు. 
పాపనిమిత్తభూతలు. అందులోను పరదారసంగం మహాఘె స్ట పురుషులు తుదివరకు తాకరు” ఈ 
తనకు ప్రియమైన భార్యను కూడా పోట్లాటకు నామ? అభ్యర్థన భంగపాటు పొందినదనే బాధతో 
bs వల 
విధంగా క్ర రునితో తిరస్కృత కావడం శ్ర టి “ఉండు. నీనేత్రదర్పం తప్పక 
లక ass అతని ఎడ వెగటు పుట్టి ఉం (త్ర చచ్చు 
త చాల తపించిపోయింద; 
ది. 
పోగొడ్డుతాను” అని శపథం చేస్తూ తన భవనానికి వెళ్ళి జు రాజధాని అయిన తక్షశిలానగరాన్ని 
నికి అశోకుడు కుంజరకర్ముడనే రొ పుంజంతో అర్కమండలాన్నే కప్పి 
వ తర్వాత కొంతకాలా పాడు. కుణాలుడు సేనారజఃపుం Hea 
యి పంజ అ? సురు 
వేస వ. arian 2 కుణాలుడు ae నినాదాలతో లోకాన్ని 
ఇవ ర్మ రా బయం సంక్రుబ్లి స 
గీజయూధ్రంత్రో ap కప్ఫివేస్తూ, భట శ్రద్ద థుడు భయపడి కుమారుని కాళ్ళవై 
రెండు ముక్కలు చేస్తున్నట్టుగా తకశిలను ముట్టడి . రాజధానికి పిలుచుకొనివచ్చాడు. 
పక్షి ప్రసన్నుని చేసి గజహయరత్నాలు కానుకలిచ్చి pgs ండగా వర్ణాకాలమంతా అక్కడే 
రాజపు త్రుడు తక్షశిలాధిపతి ఆదరంతో ప్రియమైన 
గడిపాడ్డ, ఖారవిందం చూడాలనే కుతూహలం 
౦లో అశోకునికి తజుర వైద్యులు నానావిధాలైన 


3; సందేహంతో ఎంతో చింత, ముఖాలతో 


పరక్షను చూచి కుణాలకుమారుడు 


లు చేస్తు 


క్ష ఇంతలో పాటలీపుత్ర నికి 
లీగింద్రి న్నట్టు అలే 
రది. ఆ చింతతోనో అ అసాధ్యమైన నట్టు కాంచీకలాపం గలగలలాడగా, 
ల్ల ie శ్రద్దగా వాడీనా ఈ a, ఉద్వేగభీతిలోనా లన్న సూ నిలబడింది. సమీపంలో 
బ్ర వస్తుండగా అతని ప్రక్కనే నిలబడి ఉన్నా కుండా స్రీగణం ఒకవైవు ధో 

తంలో గీచినట్టుగా రెప్పులు కూడా అళు 


236 అవదాన కల్పలత 


మరికొందరు కాంతలు మెల్లమెల్లగా చామరాలు వీస్తున్నారు. అవి తెల్లగా విస్తరించి ఉండడం చూస్తే రాజు 
వ్యాధి గ్రస్తుడైనందుకు నిట్టూరుస్తూ తెల్లబారిపోయినట్టు కనిపించాయి. రాజు దృష్టి చన్నీళ్ళు తాగుదామని 
చన్నీటి బంగారు గిండీవై పడింది. కషాయం తాగమని అందిస్తే అతన్ని కసిరికొట్టాడు. నిద్రపోగూడదని 
వైద్యులంటే కోపపడ్డాడు. పథ్యం చేయాలని చెబితే చింత పడ్డాడు. నింద్యమైన వ్యాధి కలిగినందుకు 
దేహంపైనే అతనికి ద్వేషం కలిగింది. పట్టపురాణి అతని తలను తన స్తనమండలానికి ఆనించి శ్రమ లేకుండా 
పట్టుకుంది. ఆ పరిస్థితిలో రాజు కామస్వరంతో ఇలా అన్నాడు: “వైద్యులతో ప్రయోజనమేమిటి? వారి 
విద్య దండుగ. వారు చేసే చికిత్సంతా కేవలం వ్యథ కలిగించేదే. చెప్పే పథ్యమంతా నిరుపయోగం. 
పాపకర్మనిపీడితులకు చికిత్స ధర్మోపదేశమే. ఈ నా కాయం అపాయదశను పొందింది; చిక్కి శల్యమైంది. 
భోగాలు అనుభవించదగనివిగా అయ్యాయి. అంధునికి లావణ్యవతి అయిన కాంతవలె భోగరహిత అయిన 
సంపద ఘోరమైన శాపం వంటిది. నాకు జఠరాగ్ని మందగించినా శోకానలం ప్రదీప్తమై దహించి వేస్తున్నది. 
తృష్ణ పాచ్చినా జాడ్యం తొలగలేదు. ప్రాణాలు పోయినా సుఖంగా ఉండేవి. ఈ ద్వీర్ణ రోగం కంటే. 
లోపలనే కుమిలిపోతున్న ప్రచ్చన్న పాపం, కలహానుబంధి అయిన నీచుని అవమానం, బాగా జితించిపోయి 
జుగుప్ప్ర కలిగించే వ్యాధి దీప్తమైన అగ్నితాపంతో శాంతిస్తాయి. ఆరోగ్యంగా ఉండేవారికి దారిద్ర్యం, 
ధనవంతులకు సదా రోగం అనేవి పూర్వజన్న కుకర్మల విచిత్ర విపర్యయ ఆయాస విలాసమే సుమా! 
ఆలోచించగల 'బుద్దిలేనివారి జన్మ నిరర్ధకం. పాండిత్యంతో ఉజ్జ్వలం కాని బుద్ది దండుగ. ఛీ! 
లక్షీ కటాక్షంతో దీనత్వం తొలగని పాండిత్యమెందుకు? ఆరోగ్యభాగ్యం లేనప్పుడు లక్ష్మీ విభ్రమజృంభితం 
sas తక్షశిలకు పంపబడిన జన ప్రియుడైన కుమారుణ్ణి వెంటనే పిలిపించండి. ఆ ఉతమ చరి[త్రునికి, 
పరిశుద్దునికి నా రాజ్యం ఇప్పుడే సంక్రమించడం చూస్తాను.. నేనే ప్రేమతో వానికి కిరీటం పెట్టి శ్చేతచ్చత్రం 
పడుతాను. అలాటి కుమారుణ్ని నేనే మరల తారుణ్యం పొందినట్టు ప్రజలు పుణ్యఫలంతో చూతురుగాక!" 
ఇలా అంటున్న రాజు మాటలు విని రాజపత్ని తిష్యరక్ష భయ శోక దైన్య మాత్సర్య మోహాలు 
ఒకేమారు ముంచుకొనిరాగా రాజుతో ఇలా అన్నది: “మహారాజా! నేను నిన్ను నిరామయుణ్లి చేస్తాను. నా 
యుక్తివిశేషం చూడు. తమ చికిత్సకోసం ధనం వ్యర్థం చేయించి, జనక్షయం కలిగించే వెదు?లు వెళిపోనీ. 
విద్యలేని వైద్యులు పరస్పరం వివాదాలతో, తవు విద్యాగర్వవాదాలతో, ఆ స వల్ల 
అపవాదాలతో, బుద్దిహీనుల అనువాదాలతో దినాలను, రోగిని క్షయింప జేసారు. సాంత కుమారునికి 
కూడ రాజ్యం అప్పగించరాదు. స్పృహ అంతటిని పరులకు వశంగా చేసుంది 
క్షణంలో విపళ్సహస్ర జ్వలనానుతాపం కలిగిస్తుంది. కొడుకులకు ప 


ఆరిపోతుంది. ప్రజలు ఎదురు తిరిగి వారి శాసనాలను లక్ష్యవెట్టుక గడ్డిపోచవలె చూసారు.” 


తిష్యరక్ష ఈవిధంగా రాజుకు ధైర్యం కలిగించి నగతుకుకవ బయుజరేర వడుం కకక 


ఒక గి ల్లవానిని నగరుకు పిలుచుకొని వచ్చింది. పిదస 


దానిని చంపడానికి పిప్పళ్ళు, ఇంగువ, వాయు 
విషయుక్తమైన క్షారాలతోగాని, అది చావలేదు. 


కుణాలావదానం 239 


ఈ ఉపాయం తెలుసుకొని ఆమె చాల సంతోషించి రాజు సన్నధికి వెళ్ళింది. నీరుల్లిని రహస్యంగా అతనికి 
ఇచ్చి కణంలో అతనిని స్వస్టళరీరుణ్నీ చేసింది. విషం బలం తగ్గి పనిచేయనిచోట, శస్త్రాలు 
కుంఠితమైనచోట, అగ్ని ఉత్సాహంలేక మందగించినదోట యువతుల ప్రేమ భగ్నం కాకుండా పని చేస్తుంది. 
రాజు, తన ప్రాణాలు దక్కాయనే సంతోషంతో ఆమెకు కృతజ్ఞతతో, ప్రేమానుబంధంతో, తప్పనిసరిగా 
ఆమె కోరిన ఏడు రోజులపాటు రాజ్యపాలనమనే వరాన్ని ఇచ్చాడు. 

స్వయంగానే జరుపుకొనడానికి ఉద్యుక్తురాలై 


తిష్యరక్ష వరంతో రాజ్యం పొంది రాజకార్యాన్ని 
కతోపాటు పంపింది. నృపశాసన 


తక్షశిలాధిపతికి రాజముద్రాంచితమైన లేఖను, అనర్హరత్నాల కాను క్‌ 
చిహ్నంతో వచ్చిన ఆ లేఖను తకశిలాధినాధుడు గౌరవించి వినయావనముడై చక్కని అక్షరాలత్‌ స్పష్టంగా 
అక్థమిస్తున్నదానిని తానే ఈ విధంగా చదివాడు: 

tu; mere తవు కే ధు 

స్వస్తి. అసమ సమర సాహస సమాసాదిత సమస్త సిం 
పులరిపు ప్రతాప తి రమణీ 
కలిత ధవళదుకూల వసుధావధూదత్త భోగసౌభాగ్య గర్వఖర్వీకృత ans pa a 
విలాసాలకు శాపము వంటివాడును, ప్రణతి ప్రతిబింబి తానంత సామంత వకశతప తైక కృ | wn 

| ప పంచా 

పాడపీశుడును సుహృత్కులకమల వికాసవాసరేశ్వరుడును, స్సీతశౌ bon అ ws కనాన త 
w పతి అయిన ంజ ర్త ్న 

అయిన శ్రీమదశోకదేవుడు పాటలిపుత్రం నుంచి తక్షశిలాధిప థ్రీ ధిస్తున్నా 
ఎట్టుంద్రే_ 


సీమాసముచ్చలదవిరల విమలయశః కలాప 


a అ 9 9, త క తా లాప 
నిరపత్రపుడు, కుచరితమైత్రీ పరి స్త చారిత్రుడు, అపవిత్రుడు, ban ప; oa ఖ్‌ 
' (5 pr 3 ss అయిన పు 
a me అ తక్షశిలనుంచి 
కుణాలుడు అతని నీలాలవంటి కండ్లు పీకించి జననీజన భుజంగుడన ( 
ళో న! 


వెళ్ళగొల్టుండ్తి. ఇది మా అభ్యర్థనా ప్రణయం.” 

భయంకరమైన లేఖార్థాలు చదివి తక 
కువూరునిపై ప్రీతి ముప్పిరిగొనగా, అశోక చర్రవర్తి 
డోలాయువూనవూనసుడయి బాష్టాకులితనే త్రండి బా anes 
కుణాలకృవూ రుడు సంళయంతో బాధపడుతూ తనే వ. mane 
మెథ్యాపవాదం వల్ల తనపైన తీవ్రమైన కోపం వచ్చినందు వ. క. 
ఎళ్రయంచుకొన్నాడు. అలాటి సహించరాని వ్యసనంలోను నిశ్చల ధై 


ను 9 ణీ కుని 
ఖయుంచకూ న § ధ వ 
౧ 


క్రో ప్రసన్నుణ్నీ చేయలేము. నా కళ్ళను పీకివేసుకొని 
షి టలత్‌ ప్రస ల 
ఎంచిన తండ్రిని నేను పరిశుద్దుణ్ని లనే మౌ సంతోషం కూడ కలిగిస్తాను. ఈ తక్షశిలాధిపతికి 


తండ్రి క్రోవి తాపాన్ని శమింపజేస్తాను; అతనికీ గాక! వినశ్వరమై, స్వే దక్షిన్నమైన ఈ శరీరం 
డా నాత్ర ఉలంఘించాడనే వ్యసనం కలుగకుండు క క్షణమాత్ర ప్రకాశమైన ఈ కంటివైన 
(©) సనా కూ 
వక్ష త న ంటిది. గడ్డి వెలుగులా? తో ఈ కళ్ళను ఎంతో 
'వనేద్రి వికార రూపమైన జలబిందువు వ క రూపాన్ని చూడాలనే లోభం J 
పృదనే అ్వ లో జనం సుందరజై fs ఛికి మితం, గోడలేని చిత్రం. 
క్‌ వల ఎందుకు? ము. మనేది తరళేంద్రజాలి స్వప్పావ € 
టుంది. ఆసుం 


శిలాధీశుడు ఒకవైపు కృప అడ్డుకొనగా, మరొకవైపు 
భయుం వురొకవైపు వలుంచుకొనిరాగా, 
మిని చూస్తూ నిలబడిపోయాడు. 


240 అవదాన కల్పలత 


నరేంద్రపుత్రుడు ఈ విధంగా చాలసేపు ఆలోచించి తక్షశిలాధినాథుడు ఇష్టపడక విముఖతతో 
ఉన్నా, ప్రజలు కన్నీళ్ళతో వద్దంటున్నా వినక కండ్లను పెరికివేయించుకున్నాడు. విత్తలోభంతో ఒక 
క్రూరుడు అతని కళ్ళను పీకివేశాడు. మదించి ఎవరు అడ్డువెట్టినా ఆగని మాతంగం కమలాలు పీకివేయగా 
శోభవీడి పాడుగా కనిపించే పద్మాకరంలాగ అతని ముఖం కాంతిహీనమైంది. తక్షశిలా నగర విజయంతో 
అతనివెంట వచ్చిన అతని ప్రియురాలు కాంచనమాలిక అతడు కళ్ళులేని కబోది కావడం చూచి 
మూర్చితురాలై కిందపడిపోయింది. కొంతసేపటికి ఆమె తెలివి వచ్చి, నేత్ర లావణ్య విలాస లోభంతో వెద్దగా 
అంగలార్చ సాగింది. అప్పుడు కుణాలుడు అన్నీ అనిత్యమనే చింతనం వల్ల సత్యాన్ని గ్రహించి స్రోతాపత్తి 
ఫలం పొందినవాడు గనుక ఆమెతో ఇలా అన్నాడు. “ఓ ముగ్దురాలా, ధైర్యం వహించు. వైక్షబ్యం పొంది 
మోహదైన్యాలతో భయవిహ్వలురాలు కావద్దు. ప్రతిజీవి స్వకర్మఫలాలను అవశ్యం అనుభవించక తప్పుదు. 
నేనిప్పుడు గ్రుడ్డివాణ్ని. ఏకాంత స్థలానికి వెళ్ళి పోతాను. నీవు కం సహించలేవు. బంధువుల ఇంటికి వెళ్ళు. 
ఈ భవ(సంసార) స్వభావమే ప్రియోపభోగ వియోగ సారమైంది. కనుక దుఃఖపడనక్క రలేదు.” 
ఇలా అంటున్న భర్తను చూచి కాంచనమాల వియోగభయంతో ఒడలు కంపించగా, కాటుక 
కంటినీరు చనుగట్టువై పడగా తన చిత్తం దుఃఖానికి అమ్ముడు పోయిందా అన్నట్టు పరితపిస్తూ అన్నది: 
“ఆర్యపుత్ర, నేను నిన్ను వదలి వెళ్ళను. మరొక రూపంలో ఉన్న ఆభరణం వంటి పతిని ఆపత్తులో నీలం 
జాగ వదలిపెట్టుడం అంగనలకు కుల్పార్లమైన వ్రతం కాదు. ధనవంతుల ప్రీతికోసం వేశ్యలు కూడ సతీవ్రతం 
ప్రదర్శిస్తారు ఎంతో శ్రమపడి. విపద్గతుడైన అర్జిదాతలకు ఎక్కువగా ఇష్టుడైనట్టు విపద్గుతుడైన భర్త 
వ. Shes పురుషులకు పత్ని (గుడ్డతనంలో ఊతక[ర్ర తతతంద. విషమమైన 
న ది. జాయాసదృశమైన సహాయం మరొకటి లేదు” అని అంటూ అతని 
కాళ్ళవైపడి వేడుకుంది. ఎంతో ప్రయత్నం మీదట కుణాలకుమారుడు అంగీకరించి పాతకట్టుగుడ్డలతో 
ఆమెతోను, ధైర్యంతోను మెల్లగా తక్షశిల వదలి వెళ్ళిపోయాడు. 
కుణాలకుమారుడు వీణా ప్రవీణుడు. 


కనుక వీణ వాయిసూ పాట వాషలో 
పొట్టపోసుకున్నాడు. కళాసదృశమైన ధనం మరొ ల్లో కా 


కటి లేదు. అది మానవులకు విపత్తులో పుణ్యమైనది; 
లాక్వణిత సదృశమైన శ్రవణామృతమైన వీణాస్వరంతో ఆ 
వెళ్ళి, పాడి ఆనందింపజేసీవాడు. వెద్దల కోపాతిరేకమనే 
వారికి మిథ్యాపవాద బాధలనే కృష్ణపక్షం పాలయిన చరిత్ర 


9 
pes దూషంచడం వల్ల గుణాలనే రత్నాలు పడిపోవడం వర్తి 


(ప్రభావానులైన వారికి బహుతరదుష్కర్మలనే 
gp రుంరూమారు 
గలవారికి, సంసారమనే దుర్దినంలో ఒకమ్రూరెనా లక్ష్మీకటా క న కర టా 


కపా త లై 
ధర్మసంస్మరణమనే కొత్త వెలుగు కలుగుతుంది. కవాతం లేనివారికి పూర్వపుణ్యాలవల్లి 


కుణాలావదానం 241 


అతడు అని విచారపడ్డారు. అతడు నెమ్మదిగా రాజోద్యన సమీపానికి వచ్చి, విశ్రమించదలచుకోగా 
గుడ్డివానిని, బిచ్చగానిని చూడడం అమంగళమని అతనిని ఉద్యానపాలకులు పరుషప్రలాపాలతో 'రావద్దు 
రావద్దు' అని కసిరారు. అక్కడ ఆశ్రయం దొరక్క మరొకచోట ఆశ్రయం కోరుతూ అతడు అశోక 
మహారాజు హస్తిశాలలో ప్రవేశించాడు. హస్తిశాలా పరిపాలకుడు వీశావినోదకౌతుకి గనుక అతనికి అక్కడ 
ఉండడానికి అవకాశం ఇచ్చాడు. గజశాలలోని పట్టపు ఏనుగు ఆ గుడ్డీవానిని చూచి, గుర్తుపట్టి కన 
తిప్పి అత్రనిక్తి స్వాగతమిస్తున్నదా అన్నట్టు గంభీరంగా ఘీంకరించింది. అది మేఘనాదమనుకుని నగరులోని 
వెంపుడు నెమళ్ళు కట్టం చేయసాగాయి. పట్టపు ఏనుగు అంతగా ఘీంకరించినా, ఎలాటి ఒడిదుడుకూ 
శక్‌ ఆ ea ఈ 
లేక్ష నిశ్చలంగా ఉన్న ఆ గుడ్డివాణ్ని చూచి, హస్తిపకులు (మావటీం[డ్రు) ఆహా! సర వ 
అ ” తా 
గుడ్డివాడు కదలకుండా వెదలకుండా ఉన్నాడు. ఎవరీ సుకత్రియుడు? ర్న a ss 
అనుకున్నారు. పట్టపుఏనుగుకు ఎదుట భర్తకాళ్ళు పిసుకుతూవున్న శ | స్‌ pei 
ఆశతో నీముందు నృత్యం చేస్తున్న ఈ నెమళ్ళలో ఈ నెమలి రస్వామి వాహనా 
వ ళ్‌ ది.” 
పుట్టినది. ఇది గణాధిపతి గర్హించినా నిర్వికారంగా ఉంటుం 
ui ప ప యిన సంధ 
అంతలో సాయంకాలమైంది. సరాగ అయిన సంధ్య, చపలాభిపత్య వ. oi 
SHIR ప రమైన గుడ్డితనా 
గషం గలదివలై ప్రజలకు లోచన జీవభూతుడైన సూర్యుల్న హరం pes చూచి (భ్రమరావళి 
కలిగించింది. కళావిహీనమైన పద్మాలనే ముఖా 


రం వినిపించింది. విశ్వాన్ని 
శో, wm అని పాడినట్టు రుంకా | 
కాభిభూతమై భవితవ్యత స్వభావం ఇలాటిదే sas లచగా, సహ్రలక్ష దీపాలు పట్టపగటి కాంతిలో 


'కాశింపజేసీ పాక మణిదీపం వంటి సూర్యుడు కూ ౮ఛతిరికంకదా! మణిహిమహర్మ్యాలతో 
bac కూడా కలగించలేకపోయాయి. గొప్పవారి wale 'రకు ఉపకరించే శీలవతి అయిన 
ఆ చీక్షట్రిత్రో వెలిగిపోతున్న ఆ రాజధాని కష్తసమయంలోను లలా నిరాలోకంగా చేసి, 
భార్యవలి ప్రకాశించింది చీకట్లు క్రమంగా అధికారం ais దాక్కాన్నాయి. నల్లటి కళంకమనే 
వళ్ళ జ పంహారరేఖగా కనిపిస్తున్న కుట. పాలవంటి తెల్లని 
రసమూహంత్రో పద్మాకర శ్రీ పరిహారరేఖి ళీ తెల్లగొ ఒప్పొరే సుధాంశువు గ 
క తావురతూళ్ళ వంటి కిరణ సమూహంతో లా 


కా = దుః 
ఏతీవసనంత్రో జగత్తును కీర్తితో కప్పినట్టుగౌ కప్పి సీసపు ముద్దవలె ద్రేలాడుతున్నాడు. 
దుడు చూచి, ug గాంధర్వికుడా, వీణను 


చం 
ఇంతలో రాత్రి కొంత గడిచింది. 

స్త ష్ణ యడ 
స్త రీవాళ్ళు మత్తు వదలటం వల్ల మేలని నిద్రిస్తున్న ఎందుకు పొడవు? అని కేకలు వేయడం 


ఆకాళంలో 


కా క్‌ శ 

తల్లా 2౮, పెటుకొని గోళ్ళతో మీటుతూ మారుడు శ్రమ; నిద్ర తనని బాధిస్తున్నా థి 

సారంభించారు వ వారి నిర్భంధం వల కు J కుమిలి ఈ విధంగా క్షణమా (త్రం 
క అం రా ంనసు 0 


కువ చ్యునుగాని, 
క్వ వీణను చేతో పట్టుకుని, నీచవాక్కుూల గిన పులిగుంపు మధ్యనన్నా (బ్రతుకవ iss 
అతో షం మూసీ నిర్ణయగా మూ చితం చిత్తం అంటూ. చేతులు ముం 
నిష్ట న్యా * రక్తంవా క్రో అక్షేసించేవారు, య. 3 నీచసేవతో సమానమెైంది లోకంలో 
జకులు, కటువైన మాటల జ్రీవించలేము. జా 
శి ఈ ధ్య 


చా 
యక్షా ఉండేవారు. అయిన రాజచేటుల 


242 అవదాన కల్పలత 


మరొకటి లేదు. మానం పోగొడుతుంది. సిగ్గు పుట్టిస్తుంది. (శ్రేయస్సు లను ధ్వంసం చేస్తుంది. తాపం 
కలిగిస్తుంది. ఈ విధంగా అసహ్యమైన నిర్వేద విపత్తును పుట్టిస్తుంది.” ఇలా అతడు పలుమారు ఆలోచించి, 
నీచుల మాటలకు లోలోపలనే కుమిలిపోతూ, నిట్టూర్చి, కాలం వెళ్ళబుచ్చడంకోసం వీణ మీటుతూ 
నెమ్మదిగా పాడసాగినాడు. 


"ఈ సంసారం దుర్మార్గునిలాగ మానవాళితో చెర్జాటలు అడుతుంది. మానాన్ని మధింపజేస్తుంది. 
ఐశ్వర్యం పోగొట్టి నవ్వులపాలు చేస్తుంది. మర్యాదను దాటి, సచ్చరితులను పాడు చేస్తుంది. లేనిపోని 
అపవాదాలు పుట్టిస్తుంది. మర్మాన్ని తాకే దుఃఖంతో కష్టంతో ములుకులు కొడుతుంది. వీచే గాలికి 
ఊగిసలాడే తీగల ఆకుల,కొసలలాగ చంచలమైన ఈ సంసారమనే సుడిగుండం మానవులకు స్థిరతర 
మహామోహం కలిగిస్తున్నది. అందులోను సంపదలు మెరుపుల్హాగ మరీ చంచలాలు. సంపదలు తొలగి 
శశళ్లుంతుడై ఆపదలనే వెద్దగుంటలో కళ్ళులేక కాళ్ళుపోయి పడ్డప్పటికీ, సకలవిపత్తులకూ రక్షారత్నమూ 
ర్రకాళసుధామయమూ అయిన పరిశుద్దశీలం కొంచెమైన చెక్కుచెదరకపోతే భయమే లేదు. చేతిలోని కర్రతో 
నేను నీరేదో, భూమేదో, రాయేదో, రప్పేదో తెలుసుకొంటున్నాను. స్పర్శంతో, గంధంతో, బుద్దితో అంతా 
గ్రహస్తున్నాను. దుర్గమ మార్గమని వినే లోపల ప్రవేశిస్తున్నాను. కాని, మోహంతో కనులు గప్పినవారు మాత్రం 
తన విశ్వాసంలో విలీనమైన ఘోరనరకక్లేశం తెలుసుకో లేకపోతున్నారే అని ఈ గుడ్డివానికి నవ్వులాటగౌ 
ఉంది. . 

ఇలా ఆత్మవృత్తాంత ప్రవృత్తమైన గీతాన్ని కుణాల కుమారుడు పాడుతుండగా నగరులో నిద్రిస్తున్న 
అశోకవుహారా జు రాత్రి ముగియనుండగా అకస్మాత్తుగా మేల్కొని ఇలా అనుకున్నాడు: “ఎప్పుడూ 
దుస్స ఎ్రస్మాల కలుగుతున్నాయి. ఎన్నో అనుమానాలతో మనస్సు ఆకులమైంది. తక్షశిలలో వసించే 

౦కా ఉత పంప వ | సు 
— టం ఇ ఎప్పుడూ ఏదీ మరువనివాడే। ఆసన్న సుఖోన్ముఖుడై నన్ను 


టున్నాను. ఈ మృదుగీతం అతనిదే. అతడెందుకు 
దు, అని క్షణమాత్రం ఆలోచించి ఆ పాటి 
శమిచ్చాడు. 


క 5 
ళ్ళులేక కళాహీనమైన ముఖంతో భార్యతో సహ వస్తున్న అతనిని దూరం నుంచే చూచి మహీపతి 


గుర్తుపట్టి మూరాకాంతుడై ప్ర ॥ రో 
స్తీపట్టి మూర్చాక్రాంతుడై పడిపోయాడు. పిదప పరిజనము మంచుముక్కలతో చల్లనైన నీటి 
(st 


! ఈ ప్రపంచంలో నీకీ దుఃఖదశ ఎలా వచ్చింది? 
ంభోజయుగం ఎక్కడ? నీవు గాంభీర్యభూమివి. 


సత్త్వగుణరాశివి. మంచు కొటిన ంతొ 
పోయినట్టు నీనుంచి విలాసభూమి అయిన $ ట్టి కమలవనం నుంచి అందమ 


243 
కుణాలావదానం 


ఇలా దుఃఖవేగంతో తడబడుతున్న మాటలతో ప్రలపిస్తున్న న వల — 
దిగి నమస్కరించి ఇలా అన్నాడు: “పృఢ్వీపురుహూత! శోకం వదలివెట్టు. ie పు భకక 
నతులకు ఉన్నతులకు క్షయం తప్పదు. ఇది భవితవ్యత స్వభావం. ag గా. జ. క్షణంలో 
కలిగించే ఐశ్వర్యమూ, లావణ్యలక్ష్మీ తిలకమైన దేహమూ, కకక + శ btn కా 
కొట్టుకొని పోతాయి. అభావానుభవంగల ఈ భవసాగరంలో aes ఇలా మాట్లాడుతున్న 
మునులు భోగాలు వదలి విజన ప్రదేశాలలో నివసించేవారు weg 2 కుమారుడు నెమ్మదిగా, 
కుమారుణ్ని శోకమయుడైన రాజు విపత్కారణం కుచ్చి కుచ్చి అణగౌణూ. 
రాజశాసనం వల్ల జరిగిన తన నేత్రవినాశవృత్తాంతం ర. మూలమెన రాజు మొదలు 
జరుపని ఆ తీవ్ర నృశంస క a చేసిన కుటిల కార్యమే 
నరికిన మహావృక్షంవలె నేలమీద పడిపోయాడు. తెలివి వచ్చిన తర్వాత ఇ 


క్‌ 
ని ఉత్తర్వు చేశాడు; స్ర్రివధ 
అని ఆలోచించి, ధర్మం ఎడ ఆదరంతోనో అన్నట్టు ఆమెను as Wr ప వకు. గ 
పాతకానికి కూద డు. కాని కుణాలకుమారుడు మహాపకాం 
కానికి కూడా ఉద్యమించాడు. 


అ క ఫించిందని నచ్చజెప్పి 
ప్రతీకారం చేయదలచిన తండ్రిని తనకు తన కర్మ పాపో na స ను అయిన 
వారించాడు శోకంతో, కోపంతో మండిపోతూ, "కనా ము. చ్చి హకార్యంలోను మనస్సు 
దీనిని అభి లి క్షించ డానికి పూనుకుంటావా? ద్వేషకార్యంల్‌ ను, "9 

అభిమానంతో రక్షించడా 


క కారం జరిగితే 
0 వునిషన అపకారం జరిగినప్పుడు ర షం ఇంత్రెనా లేనివానికి ఉప 

న్న . లుకొడుతూ ప్రలపించాడు. అది చూచి కుమారుడు 
బుణ 


అనుగ్రహం నలా క? అని వెద్దగా ళ్‌. లేడు: తీవ్రమైన అపకారం జరిగినా న 
“తండ్రీ షయంలో కొంచెల కూడా దుః గాను ఉంటే, ఏ సత్యనిష్టత 
లద. , నాకు గా మనస్సు నిర్వికారంగాను, ass రం నెలతో రా ల అనె 
ష్య జనని విషయం ల నేత్రాలు మునుపటిలాగ ఆ సత్యనిష్ట 

తులతో వపెరికివేసుకొన్నాన్‌ ఆ 
అన్నాడు, 


ఠా తశయకారిగా, 
అనగానే లోకంలో అతని సత్య గ్రతానికి పైత్య 
కుణాలకుమూరుడు ఈ విధంగా 


సరోజయుగ్ముం వెంటనే పుట్టిం | దలచగా కుణాలుడు విముఖత 
లక్ష్మీకి కూడ్రా విలోభకరమైన నేత్ర స యువరాజుగా చేయ 


hi పిదప ఘోరాపచార 
'స్రజలక్షు శుభోత్సాహాలు కలిగిస్తున్న కుణాలుబ్నీ యౌవరాజ్యం అభిపేకించాడు. పిదప ఘోరా 0 
తెలిపాడు. అత్రని కుమారుణ్ని తండ్రితో తుల్యుల్నీ అతనిపై గల దుస్సహకోపాన్ని 
చేసిన పతికి తగిన ప్రతీకారం చేసి, తక్షశిలా 
వదలిపెట్టాడ్డు, 


సచ్చరిత్రహీనులు కూడా 


ధిపతి క్షమాపణ స్ట 
గా, సంఘస్థవిరుడు ఇలా అన్నాడు. 
బొవరాలయ తటాలలో 
గరంలో లుజ్లాౌజి ఏకి తన ఉపయోగానుసారంగా 
క ల న్మలో కాళీన సటుకొని, కళ్ళు ఎ 

కాలుడు ఒక పూర్వజన్మ రు పట్టుక్‌ Y పిల్ల తనంలో అజ్ఞానం 

9 ఇగితి తిమకు 

చ్‌ బుద్ది తెలిసి పరితపించి ఆ ప్ర 
జ మరొక జన్మలో ము కతితో చెకీగ శాడు. తర్వాతే re పూజాపురస్కారాలు 
స్రీ వైత్యంలోని జినప్రతిను కళ్ళను మరొక జన్మలో జీర్ణవైత్యాన్న 

తనేం ద్రనీలాలతో కళ్ళు చేయించాడా: 


244 
అవదాన కల్పలత 


జరిపించాడు. అడవులో బి గ 

ఇతనికి క. ల కళ్ళు పాడిదివేయడం వల్ల, బాల్యంలో చైత్య ప్రతిమ కళ్లు గీకవేయడం చ 

జినప్రతిమకు రత్న నేత్రా చే శ్రింతరంల్‌'ను, ఇప్పుడూ రాజుపుత్రుడుగా పుట్టాడు. జ ద 

a నా త్రాలు చేయించడం వల్ల నశించిన చూపును మరల పొందగలిగాడు ._ జన్మాంతరం 

ల ఫతే Se అయ్యాడు. (స్రోతాపత్తి ఫలంతో కలిగిన - లో 

హు 2. పసు కలవాడై అధికారం సంపాదించి, పుణ్యవశాత్తు హల్‌ _ క 
ఖుస్టఎరుడు చెప్పిన మాటలు విని భిక్షుగణం ఆళ్ళర్యపడింది న 


ఇది కేమేం[దుడు రది 
C ౦చిన అవదాన కల్పలతలో కుణాలావదానమనే యాభె త్రొమి 
ఖై దవ షల్లవం 


థీల చైత్యోద్దారం ' 


శ 
న్‌ 'సశమనాలైన శిక్షాపదాలు స్వీకరించినవారు అ 


60. నాగకువూరావదానం౦ 


ధపెడుతుంది. పరలోకంలోనేమో క్రూరమైన 


ఈ లోకంలో ప్రాణుల శరీరాన్ని కష్టరాశి బా 
ణ్యంతో శిక్షాపదాలు పొందినవారికి 


నరకవః శ 
రకవహ్ని కాలుస్తుంది. సుగతుని శరణు పొందడం చేత కలిగిన వు 
దుఃఖదాహం ఎప్పుడూ ఉండదు. 


|| ధనుడనే ఒక నాగరాజు సముద్రం 
అణా రత్నాలకాంతివల్ల ఆ ప్రాంతమంతా ఎప్పుడూ 
క్ష అహర్నిశం పడుతూ ఉండేది. దానివర్లి ప 
సుధనుడనే కుమారుడు ఉండేవాడు. అతడు 
బాధపడుతూ ఒకమారు తండ్రిని “నాయనా, 
ముంత ప్రయోగం వల్ల, ఏ మూలికా ప్రయోగం వల్ల ఇది ఉపక 
గొప్పవారు, మనకంటే తక్కువయినవారు ఉన్నారు. ఈ ధక 
అని స్రన్నిందాడు. | 
కల గాదు. ధర్మోపదేశకుద్దులు, శాంతులు, సత్యవా 
రుగవు. బుద్ద, ధర్మ, సంఘాలనే పుణ్యరత్నత్రయం నత 
మృతసిక్తులయినట్రవా | 
(వస్తే నగరంలోని జేతవనంలో భగవా | a ధవ 
ర్వక్షేశప్రశము బాంధవుడు. కరుణాకౌముదీ జనకుడైన అతడు wes దురి?నీతులై వాటిని 
ఖుంజాల్రత్రో జగత్రయంలోను అమృతం వరిస్తున్నాడు' పదాలను స్తో peg 
“కించుకోలేనివారు నరకంలో తీద్రతాపో లకులోనై గట వ విని సుధనుడు దివ్యపుష్పాలు 
తండ్రి చెప్పిన ఈ మాటలను, తల్లి పలికిన చల్లిన లా శమంలో వం. 
సుకొని పుణ్యభూమి అయిన జేతవనానికీ వెళ్ళాడు. అక్కడ యూ సా మధ్యన సుందరవదనుడు, 
“ంతోషస్సుళ్టాల్పు పొంగులు వారుతున్న భికుపరిపత్తును wate క డు అయిన జినభగవానుని 
ద్వీత్వ న ద్రుపద వనాలకు మై సుఖం కలిగిస్తున్నోట జాలీ రాగో (దేకాన్ని అణచివేసి 
దర్శించాడ్తు, న. కారో ఆయన వోట్‌ ₹ లీ apse స త్వల 
హయపెడ్ర్రత్రన యు “సఠాఖలోకో కర్ణయుగ౦ నాలో న అంధ 
నట్టున్నాడు shes బాహువుల ధర్మద్విపం ౨ * తలో చరణచ్భ్చాయను కాషా యవస్తాలతో 
ఉన్న, ఆడే వికసించిన రొజీవాల క్రభ్రించబడినదా అన్నట్టును వ్ల 


లో వసించేవాడు. అతడు చాల పరివారం కలవాడు. అతని 
పటపగలుగా కనిపించేది. ఆ నాగరాజు భవనంపై కాలిన 


రాలకు తీవ్రవ్యధాతాపాలు కలిగేవి. ధనునికి 
సహజంగా సుకుమారుడు. వేడి ఇసక తుపానుతో 
ఈ వేడి ఇసక ఎందుకు వునలను బాధిస్తున్నది? ఏ 
స్తుంది? ఈ సముద్రంలో మనకంటే 
బాధపడేవాళ్ళం మనమొక్కరమేనా?” 


న్నగాల శరీ 


రు. వారికి పాపతాపభయమెక్కడ? 
ఆ శాక్యముని లోకంలోని 
భాలైన ఉపదేశాంళు 


టారు.” 


246 అవదాన కల్పలత 


భూమికి రక్తావరణంగా కల్పిస్తున్నట్టు, దేహకాంతి సమూహంతో, నయనామృత వర్షంతో సజ్జనులకు సంసార 
మరుభూమి తాపాన్ని పోగొట్టుతున్నట్టు ఉన్నాడు. 

అలాటి భగవానుని దర్శనమా త్రంతోనే నాగనందనునికి సంతాపం తొలగిపోయింది. మహాత్ముల 
దర్శనం సర్వదుఃఖదోషళమనంగదా! పిదప నాగకుమారుడు తాను తెచ్చిన దివ్యపుష్పాలు అతనిపై చల్లి 
నమస్కరించాడు. భగవానుని పాదపద్మస్పర్శతోనే వెంటనే అతని శరీరం తాపం వదలి చలనెంది. ఆ 
కృతార్దబీవి భగవానుని నుంచి శిక్షాపదాలు పొంది అంజలి ఘటించి, తము భవనంలోనే యావజ్జీవం 


అధివసంచాలని విన్నపం చేశాడు. అను గ్రాహ్యులైన అందరివద్ద యావజ్జీవం ఒక్కడే ఉండడం ఉచితం 
కాదని భగవానుడు అతనికి సమాధానమిచ్చాడు. 


తర్వాత ప్రణయిజన ద్రీతికోసం నాగకుమారుని సంకల్పం పూరించడంకోసం అతని ఆవాసానికీ 
బయలుదేరాడు. భిక్షుసంఘాలు వెంటరాగా, నెమ్మదిగా వస్తున్న సుగతునికి నాగకుమారుడు అడుగడుగున 
తనప్రభావంతో స్వర్గశోభ కల్పించాడు. హేమరత్న కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ దివ్యోద్యానాలతో, 
ముకోపారాలై, ఉపచారం చేయడంలో వ్యగ్రులైన దాసదాసీ గణాలతో కర్పూర చందన హారాది 
భూషణాలతో శోభించే విహారాలను అడుగడుగునా కల్పించాడు, శరత ఇతడ కలందక నివాపమనే 


వేణువ స స 
ణువనం చేరి, భగవానుణ్ని సర్వభోగ సంభారాలతోను అర్చించాడు. అక్కడ సుగతుడు మూడు 
పూజార్చనలు పొంది హారరత్నకాంతులతో శోభిస్తూ "ఈ 
ఖాలు అనుభవించి మరుజన్నలో a 
బోధిని పొందుతాడు" అని ఆశీర్వదించాడు. Nt 


ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో నాగకుమారావదానమనే అరవయ్యవ పల్లవం 


§1. కర్రకావదానం 


మూఢుని చేతిలో పడిన నిధి దక్కకుండా పోతుంది. ఫపద్దమ్లున బుద్రగలనాన్‌ యింటి. సరె 


తిమిరాన్ని దూర 
తనంతట తానే వసుంది. మానవులకు విభూషణమణి మనః ప్రసాదమే. . నార. స్ట eh ja 
చేస్తుంది. పూర్వం శ్రావస్తిలో స్వస్తికుడనే నిర్ణనుడైన బ్రాహ్మణుడు _ సో ఎండకూ, గాలికీ, చలికీ 
క్షంతో ఫలితమిచ్చే కృపిని జీవిక చేసుకున్నాడు. వాడు వ్యవసాయాని సే 


డు. వాడు ఒకవూరు 

బాధపడుతూ నాగలి గుడ్దలి మోసుకుని ఇంటికీ, హా బస. హృదయుడయ్యాడు. 

'శౌవకులతోపాటు దారిన వస్తున్న జినదేవుణ్నీ నా గదా: “మనం దానపుణ్యం 

w సుడతడు భౌ 

అతని భ్రార్ర పసన్సురాలెంది. అప్పుడత న భగవానుని మనం భిక్షతో 

Sek స. దారిద్ర దుఃఖం సంస్రొప్తీంచిండి, గతో వం. po ఎలా స 

ద 9 సంపత్తి సె గ 

సత్కరించ లేకపోయాము. మారి వునకు పుణ్యపణంతో han నిర్ణనుడైన వాని పరిస్టితి 

అవమానిత్రుడ్రు పపంచంలో బ్రతుకుతాడు. కీర్త నశించినవాడు నమే ధర్మం ధనమే యశస్సు. ధనం 

అటు చావు వప తుకూ కాదు. ధనమే జాతి, ధనమే విద్య; ర ఏమి పనికి వస్తాయి? అవి 

త్తే © ర్రీవాలు. దరి[ద్రుని నిగ పు వురేమీ 
ని వారి గుణాలెందుకు? అవి యాంచా నిది 4, చూసేవానికి భారం తప్పు వు 

కాంచ pie దారిద్ర్యంలో కూరుకునిపోతాడు: 


ఇత రులకే జపకరణాలవుతాయి. వుణీ 


పయోజనముంటుంది? దరిద్రుడు దానం 
దనాశాప్రరవశుడై పాపాత్ముడౌతాడు; దరిగ్రు 
ష్‌ దరిద్రునికి పది దిక్కులూ స్వజననో 
మెద్దులన్స కు కుళశలవె 
అరాధించని మూర్యల 3 నెల 
రులు 9. 0% . సర$జ్ఞుడైన 
“డెక్క డ దృష్టి ప్రసరింపజేస్తాడో ఇకక: సం భోజ్య వస్తువులను మా ol 
Pos గవాను చగా పూజను | 
శద్దతో రుచిగా భ। ౦ 
ట్లు. ee ని (గ్రహించి వారు ప్రేవుతో అల సంపద కలుగనీ" అని ప్రణిధానం, 
పితా 
జన్యు oa Si “దారిద్ర దుఃఖం వికటంగౌ 
౦తరం (బాహ 
చేశాక ger కోసం తేక పాలొనికి 
యం క్‌ ౧ 
fe oe ఉపకారం వ్యవసా చూచి ఆళ్ళర్య : 
మ్య ee an ంగారుని అయి waa చూచి ప్రసేనజిన్మహరా జు విస్మితుడై 
లు, యవాంకురాలు అ బ 


న బంగొ తుడై బుద్ద ప్రముఖుణ్ణి, 
దార్రి తనికి అలి) ఐశ్వర్యవంతుటై 
: ద్యం వదిలింది. పుణ్యవశాత్తు ౪ చలన జ బలో ఇతో ja ia ఫలోదయం పొంది సత్యం 
_ భాగం వదలివెట్టాడు. గొప్పుగొ ల్‌ క్రూ ధర్మోపదేశంలో gE 


ON te . = 
ఘాన్ని సర్వ భోగాలతోను పూజించాడు లం 


నమై . 


పద్మప 
క్క డిది? ఈ పద్మ 


ంటాయి 


వెళ్ళాడు, ఆక్కుడ శరి 


248 
అవదాన కల్పలత 


దర్శించి కాలక్రమాన సన్యసించాడు. అనంతరం అతడు సర్వక్షేశాలు త్యజించి లర్హత్వం పాందాడు 
« (© ఆదౌ 
ర్త ఇ 
జ అంత త్వరగా సద్దించడానికి కారణమేమి? అని భిక్షువులు ప్రశ్నించగా భగవానుడు 
ఇలా సమాధానమిచ్చాడు. “ఈ లా .. 
అనుష్టంచాడు me ర seta త్ముడైన కాశ్యపుని శాసనంతో బ్రహ్మచర్యం 
' పుని ఆదెశం 
నుంచి ఇతనికి లభించింది.” ఇంద్రోపేం[ద్ర సురార్చితమైన ఈ మహాసిద్ది నా 
“బుద్దుడు చెప్పిన ఆ సుకృతం విని భి 
ఆగ జ్య కవులందరూ (౮ “ 
రపూర్ణులై అతని గుణగణం తమ అంతరంగాలలో చేరిపో సనన కుళలమార్గంపై ఆదరంతో 
యినట్టు అతని సుచరితం ప్రశంసించారు.” 


ఇది ద్రు 
శేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో కర్ణకావధానమనే అరవై ఒకటవ పల్లవం 


62. యశోదావదానం 


గొ(రైలతో నిండిన ఈ జనకాననంలో ధనం, యౌవనం, సుఖోచితమైన చారు రూపం ఉన్నప్పటికీ 
వివేకంతో శాంతి ధవళమైన వైరాగ్యాన్ని పాందగల పురుషుడొక్కడే చమత్కారం తెలిసినవాడు. 

పూర్వం బుద్దదేవుడు న్య గ్రోధారామంలో విహరిస్తుండగా, వారాణసిలో సుప్రబుద్దుడనే గృహపతి 
ఉండేవాడు. త్యాగాలు, భోగాలు ఎంతచేసినా అతని ధనం తరిగేది కాదు. అతడు కుబేరునికే తన 


కోశలీనమైన ఐశ్వర్యాన్ని అప్పుగించేటంత ధనవంతుడు. సర్వసుఖ సంపదలున్నా పుత్రులు లేనందున, 
తాన మనజ్లేశాలుండవా? 


పుత్రచింతతో అతడు చాల పరితపించేవాడు. సంపదలున్నంత మా [[ 
లునితో బంధువులు అతని చింత తమకూ సంక్రమించడం 


పుత్రశోకాన్ని సంతప్పుడైన ఆ బంధువళ్స 
వల్ల చింతాక్రాంత మానసులై ఇలా అన్నారు: “గృహపతీ, క్లీబోచితమైన చింతపడడం నికు తగదు. 
మహాసత్తు లైన ధీరులకు లోకంలో దుర్లభమైందేదీ లేదు. ఈ whe నరక pa 
దీనిని అర్థించడం వల్ల అపుత్రులు కొందరు పుత్రవంతులయారు. నిర్దనులు 0 | pea ; 
రోగులు కొందరు రోగవిముక్తులయారు. ఈ న్యగ్రోధవృకం పేరు సత్యయాచనబైత్యమని. సముంతంగా 


సార్ధించావంటే % ల జగ 1 
పు[తఫలం నీ కిస్తుంది. i 
(క్ర చూచి గృహపతి మందహాసంతో ఇలా అన్నాడు: మీరందరూ 


భు సపూర్వకర్మ పరతంత్రమై నియతి గిరి 
మోహం వల్లనో హాం వల్లనో మూర్చులయిపోయారు. సస? 
, నాయందు స్నేహం వ మూర్పు 9. ఎవరిని చంప 
గీచిన Se ely ఎవడు సతో సల కల్పిస్తాడు? ఎవడు న. ననా . ప. 
ను గా సం వ 
ఎవరిది అప దీన దానినే అవివేకి ఎవ ఇచ్చినట్టు శి 
పహరిసాడు? తన కర్మకొద్దీ పొం ణోషపడినటు, ఈ వృక్షం పుత్రు 
కుక్క ees ఆ a mad తన చొంగనే నాకుతూ సంతో peat a pagal వ లను 
యి ౦ క). ఆ లదు. ఆ 
పేసాదించగలదనేది ప కాలం క్రలిసిరాకపోతే ఇది _ a స త ను 
వృ్షాధ్రి జె ఇలొ చేస్తున్నాడం ॥ (x) 
నదే డి ఫఘూజాలుబ్బు కతాళీయంగా పొంది ఆ వ 
ఎంద్రు ee pe దానిని ఘుణాక్షరన్యాయంగొ, i నే ప్రాపిస ఎ 
కు కల్పించుకోడు? ప్రాప్త వ్యమై తే పూర్వకర్మలి పరిణామంలో తనంతటనే ప్రాప్తిస్తుంది. 
'ప్త౦ ఉం రి చేసినా లభించదు. ఏది ఎవనికి స్వయంగా 


కదత్తముని (ప్రజలు అనుకుంటారు. ప్రొ mags 
అలభ్యమ్టైనది నానా ప్రయత్నాలు, పూజాపుర br వీడు దీనిని చేశాడని ముగ్గబుద్దులు వృథాగా 


దక్కిందో వాడు దానితో భోగళాలి కన" 
అనుక్రుంట్రార్రు” 
లం 
అతడు ఈ విధంగా అంటున్నప్పటికీ a గొడ్డలిని తీసు 
పింటర్రిగా ఆ వటవృక్ష సన్నిధికి వెళ్ళాడు: అక్క వచ్చాను. పుత్రులను 
వచ్చాను, మూలచ్చేదం చేయడం కోసమూ సిద్దంగో 


ఇలా అంటున్న బంధువర్గాన్ని 


దరూ స్నేహంతో బలవంతవెట్టుగా, మూఢుడై 
కొని, “పూజకోసం సిద్ధంగాను 
ప్రసాదించావా ఇతరులెవ్వరూ 


250 అవదాన కల్పలత 


చేయని పూజ చేస్తాను. పుత్రులను ఇవ్వకపోయావా నిన్ను నరికి కాల్చి బూడిద చేసి నూరి ఏటిలో 
కలుపుతాను” అని వటవృక్షంతో అన్నాడు. ఆ మాటలు విని ఆ వృక్షవాసిని అయిన దేవత 
భయోద్విగ్నయై కంపిస్తూ ఇలా తనలో తలపోసింది: “నేను నా యిచ్చగా ఎవ్వరికీ పుత్రులనుగాని, విత్తంగాని 
ఇచ్చనదాన్ని కాను. వారి కర్మానుసారంగా పొందినదాన్ని నేను యిచ్చినట్టు భావిస్తున్నారు. ఇప్పుడేమో 
అపూర్వమైన సంగతి ఏర్పడింది. పుత్రార్జి అయిన వీడు కర్మవశాత్తు పుత్రులు కలుగకపోతే దేవతనే 
నరకడానికి వచ్చాడు. ఫలార్జులు పూజింపదగిన దానిని పూజిస్తారనేది సాధారణంగా జరిగే విషయం. 
స్వకర్మబద్దమైన ఫలాలు లభించకపోతే దేవుడెక్కడ? ఇవ్వడమెక్కడ? ఇప్పించడమెక్కడ? మానవుని వ్యాధి 
నివారణకు జరిగిన చికిత్స కర్మవశాత్తు ఫలించకపోతే, గణకులను, వైద్యులను, మంత్రులను ఎవరయినా 
నిలదీసి అడుగుతారా? ఈ అకా ర్యకారికి వృక్షాన్ని నరికి వేయాలనడంలో వికల్పవేంమీ లేదు. 
అన్యాయా భినివేశంగల పారపాటు చేసేవారికి అకార్యమనేదేదీ లేదు. ఈ వృక్షం తెగిపోతే మరొకచోట 
ఉండలేను, సుఖపడలేను, మునులు కూడా సహవాసం వల్ల కలిగిన ప్రీతిని వదలుకోలేరు.” 

ఈ విధంగా ఆ దేవత తలపోసి వెంటనే ఇం 
ఎదుట నిలబడి భయంతో ఇలా విన్నవించింది: 
అందుకుంటున్నప్పటికీ పలువురు ఉపవసిస్తూ వెక్కు 
పూర్వజన్మ సుకృతం వల్ల ఫలాలు పొందుతున్నారు. 
వాఠబుద్దులు ఖలవ్రతాలు చేస్తూ అక్కడే నశించిపోతు 
సకల కష్టపరిహారం కోసమూ మూర్ణత్వంతో నా 
మూర్చులతో విసిగిపోయినప్పటికీ ఆ వృక్షా 


(ద్రుని మందిరానికి వెళ్ళి విషయమంతా నివేదించి 
“ఆ వృక్షంలో నేను సదా నివసిస్తూ ప్రజల పూజలు 
వరాలు అడగడం వల్ల విసిగిపోయాను. కొందరు తమ 
కొందరు తలవంచుకొని వెళ్ళిపోతున్నారు. కొందరు 
న్నారు. ప్రజలు గతానుకతికంగా ప్రసిద్దిని నమ్ముతారు. 
దగ్గరికే పరిగెత్తి వస్తున్నారు. ఈ చంచలబుద్దులైన 
న్ని, దాని గుణగణాలమీది ఆశతో వదలలేకున్నా. సువాసన మీద 
ఆశతో తుమ్మెద కమలంలో దూరి అక్కడే చిక్కుకుపోవడానికి ఇష్టపడుతుంది. తామరతూళ్ళను 
తినదలచుకొన్న హంస బురదను అడ్డని అనుకోదు. ఒకవైపు పాగ కమ్మి బాధపరుస్తున్నా శీతార్తుడు నిప్పును 
వదలడు. ఎవనికి ఏది ఉపయోగమో వాడు దానిలోని లోపాలను సహిస్తాడు. కనుక వృక్షవియోగం వల్లి 


బాధపడుతున్న నన్ను రక్షించు. ప్రాణులకు స్థానత్యాగం శరీరత్యాగం వంటిది.” వృక్షా దిష్టానదేవత 
చనువుతో ఈవిధంగా అభ్యర్థిచడం వల్ల ఇంద్రుడు గృహపతికి పుత్రలాభం కర్మాయత్తంగా కలుగగలదని 
సంకల్పించాడు. స్ట 


ఈలోగా స్వర్గంలో సుమతి అనే దేవపు త్రునికి చ్యుతికాలం వచ్చినట్టు ఇంద్రుడు తెలుసుకొన్నాడు. 
పతన స సుమతి ధరించిన స్ట 


అరుచి ఏర్పడింది. అప్పుడు ఇంద్రుడు సుమతిని చూచి, “సుమతీ, నీవు భూలోకంలో విస్తారైశ్వర్యుడు, 
గుణవంతుడు అయిన సుస్రబుద్దునికి పుత్రుడుగా పు 

వినయంతో “ప్రభూ, కాలక్రమాన నేను శాస్త అను 
ఎదుట ప్రవ్రజ్యాదీక్ష స్వీకరించడానికి న సమ్మ 
భూలోకానికి వెళ్ళుతాను" అని మనవి చేశాడు. 
సుప్రబుద్దుని పత్నికుక్షిలో ప్రవేశించాడు. 


251 
యశోదావదానం 


త్ర భూలోకానికి తిరిగి వచ్చి, సుప్రబుద్దునితో “ఓ ess 

డు అని అన్నది. సుప్రబుద్దుడు ఆ మాట విని సంతోపపడి 
క్రి 

స్వీకరించవద్దని చెబుతానులే అని అనుకుంటూ ఇంటి 


ఆ మీదట వటవృక్షాధిష్టాన దేవ 
ప్రవ్రజ్యభిరతుడైన కుమారుడు కలుగుతా 
పుత్రుడు వెరిగి వెద్దవాడయిన తర్వాత సన్నా్యాసం 
వెళ్ళాడు. ఆగా౭ంగ గుణోవీతుడు, స్వర్థశరీరుడు అయిన పుత్రుని 
లలిత Noe ఆతలీకీ రత్నవుయచ్చ త్రం, ఆశ్ళర్యవే 
as పరచడం వల్ల అతనికి యశో దుడనే os 
కు సమాగమస్థానంగా అభివృద్ది చెందాడు. దవత 


పిదప కొంతకాలానికి అతని భార్య 
(ప్రసవించింది. సుకృత సంపన్నుడైన points 
మూర్తీభవించినట్టున్న ఉత్తంసం పుట్టాయి. తం wi 
ఇ హ్‌ mer 
వచ్చింది. అతడు సకల విద్యలకు, కళలకు, _— శత స్వీకరిస్తాడనే అనుమానంతో అతనికి 
కుమౌ దుడు మొదట 
చెప్ప ప వచ్చి, తం డి, తన స్తో డు. కాని, ఇం(( 
hi yon వక గోపురాలలోను కాపలా అ= so ఆం 
0 0 ప re) § సం 
చేస్పుక్రా సను (ప్రకారం అతనికి ప్రవ్రజ్యూ సరల మెంది ! 
అ అల 
శమజలాభిషిక్రుడెన ఆ యశోద కుమారుని మనసు వ వెళ్ళుతూ భగవానుడైన జినుడు వస్తుండడం 
Da ౦ 1 PR త చూచి 
తాన్ని వర్షిస్తున్న అతన్ని 
దయానికి హాయి కలిగిస్తున్న, క్రమూర్యుతాలి 
యథాలాపంగా చూచాడు. హృ 


స డు. 
క్షణ చేసి తత్సాద పద్మయుగానికీ pans ఎ 
దణ గీ నుంచి అ ౦౬, 

అతడు వెంటనే రథంనుంచి దిగాడు. దిగి రై డు. పిదప యశోదుడు భం 


చా ఆభ వస్తూ అశ్వజినుడనే 

భగవాన్సుడ్తు ప్రసారా ర్రద్నష్టితో యశోదుణ్నీ చూ భగవానుడు మందహాసం క కువులతో 
నానికి వెళ్ళాడు. జ్య స్వీకరిస్తాడు" అని, భి 
భగవానునినే ధ్యానిస్తూ, తన ఉద్యా రాత్రినా వద్దకు వచ్చి ప్రవ్రజ్య 
భీకువును చూచి, “ఈ కుమారుడు ఈ | 
స | లో ఒక స్తీ శవం కల్పించి 
నా స్వస్థానానికి వెళ్ళాడు. కోసం అతని es అలాటి శవం 
దుణ్ని ప్ర 
ఇంద్రుడిక్కడ యశో గా + 

వెట్టూడ్డ, ఆ శవం చీముపట్టి కుళ్ళి పురుగు డు: "తారుణ్యి తం ష్టం 
చూచి, ఉద్వేగంతో తనలో ఇలా అనుకున్నా? ల చంచలాలైన 


ది. ఆ మూలుగ కారడంతో 
సహజ పరిస్టీతే కీ దేహం చీము, 
సర్మమాంస్ప సమూహాలైన నరుల సహాజ వ నెలవయిన ఈో త్రి 


దా?న 
అతడొకనాడు రథారూఢుడై తన ఉద్య 


తూ ఉంది. 


లల కీహం మొదలయినవన్నీ పనిచేయక 
ఏచయుగంతో, నవయౌవన లావణ్యం కుళ్ళి కాలేయం, wan నీ రాగనిమాహనంలో కన్ను చెదరి 
తడిసి, పుర్రుగులతో లుకలుకలాడుతూ డు ఈ 


సంతి రు. 
2% A ఎంతో సంతు చెందా 
Po ఉం 5 డలంపవై ఒరి క 
పెళ్ళిపోరి చిందరవందరై ఎంత వ్‌ వంలో అలిసి శ మనే వాంఛ లేక, ముఖం తిప్పుకుని శ్లేద 
సొలాటిదాని క్క శరీరం నేడీస్టితికి రాగొ: నక్క నది” ఈ విధంగ 
09 
నో లాడు. 
నో నానికి వెళ్ళా న లోకవుతాంతం 
దాలతో బుద్ది కుంగిపోయి శ్ర ఇష్టపడక జభవ ద్రవాకరుడు విరసమై త్త 
న్‌ా ఉద్యానంలో ప్రవేశించడాని క అంబరమంతా (ఆకాశమంతా) 
తలో దినమంతా పరిక్రమ చేయడ డు సంధ్యారాగం క యం) పొందుతుండడం 
ఇం స్త 
చి విసుగుపడ్డాడా అన్నట్టు ప్రశూన్ముఖుకం అన్నీ వదలి ప్రశమం 
క లు 
దికుగ | 
ది. సూర్యుడు 


252 అవదాన కల్పలత 


చూడగా, ఆశలన్నీ వదలి, ప్రశవుం (పరవు శాంతి) పొంది సంధ్యారక్తాంబరధారియై సన్నా్యాసం 
స్వీకరించినట్టు కనిపించింది. భువనానికి నేత్రం వంటి సూర్యుడు లోకోత్తరపదం ( ఉత్తమపదాన్ని, 
అంతిమమయిన అస్తమయాన్ని) పొందగా, దినం కూడా లోకం వదలి అతనిని అనుసరించింది. చీకట్టు 


అలముకొనసాగాయి. దీపాలు వెలిగాయి. అది చూడగా, అప్పుడే వ్యాపిస్తున్న చీకట్లతో లోకులు 
— ౧ 
బాధపడకుండా ప్రదీప మండలాలోకం దయతో ఆదుకొన్నట్టుంది. 
మ. 


అప్పుడు శాస్త అయిన బుద్దదేవుడు యశోదునిపె 
పురసమీపంలోని వారానది ఆవలిగట్టు చేరాడు. యశోదుడు స 
(చీకటి) వంటిదేనని భావిస్తూ శయ్యా భవనం ప్రవే 


దయతో అతన్ని కలుసుకోడానికీ 
ంసారంలోని సారహీనత దినాపాయం 


శించాడు. అక్కడ తన దాసీజనం వేణువీణామృదంగాది 
9, 
వినోదాలతో మదనిర్భరమై, అలసి నిద్దరపోతుండడం చూచాడు. ఈ సుఖం క్షణికమన్నట్టు కొందరు 


వీణవైనే ముఖం వెట్టుకొని, కొందరు మృదంగాలనవైనే చేతులు వేసి దుఃఖధ్యానం చేస్తున్నట్టు నిద్రపోతుండడం 
చూచాడు. గుడ్డలన్నీ జారి, చెదరి, చచ్చినవారివలె నిశ్చలంగా పడివున్న పరిచారికలను చూచి అతనికీ 
ఎక్కువగా వైరాగ్యం జనించింది. ఇలా అనుకున్నాడు: “ఆహా! పర్యవసానంలో విరసమైన వనిత అనే 
విషయు సుఖంలో అజ్ఞానులకున్న తీవ్రాదరం? కారువుబ్బులలో వెరుపుల్లాగ అసత్సుఖవానే 
కారువుబ్బులలో వీరి విలాసాలు, వుందహాసాలు క్షణమాత్రం మెరిసేవి. అవీని దలో చచ్చినట్టు 
పడివున్నప్పుడు ఏవీ? ఒకతేమో బోళ్ళపడకుంది. దానిపైన మరొకత్ర న. ళో నాకీ మరొకలే 
నోరు తెరచుకొని వెల్లికిలా పడుకుంది. మరాక్షతె జుట్టు ముడి వీడి భుజాలపై కాకులులాగ మూగింది. 
పిస్తున్నది. నేనిప్పుడే పట్టణం నుంచి బయలుదేరి 
ర్భనం చేసుకుంటాను.” క్ర విధంగా ఆలోచించి, 


ఉబలాటపడ్డాడు. బంగారు కాంతులీనే క్రుడ్తిచ్చ 
చేస్తూ, “రా. రా. ఇక్కడికి చేరుకో. ఇది ని 
మేఘగంభీరధ్వనితో పిలిచాడు. భగవా ఎంటనే 
కురిసిన 

పిదప eee 
లిగట్టు చేరాడు. చేరి, 
తుని సమీపించి అతని చరణాలవై శిరస్తు 
అసమోత్కర్టశాలి అయిన ధర్మోపదేశం చేశాడు. దానితో 
నుని నియావుక్షంత్రో అతడు బ్రహ్మచర్య వ్రతంలో ఉంటూ 


తాపాలకు చందనవృక్షం వంటివాడు, 
మోపీ, నమస్కరించాడు. భగవానుడు అతనిక్షి 
అతడు విగతరాగుడయ్యాడు. పిదప భగవా 
పూర్ణకాముడయ్యాడు. 


ఇక)_డ నగరంలో ౪ 
ఫస ట్‌ మేల్కొని కుమారుని గృహనిష్కవంణవార్త నిని, 
రు బయలుదేరాడు. స్నేహం, మోహం, పు త్రవాత్సల్యం ముప్పిరిగొనగొ 


253 
యశో దావదానం 


వి తన కుమారునివని 

శోకార్తుడై వెదుకుతూ వెదుకుతూ, వారానదీ తీరంలో రళ్నపాదుకలు వ. మ కనిపించలేదు. పిదప 

గుర్తించి ఏరు దాటి భగవానుని దర్శించాడు. అతని ప్రభావం వల్లి రాజా వ. కాంత్‌ శకట 

భగవానునికి నమస్కరించాడు. భగవానుడు ధర్మసంబంధమైన కథల ష్‌ కాంతితో ధగధగలాడుతున్న 
న తొలగిపోగా, ల 

పోగ్గా పోగొట్టాడు. భగవానుని ఉపదేశంతో మోహం సనమును 

. న ఇంట అధివాస 

వ. అనంతరం చనువుతో శౌస్త as a an సన అతని భార్యను 

(భిక్షను) ఏర్పాటు చేశాడు. భగవానుడు అతని మా నం స 


పరిశుద్ద శిక్షాపదాలతో ఉజ్జ్వలులను చేశాడు. 


యశోదుడు భగవానుని శాసనంతో బ్రహ్మచే 
వ్యాపించాయి. ఆ వార్త విని అతని మిత్రులు, శ్రీమంతులు ల 
పూర్ణకుడు, గోపతి అనే వారు గౌతముని వద్దకు జ యశోదుడూ, ఆ నలుగురు, 
పరిపాకంతో త్రన సన్నిధకి చేరిన ఆ చ ల ల అర్షత్సదం పొందారు. wan 
మరి బి క మొతం పదిమంది ల మి తునిలాగే దీక్ష స్వకరించా ॥ 
. అనాం స మరి యాభైమంది శౌస్తి లు షా సఖా ధర్మవినయం 
వారి సంగత్రి విని ఆదరంతో మరి ఐదువందలమంది భగవా 
ర్‌ 


స్వకరించారు. శోదుని పుణ్యానికి కారణమేమిటని ప్రహంవగ, 
ఒకమారు సర్వభిక్షువులు కుతూహలంతో రో 
అర్వజ్జుడిలా అన్నాడు. mee 
క్షణకాలం కూర్చున్నాడు. ఆ దారిని వెళ్ళుతున్న న్‌ క తు ఎండ తీర్ర 
విశ్రమించిన ఆ ప్రత్యేకబుద్దుని ప. యాడు. ప్రత్యేకసంబుద్దుడు 
రేత్యేకబుద్దునికి చమటలు కారుతున్నాయి. అ ప్రదీధాననంతుక అ తు తర్వాత 
అతని వద్ద ప్పాహ్న్మచర్వ దీక్ష పొంది చిత్తే నైర్మళ ధిని పొందుతాను కల ఆ 
సన్నుడై ee శాక్యముని in లో సుమతి అనే దేవు త్రుడుగా sat రికీ జక 
స . డు తన మిత్రులం 
"పభుడ్లు కొంతకాలానికి కాలధర్మం a న యశోదుడ' నయ లి చెందగా ఉదారబుద్దితో 
wa అ జో 
ఫ్రగీవంతుడే శ్రేయస్సుకు నిధి అ అయిన కాళ్ళేవెడు స ఆ స్తూపంలో రత్నచ్చత్రం 
శలసేతువయ్యాడు. కృకి అనేరాజొ . స నలో రత్నదీప్తమైన ఛత్రంతో 
రత్మస్తుూప్తం నిర్మించాడు. ఆ రాజు మౌ త్రో యశోదుడూ waa సాధువు మహాధర్మద్రుమం 
శ్రించాడు. ఆ జన్మలోని ప్రార పాదుగౌ పెరిగి పెద్ద 
క్‌ ఇలా పూర్వజన్మక్పు ది 10 
శిధ్వ్యః అ కో చి, ఫలించిం ' 
— ల ని ఆశ్చర్యపడి: 
లో యకోదానలా 


ర దీక్షితుడు అయినట్టు వార్త, కీర్తి దిక్కులకు 
. యిన నలుగురు - విమలుడు, సుబాహుడు, 
శుద్దశాసనుడైన భగవానుడు తమ కుళల 


గరంలో భిక స్వీకరించి, వారానదీ తీరంలో 
పతి వెంట ఉన్న సుస్రభుడనే అనుచరుడు 
ంగా కాస్తున్నది. ఆ తాపానికి 


సు[ఐ 


sar డవ పళ్లవం 
ఈ సంగతిని భిక్షుసంఘం నమనే అరవై రెండవ పల్లవ 


కల్పిలలే 
క 
ఇ న 


స్మరసుఖమనేది ఇంద్రుడు, వాయువు, వరుణుడు మొదలయిన దేవతలకు, మునివరులకు 


మన్‌ వికారం కలిగించేది. అలాటి స్మరసుఖాన్ని గడ్డిపోచగా పరిగణించేవారిని చూస్తీ, ఎవరికి ఆశ్చర్యం 
కలుగదు! =? 


క మగధదేశంలోని మహాస్థలమనే గ్రామంలో మహాశాలకులోద్భవుడైన న్య గ్రోధకల్పుడనే బ్రాహ్మణుడు 
1 న గర్భిణి అయిన అతని భార్య సురూప గృహోద్యానంలో విహరిస్తూ, ఒక రావిచెట్టు కింద 
ఒరాదర్యోనపలో తెలీగిపోయె కుమారుల భ్రసరిదదింద బంగారు కాంతితో ప్రకాశించే ఆ కుమారుడు 


భవబంధంలో ఎవడు ఇరుకోవాలని 
నిరంతరం కారడం ప్రారంభిసా 
సంసారాజ్ఞను దాటగూడదని మా 
వివాహం సంతోషకరమౌత్రుంది. వివాహ స 


పుత్ర! అని బాష్ట్రగద్గదమై, అభియోగ భూయిష్టమైన 
ban తల్లీ, తండ్రి, అతనిని మరింత నిర్భంధపెట్టగొ, 
నిర్మింపజోసి, “ఈ హేవు కన్యతో సమాన లావ సనా గ వున్న ఒక హేమమయ వనితావి(గహం 
య. (వివాహం) చేస్తానో అని తండ్రితో అన్నాడు. జ. లభిస్తే నేను నీమాట కాదనక 
బ్రాహ్మణకన్యక స్వర్గంలోను లభించదని తండ్రి నిరాశుడై తజంయకాడ్లాడు SS 


అతడు కుశలురైన శిల్చులతో కాంతిసికవైన కౌ 


మహాకాళశ్యపావదానం 255 


ప్రతిమకంటే కాంతిగలది కనిపించింది. ఆమె వైరాగ్య వివేకంతో వివాహ విముఖి అయింది. చతురకుడు తన 
కులగో త్రాదులు న్య గ్రోధకల్పుని కులగోత్రాలు తెలిపి, కన్యను పిప్పలాయనునికి ఇవ్వవలసిందిగా కోరాడు. 
కన్యాజనకుడు అతనితో “కాశ్యపుని వంశంలో పుట్టిన న్య గ్రోధకల్పుని కులం ఉత్తమమైంది. ahd 
విఖ్యాతమైంది. అయితే, కన్యను ధనం అన్వేషించి ఇస్తారు. దరిద్రంతో బాధపడే కన్య య“ మనస్సును 
దహిస్తుంది. ఎప్పుడూ కలహించే భార్య, నిర్దనునికి యిచ్చిన కన్య, సలల లోనయిన నా ఇవి 
హృదయానికి కాల్చిన సూదులవంటివి. సముద్రుడు పురుషోత్తముడని చెప్పగా ah sae & 
యిచ్చి, అతడు వామనుడై బలివద్దకు బిచ్చానికి వెళ్తాడని తెలిసి, weird ! కంతో నిట్టూరుస్తూ, 
ఇంకా తాపం వదలలేదు. కనుక ధనం వెదుక్కొని, వరుని సంపద we తెలుసుకొని, మంచి కులానికి 
కన్యను ఇసాము. సదుణాలు ధనాధీనాలు కదా!" అన్నాడు. కన్యతండ్రి చెప్పిన మాటలు విని చతురకుడు, 
పిప్ప ల ట్ల సువర వర్ల లావణ్య అయిన కన్య దొరికిందని న్య గ్రోధకల్పుడు విని, 
స్సులాయుని తండ్రివద్దకు వెళ్ళాడు. సువర్ణ వర్ణ 


9 అ ని 9. ఆ 
తో ఉండాలని అభిలపిస్తున్నదనే సంగతిని వి పిప్టలాయనుడు ఆవె 


స చేసింది. 
యింటికి యాచకవేషంతో వెళ్ళాడు భద్ర అతనికి సముచితంగా అతిథి stig 
స స లా 
పీప్పలాయనుడు తా (బహ్మచర్యార్థిని అని సృష్టంగా తెలుసుకొన్న wi నా, అ DA 
అన్నాడు; “కల్యాణి! బ్రహ్మచర్యం అవలంబించదలబిన క ల క్యూ 
చతురకు డన విస్ట ంచాడు. నేనేమో వివాహ న్నీ. 
పుడు నిన్ను అభ్యర్థి 


” ఆమాటలు విని ఆ కన 
నీవు క్రూడ్రా నాలాటిదానివే. దైవవశాత్తు, ఇద్దరి సమాగమం wad అవిరుద్దమైంది.” pe. 
న (య్‌ స! హొ నం ఈ 
సంతోషించి ఇలా అన్నది: “శమ సంయమాలవల్లి మన యిరువురు Wa 


i టికి తిరిగి వెళ్ళి తండ్రిమాటకు 
ఆమెనుంచ్రి ఎని ప్రహర్లోత్సాహ పూరితుడై ౫౦ 
ఇట్టి సముచితవాక్కు విని ప్రొ 


ఒప్పుకున్నాడు. 


కపిలుని కుమార్తె బ్రహ్మచర్యం 


ఢ్రమైన రత్నాలతో అలంకరించి ఆ 


ను 

సంపాదించి, తన తనయ ) 
॥ తర్వాత కపిలుడు అనంత ధనం "= గ్వ'ంగలవారి మహావైభనో వీతమైన పరిణయోత్సవంలో, 
"పలాయనునికి యిచ్చి వివాహం చేశాడు. మహాదైశ్వర్య ది. సంయమళీలురై వారున్నందువల్ల 


ఉం 
నిర్వికారంగా థ్రుని వైభవం వీగిపోయింది. వారిద్దరూ 


వా స న 
రిద్దరి సమూగవుం అలుప్తబ్రహ్మచర్యమై 
కోసం ఒకరితర్వాత ఒకరు 


రూపయా సంభారం ఉన్నప్పటికీ, తన ఆజ్ఞ జాగర పడడం 
పడ్డ నొకరు తాకకుం 
స్ట కున్నప్పుడు నిద్రలోనూ ఒకరి 

(పోయేవారు. కాని ఉండగా, భర్రవెనీ 
ద్దరూ పడు ఆ కాలో పక్కనే ద్రేలాడడం చూచి, 
భద్ర భుజల ౪ గుడ్డతో మెల్లిగా పట్టుకుని రక్షించాడు. 
3 భట నో! సనమండలంపైని ముక్తాహారాలు 
న ( సత్యవాది అయిన నీవు చేసిన ప్రతిజ్ఞ 
పమ ీటయిన ఈ మునోనికారం ఎలా 
సే లుతాయిగాని, సజ్జనులు 


మంచం పక్క కొసను కింద 


ఇలా ఉండగా, ఒకనొకమారు ఇ 
ని త్రాచు కనిపించింది. నిద్రపోతున్న 
ఎప్పులాయనుడు భయపడి, దయతో ఆ gs 
లసొత్తుగా తన భుజం కదలడం వల్లి - బాగో 

దలాడ్షగ్గా త్ర భరతో ఇలా అన్నది: ఈ చిత్తవికరాం, సీ 
రచిపోయూనా? ఏమిటి? ఈ అకస్మాత్తు 


గా కలిగిన ఇక వుర్యాదను వద 
కు త్ర (ధరింేడకి. 
కలిగింది? పర్వతాలైనా భు 


256 అవదాన కల్పలత 


ధృతి(నిబ్బరం), మర్యాదను వదలరు.” ఆ మాటలు విని పిప్పలాయనుడు నవ్వుతూ, “భద్రే! నాకు 
స్వప్నంలోను మనోవికారం లేదు. నల్లత్రాచు, భయంకరమైనది నీ శయ్య చివర కింద పారాడుతుండగా, 
భయపడి ద్రేలాడుతున్న నీ భుజంవైకి లాగి రక్షించాను" అని అన్నాడు. ఆ మాటలు విని ఆమె సందేహం 
వీడి, “ఆర్యపుత్ర! దైవవశాత్తు సత్యశీలుడైన నీ మనస్సు కామమలినం కాలేదు. రాగోరగం కంటే, ఈ 
కృష్ణోరగం భయంకరమైనది కాదు. ఉరగం ఒకరిని చంపితే కామం నూరుమందిని చంపుతుంది. కనుక ఈ 


వికారం నుంచి వునలను రక్షించుకోవాలి" అన్నది. పిప్పలాయనుడు ఆమె ఆశయాన్ని మిక్కిలి 
ప్రశంసించాడు. 


కొంతకాలానికి న్యగ్రోధకల్పుడు, అతని భార్య కాలధర్మం చెందారు. దానితో గృహసంభార 
చింతాభారం పిప్పలాయనునివై పడింది. ఒకమారు అతడు నువ్వులనూనెకోసం గానుగలో నువ్వులు 
ఆడించమని భార్యతో చెప్పగా, ఆమె పరిచారికలకు ఆదేశించింది. వారు నువ్వులు ఆడించి నూనెను 
నూనెవాడల్లో నింపుదామని చూడగా, వాడలనిండా పురుగులు పడి వుండడం చూచి, “ అయ్యో! ఇదేమిటి? 
నే య. క: భద్ర మాటతో చేశాము గనుక ఆమెకే మేట్టుకూటుందికో అని 
౦టు | న 

కలిగింది. అప్పు pbs ei పం హ్‌ ఇంట్లో త వినిపించి, వైరాగ్యం 
ఫి , “భద్రే, గృహమాహాభారంతో చాల 

ను హింసిస్తూ ఆదలించలేను. ఈ సుఖ సంపదలు 


సాధనకు నిశ్చయం చేసుకొన్నాడు. 


తరాత 
క క Wisin గొడ్డు గోద, ధనం వనం అంతా దానం చేసి, 
మహాకాశ్యపుడనే పేరు వచ్చి ది న ఇంటినుంచి బయలుదేరాడు. కాశ్యపగో త్రుడు కావడం వల్ల అతనికీ 
౦ది. అతడు ఆ కాలంలో సమ్యక్సృంబు 
డైన కాశ్వపుణ్సి, బహుపుత్రమనే 
హ్‌? ఫం ఎర నుంది ధర్మ వినయం స్వీకరించి మ. బోధిని య. న 
రా ॥ గ (© A 
EPS కోట ప్రాక్సుణ్య పరిపాకంతో ఉజ్జ్వలమైన కుశలం పొందింది . 
సురలకు పూజ్యుడైన మహాకాశ్యపుణ్ని చూచి, భి స్‌ | 


క ॥1 
కావడానికి కారణం ఏమిటి అని ప్ర అచులందథూ “అయన ఇంతటి పుణ్యవంతుడు 


ల్లైంచగా సుగతుడిలా తెలిపాడు 

“ఒక జన్మలో ఇత on : 
పిండపాతం (భిక్ష) ల ఆ en వున్నాడు. అప్పుడొకమారు పంటలన్నీ పాడయి 
ప్రత్యేకబుద్దునికి తనవంతు భోజనం పై పంది. ఇతడు ధనమంతా కీణించినప్పటికీ తగరశిఖి అనే 


అళ్తత్సదం పొందాడు. 


ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల 
ర లతలో మహాకాశ్యప్రా్వద్రా 
నమనే అరవెమూడ్లో పల్గవం 


64. సుధనకిన్నర్యవ దానం 


మహాత్ములు అభినవకిసలయ కోమల మనస్సు లైనప్పటికీ కులిశకఠిన ధైర్యం కలవా 
నిర్మలులైనప్పటికీ, రాగం అంటనివారు. 


రు. మణులవలె 


ప చాలునని తండి అయిన శుద్దోధనుడు 
ఆనంద సుధారసేందువైన శాస్త తన దర్శనం మాత్రమే C య 


కోరడం వల్త తన రాజధాని అయిన కపిలవస్తులో ప్రవేశించినప్పుడెల్లి wan pds 
కలిగించే మృగాక్షి యశోధర హర్మా్యా(గ్రతలం నుంది ఊసు కాల్‌ల ర? కా క. 
పతి అయిన గౌతముణ్ని దర్శించి, అతని సంగమాలింగనాలు మ. . | a ARE 
దిక్కులు తిరుగుతుండగా, ధృతి (ధైర్యం) నెచ్చెలివలే సారిక ean రక్షించేవాడు. 
వదలేది; ఆ పల్లవ పేశలాంగి దేహం వదలినప్పుడెల్లా దయాట్ర SE ఖో క 

రు ఈ విధంగా ఆమెను చాలనా 
తొలగిస్తు 
సానికి పూనుకొనడమనేది స్మరవి భ్రమ 


క్ట ర్డు రక్షించడానికి కారణమేమిటి?" అని 
ను పుల | నావానివలె సుగతుడు ఇలా తెలిపాడు: 
పేనించారు. దంతద్యుతి చంద్రికలతో అధరోస్టపు రక్తిమను వ 


లై నా విరహంతో నిత్యం ౫ (| 
యశోధర ఆర్హురాలై కరిగింది సో 


'పభావం వల్లనే సుమా! ధైర్యం పోగొట్టి, మోబాం gas భూతమైన తీవ్ర వ్యసనం అనుభవించాను. 


జన్నాం పయుడినె విరహంతో సంతా 
శింతరంలో మారవిమోహితుడినై pe సణసంపదలకు నిధానమైన ధనదుడనే రాజు 


చేసుకొన్నాడు. సరస్వతిని నీ వేసుకొన్నాడు. 
డు. అతని భార్య పెరు రామ. ఆమెకు 
సంజ పుట్టడం వల అతనికి సుధనుడనే పేరు 
తో పూర్ణచం ద్రునివలే ప్రకాశించాడు. 
ఖ్యాతుడు అయిన మహిళ నుక. రాజు 
అకాల కాలునివలె ప్రజలను ఎడించాడు, 
తీవ్రమైన తాపాలకు పుట్టినిన్లయింది. 
వల్ల దుర్ఫికవిప్లవం ఏర్పడింది. కష్టాలు 


రవికార స్వభావం. నేను కూడ 


అవురపురిని జయించిన హస్తినాపురం 
ఉండేవాడు. అతడు భూమిని భుజంతో ఆలింగనం 
లక్ష్మీని అలంకరించాడు. ఒక్కకీర్తిని మాత్రమే నె 
సుధనుడనే కుమారుడు కలిగాడు. అతనిలో పొ అ 
కలిగింది, నిర్మలకాంతి గలవాడు, కళావంతుడు అయి 
మాని, పృథు పరాక్రమ . 
సర్వస్వం హరిస్తూ, 
సతా;రౌథీలా లేక 
కూలుడు కావడం 


అతని పరిసర రాజ్యంలో 
ఉండేవాడు. అతడు తీవ్ర దండనీతితో ప్రజల 
పత్రడ్ష అధర్మ ప్రవృత్తుడైనందున పట్టణం 
అందువల్ల వానలు కురియలేదు. రాజు ప్రతీ 
రావడం ప్రకృతి సహజం. oe 

ఈ తీవ్ర కష్టాలకు బాధపడిన wan 
సక్కటయి ఇలా ఆలోచించారు: “దోషాకరుడు, వాకరుండం, జడండ K 
అత్య గ్రకర(కప్పం)పాతంతో జనతను లా 


..చూపతి పాలనం వల్ల కలిగిన దుఃఖంతో 


ఉన చంద్రుడు తన ్రత్యగ్రకర (కిరణ) 
0, అయిన ఈ రాజు తన 


256 అవదాన కల్పలత 


అబద్దాలాడే దుష్ట్రామాత్యుల మాటలు విని, మనను పీడించి, విట చేటక గాయకులను పోపిస్తున్నాడు. ఈ 
చిక్కులను సహిద్దామా అంటే ఈ రాజు పాపశాపం వల కష్టతరమైన అనావృష్టి ఏర్పడింది. దీనివల్ల 
దుర్భిక్షం పుట్టి, ప్రజాసంక్షయం కలుగుతున్నది. సుతీక్షుడైన భూమిపాలుడు, తీవ్రమైన కటువాక్కులున్న 
మూర్జపరిజనము, కపట కౌటిల్య పటువులైన అమాత్యులు, విషనుమైన ముఖరోగం ప్రకోపించినట్టుగా వున్న 
పదవులలోని కాయస్థులు - ఈలాటి భయంకర గణాన్ని ఎలా సహించడం? శ్రీమంతుడైన ధనుడనే కితిపతి 
రాష్ట్రవర్దనుడని వింటున్నాము. . అతని నగరానికి వెళ్ళుదాము. అతడు వాత్సల్యంతో పాలిసాడు. రాష్ట్రాన్ని 
తన సంతానం వలె చూచే రాజు రాజ్యంలోనే ప్రజలు తండ్రియింట ఉన్నట్టు హాయిగా బ్రదుకుతారు.” ఈ 
విధంగా ప్రజలు ఆలోచించి నిశ్చయింకొని, హస్తినాపురానికి బయలుదేరారు. అపాయంతో కూడిన 
కాయాన్నే వదలివేయాలన్నప్పుడు సాపాయమైన దేశాన్ని వదలాలనడం చెప్పాలా? 


తన పురం నిర్జనమ్మెపోవడం చూచి వహేంద్రసేనుడు తీవ్రవైన అనుతాపంతో తన 
నానా పిలిపించి కోపంతో ఇలా అన్నాడు: “ధనవంతుడైన చని ఏ ట్రణానికి మన పౌరులు 
వల వయా లి మన ూభూరు దాగా తెలిసింది. దుర్చికం మన నగరంలో ఏర్పిడినందువలే వాద 
కారణంతో, పాత అన్నిచోట్ల అడపాదడపా కలుగుతూనే వుంటాయి. రాజు చెడ్డవాడనే 
పరిచితమైన దానివై ద్వేషం pal రాలు శిక్క పన్ను ఎవరి ఏ రాజ్యంలో ప్రజలకు లేదు? 
ప్రియంగా ప్రణతి త ees స్వభావం. దూరంగా వుండేది అందరికీ 

నిది, ప్రజలను భార్యలవలె ముగ్గులను చేసేది గొప్ప గుణం ఆ రాజులో 


ఏముంది? కనుక అతని ద 
ర్భం అణచడానికి ఉపా 
విఘాతాలు కలిగించండి.” యం ఆలోచించండి. అతని సమృద్ది కారణాలకి 


యడానిక్తి ప్రయత్నించండి” అమాత్యుల మాటలు 


దుష్టులు, గ 
యలు, గుణాలను అలవర్భుకోలేక పరుల దోషాలను వెదకడానికీ 


ని 
ఒక మాంత్రికుడు వచ్చి, నాగరాజును బంధించడాని 


బయలుదేరాడు. నాగరాజు నివాస 
. వా 
౧౦ ఒక అడవి చివర పచ్చని చెట్ల నీడన నీలాకాశ ప్రకాశం 
౧ 


మిలమిలలాడే సరోవరంలో వుంది. ఆ సరోవ 


సుధనకిన్నర్యవదానం 259 


వెంటనే అదృశ్యుడుగా సరోవరం నుంచి పైకి లేచి, మంత్రసాధకుడు గట్టు పైన వుండడం త్‌ో 
వణికిపోతూ బంధన భయంతో ఇలా ఆలోచించాడు: “ఎర్రటి కనుబొమలతో, ఎర్రటి గడ్డం మీసాలతో, 
మెరుపులలాంటి చూపులతో అకాలకాలునివలె వీడు నా కులాన్నే దూస్తుకూజుడానక వచ్చాడు. ఈ 
మెరాత్యుడు ఇనండు నలరు దన్టంధం చతు కను కనా రిప్షంరం నళ ఎక తగరం 
ఆలోచించాలి. ఈ సరోవరతీరంలో వల్కలాయనుడనే మహర్షి నివసిస్తున్నాడు. కా నలు 
కాపాడలేడు. అతని ఆశ్రమంలో సదా పరిచర్యాపరుడైన పద్మకుడనే కష్టకుడ్మడ జర) నన్ను 
రక్షించగలడు.” ఈ విధంగా ఆలోచించి నాగరాజు లుబ్దకుని వద్దకు వెళ్లి తన gare స 
నుంచి కాపాడాలని కోరాడు; సాధకుని చంపివేయాలని అభ్యర్థించాడు. 

నాగరాజు ప్రార్ధనను మన్నించి పద్మక లుబ్దకుడు ధనుర్చారియై న. వ. 
జపిస్తూ ధ్రీరుడై తంతు జరుపుతున్న సాధకుణ్ని చూచాడు. ఆ సమయం _ పతం 
హోవుం చేసి, నాగరాజును బంధించడం కోసం మంత్రంతో ఆకర్షణ segs ape 
స్రారొకసు పైకి వస్తుండగా సరోవరంలో అటుల లంకా విహ్వాలలై విషాదంతో 
సరోవరం దుఃఖంతో ఏడుస్తున్నట్టు అనిపించింది. ల 
నిశ్వసించగా, మ. లో తెట్టు కట్టింది. య! pian వ. _ 
ee ఇది చూడగా, సరోవరజలం తరంగ red pe అ శం IN తజ 

రిన ంది. గరుడ తేజస్కుటైన ఆ మాం | చూడగానే, 

చిన్న క ఒక న. వేసాడు. ఇంతలో aan nen మ. బాణంతో 
మాంత్రిక్సుడ్తు భయంతో, సందేహంతో చూడసాగినాడు. లన న వ్యాధుడు జాం కెట్ట తగిలిన 
కొట్టాడు అ దెబ్బకు మాంత్రికుడు నాగరాజును భహతాక By నరికి దిక్కులకు వేసాడు. ఇతరులకు 
అతని సమీపానికి వచ్చి, కరాళకరవాలంతో ముక్కలో ga వినాశానికే అయింది. ఇతరులను 
ఉపయోగపడే ఆ బంధకీ విద్య సిద్దించినప్పటికీ ఆ బుద్ధి ంటనే వారి ప్రాణాలతోపాటే నశిస్తాయి. 
బొధించడం కోసం మూఢులు ప్రయోగించిన విద్యా జ ఆ లుబ్దకుణ్ని తన నివాసానికి పిలుచుకొని 

ఫణిరాజు చాల సంతోషించి, కృతజ్ఞతతో పాసా లీ అ మణిభవనాలలోను నాగరాజుతో 
చెష్థర్హ్న అక్కడ లుబ్దకుడు రత్నతలో ద్యానాలలోను, వ 


ఇలొ ఉండగా; ఒకవూరు ఆ లుబ్బకుడం 
ల Pa i 
సత్కార్రాల్పు పాందుతూ, కొంతకొలి? త్న ప్రభావం నాగులు చెప్పగా విని ఆశ్చర్యపడి, దానిని 


గ రుపుతీగల్రాంటి అమోఘమనే ఒక పాశం చూచి, pan బంధించదగినది, అజయ్యమయినది, తన 
౦తో ఆ్యజ్రా యుద్దాలలో సురల కతితో ఇచ్చాడు. దానిని తీసుకొని, 
Poa యాచించాడు. తన! ఫణీశ్వరుడు అతనికి ల pa Mp 
నికన్నా అధికమైనదీ అయిన ఆ ర సంపదలో నాగభవనం నుంచి వై  స్వస్థా 


లు ew అ యా 
పీకుడు నాగరాజు వద్ద సెలవు పుచ్చుకొని, అనుభవించి, ఉత్సలకుడనే తన పుత్రునికి 


న చిరకాలం అ 
రుకున్నాడ్డ్స, నాగప్రదత్తమైన సంపదను జ కుమారుడు తండ్రీ పద్దతినే నడుచుకుంటూ 


అవ్వా ఆలు 
లక్రమంగా వచ్చిన ముని పరిచర్య చేస్తో కి 


విభవ శక్తులు వె 


260 అవదాన కల్పలత 


ఒకానొకమారు ఆ లుబ్ద్బక కుమారుడు విశ్రాంతి తీసుకుంటున్న ముని ఎదుట వినయంతో 
నిలబడివుండగా, కర్ణరసాయనమైన కాకలీగీతం విన్నాడు. ఆ గీతం విని వనంలోని జింకలన్నీ కదలక 
మెదలక నిలిచిపోయి, చిత్రంలో గీచినట్టు కనిపించాయి. అప్పుడు ఉత్పలకుడు ఆశ్చర్యంతో మునిని చూచి 
వినయంగా “మహార్షీ! కమలాలలో బంధింపబడిన మధుపాల ధ్వనితో సమానంగాను, కోకిలాలాపలలితం 
గాను వినిపించే ఈ స్వరం ఎక్కడిదీ?” అని ప్రశ్నించాడు. దానికి ముని “ఈ మధురాలాపం కిన్నర కన్యకల 
గీతాలది. ద్రుముడనే కిన్నరపతి కన్య మనోహర ఐదువందలమంది చెలికత్తెలతో పాటు నాగభవనంలో 
విహరిస్తున్నది అని అన్నాడు. అది విని ఉత్సలకుడు మరల కుతుకంతో “మానవుడు కిన్నరకన్యకను 
పొందడం సాధ్యమా? అని మునిని ప్రశ్నించాడు. “అమోఘమనే పాశం చేతిలో వున్నవాడు కిన్నరకామినిని 


లాక్కుని రాగలడు అని ముని సమాధానమిచ్చాడు. ఈ మాటలు విని ఉత్త్సలకుడు ఉత్సాహంతో మునికీ 
నమస్కరించి, అమోఘపాశం తీసుకొని నాగరాజు భవన సమీపం చేరాడు. 


అక్కడ కేళీవిలాసంతో గాలికి కదిలే బంగారు తీగవలె కనిపించే కిన్నరీగణం చూచాడు. ఈ 
కిన్నరీగణం మధ్యన స్నానం చేసి లేదిన కిన్నరపతి కన్యను మనోహరను చూచాడు. ఆమె త్రినేత్రుని మూ డ్ర్‌ 
కంటి మంటను చల్లార్చడానికి మన్మథుడు పంపిన జలదేవతలాగ ఉంది. అనంగవి (భ్రమా రంభ తరంగితమైన 
యౌవనంలో మునిగిపోతున్న శైశవానికి అవలంబనం ఇస్తున్నదా అన్నట్టు ఇంకా శైశవం వీడని యౌ 
ప్రాదుర్భావంలో ఉంది. ఆమె మేఖల బిగించిన తెల్లటి దివ్యాంబరాలు జలకేలిలో పడిన నురగలి 


తరగలలాగ ముచ్చట గొలుపుతున్నాయి. మెడలోని లావణ 


5 ప్రవాహంవంటి పెద్ద తారహారంల్‌ 
(ముత్యాలదండతో, నక్షత్ర మాలికతో) 


లన శశిధవళమైన నిశాకాంతిని హరిస్తున్నట్టు అందంగా వుంది: 
శ్రా భరణకాంతి, కర్ణొత్సలాల కాంతి కపోలాలపై పడి ఇంకా తడి ఆరని మకరికాపత్రాలు రచించినట్టు 


చక)_ద క్ర 
పో గ్రాదనమిచ్చినది. చెలికత్తె లలాటంపై తీర్చిన కస్తూరీతిలకంతో శశాంకునికి కలంకకలనా లోపొన్లు 
గొ ట్టుతున్నట్టు అనిపించింది. ఆమెను చూచి వి 


పునుంచి తప్పిపోయిన ఆడఏనుగు 
లాగ ఆమె సపరిజనా చూస్తూ! 
లుబ్బకుణ్ని చూచి సంభ్రమంతో ఇలా అన్నది: ప న్ని చూచే ఆశతో దిక్కులు 


“దృఢంగా నన్ను బంధించా 
శోకసమయాల్లో క్రూరులు కూడ ద 


సుధనకిన్నర్యవదానం వ 


సు కరిగి ఆమె చూడామణిని 
ంచగా, లుబ్దకుడు మనసు క 


తీసుకొని, పాశం వదలి ఇలా అన్నాడు: “ఓ కల్యాణి, ఊరటపడు, దుఃఖపడవద్దు. నేను పగ నిన్ను 
క్రీర్త్యవ్భుత తరంగాలతో దిక్కులు నింపేవాడు, 


అనర్హునికెవరికీ ఇవ్వను. గుణరత్నవుహోదరధి, aura Mine 
విద్యాబంధనాదర్శమూ, కలాకేళిభూషణమూ, బతక టన pie తం నళ త్యాగోపభోగ 
(సచ్చరిత్రుడు) ఉన్నాడు. ఈ భూమికే విలాసాలంకారమై, న ప . విదాఃధర సుందరుల 
సుభగుడైన అతడు నీకు తగినవాడు. ఆ ఉర్వరాళర్వరీపతి సుర . తా rig విలపిస్తున్న 
గర్వాన్ని అణచేవాడు అని లుబ్దకుడు బంధువర్గం ఎడబాటుతో కురం మె 


మనోహరను సమాశ్వాసపరిచాడు. 


కన్నీళ్లు కారుస్తూ ఆమె ఈ విధంగా గ్రరి 


ఏకంతో సుధనుడు ధనుర్జారియై వింధ్యారణ్యాలకు 
నులతో మేఘధ్వని అని (భ్రాంతిపడి నాట్యం చేస్తున్న 
౦ వలె శోభించాయి. అతని చెంపలవై 


ఇది ఇలా ఉండగా, మృగయాకేళికొత 
వెళ్ళుతూ, ఆ ప్రాంతానికి వచ్చాడు. అతని రథనేమి ధ్వ 


క్రి నల్సపట్టు పుట్ట 
నెమ్వు గుంపులు, క్షణకాలం కదలుతున్న వనలత్మి నల్బ శై కనిపించాయి. అతడు తన దంతకాంతితో 
కట్టిన చెమటబా డ్రలాల సుందర ముక్తాఫలాల వ్‌ : “వాయువేగంతో 
ళ్మ్హూ కృర్ణకంంతలా  సారథితో ఇలా అన్నాడు? వా 


రథాశ్వాల గిల్టలతో రేగిన ధూళిని తోసివేస్తున్న ూరం ముందుకు వచ్చింది. వున సైన్యం 
చాల ల 
వునోరథంలాగా పరుగిడుతున్న ఈ రథం అమన రావిచెట్లతో, ఈ భూములు పచ్చని 
వెనకబడిపోయింది. మందమారుతానికి అసియాడే చిగురు కు జింకలు ఆభరణాలుగా మన్నాయి. 
ఆ స్ట వలల ల 
పచ్చికత్రో వునసును హరిస్తున్నవి. ఈ భ్‌ త్ర;.ంఠతో ఆవులిస్తున్నట్టుంది. 
సరవాలోష్టాలతో స్తబక టా. వున్న ఈ లతలు గాలికి అనో ఇ కలో అందాలు కురుస్తున్నాయి. 
pe: ba నా అ rev) అతి 
మరకతశ్ర్యామ్రమైన పచ్చికఅంగీ తొడిగిన వనరాజులు వు లట తరళ నేత్రాలతో నీలోత్సలవనాలు 
a p ఈ 0౦ (a 
భయంతో ప్ర వెడతిప్పి చూస్తున్న సనాని దంతాలతో గిరి గ్రామాధిపతుల 
పదవా wa చంద్రకిరణాంకురొ gaan వింటూ రథం చూస్తున్నాయి. 
wy యి. జర 
పత్స్నుల కుచసదృశాలైన కుంభస్తలాలలతో ముచ్చట గొ టి పెరిగి విరియబూచిన లతాసమూహం తేనె 
a డా లా గ్ర) 
ఈ విం నదీ పరిసరాల 
ధ్యానీలాలు చూచావా? నర్మదా 


నతంబబింబాలివై చెక్కుకున్న నెమలి పురులు 
తాగి చమూ, శంర కాంతులు 
మత్తెక్కినవా అన్నట్టు రొద చస్తూ, 


ధనుడు వన శోభను తిలకిస్తూ, నిర్హన 


సు 
11 లొ అంటూ పావముడె 
గ నర్మక్రీడలకు పూనుకుంటున్నాలూ' bs రుణస్వరం విన్నాడు. విన్నవెంటనే కృపాపూరితుడై 
సేదేశం కావడం వల చాలదూరం వ్యాపించిన కీన్నగి క. అమ కన్నీళ్లతో తనని రక్షించవలసిందని 
౦ వల్ల చాల డు 
లా. 


గ ల రిని చూచాలా' నదేవతవలె, లుబ్బకుడు 
కుతూహలంతో ఆ స్వరం విన్నవైవు వెళ్లి క్‌ు యంతో ఉద్విగ్నురాలైన వ బి 


భ తిరిగి అలసిపోయిన 
రుబ్బకుణ్ని బతివూలుతూంది. వనచరొలి టూ వచ్చి, వనమంతొ rues 
ఎత్ర కను వెదుకొగ్రా రమెన రూపాతిశయంతో నివ్వె 

ఏకుపోయిన తన ఒడీలోని జిం చి, ఆమె అళ్చేర్యకరప 


వ్వ ను చూణ, పటికి తేరుకుని "ఆహో! 
గరిణలాంథనుని కాంతి లక్ష్మీవలె వున్న క డిపోయాడు. కొ ఆడక 


వుం ల ముఖ నిర్మాణంలో 
వెంటనే అభిలాషమనే గుడ్డవై గీచిన చిత్రంవత్తుగొ ఖాపరిణతి _ pe తే 
wa వ్‌ (©) 
రమ్యవస్తువులను నిర్మించడంలో అభి ర్యం దుర్లభమంటే, వడ) ఈ తన్యంగికి 
క్‌న్పప్ప లోను ఇలాటి నం ంచిందనుకుంటాను. ప్ర 
ఎస్తున్నది. పాతాళలోకం ఉదయి 


చెప్పవలసిందేమిటి? ఈ లావణ్యముద్ర సగ 


262 అవదాన కల్పలత 


తారుణ్యం ఉదయించి, శైశవాన్ని పూర్తిగా మాపివేసింది కనుక, మన్మథ శృంగారం ఒలికించే నూతనభంగి 
ఈమె సకలాంగాలలోను నెచ్చెలి వలె విలసిల్టుతున్నది. మన్మథదేవుడు సంభ్రమ పరాక్రమాలుగాని, పెద్ద 
ఎత్తులు, ముట్టడులుగాని అవసరం లేకనే ఈమె మాటున జగత్సామ్రాజ్యం జయిస్తున్నాడూ అని 
తలపోస్తూ, లోలోపల విస్మయం, అభిలాషగల చూపుతో ఆమెను తాగివేసేట్టు చూడసాగాడు. 


అలా వున్న రాజును లుబ్దకుడు సమీపించి, “దేవ, కిన్నర కులానికి కల్ప (ద్రుమం వంటి ద్రుముడనే 
కిన్నరరాజు పుత్రిక ఈమె. నే నీమెను అమోఘమనే పాశంతో కట్టి తెచ్చాను. ఈ దివ్యకన్యను నీ కోసమే 
తెచ్చాను. స్వీకరించు. గుణోదారుడవైన నీవే భూమికిలాగే ఈమెకు కూడా భర కాదగినవాడివి. ఈమె 
స్వేళ్ళగా ఆకాశంలోకి ఎగిరిపోడానికి శక్తినిచ్చే చూడామణి ఇదిగో. నేను దీనిని తీసుకొన్నాను. ఇది 
లేకుండా ఈమె ఆకాశమార్గన వెళ్ళజాలదు. ఈ మణిని భద్రంగా కాపాడుకో. దీనిని ఈమెకు తిరిగి 
ఇచ్చావంటే ఈయె నీకు దక్కదు" అని చెప్పి ఆ కిన్నర కన్యారత్నాన్ని, రత్నాన్ని సుధనునికి అప్పగించాడు. 
సుధనమహీచం[ద్రుని అండను చేరిన ఆ కిన్నరి సుధాసిక్షాంగివలె స్వదేశవిరహానలం వదలివెట్టింది. లుబ్దకుడు 
వదలిన బాలహరిణివలె బెదరు చూపులతో వున్న ఆ కిన్నరిని మన్మథుడు అనురాగపు వలలో బిగించాడు. 
రాజు కిన్నరిని రథంపై ఎక్కించుకుని లుబ్బకుణ్ని రత్నాలతో నింపి, సంతోషంగా హస్తినాపురికి 
బయలుదేరాడు. || 


గా అతడు హస్తినాపురి చేరి తన వృతాంతమంతా తండ్రి అయిన ధనునికి నివేదించాడు. తతత 
సంతి షం పాంగులువారగా వారిరువురికి వివాహోత్సవం జరిపించాడు. రూపుగొన్న చం ద్రకాంతివలే 


వెలుగుతూ, తన స 

. స సుకృతంతో భోగ్య అయిన ఆ కిన్నరకన్యను సుధనుడు అంతభబురానికి పిలచుకచెళ్లాడు' 
అధర మధువును కోరి మధుపంలాగ ఆమెను తాకగా, ఆమె నతముఖాంభోజ అయిన కమలిని అ 

సిగ్గూ 


లో రాజానుగ్రహం సంపాదనే కావడం వల క్రమంగా స. 
పంక కాలే విద్య వారి వుఖంలో ne ప్రపం పుట్టింది. ఏనుగులాగ శమ 
ల కప్రకాశోన్ముఖి అయిన విద్య అనే దీపశిఖ వస్తువివేకంగల ఖఎలె మాలిన్యం పొందింది. గం 


పురోహితుడయ్యాడు. వారిద్దరూ పర 


సుధనకిన్నర్యవదానం జర 


ఈ విధంగా అడుగడుగున పుష్కరుడు (శ్రుతి స్మృతి pores ఆత వయ 
తొక్కిపట్టుడం వల్ల కపిలుడు కోపతాపం పట్టలేక ఇలా అం ps య. 
పుష్కరుడు దృఢాభ్యాసం కలవాడు, చురుకైనవాడు, ian పాండిత్యం అహంకారానికి, 
ఎప్పుడూ సిగ్గుపడేటట్టు చేస్తున్నాడు. నీచమనస్కులకు ప్రతిజ్ఞ వ క్ర ఆశయం చూచుకొని, నన్ను 
ధనం ధర్మనిషేధానికి ఉపయోగపడుతాయి. పొగరు re ను అవత! సంహరణకు 
అవమానపరుస్తున్నాడు. కనుక ధనమూలమైన వ కపిలునికి ఇలా పుశ్కరునిపై 
ఏదైనా జరపాలి. మానహాని వక ప 
కోపంతో. =. క? ఇల పాప సంకల్పం కలిగింది. మళ్సర గ్రస్తులు ధర 


సద్దర్శం 
క్ష న ద్వేపనిషాంజనం అలదుక్‌'న్నవాడు సద్దర్మ 
ప్రపంచంలో లేదు. మదించి, మనస్సు చెదరి, కళ్లలో తీద్రమై ం. ane గొప్పపాపం క్రోధం. లోభం 


అత్వ దర్భ 
ఎలా చూస్తాడు? రాగమనేది పాపం. అంతకన్నా పొపం esa 
నయ స్టా పం కన నటు లేదు. వ్యసనిలో కనిపించే ఈ పాపవర్గమంతా చేరినా విద్వేషం వర్ల 


సామ్యాన్ని కూడా తాకదు. 
ఒకప్పుడు మేఘుడనే క్రూరుడైన wan త్రని రాజ 
నైన్యాన్నంతా చంపుతూ, అపకారం చేయదొడగినాడు. ు వ. 
సంగత్రి విని కోపంతో వానికి దండోపాయం వరు బలం 
కుమారుడైన సుధనునితో ఇలా అన్నాడు: “కుమార! శే( 
బయలుదేరు. నీకు క్రమాగతమైన ఈ సా 
పభావాభరణమ్మైన నీ భుజం జగద్విజయ వక డు మదో నీ ప్రతాపానికి దిక్కులు మ... 
ఆక్రమి హాసంభరం చూపుతున్న క్ష ంపినా ఏమి ప్రయోజనం? 
Soe pay వున్న దుర్పలు అ వలా. సింహం తనకు 
వధించడ్రం వల కతి దూలూ పాందుతాయో అలాటి గర్విణ ఏముంది? మిరుమిట్టు గొలిపే 
న్లి సర్వనద్బూ ను చేత శ 

మైవవిహితమైన భోజ్యపదార్థమైన ఏనుగుల ముఠాల శౌర్యం పొరుపనునిపించుక్‌ ౧4౦ 

ధ్లున్న మరొక పంచాననాన్ని చంపితే కదా దాని భిలాషుడై నప్పటికీ కిన్నర 


ఆ 


ధనమహారాజుకు ఎదురుతిరిగి, అతడు పంపిన 

ధాని ఒక వ్యాపార నగరం. రాజు ఈ 
త్రో అమాత్యుల అనుమతి పాంది, 
తో అణచివేయడానికి వెంటనే 
క! యుద్దముఖంలో 
అగుగాక! రాజసవయూహాలను 


యాడు. పిదప గత్యంతరం లేక. తన తల్లీ 


గొ, 
ప్రో 
కోలేక ఉండీ ల అభిమానవతి, నేను 
ంది. 


వుంటు అ కలుగుతుంది. ఇది మరొకరికి 


యుద్దానికి వెళ్లినప్పుడు విరహశోకార్త అయి 
రక్షించ్రాల్రి, ఇది ఈమె చూడామణి: su ” అని అమె 
ఇవ్వవద్దు, ఇస్తే ప్రాణసంశయమే కలుగుత ఉంలుదేరడు. 
పీన్యాలు దిగంతాలను కప్పగా, యు౪ి యాసాలకు కారణ 
ఘాళిష్ట్రజ్వ్య్రునే మేఘావళి రాజహంసల సం(లౌ 
నే కిన్నర మ 


రగమన 
కు ళో కాంతమైకే కాంతాశిఖామణిని వెట్టి, 


మయింది. 


యాజాథకో ఉడీకిలోతూ సేద్యం లా టి 
నోహరే ఏ ఎ గీతలు పెడుతున్నప్పుడు 


క్ర్ర_వెట్టుడొ 
ఆఢయించింది. ఆమె దినాలు లోగ ట్‌ 


264 . 
అవదాన కల్పలత 


తు?! కంకణాలు పడిపోయాయి. అప్పుడు రోదిస్తున్న ఆమె కంటినుంచి 
విముఖత క. ఎట్టి శ SE sR ఆమెకు పుష్టశరునివై ద్వేషం, సుఖంలో 
ss 1 ఆక్‌ a lis నక సదా పతిధ్యానపరాయణత్వం అతని మంత్రజపం 
రాగమనస్కులకు తీవ్రమైన వ్రతాలతో . కున్నప్పటికీ, ఆ తాపం చల్లారలేదు. నిజానికి నిశ్చల లీన 
పడుకొంది. అప్పుడు జ్యోత్లా మధ్య్వగత నలుగదు. హధిదందనం అలదుకొని స్పటిక పర్యంకంపై ఆమ 
స్నమధ్యగత అయిన చంద్రలేఖవలె కనిపించింది. కై 


ఇలా వుండగా, ఒక 
పురోహితుడైన కపిలుణ్ని న. లునికి దుస్ప్వప్నం వచ్చింది. అతడు భయంతో తన 
ల్‌ ) , నిను శత్రువులకు a 
వాటితో నను కటివే! యూ (ల్‌ పట్టుబడినట్టు, కడుపు చీల్సి పేగులు లాగి 
re సం మందు. దీని పరిలాణం మ. జలం వ త 
డా జటిల వీ ళ్‌ స 
తకామాత్రర ఏక? వ whe Bins రోహితుడు 
ఆలోచిస్తున్న ఉహు వ స్తూ, కళ్ళు మూసుకొని, తన ఇష్టార్ధం ఇలా ఆలోచించాడు ei గా 
మై ౦ దైవాత్తు నే ae థ్‌ : “చాలా కాలం 
వినాశానికి ఇదే సమయం య. ఎుష్కరుని ఆశ్రయం ధ్వంసం చేయడానికి, రాజపుత్ర 
' 'బ్రయురాలు మనోహర పె 
ద్దప్రాణం. ఆమె లేకపోతే అతడు 


దుఃఖితుడై బ్రతకడన 
శ్‌ ర్‌ 0 స 
అ టై ౦ నిజం" అని లోపల తన సంగతి ఆలోచించి = 
౫, వసుధాధీశునితో ఇలా అన్నా , పైకి బూటకపు ఖేదవిషాదాలు 


కోడలు వుండనే వుంది.” 
పురోహితుని మాట 
లు వని, రా 
బెదురుతూ ఇలా అన్నాడు: “నా బ్రీవ్రిత్ర న్య or తకానికి భయపడి, నృశంస చరిత్రుడైన అతనితో 
కా ణకోసం కీ a 
పుత్రుడు మరణించడం తప్పదు.” గౌ ౧౦ స్తై వధ ఎలా చేయగలను? కిన్నరీ విరహంతో నౌ 


వదలుకుంటు అవుతుంది. 5 
ంటున్నారు. ఈ బీవలోకంలో జీ జీవతం కోసం నిజదేశాన్ని, ప్రియపుత్రులను 


అ 59 వితంక 
పురోహితుడైన కపిలుడు నానా నిదర్పనాలనో ఏటే ప్రియమైంది మరొకటి లేదు” ఈ విధంగొ 
టు ఛనాలత్‌ జీవితలో a hehe 
పం డం యుక్తమనుకున్నాడు భం అవసరమని నచ్చచెప్పుగా మోసపోయి 
రాజు మోసీ 


సుధనకిన్నర్యవదానం 265 


తర్వాత యజ్ఞకర్మ మహారంభంతో ప్రారంభమైంది. పశువుల శోణితంతో ఒక సరోవరం నిండింది. 
రాజు రహస్యంగా తన పత్నికి విషయం తెలియజేసాడు. ఆమె మొదలే పుత్రప్రవాసశోకార్త. రాజు మాటలు 
విని పాపభీతియై ఈ విధంగా ఆలోచించింది: “అయ్యా! ఈ రాజు ఎంత మూర్చుడు! మోహాంధుడైన 
పురోహితుని ప్రేరణతో కోడలి వధ అనే మహాపాతకం చేస్తున్నాడు. మన మరణం అవధి ఇదివరకే 
నిర్గీతమైంది. దానిని ఎన్ని యత్నాలు చేసినా పరిహరించలేము. అయినా మూఢులు పరర్రాణాలు హరించి 
తమ జీవితం కొనసాగాలని చూస్తారు. జీవితలోభంతొ రాజు నిష్కపటియైన కోడలిని ఆడజింకను వలె 


చంపితే, పుత్రునికి నేనేమి చెప్పను? “అమ్మా! నా వునోహరను వాత్సల్యంతో నీవు కాపాడాలి' - అని 
సుధనుడు కోడలిని నాకు అప్పగించి వెళ్లాడు. కనుక ఆమెకు నా వద్దనున్న చూడామణిని అప్పగించి 
వేస్తాను. దానితో ఆమె కామగమనంతో వెళ్లిపోనీ. ఆమె బదికి వుంటే మరల ఎప్పటికైనా భర్తను 


కలుసుకొంటుంది. 


రాణి ఈ విధంగా ఆలోచించి, కన్నీళ్లతో 

పజ అన్నది: “వత్సా, చూడామణిని పెట్టుకుని గగ 

అవెట్టాడు. సదాచారం గుర్తించడం లేదు. నీవు యజ్ఞభూమికి విని భర్సుప్రవాసార్త, అతని 

లేక్రస్రోత్త, రాజు నిన్ను నేనెక్కడో దాచినట్టు అనుమానిస్తాడు. ఆ మాటలు వ. “ ప పళ 

సమాగవుం కోసం దేహం రక్షించుకుంటూన్న మనోహర అత్తగొరిచ్చిన gas ట్‌ aa నీ 
రాజు వెంట యజవాటికకు వెళ్లి, అక్కదీనుంచి అకాళానికి ఎగిరి రాజ్‌", phd : 

క్‌ జావా కకు వెళ్లి, అ b- శేను వెళ్లుతున్నాను. నా వియోగం వర్తి ధైర్యం 
సమని చంపడం సముచితం కాదు. నీకుస్త స్త ఇదిగో పులాగ వెళ్లిపోయింది 
వీక్ష్య కుమారుణ్ని అక్కడ అపతుకో అని మరింత వేగంతో మెరిసే మెరుపు (39) ఇ 5 

స న కపిలుడు య వా! సంశయం 

శ ఆమె వెళ్లగానే యజ్ఞానికి విఘ్నమైందని శంకించగా, పురోహిత స్‌ కిన్నరిని చంపివేశాడు. 

ద. నేను మంత్రాలతో క్రూరుడనే బ్రహ్మరాకసుణ్నీ ఆ న జనని రాజు నమ్మాడు. కుటిలులు 


అ సహజం. 
మాయుక్షులను జంత్రపు బొమ్మలలాగ ఆడించడం న్‌ డ్రి 
తం లేం 


తం వివరించి, కంపిస్తూ 


కోడలి వద్దకు వెళ్లి రాజు చరి 
. ఈ రాజు పాపం 


నమార్గంలో త్వరగా వెళ్లు 
వెళ్లి అక్కడినుంచి గగనమార్ల్గంలో వెళ్లిపో. 


తెలియజేసింది. మానవసంగమపు 


ఖీ కిన్నరి మనోహర తండి భవనానికి వెళ్లి తన ల్‌ దలతో స్నాన శ్రయాలని తండ్రి ఆదేశించాడు. 
“సన్‌ పోవడానికి స్రతిదినం ఆమె ఐదువందల | రు తగ్గందు కాని మధన్‌ స్తేపా నందం భా 
౧ 
Sh తండ్రి ఆనతి పాలించడం వర్తి మర్తా గ్రమౌ ma ఆమెకు సంతృప్తి కలుగలేదు. ఒకచోట 
విహ 


రాగ 
మాత్రం తగ్గలేదు. దిన్యోద్యానారి జంత. అయిన ఆమె ఒకమారు ఆకాశంలో 
పెద్దరాగ్స యు పోదు. కాంత వి జ్‌ లే లో ఉన్న వల్కలాయన మహరిని 
లకు మరొకచోట మనసు అట ఆ[శ్రమస్థలి న్న వల్క ట్‌ 
శంతో పట్టుకోమని 


తూ ది. ౪ శ 
గారూ, నాగభవన సమీప వనప్రాంతానికి విళ్ళిం “భగవన్‌! నన్ను అమోఘపొ 
సిగ్గుపడి, మొగం దించుకొని, 


దరి ఎంచింద! 
3ంచి ప్రణామం చేసి ముఖం వంబి జలా స మె మాటలకు మహర్షి న 
ల్‌? యక నేను అలా అన్నాను. నా 


లు 
యి! ఇది నీ భవితన్యత. అంది నిన్న హైప రా. 
ఆ ఉంగతి (గహ ఒశనారలే చెస్పేవారం అణ అ . 
టిల్య అ నో సరళమైనవారం- సై : 
ఏ (గహించలేము. 


266 అవదాన కల్పలత 


అప్పుడు ఆ కిన్నరి చనువుతో ఇలా విన్నవించింది: “భగవన్‌, బాలికా సహజమైన నా చాపల్యం క్షమించు. 
నేనిప్పుడు నీతో అనే మాటలు సదాచార వ్యతిక్రమమే. కాని, ఇది లలనా సహజం. అది అందమూను. 
నీబోటి పెద్దలకు కూడ నా మాటలు వినిపించే చాపల్యానికి లోబడుతున్నానంటే, వియోగాగ్ని 
తాపజ్వాలలను సహించలేకపోవడమే. దయాళులు సంతప్పుల దుఃఖాలను తొలగించే సన్నాహంలో తరచు 
అనుచిత విషయాలలోను పని కల్పించుకొంటారు. లుబ్దకుని పాశంనుంచి విడివడిన నేను రాజపుత్రుని 
మనోహర స్నేహపాశంతో కట్టుబడిపోయాను. సుధనుడనే ఆ సుభగుడు నా వియోగానలసమా కులచిత్తుడై 


ఈ దారిని నీ వద్దకు వస్తే కరుణతో నా మాటగా ఈ సంగతి చెప్పు. ఏవుంటే: “నేను నీ 


విరహాయాసంతో సుఖం లేక తండ్రియింట ఉన్నాను. ఉత్కంఠంతోగాని, అనుకంపతో గాని, సహజమైన 


కృతజ్ఞతతో గాని, దాక్షిణ్యభావంతోగాని, వెంటనే కిన్నర పురానికి రావాలి. కిన్నరపురి మార్గం శ్లేశశతంతో 
కూడినది; దుర్గమమైనది; అల్బవీర్యబలౌజస్కులైన మానవులకు అగమ్యమైనదీని. ఈ తపోవనంలో 
సుధా అనే మహౌషధి వెలుగుతూ వుంటుంది. దానిని నీచే హవిస్సుతో పక్వం చేసి, త్రాగాలి. దాని 
ప్రభావం వల కష్టాలు గట్టెక్కి సత్త్వబల సహాయంతో కైలాస హాసంవలై శుభ్రమైన మార్గంతో నా కిన్నరపురికీ 
చేరుతావు” - అని. భగవన్‌, ఈ గురుతు ఉంగరం కూడా ఆయనకు అందజేయి.” ఈ విధంగా ఆమె 


విషమమార్గం, ఆశ్చర్యకరమైన యుక్తులతో విఘ్న ప్రతి క్రియోపాయాలను తెలిపి, అంగుళీయకం మహర్షికీ 
అందజేసి, ఆశాబంధ ధృతప్రాణ అ 


అద్భుత విషయాన్ని మహర్షి విని, ఉం 


వృత్తాంతం చెప్పలేక వణికిపోతున్నాడు. 
షం తరిగివుంది. జనకుని అంతఃపురం ఈ విధంగొ 
‘ జరిగిందని రాజకుమారునికి శంక కలిగింది. అప్పుడు 
విరహార్త అయిన నా ప్రియ మనోహర జీవించ్చి వు 

చెప్పకపోగా అతని తల్లి “పుత్ర! నీ ప్రియురాలు బతికేవుంది. కాని, జీవిత సంశయం ఏర్పడగా చూడామణోని 
తీసుకొని వెళ్లిపోయింది” అని సమాధానమిచ్చింది | ్‌ 
భూమిని కన్నిటి ముత్యాలతో కపివేశ్రా పిదప 

అలా మా. జ్‌ aa Sonn ద్రివైన Man whe 
సముద్రమథనం లేకనే ప్రవహించిన అమృ 
బాష్టనిరుద్దలోచన అయిన ఆ మృగాక్షికి 
ఓ చక్కని కనుబొమలదానా! మాట్లాడు. ఎక్కడికి వెళ్లావు? 
మూఢుణ్నీ. హరిణాక్షిని రక్షించుకోలేక్ష పోయాను. 'న్రీ 
శ్రాఘ్యుడైన నాకు, ఈ మర్త్యలోకానికి, నీవృ లేకప్రోత్రే, 


గథుని ఉసురు నాకు కొట్టింది' 
ఇలాటి పారపాట్లు జరుగుతాయని తెలయని 
సమాగమ సౌభాగ్యంతో దేవపరిషత్తులలో x 
ఇక్‌ గతి ఏమిటి? వెల్పుగ్షేవ్రిట్రి?” 


267 
సుధనకిన్నర్యవదానం 


రాజు స తా సంభోగ సాక్షులైన ఉదా నాలలో ఆమెను 
ఈ విధం విలపీసూ, కాం గ |) 

కుమారుడు గా క్ష ళ్‌ 

నికి దేరాడు. అతడు పరిజనుల కంటబడక తప్పించుకొని, రాత్రిళ్లు ఎవరికీ తెలియక 

వెదకడానికి బయలుదేరాడు. 


ను 
ి సుడె మెమరచి, చేతనాచేతనాల 
అడవులలోని ఎగుళలో దిగుళ్లలో తిరిగాడు. తీవ్రరాగ pins su ల్‌ సలు. 
పిచ్చివాడి న్ని వాత ఓ థకూజకనో! నా ప్రియురాలు, ప్రాణస నోహ 

బ్రవాజవలె ప్రశ్నించాడు. | 


సదా కలుగనీ! కవూలాదేవి 
చెప్పు? ఆవె అధరం వంటి ఎ(ర్రని బస న sue కాంతికల్లోలిని అయిన ఆమె 
లీలావతంసకాంతిగల ఓ హంసమా! చెప్పు. సుగంధాలు వెలార్చే “గ రోమరాజి(నూగారు) పాచితీగలాగ 
ఎక్కడో చెప్పు. ముక్తాహారకలాపం దొర్లే ఆమె పాలింథ్లు పం స్రాంతంలోను తాట్టుక్‌'ని పడుతూ 
కనిపిస్తాయి.” అని తీవ్రవ్యసనంతో ప్రలపిస్తూ, ఎగుడు న ఉదయించాడు. మన్మథబాంధవుడు, 
లున్న అతన్ని చూచి దయతో దారి చూపడానికా అన్నట్టు ందుముఖీ అయిన తన ప్రియురాలే నవ్వుతూ, 
శ్యామాపతి అయిన చం[ద్రుణ్ని రాజకుమారుడు వ 
ఆకాశంలో విమానశిఖరం నుంచి ముఖం చూపు 


లికాడా! 
“ఓయి చంద్రుడా! చె 
తిపడ్డాడు. 
తున్నదని (భ్రాం 
ఓల క 
నీకు కాంతిలో చెలికత్తె, నీ జడలోని బింక ఎల్లి 


వంటి కనులుగలది కనిపించిందా? నీకు, ఆమె 
అరల ౧మిటి? ఏమీ పలుక 
ంచిందే! ఏమిట? 
నే స బంధంతో జగత్తులో ప్రసిద్ది లభి 
ముఖానికి ఉపమానం కావడమనే సం 


నిజమే. నీవు 
అయినా మాట్లడవే? 
తున్నానుగదా! ౫ అని పలపించాడు. 
దని (బ్రతిమాలు తం విన్నావు? ౪ ప్ర 
వేసాడు స ఎక్కడికి వెళ్లిం ట మాత్రం 
న్నావు? నా ప్రియురాలు ఎక్క అ! కలవాడీవి. ఎవరి మాం” తటిత్ర్రకాశ, ఘనస్తని అయిన నా 
ఐరార్థ సంపాదన శీతలుడివి. కొన్ని . *జ మయూరమౌ! సీర మాలికలుగల పురికి చెలికదా! 
అంతలో మయూరాన్ని చూచి ఇలా అన్నగా లాపం నీ వ ఎక్కడైనా చూచావా? ఆమె 
క్షి క మాలికలు సికురాలిని సూ 
సీయరాలు కనిపించిందా? విచిత్ర జంగిని (ఆడపామును, ఈ. రంగమా! మన్మథపార్టివుని 
భుజంగమా! వరచూడామణి గల wane నన్ను దహిస్తున్నాయి' లో హరిణాలు మెరుగుగళ్లతో 


విడచిన 9- సృహమైన ఈ అరణ్యం తలాగ 
చిన విషజ్వాలలు ఈ దుస్సు తృలసంవిభాగాలిలో మి, లీలావిలోల, ల 


సూ 
సారంగిని చూచావా? ఆమె కటాకో పపీశలో ష్ట్ర విభ్రమ నలా (రంభను, అరటిని) 
సతీ! పల్లి రాజ 
ఉన్నాయనుకుంటాను. ఓ వు! నతో ఈ వనగజం౦ ఇ వున్న ఈ వనగజమే చంద్రలేఖవంటి 
సబకావనద్ర ఈ అరణ్యంలో కనిఎం ది లేక, కారుమబ్బు 
(నా oD. 
ఏరిరంభలోభంతో లాక్కుపోయి వుంటా 


త్రిరుగుతుండడం చూచి రాత్రి, 
ఆమెను దాచుకొని వుంటుంది. 


జాలలో గా పోవనానికి 
ఉలపిసూ, ననకుం గ నాగభవన సమీపంలోని త 
ఇలా అతడు వె(ర్రివాడివలే gio అతడు (క్రమం 


యింది. ఖనిశా సాలతో చెలరేగుతున్న Er 
కష దన అ దుః సిన హరిణా 
శుఃఖపడినదా అన్నట్టు వివర్ణేందువ *మునివర! ఇకగ్రాటీ wal సాందర్యదర్చాన్ని ames 
రి వలు లాయన మహర్షిని దర్శించి, ఉద్దామ 


రుని 

స సాందిన రాజకుమా 

భామంత్రో, నల్లబడిన ఏక వేణిని ధరించి, క్రాంతావియోగం డు: “రాజకుమార! సమాశళ్వసించు. 
క్‌ "లా 


00 ంచాడు. ల, ల a నుండి 
అయిన కిన్నరి కనిపించిందా? అని వ జంధాననితనీ క్‌ ఖని నేను చూచాను. త పూ 
సౌటలు విని గర్తుపట్టి వల్కులొలో నందం దిక లో ల్లో చిక్కుూకున్లు స ఆమె 

అటి న లి 
మిందు. సంతాపం వదలిపెట్టి. లో నిరపీకురాలైనే న ఆమె వదనకమలం ఎప్పు 
చెదరిపోయ్సిన ఆడఏనుగు వలె, క రంలో ఆకుల అయి 
నీవి 
రొణాలు నిలుష కొంటున్నది. 
ం్ర్రి 


268 
అవదాన కల్పలత 


పాణితలాన్సే ఆశ 
పడకలో Pag న ఆమె ఇపొత ఏదో ప్రలాపన చేస్తూ తాపక్షాంతయై చిగు 
సందేశం అందజటేయనునుడ. వీ జనకుడు ద్రుముని భవనానికి నీవు వెంటనే రావలసి . J 
కిన్నరపురంలో ea ర్య సత్త్వ బలోపాయ ధైర్యోత్సాహాలుగల వారికి గూ భక లు 
సక హా దారి కూడా చెప్పింది. ఇదుగో, 1 డ అగమ్యమైన 

ఎస్తూన్న ఈ రత్నాంగులీయకం నీకోస 3 , శైగ్రకాంతులతో దిక్కులను పచ్చగా 
ధైర్యం కలిగించి, ఉంగ a ఇచ్చింది. ఇలా ఆనంద సుధాి “ 

, ఆంగరం ఇచ్చి, కిన్నరనగరానికి దారి కూడా తెలిపా ధాణక్తమైన మాటలతో అతనికి 
డు. 


రాజకుమారుడు ముని చెః 
పిన ఉపాయ 
వ్లన ఉపాయములతో, మార్గంతో ధన 
గ్‌ దుడు వసించే ఉత్తర దిక్కుకు 


ధీరుడై ప్రయాణ 

లై ౦కట్లాడు. క్రి క 

వీర్య బల ల. మ. తెలిపిన సుధామాలికను సంపాదించి దానిని నేతిలో 

సకలోపకరణాలు తమంత తామే స యుధుడై తరలినాడు. అతనికి వూహాత వండి, సేవించి 
సమకూరాయి. సత్త్వసహాయు శైథ9 వల్ల మార్గంలో 


అలా వెళు స్త్‌ 
తూ అతడు విద్యాధర వధూవిలాస హసిత కా జగత సకల సంపదలు స్వాధీనమవుతాయి. 
ల తెల్లనైన హిమ 
రాష్‌ వత్సర్వతం దాటి కుకూ 


పలోపో స 
ఫలోపహారాలతో ప్రసన్నుని చేసి, అతనిని 


గృధ్రరూప రాక్ష 
శ్చలంగా నిలబడ్డాడు. గృధ్రరూప 


మాంసలోభంతో 
రాక్షసిని చంపి చండ్ర చెట్లు దట్ట యి, శిఖరాగ్రంలో పెట్టింది. అతడు వె - భయంకర నిశాచరి 
౦గా వుండే ఖాది ౦టనే మృగచర్మం వదలి ఆ 


వాటి మధ్యకు వచ్చిన పర్వతాలు చేరాడు 
ప్పుడు ఆయ 
బాణా[గ్రంతో ఛి ఘు కలుసుకుని అదిమి చంపి వేసా 0త్ర పర్వతాలు రెండూ మనుష్యులు 
ఖండించి కదలకుండా చేశాడు. వ ఎయి. వాటి యంత్రకీలాన్ని సుధనుడు 
య 


మకర స 
రాక్షసులను చంపి, ఘోరాంధకార గంభీరమైన 


సుధనకిన్నర్యవదానం 269 


నిండిన బంగారు కడవను ఎత్తుకోలేక గ్రమపడుతుండగా సుధనుడు ఆమె వద్దకు వెళ్ళి కడవవై చేయివేసి ఎత్తి 
సహాయం చేసి ఆమెతో “అమ్మా, ఎవరికోసం ఈ జలం తీసుకుని వెళ్ళుతున్నారు? ఇంత శ్రమను మీరు 
భక్తితో లెక్కచేయకుండా వున్నారే” అని నెమ్మదిగా ప్రల్నించాడు. అతడీవిధంగా ప్రల్నించగా, ఆమె అతనిని 
చూచి క్షణంసేపు అతని మధురాతిమధుర సౌందర ంపె పక్షపాతంతోనా అన్నట్టు “మనుష్య వాసన 
స ధు ధు ంటై న్నట్టు ష్య 
గొట్టుకొనడం కోసం తండ్రి అయిన కిన్నరరాజు ఆనతితో మనోహర, నిత్యం ఈ సురభి జలాలతో 
స్నానమాడుతుంది.” అని చనువుతో చెప్పింది. ఆమె మాటలు విని అమృతా భిపిక్తుడువలె వెంటనే ఆమె 
బంగారుకుండలో మనోహర ఇచ్చిన అభిజ్ఞానాంగుళీయం పడవేశాడు. ఆ అంగుళీయకం స్నానం చేస్తున్న 
వునోహర కుచకుంభయుగంపై పడగా, సూర్యుని కాంతివంటి దాని రత్నవమయూఖరాబి, నఖక్షత 
విలాససామ్యాన్ని పాందింది. తన అనురాగం మూర్తికట్టినదా అన్నట్టు, అనంగ కథలకు అంతరంగమైనట్టు 
ఆశ క్‌ 
వున్న ఆ రత్నాంగుళీయకం చూచి, తన ప్రియుడు వచ్చాడని (గ్రహించి, యథాలాపంగా గాలి ఎల్ఫుకున్నట్టు 
ఇది నీకు ఎక్కడిది? అని కిన్నర చేటికను స్రల్నించింది. “దవే! పుష్కరిణీతీరంలో ప్రత్యక్ష మన్మథుడులా 
ఎవరో యువకుడున్నాడు. ఈ ఉంగరాన్ని ఆ యువకుడు ఈ బంగారు కడవలో వేశాడు. దాని 
కాంతికి కడవలోని వీరంతా కుంకుమ కాంతితో అందమైంది" అని దాసి జవాబు pa మనోహర ఆ 
ప్ర మెతోనే తన భవనానికి 
bీయవచనాలు విని, ఆ దాసితోనే తన ప్రియుడు వచ్చినట్టు నిశ్చయించుకొని, ఆ భవనా 
పిర్ర లో రహస్యంగా బస చేయించగా, చంద్రుణ్నీ 
పించుకొంది. ఆ దాసి అతనిని ఉద్యాన మందిరం $ 
కువ AS విలాసంతోను, వియోగ సంతాపం 
ుుద్వతిలాగ వునోహర చూచింది. వారి పరస్పురా ల 
తెలుపుకొనడంతో త్రోను అనంగుడు సర్వాంగళోభ పొందాడు. ఆ తక యం, 
కష a ంతొను, సంతోషానుభవం ప్రమద మిత్రుడైన మన్మథుడు దేనిని 
hea యంలో చింతతో దేనిని మననం దో ప్రణయసుభగమైన ఆయా 
స్త శించాడో, జౌత్సుక్యం గడ్డకట్టిన ప్రేవుకు 
ర్యకలాపమంతా నిర్వర్తించారు. 


ఏదేది సహజమైం 


తున్న తన వృత్తాంతానికి సిగ్గుపడి, తన 
రాజు కోపంతో వెదవులు వణకగా, 
. “ప్రమాదవశాత్తు నీ అనురాగం 


రుగు 
ణా కొంతకాలం గడిచిన తర్వాత మనోహర ప్రచ్చన్నంగ్‌ (| కినుర 
న కూతురు భర్త దర్శనపథాన్నే పరిహరించి కూ గారు కుండలతో స్నానం 
కే మానవునిపై పడింది. నిన్ను ప్రతి వ గరిత్రురాల! దేవతలకు సృహణీయమైన నీ 
యొస్తునా ఆ రాగా త దలకున్నావు; ‘ 
ప్తె ఎరుపును) వ ఉద|(గ గోత్రంలో (ఉన్నత 
hs lie ఇకక ge జ త) an ఘన వం 
వంశ్రత్రోగ య & ప నవు ఉదగ్రగోత (ఉన ప pe 
) పుట్టి ఘనయౌవన నిర్భర ఆక భష సూర్‌ అధోలోకానికి పోయావు. ఖలుని విద్యవలె 
భవి = 
లొనికి 


(ఉదక నర గ 
౦త్‌ ) నిర్భర అయిన నిమ్మగవలె & సగటేటుగో ప్రవర్తిస్తూ, ములినురాలనై ఎవరికీ 
“ యిపోతే, బంగారు బొమ్మతోనే 


నీ 

1 వి తాయి సూ, కు 

కళ '౦సులకు ఉద్వేగం కలిగిస్తూ మర్వునికీ వశ్యురాల జీ 

గ్‌ బఐదానివయావు. రూపం మాత్రం me qa చారుతరాకృతి అయినప్పటికి ప్రభావ 
న సంతోషించవు? అది ఇంకొ అ 0 రాందర్యేలి నలె కేవలం గోడకు అందం. ఓ 
౩౯హీన్సుడైన వాని సౌందర్యం చిత్రం ర్న పెళ్ళాడుతావుని వచ్చిన 


కన ధ లజ్జతో: నిన 
ఎష్టురాలా! నీ పతి వధింపద గినవాడు' 


ందంగా వు 
లోని వునిషి 
హీనసంబం 


270 అవదాన కల్పలత 


దేవలోకవాసులకు ముఖం చూపలేకపోతున్నాను. ఉత్సాహ 


సహితం, ఉన్నతిశాలి అయిన దేహానికి ముదిమిలాగ 
సంకోచకారిణి.” 


ఈ విధంగా తండ్రి తనను నిందించగా, మనోహర ముఖం వంచి, పాలిండ్లవై పడే తన కన్నీటి 


బిందువులతో దారం లేకనే ముత్యాలహారం సాబగును కూర్చుతూ ఇలా అన్నది. “తండ్రీ, కోపంతో నీవు 
ఈ విధంగా అనుచితమైన మాటలు అనడం భా 


వ్యం కాదు. నరులు కూడా కిన్నరులకన్నా ప్రభావవంతులు 
ఎందరు లేరు? గరుడునికి కూడ దుర్హంఘ్యమైన 


'ప్రచ్చన్నదోషులుగా వుంటారు. మణుల మదింపు పరీక్షించకనే చేస్తామా?” 


తక్కువ కాకుండా ఏరి నాకు అప్పగి 
కీర్తిపతాక అయిన ఈ మనోహర స్రీ 


కు దక్కుతుంది.” ఈ విధంగా కిన్నరరాజు కపటంతో అశక్యమైన 
కర్మను చేయవలసిందని చెప్పగా, రాజకుమారుడు మనోహరపై అనురాగంతో అదంతా చేయడానికీ 


ఇతనిని నిష్టలమైన కష్టకర్మలో నియమి 
చేయాలి.” ఇలా అనుకుని వెంటనే పనికి ఇ 


ఇంద్రుని ప్రభావంతో చీవులు పుట్టుకొనివచ్చి, ల 


271 
సుధనకిన్నర్యవదానం 


మీదుమికి లి ఇతరులను పరిభవించాలనే న 
“నీవు అపూర్వ ప్రభవమే చూపావు. ఇప్పు 

వసనలు గల పలువురు కిన్నరీ యువతుల 
స్వీకరించు” అని చెప్పి ఐదువందలమంది 


నూరారు గుణాలున్నాసరే సంతోషించరు. గ 
మొండికెత్తుతారు. కిన్నరపతి రాజకుమారి pine 
పజ్ఞాప్రకర్ణం ప్రదర్శించు. ఆగరా bas సం 
మధ్యన నీ ప్రియురాలిని కూర్చోబెడుతాము. ee ద 
షర uc య ని తీగల గమిలో మరుగైన చూతల 
క కిన్సరీగణం మధ్యన వున్న తన ప్రియురాలి 

జకుమారుడు ఆ కిన్న 


1 ంచి, సంతోషించి, 
దివ్వుడే అని నిశ్చియి ్ష 
భృంగంవలె కనిపెట్టాడు. తర్వాత కిన్నరేశ్వరుడు న. రాజకుమారుడు శ్వశురగృహంలో 


me పుచ్చుకొని 
దివ్యరత్నాలతోపాటు మనోహరను అతనికి ఇచ్చి అ భార్యతోపాటు అతని వద్ద నెలవు పుచ్చు 
వ, బే కొంతకాలా 
శాఘ్యాపభోగవిభవాలతో గడుపుతూ, 
చే సితాతప్ర 
నిజనగరాన్సిక్తి వెళ్ళాడు. సంతోషించి, చంద్రుని ధిక్కరి స 
త్రుని రాకకు సం అభిపేకించి, ప్రశమవృకసు సంతోష 


గొట్టే ఆ pei es కాగానే, ఆ పృథు ప్రతాపుని 
ధను ల్‌ 


ధనమహారాజు పశ్చాత్తాపపడి తన పు స్టో 
భూషిత్రమైన సింహాసనంలో ప్రజల పరితాబం స ఇ యి. 
మై డు. సు న్నట్టు సిద్దించా 
శీతల వివేక సుఖా భిరామమైన ఛాయను నో బ్తురల్నలు సక గా = న్‌ ఈ దుఃఖం 
పడినవా అ a ప వ వియో 
“ప్రభావానికి ప్రభుభావానికి భయప నేనే. యశోధరే ఆ మనోహర, సేభ్రాంచలవానీ మా 
a సుధను : వదనాలి స తో 
ఆ బోధిసత్త్వుడైన య. in అందువర్లి sae ఉగ్రమైన తియ్యని వ్యసన ss 
కామానుబంధంతో ఇంతగా sh వుస్పాడి అనే హాలాహలంల | ౯౬౩ 
శమమనే హరిణ్తిని కట్టివేసే కిరాతుడు. 


సలు వర్హించాలి. రు మన్మథుడేనని 
లోకాన్ని బాధిస్తాడు. అలాటివాడిని సత్పురుషులు వ్‌ భవమహావృతానికి తల్లివేరు మన్మ 


- 
ప్రగా భిక్షువులు విని, 
ఈ విధంగా జినుడు తన కథను చెప్పగా భి 
ప 0 
సళ్చియించుకొన్నారు. ర్యవదాననే అరై నాల్గు పల్లవ 
రచించిన అవదాన కల్పలతలో సుధనకిన్న 
ఇది కేమేంద్రుడు 


65. ఏకళశ్ళంగావదానం 


పూర్వజన్మ సంబ స 
కమలంలాగ న ae య aa wa 
స్తుంది. గుం మే 
ఆకర్థించగా వచ్చిన సహృదయ భృంగాలకు ఒక్కచోటనే ne వళ 
పూర్వం ఒకమారు బుద్దుడు శాక్యపురంలో క ఇం. ౧ 
మరల ఈ విధంగా ప్రశ్నించారు. “దేవా! శాంతి 
రాజాంతపురంలో ప్రవేశిస్తున్నప్పుడు యశోధర చూ 


న్యగ్రోధారామంలో విశ్రమించివుండగా, భిక్షువులు 


స్ట జన్మాంతరంలోను ఈమె 
* పూర్వం కాశీనగరంలో కాశ్యుడనే రాజు ఉండేవాడు. 


ఆమె అంతఃపురంలో వెరుగుతూ ఉండగా 


జ అతని స 
విద్వాంసులను, అమాత్యులను పిలిపించి ఇలా అ మనస్సులో చింత వెరగసాగింది. ఒకనాడు 


నాడ (1 
ఎడు. “ఈ రాజ్యాధిపత్యం అన్ని దిక్కులకూ 


ఏకళ్ళంగావదానం 273 


పుత్రునివలె ఆధిపత్యం నిర్వహించేవానిని ప్రయత్నంతో అల్టుడుగా చేసుకోవాలి. జహ్ను కన్యా ప్రవాహంతో 
పవిత్రమైన ఇసుక దిబ్బలు గల ప్రాంతంలోని సాహంజిని అనే తపోవనంలో కాళ్యపుడనే రాజర్షి వున్నాడని 
రాతిమీద స్రవించగా, నీరు తాగడానికి వచ్చిన హరిణి 


ల కుమారుణ్ణి ప్రసవించింది. అరణ్యంలో జింకల 
గ్రారాదులు జరిపాడు. అతనికి అంగులమాత్రం 
కుడు. చతుర్ద్యానపరాయణుడు, 


విన్నాను. ఆయన వీర్యం ఒకమారు దైవవశాత్తు ఒక 
ఆ వీర్యం కూడా తాగి గర్భవతి అయి బంగారు కాంతిగ 
పాలుతో వెరిగిన అతనిని తండ్రీ పిలుచుకొనివచ్చి, సంసా 
కొమ్ము వుండడం వల్ల ఏకళ్ళంగుడనే పేరు వచ్చింది. అతడు యువ 
(బ్రహ్మచారి, విమలస్వభావుడు. నిస్ఫంగుడుగా వసించడం వల్లి విషయసుఖమంటే ఏమిటో తెలియనివాడు. 
కఠోరుడుగాని చండకిరణునివలె ఉన్నాడు. అతడు నళినికి భర్త అయితే, ఈ వంశం నశించదు. తేజోనిధి 
అయిన అతనిని ఇక్కడికి తీసుకొనిరావడానికి అనపాయమైన ఉపాయం ఆలోచించండి.” రాజు ఈ 
విధంగా పలుకగా, అమాత్యులందరూ చాలసేపు ఆలోచించి, “రాజా! రాజపుత్రికను ఆ వుహర్షి 
ఆశ్రమసమీపంలోని వనంలో విహరించడానికి పంపండి" అన్నారు. మంత్రుల a కాలా 


తన కుమార్తె నళినికి తన మనోరథం విశదీకరించాడు. ఆమె తండ్రి అనుమతితో మునికుమారుణ్ణి నగరానికి 
రించడానికి వెళ్ళింది. ఆ చారునిలోచన వనం 


తీసుకొనిరావడానికి సమర్థురాలయినదానివలె అరణ్యానికి విహ క్ట 
చేరి, సవిలాసంగా బాలానిలాలోలిత అయిన నడతీగవలె విహరించింది; పుష్పాపచయం కూడా 
చేయసాగింది. ఆమె పుష్పాపచయం చేస్తూ తిరుగుతుండగా, భృంగాలు లేచి ఖే వాలం 
లేళ్ళు భయపడి పరుగెతసాగాయి. తన తపోవనం పక్కన వున్న malo వ కో కాస్‌ 
చూచి ఏమిటిది అనే కుతుకంతో ఏకళ్చంగబిపికుమారుడు వచ్చాడు. మమ 
( అ 
ఆ ఏకళ్ళంగుడు నతాంగి, యౌవనవి(భ్రవుం అలలుగా ల్రేచినట్టున్న, ల్‌ [నాలి en 
రౌజకుమారిని విప్పారిన కళ్ళతో, రెప్పపాటు వేయక ఆశ్చర్యంతో చూచాడు. pa శ 
యనా ఆ వచ్చగలోచనను చూడగానే అతనికీ ఉంతోవేర కలిగింది, ల మ 
వాసనాబ్రాళ్ల ల ఆ మృగీసుతుడు ఆ ౬ 
సూ భ్యాసవశంగా విలీనమైన విషయా భిలాబ ప fe: అనుకుని ప్రీతితో నమస్కరించాడు. 
ణు పగడంవంటి ఆ వ్‌ 
తలవంచి ప్రతిప్రణామం చేసింది. అప్పుడు పగడం మె ముఖంలోని తిలకం తడిసి 
(©) 


ముకా౪ 3 ఇంది. చెమట వర్ణ ఆ 
పెహోరంపై పడి, దానిని కూడా రాగరంజితం చేసి వీటితో ఆమె చాల అందంగొ వుంది. నడుములోని 


జార్చి | 

కా ముంగురులు చెదరి పడుతున్నాయో రోపదారాలతో ఆమెకు ఉపదేశమిస్తున్నదా, 
గు 

గుణం కలకలలాడింది. అది చూడగా, కాంచీగుణం స్మి ait మునిపుత్రీ! నీకు స్వాగతం. మా 


అన్య చేశా 
9 శల అ ఒక ఆర 

వేట్టుంది. ఆమెను బుషి కుమారుడు ఇలొ క ప్రత్త మానినట్టున్న మాతపోవనపు ఆవలివైపు 
రించే నీ దోషరహితమైన రూపం 


న తిరగడం 
వనంవైపు నిశ్చలంగా చూస్తూ ప్రాంత భూములల్‌ 


బి ల తంవ 
9కలక్రు క్రృశ్రమేనా? నీవు చేసిన దివ్య(్రతానికీ లో hes he ందవుని అనుకుంటున్నాను. 
వల్కలధారులయిన మునుల 


సుసమూహం చూచి 
కిసంస్కారం తో సారెన నీ ఈ జటాకలాపం పూలచే లతలచే ty కాట పడివున్న 
పతక రజ మలిపంలాగ వుంది. బిల్వఫలిడు wah 
తె ంభించే నెమలిపురిలా 


a గ్నీ వల్లి అంటుకున్న 
తెల? ని 
నిటి సృటికమాలిక లేడిపిల్లల కనుల వెలి తెరి 


క్షి అయిన ఆ 


లిగిస్తూన్నుది. హోమా 


274 అవదాన కల్పలత 


మిణుగురులున్న నవపల్లవమౌంజిని ధరించిన నీతనువు లేదీగవలె ఎవరికి కుతూహలం కలిగించదు? నీవు 
అడుగులు మోపడంతో వెల్లివిరిసిన కాంతులతో భూమివై నడుస్తున్న తామరతీగవలెవున్న నీ ప్రసన్నమైన 
తపోవనం ఎక్కడ? చెప్పు.” 

ఈ విధంగా లలనలంటే ఏమి తెలియక వూట్టాడుతూ వున్న ఆ మునికువూరుడు 
మృగస్వభావుడని ఆమె (గ్రహించి, సిగ్గు వదలి, సంకోచ మేమీ లేకుండా, ఆభరణాలన్నీ ఊడ్చివేసింది. 
అప్పుడు ఆనందరసా ద్ర చిత్తుడైన అతనితో ఆమె మృదుమధురవాక్కులతో “ఈ తపోవనానికి సమీపంలోనే 
నా ఆగ్రమం వుంది. అక్కడ తియ్యని పండ్లు, పూలు కొల్లలు” అని అంటూ, కర్ఫూరపరాగంతో 
గువుగువులాడుతూ, మాధుర్యచమత్రియలతో గ్రేష్టేమువుతూ, కలకండ పలుకులతో నవ్వుతూ, 
సత్కవిసూక్తులవలె వున్న మోదకాలు చూపుతూ ఊరించింది. ఆమె చవులూరించే మోదకాలతోను, 
చిత్తాత్సవాలైన ప్రేమమయ విలాసాలతోను, కర్ణామృతాలైన ప్రణయోక్తులతోను మృగాన్ని వాగురలాగ కట్టివేసి 
లాక్కుందె. “సీ గొప్పు తపోవనం చూపించు” అని అంటూ ఆవె భుజాలు చాచి గాఢంగా 
కౌగిలించుకోగానే, కనులు మూసుకొని ఆనందం అనుభవిస్తున్న అతనిని చూచి ఆమె “రా, ఇలా రా!” అని 
పిలిచింది. అతడు తనవెంట బయలుదేరగానే, ఆమె కొన్ని అడుగులు ముందుకు వేసి, వెళ్ళడానికి సిద్దంగా 
వున్న రథం ఎక్కి, ఎక్కవుని చేయి చూపుతూ అన్నది. రథానికి కట్టిన తురంగాలను చూచి 
మునికుమారుడు కురంగాలనుకుని, “నేను మృగీసుతుణ్ణి. మృగాలు కట్టిన దీనిని కాళ్ళతో అంటను" అని 
ఆమెతో అన్నాడు. రాజకుమారి చేసేదేమీ లేక మనోజవమైన రథంతో తన నగరానికి వెళ్ళి, మునికుమారుని 
మనస్సులో వహిస్తు, అతని చరితాన్ని రాజుకు విన్నవించింది. రాజు బలాత్కారంగా మునికుమారుళ్ణో 
తీసుకొనిరావడం వల్ల కృశానుసదృశుడైన మహర్షివల్ల ఏమి ప్రమాదం వాటిల్లుతుందో అని భయపడి, 
వుం(తులను పిలిపించి వురొక ఉపాయం ఆలోచించాడు. వురల విలాసవల్లి అయిన నళినిని 
బుషికుమూరుణ్జి తీసుకొనిరావ డానికి నావలమీద ఆ(శవుం సిద్ధపరచి (నావా శ్రవుం సిద్దపరచి) 
మందాకినీకూలంలోని అతని తపోవనానికి పంపాడు. 

ఇలా వుండగా బుష్యాశ్రమంలో బుషికుమారుడు 
కృత్యాలూ మానివేసి, నూతనాభిలాషలతో 


ఏకళ్ళంగావదానం 275 


స దలి నాకీవనంలో ఒక్క క్షణమైనా శాంతి 
స్పర్శవిశేషదీక్ష నాకు ఇచ్చాడు. సుందర విలక్షణుడైన అతనిని వ ప 
ఖి అయిన నిద్ర కూడా నా కనులను తాకడం లేదు. నాకండ్డు 


వుండదు. అతని వ్రతశాసనం వల్ల మోహస 
: మాటలు విననిదే నా చెవులుండవు. అతని చింతతో నాబుద్ది 


అతన్ని చూడాలని కోరుతున్నాయి. అతని గ్గ 
తపిస్తున్నది. ఈ దేహం మంత్రం తెలుసుక నడం లేదు. . 
- త్రుని సంతాపచింతాసూచకమైన మాటలు, తపోవిఘ్నకరమైనవి 
॥ కుడైన, మృగశాబకుడైన 
స నే వలల్‌, కటా ఆ న 
తపసి?ని మ డనే కిరాతకుడు సుందరాంగన అ . అ ) ' 
ls _ ఆలోచించి, కామభుజంగుడు వదలిన విషయాభిలాపనునే విషంతో మనో సత 
షే ’ pe మహరి పు[తుడు 
_ తనయుని వికారం పోగొట్టడానికి ఈ విధంగా అన్నాడు: we! tn 
ప పాముకాటు లం 
. మనథుడనే పాముపుట్ట. ఆ 
ఉత్తముడు కాడు. ఆమె ఆడది; వున్మథు యుత జని ఈాలకూటంతో తీశ్నకాన 
తీవ్రతరవైన అనురాగవిషవ్యథనే పొందుతున్నా ౫. శబద్నులె దుఃఖిస్తారు. సమ్మోహ 
9 శ్‌ . 
తరుణీకటాతంతో కొట్టబడిన ప్రజలు సదోషులై యాసర్‌ న తటత్తులు కణంలో 
కరగా మిలమిల స 
Cotes స మేఘంలో వంకరటిం J 
మలీమసమైన లాల అయి అంధకారం కలిగిస్తున్నారు. ఉద్రేకం కలిగించేవారు, 
నశించి, వియోగం వల్ల 


హపిశాచికలు అయిన సీలు తాకితే 
ఉన్మాదమూర్చా వికారాలు కలిగించే విషలతలవంటేవారు, sia సట కాలో కోక 
es q వనితాకటాక్షాలనే సంతాపకరాలయిన వా పళ జమా 
పడినవాడు ఎవడు? లో నివసించే ఉత్తములే స్వస్టులు. ఏ వికారాలూ ఆరోగ్య 
సంతోషంతో విలసిల్లే ప గ ఇంతో రైడు తతో ఎన్నో వీవేక మ. బోధించినా, 
ఉంటారు.” ఈ విధంగా కి రునికి మత్తు | 
మన్మథవికారయుతమైన లావణ్య పొనం వం ని సమిత్తులాలు తీసుకొని రావడానికి 
సై కాలం మహర్షి కాలకృత్యాలు స శ నికి వచ్చింది. 
మరుసటిదినం ప్రాతః ణి డానికి విలాసాలతో రాజకన్యక మరల తపోవనా ్ట్రి 


తమో పె 

వనానికి వెళ్ళగా, ముని అ విరజిమ్ముతూ సాకారుడైన నూతనానంగునివలె 
సల్మ గ, పూచిన అతలాగ నవ్వుల కలవలీ ఫలాలతో సుందరంగా 

వున్న ఏకళ్ళంగుని వద్దకు వచ్చి న. కూడటానికి రి అని అంటూ ఆమె అతనిని గం 

దేవతలు నివసించడానికి యోగ్యమైంది" కట్టిన ఆశ్రమం చూచాడు. అది 


వలపై కృ త్రివుంగా 
పిలుచుకొని వెళ్ళింది. అక గ్రాడ శో, బంగారు పుష్ప పలాలతో సుందరంగా వుంది. దానిని చూచి 
న్ర ఆకుల ౯. డు. సంసారంతో సమానమైన 
ఎసఎజ్రలమైన నటల భ్రాంతితో, పర్థం _ ea అనురక్ష భావంతో 
మొనికుమారుడు నిజమైన తగ. వెంబడిన అతడు తత్త్వం తెలి టా. 
ఆ కపటాశ్రమంలో గంగాన 


మహదైశ్వర్యయుతమైన ఆ రాజధానిని చూచి, మునీంద్రులు 
దాడు. ల _ 
ప్రీతని పాందినట్టుగా వారాణసిని sa య బారం. 
కథలలో చెప్పిన స్వర్గాంగణమే కనిపి ట్టు spate 
పిదప పమాదకలితుడై శౌ ్రోక్‌ 
పిదప రాజు, ప్ర గాన్ని తన లైను అ 
ముత్యాలహారాలు కదులుతూ ముచ్చట 


మహర్థి కాంతాహృతమానసుడైన పు 


ధి జరిపి, అగ్నికి ప్రదక్షిణం చేయడం వల్ల 
తనికి యిచ్చి, పూర్ణమనో రథుడయ్యాడు. 


276 అవదాన కల్పలత 


బుపికుమారుడు నరేంద్రకన్య చేతిని పట్టుకొని వైవాహిక హవ్యం వేలుస్తూ, ఆ వైవాహికాగ్నినే అగ్నిహో త్రుని 
(శ్రస్టరూపంగా భావించాడు. రాజు వివహమహోత్సవోత్సాహ రసపూర్జుడై చనవుతో అతనికి . 
చేశాడు. అతడు కొంతకాలం అక్కడే తపస్పంయుతుడుగా వుండి, భార్యతోపాటు తన తపోవనాని 
వెళ్ళాడు. 


భార్యతోపాటు వనంలో సంచరిస్తున్న తన పుత్రుని, అతన్ని పెంచిన తల్లి జింక | 
సంతోషంతో ముని (ప్రసాదం వల్ల కలిగిన మనుష్య వాక్కులతో “ఈలలన నీకు ఎక్కడిది?” అని 
ప్రజ్షించింది. అతడు దానికి నమస్కరించి, చనవుతో, “అమ్మా! వీడు నా మిత్రుడు, కాంతివిరాజమానుడు. 
ఎంతో కష్టంతో అగ్నిసాక్షికమైన స్నేహంతో ఈ సుందరరూపుజ్ణి పాందగలిగాను అన్నాడు. ఇలా 
అతడనగా, వివాహాది విషయాలేవీ తెలియని అమాయకుడు వీడని తల్లి జింక తెలుసుకొని, ఆమెను 
పతిద్రతలైన తపస్వినుల తపోవనానికి నెమ్మదిగా పిలుచుకొని వెళ్ళింది. “ఈచె నీ సహధర్మచారిణి. నీకీమె 
పత్ని; నీవీమె పతివి” అని వివాహ సమాచారమంతా వారు తెలుపగా, మునికుమారుడు విని జాయను 
ప్రియగానే తెలుసుకొన్నాడు. పెంపుడు తండ్రి కాశ్యపుడు కూడ సంతోషంతో అతనికి వివాహధర్మం 
గురించి ఉపదేశించగా, అతనికి నమస్కరించి, అతని మాటపై భార్యతోపాటు శ్వశుర గృహానికి వెళ్ళాడు. 


తర్వాత వృద్దుడైన రాజు అతనికి పట్టం గట్టి, సత్వోజ్జ్వ్యలమైన శాంతిపదం పొందాడు. పిదప 
ఏకళ్ళంగుడు సామంత కిరీటకోటి విశ్రాంతపాదుడై అశేషభూమిని పాలించాడు. అతడు ఐశ్చర్యమోహంతో 
బుద్ది చెడకుండా, ధర్మస్వభావంతో వివేకి అయి, ప్రజలను పాలిస్తూ, బహు 
సన్యాసం స్వీకరించి శాంతిపథగామి అయాడు. 


ఏకశ్చంగ మునికుమారుణ్ణి నేనే. నళినే యశోధర. 
మోదకాలతో ఆవర్రించుకొనడానికి ప్రయత్నిస్తున్నది. 


పుత్రపొత్రుడై వృద్దాప్యంలో 
ఇప్పటికీ, ఈమె జన్మాంతర వాసనతో నన్ను 


జినుడు నిజ జన్మాంతరకథను ఈ విధంగా వరించగా, భిక్షువులందరూ విని, ఆశ్చర్యపడ్డారు. 


ఇది కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో ఏకళ్ళంగావదానమనే అరవై అయిదవ షల్లవం 


యి. కా 
. ప్రాణులకు స్థిరమైన ఆశలు వుంటా 


66. కవికువూరావదానం 


సహధర్మచారిణి. దేహాన్ని నీడలాగ వెన్నంటి 


లోకంలో 
పూర్వజన్మసరణి మానవునికి ఈ ఎంత త్వరగా పరుగెత్తినా తెగిపోదు. దీన్ని దాటి 


స దు. 
వుంటుంది. ఎన్ని వందలసార్డు దేహం మారినా ప్రో 
వ కి దెబ్బ తగిలి రక్తం చిందడం 

దే డు రాయి విసరడం వళ్ల, దానివల్ల తన కాలి బొటనదైలికి దెబ్బ 
న i ni (fd అన్నాడు. 
గగా భగవానుడు ఇ 
ను భిక్షువులు అడు లంద 
టై పకం కలిగించే కర్మవిపాకంతో నా కాలివేలికి దెబ్బతగిలిం 
జల 


డ 
పిలఇనగరంలో సత్యరతుడనే రాజు వుండేవాడు. అతడు 
se డు. అతనికి సులక్షణలక్షిత అయిన లక్షణ అనే 


దుర్వారమైన వైరాన్ని 
పూర్వం పాంచాలదేశంలో 


వర్తించేవా 
ధర్మకర్మలకు సంశ్రయమన్నట్టు న్యాయంగా స్రవర్త 


' స కపోగా, భరను 
కిణలాగ వుండేది. ఆమె దుర్దైవం వర్త —_ p స సో 
ణ 9 చి CE 

భార్య ప్రజారక్షకమైన యజ్ఞంలో అ ధర్మ అనే దాన్ని వెండ్రి చేసింది. వెండ్రి చేసన మ స్త్‌ 
i య యినుణు పశాతాపం చెందింది. 
లా అం నలా gore ఊరికే సవతిపోరు కలిగనే అని అం —— 
కుకు) తుమారుడు నా. రు. అతడు తండ్రికి త్‌ తన లో కార్యాలలోను 

అతనికి అలోలమంత్రుడనే ఎరు ADD గర్భవతి కాగా, రాజు మరణించాడు. సర్వ 

కళాశాస్త్రపారగుడయ్యాడు. ఇంతే మాత్రం స్థిరంగా వుండదు. 
వ ప gi తుణ్లే మంత్రులు 
సానంలో లక్షణాసుతుడైన అలోలమం శ్రుణ్ణి 
పిదప, అతని స్యా గులకు కొత్త అంకుళంగా రాజ్యం పాలించసాగినాడు. 
= తి ఆవు కొమ్మువలె వంకరైంది; 
హామాత్యుడు ఇష్టుడుగా వుండేవాడు. ప. పురోహితుడు ఆమె 
ప a 5 గా జో జే 

టల కా సుధర్మ ప్రసవ సమయం ఖా మహామంత్రి అయిన గోవిషాణుని 
ల టల లో డు. అప్పుడు as పుర రక్షకులను నియమించాడు. 
ప భాగ as ఇజవును చంపివేయవలసిందని a శర ు చేదేందీ ప్రభు భార్య 

అ వెంటు 9 ఆభ మాతు ణు £్‌ 
నలు న్‌ స్వేచ్చగా పనులు జరిపించే మహా చేస a] అతనిని సెంబడివారి ఇంట్లో 
అది తెలిసిన సుధర్మ (బ్రహ్మావలె ° ప కుమారుని గుర్తు ఏర్పాటు చేసు క ప పు. 
అని అత్రడు కనికరించగా, gan రాజుకు చూపింది. రాజు అదే నిజ క్‌ 

న కన్య 


నమ్మలేకపోయాడు. 

ఆ కుమారుడు కనికుమారుడనే 
శిల్పకళా విశేషాలను నేర్చాడు. ఎర్లి ల 
రాజోచిత్రక్రీడలు చేసేవాడు. 


అభిపేకించారు. అతడు సామంత కావా 


పేరుతో వెరి! U క్‌ దు కా యు 


న 
నిర్మించడం వఎెలముదలయి 
తూ, నగరాలు 

తో ఆటలాడు 


278 అవదాన కల్పలత 


ఒకనాడు ఆ నిమిత్తజ్ఞుడైన పురోహితుడు అక్కడికి వచ్చి మహాభుజుడైన కవికుమారుణ్ణి చూచి, 
రాజువద్దకు వచ్చి భక్తితో “దేవ! నేను బెస్తవారింట్లో ఒక కుమారుణ్ణి చూచాను. అతడే రాజప్రాణాపహర్త 
అని నేను మొదట చెప్పినవాడు” అని అన్నాడు. ఆ మాటలు విని రాజు మండిపడి, తన సవతితల్లిని తిట్టి, 
మహామాత్యుడైన గోవిషాణుడిని పిలిపించి ఇలా అన్నాడు: “ఆహా! నాకు ప్రాణసంశయం కలిగినప్పుడు 
కూడా రాజ్యాబ్ది కర్ణధారుడనైన నీవు గర్వంతో నౌకనులాగ రాజ్యలక్ష్మీని వదిలావు. నేను నీ బుద్దిని నమ్మి 
సుఖంగా నిద్రపోయాను. ఆ బుద్ది ఇప్పుడు నాకు ప్రాణ సందేహం కలిగించేది అయింది. నా సవతితల్లి 


తను రహస్యంగా కుమారుణ్ణి కని, కైవర్తులవద్ద వదలి, నా వద్ద వుంటూ నా రోజులు లెక్క పెడుతున్నది. 


ఇప్పటికైనా ఆ కుమారుణ్ణి వధించడానికి తగు ప్రయత్నం చేయి. ఇప్పుడు ఉపేక్షిస్తే గోటితో పోయేదానికీ 
గొడ్డలి కూడా ప్రయోజనపడకపోతుంది. స్వామిని, రాష్ట్రాన్ని, 
(ప్రకృతి రక్షిస్తాడు గనుక రాజ్యాంగమైన అన్ని 
శమింపజేయాలనే ధ్యానం గలిగి ఎప్పుడూ హితాన్నే జ 


అర్థాన్ని, దుర్గమిత్రబలాలను అమాత్య 
థి nN 

ప్రకృతులలోను గొప్పు. రాజుకుగల వ్యసనాన్ని 
పిస్తూ, భక్తివ్రతులై అభిమత ఫల స్రాప్తితో తక్షణం సిద్దిని 
ప్రదర్శించే శుచిచరిత్రోదారులైన మంత్రులు రాజులకు పుణ్యంతో లభిస్తారు. కనుక వెంటనే వెద్ద ఎత్తుతో 
ఈ కుమారుణ్ణి చంపించు. కాలాతీతమైన ప్రయత్నం కేవలం పశ్చాత్తాపానికి కారణమౌతుంది.” ఈ విధంగా 


రాజు ఆజ్ఞాపించగా, పూర్వం ఉపేక్షించడం వల్ల సిగ్గుపడిన మహామాత్యుడు గజవాజిరథపదాతి సైన్యంతో 
వైవర్త ప్రాంతానికి వెళ్ళాడు. 


ఈలోగా, సుధర్మ కూడా పుత్రుణ్ణి రహస్యంగా పిలిపించి రాజు ఆలోచనను తెలియపరచి 
"ఎక్కడికైనా వెళ్ళిపో నాయనా" అని కోరింది. పిదప అత 


నికి చూడామణిని ఇచ్చి పంపగా, అతడు 
తొందరగా వెళ్ళుతుండగా దూరం నుంచి మహామాతు 


పిస్తూ, వూయమైపోయిన అతనిని వెదికి పట్టుకొన డానికీ 
గూఢవచారిని వదలి ముందుకు సాగిపోయాడు. చూడామణి ప్రభావంతో సరోవర 


దాగిన రాజకుమారుణ్లి చూచి నాగరాజు చంపకుడు అతనికి ఆశ్రయమిచ్చాడు. 
పదక గూఢచారి ఆ పరిసర ప్రాంతంలో అనే 


పిస్తూ, రాజచిహ్నాలతో వున్న అడుగుల గుర్తులు 
నాగభవనంలో అతడు మునిగి వుంటాడని మహామాత్యునికి తెలిపాడు. మహామాత్యుడు తన 
సైన్యంతో నాగరాజు భవనమైన సరోవరం చుట్టు ముట్టడివేసి, రాజాజ్ఞను ఫణీశ్వరునికి విన్నవించాడు. 
“ ఓభుజగాధీశ్వరా! నీవు రాజాజ్ఞను వినకపాోత్తే, నీ సరోవరాన్ని మట్టితో పూద్చించివేస్తాను. రాజు క్రోపగిస్తే 
సరోవరం పూడ్చించి మెట్టగాను, మెట్టును పల్లంగాను చేస్తాడు. నీవు భుజంగీభోగవిచ్చేదం (భుజగస్త్రీ 
సుఖవిచ్చేదాన్ని, భుజగ స్త్రీల పడగల విచ్చేదాన్ని) కోరకపోత్రే, రాజరాజుకు శత్రువయిన రాజపు శ్రుజ్లే 
వదలివెట్టు.” మహామాత్యుడు ఈ విధంగా బెదరించగా, ఫణిరాజు భయంతో రాత్రి కాగానే రాజుతనయుని 
వదలివెట్టాడు. ప్రాణులను భయంతో శాసించవచ్చుగదా। ' 

రాజపుత్రుడు సరోవరం నుంచి వెలుపలికి వచి 


+; ఒక రజకుని యింట్లో దాక్కున్నాడు. అడి 
పదక గూఢచారి అడుగుల జాడతో గ్రహించి, ఆ మహామాత్యునికి తెలియజేశాడు. ఆ మహామాత్యుడు 


మహామాత్యుడు పదకుడనే 
జలంలో స్తంభన క్రియతో 


చూచి, 


279 
కవికుమారావదానం 


ప్ర లో రాజకుమారుళ్లి 
ఆ రజకుని యింటికి రాజకుమారునికోసం రాగా, రజకుడు త స. అర 
కట్టి సరోవరం మరొక గట్టున వదలివెట్టాడు. అక్కడ కూడ లా తా 
రాజకుమారడు అక్కడి కుమ్మ 
వెద్ద సైన్యంతో wy న. ఏడుసూ, మహామాత్యునికి తెలియకుండా నిర్హన 
న. వ. me వెళ్ళుతుండగా మహామాత్యుడు 
ప్రదేశంలో వదలిపెట్టి వచ్చారు. అక్కడినుంచి — అం శ్రమంతో కోపో ద్రిక్తుడైన 
ఇది గ్రహించి వెంబడించాడు. సా ae waa ed గలూ వున్న క 
్‌ మ చూడామణిమా త్రం వైన ఎండు కొమ్మలలో ఇరుక్కుంది. 
యల్‌ పడిపోయాడు. అ ప్రక సో 

మహామాత్యుడు తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి వ సట అంజనుడనే అక్కడి యక్షుడు 
స పక్షిలాగ వాలాడేగాని, మరణించలేదు. తన 
ళు గట ప్రయత్నించగా, “నీ కుమారుడు 
రక్షించింది. రాజకుమారుడు ఘోర క్రూరమృగ 

క న అరణ్యంలో ప్రవేశించాడు. అక్కడ 
గలది pia శరీరంగల ఒక మనిపిని చూచాడు. ఆ 
పీంగళక్రుడనే వ్యాధుడు దారి చూపగా వెళ్ళుతూ, డాక్‌ ంకర కృత్యాలు చేసే క్‌ puis — 
లతకి రన ఇక్కడే వాని పేరు సుదాసుడు. వాని సున 
వాడు ఈ దారిని వచ్చినవారినందరినీ క. బాటసారుల ఎముకలను నమిలి న గ్రా 
వాడికి శంఖముఖమనే ఒక కుక్క వుంది. ౯ ముకలన్నీ ఆ కుక్క- 
చల్లుతుంది. ఇదిగో! ఇక్కడంతా వ్యాపించిన ఎ 


see హుం ఎండకు బడలిన 
దకమైన వ్యథ వుధాహ్నం ఎం 
నాకు దేహం తెగి ఈ విధమైన ట్య తాన పాంథుల రక్తాన్ని మధ్యాహ్న 
నిలుస్తాయి, శంఖముఖ శునకం గొం 


తుడు “నిరాయుధుణ్ణి. ఏమి 
విని రాజపు 
ద్ర ఈమాట 
చండాలుడు త్రాగుతాడు" అని అన్నాడా. 


చేశాడు. 
చేయగలన్సుళో అని వ్యథిత హృదయంతో జై 


చండాలు 
ధరించిన 
న కోదండం ido కాలువలు 
ఇంతలోగా భయంకరమై వరాహరక్త నుంచి అప్పుడే ఎవరినో 
ని చూడగౌ: కాలి గోళ్ళ 
ఎర్రగా భయానకంగా వ. కూడ కనిపించింది. దాని 
పక్కనే రంపంవంటి పండ్ల 


రీ మృగాలకు 
అంగభంగం, చమ 
న 
చీల్చగ్గా అంటిన రక్తం భూమివైన బొట్టు వ జరం, మౌతంగ న్‌ కలిగించే ఆ కుక్క 
కంథఠ|గహ : కు వ్యాధి వరహాలకు క్షయజ్స ల వధువులకు వైధవ్యం 
ల ॥ 

కార్య. న నాన ఆయాసంలాగ వున్నది 
౦లాగ, సిం 


చండాలుని సైగతో పరుగెత్తివస్తున్న ఆ 
పరుగెత్తేవి. రాజకుమారుడు చెట్టు 
ప మృగాలు, ఈ చెట్టును ఎక్కాడు" 
ఆొంక్రార్ర ఘుర్చురారావాలకు ఖడ్గ ) ఉసిరిక చెట్టు 


మాటలతో ఉసిగొల్పొడు. 
యంత్‌ జ తీవ్రమైన ఖో 
కుక్క చూచి రాజకుమారుడు నుల చండాలుడు se ae క్రూరమైన చూపులు 
ఎక క ఇసాయ డూ లు అం క 
అధో లాగ అనుక చట్‌ 


రాజకుమారుడు ఆ పాతాళ బిల క్‌ 
అతనిని రక్షించాడు. కనుక అతడు భూమి మీద . 
కుమారుని మరణవార్త విని సుధర్మ ఆత్మహత్య 
జీవించివున్నాడు.” అని చెప్పి ఒక దివ్యస్త్రీ ఆమెను 


డు రానే వచ్చాడు. అతని చూపులు 
కట్టిస్తున్నట్టు ఉన్నాయి. వాని 


280 అవదాన కల్పలత 


విసరుతున్న ఆ చండాలుణ్ణి చూచి రాజకుమారుడు ఇలా ఆలోచించాడు. “అయ్యో! రాజరాజుతో 
ఉత్సాహంతో యుద్దంలో పోరదగిన నా దేహం నిరాయుధం కావడం వల ఈ విధంగా నశించడం బ్రహ్మ 
2 


లా 


ధ్రాసిపెట్టాడు.. అకారణ శత్రువైన ఈ దుర్ణనుడు స్నేహంతోగాని, దానంతోగాని, మానంతోగాని, 
గుణంతోగాని నావాడు కాలేడు. వీనికోసం ముందు న 


రకం సిద్దపరచబడిందని నర కంకాళ మలినాలైన ఈ 
వనభూములే అంటున్నాయి. నేనుక్ష 


త్రశిరోమణి అయిన రాజచంద్రుని వంశంలో పుట్టడమేమిటి? 
కుక్కతోనో, చండాల పుత్రునితోనో. నిరాయుధుడుగా మరణించడమేమిటి? కనుక జన్మాంతం వరకు 
నిశ్చలంగా వుంటూ, పురుషార్థాలకు ప్రతికూలంగా వుండే పురాకృతకర్మకు నమస్కారం. దుర్మార్గులు 
లోపాలను చూడరు; గుణాలను చూడరు. కనుక అలాటి వారిమధ్య స్వకులచంద్రునివంటివాడు 
సర్వోన్నతితో జన్మించనే జన్మించరాదు. అలాటివానిలోని చిన్న లోపాన్ని గూడ దోషాలపుట్ట అయిన 
లోకం పెద్దదిగా చూపుతుంది. కనుక జన్మే అనవసరం.” ఈ విధంగా ఆలోచిస్తున్న అతనికీ 
శరీరక్షయంకంటే మానక్షయమే హెచ్చుగా తోచింది. 
ఇలా ఉండగా, మాఠరుడనే విద్యాధరముని ది 
ఆకాశమార్గంలో విచ్చుకత్తితో ఆకాశానికి ఖడ్డానికీ 
దృష్టితో చండాలసూనుని శిరస్సును, శంఖముఖ 
ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి, ఊరట కలిగించి, 
తర్వాత కొంతకాలానికి రాజకుమారుడు శత్రుబి 


ఆ మోహిని నూతన సౌందర్యం రాజు చూచి, 
అన్నాడు. “ఆహా! చిత్రాభినయశాలిని, సంపూక్త 


ఆకర్షింపజేస్తున్న ది, భవ్యతరస్వ భావరచనా వైచిత్రీక్రవుంతో ఉన్న భావాలు 
ఆస్వాదించదగిన రసాన్ని అతి సంగతంగా నిద 


చి, ఆమెనే ధ్యానిస్తూ గడిపాడు. అసత్యరూప అయిన ౪ 


కూటకామిని సంసారమాయలాగ ఆ మహీప్రతికి మోప కలిగించింది. 


281 
కవికుమారావదానం 


సన్సులు 
5 లిపించుకునాాడు. మరణాస న్న 
ఆ కూటకామినిని తన భవనానికి పిలిఎ గ్లో య్‌ కలవారు, 
మదనాతురుడైన ఆ రాజు రు గదా! యశః పుష్పసముదాయం 
పరిణావు విరోధములైన విషయాలనే కోరుకుంటా గహం పరశువు వంటింది. తన మదజలానికి 
అల! తే నృపవృక్షాలకు ఇంద్రియ అని గ్రహ ను గజనాథుడు తనను కట్టివేయడానికి 
యా ంకారం చేస్తుండగా స్వేచ్చగా తిరుగుతున్న వడం వల్ల కదా తనను పట్టడానికి 
స్రంగాలు చుట్టుముట్టి వ గ మాహంలో పడి గాఢానురాగ వివశం కా తు ప ఈవిధంగానే రాజు 
పిడియేను ఏ పడతుంది? 
వచ్చిందని తెలియక పిడి ది. దాని వ్యామోహంలో పడకపోతే ఎందుకు ps) eee 
san మాయామోహినిని నాశనం కోసమే అంతః తారూపంలో గొంతు 
మనసెరిగి ప్రవర్తించే య. నం కోల్పోయిన ఆ రాజును గ లల టు ల స్య 
| లాష సమీపిసున్నదని 
ఎకాంతంలో గాఢాభి కున్నాడు. రాజు తనకు ద్రీర్ణని ద్ర wigs ఇలా అన్నాడు. “రాజా! నీవు 
ఐట్టుకున్నాడు. కౌగలించు HI కాంతారూపం వెంట pe సహభో గ్యమైన ఈ రాజ్యం 
ఆతురత పడుతండగా, రాజ తృష్నేహాన్ని కూడ లెక్కచేయక ట్రాతత్‌ స క్లేశ జలధిలో పడవేశావు. 
ఎలాటివాడివి? భోగలుబ్బుడీవై భాతృ నిరోపిని. అలాంటి నన్ను విపనుమై యతు చేశాను 
ఇదేగా ఏలా అనుభవిస్తున్నోవు? నేనే టి నీకు ప్రతీకారం చేయడానికీ ఈ యి శపడేవారిని 
నిదా ంచుకొని, ఆశప 
నేను స్వరయోగం వల్ల ఆ శ్లేషశజలధి ంధించివేసి, రాజ్యం ఆక్రమి నికి కసి 
వధ్ధంగా అనీ రాజాను బి జును బంధించినా కవికుమారు 
రాజకుమారుడు ఈ ళా డు. రా నే రాజును 
ను, ప్రజలను ననన నిష్కరుణుడై ఉదయం కాగా 
డబ్బుతోను, ఇతర విధాలుగౌణు, శ్రే ఆలోచిస్తూ, కోపం బం న రాజ్యం అనుభవించి అంతంలో 
తీరలేదు; తన పరాభవం సంగతే ఆల్‌ ౨౯౫ రక్తసిక్తమైనట్టు'ఇ 
దం; ope PON పిదప భాతృవధతో a) క 
బండరాయి పడవేసి రకం పొందాడు. ంచి, పాపం క్షీణించినవాడనైనప్పటి 
జ ప్రాణని మణాంతంలో -న తకం అనుభవిం-; నిరంతర 
వెయ్యేండ్లు ఆ కర కర్మ శేషనునేది మానవుడు 
| ఈ 
ఆ కవికుమారుణ్ణి నేనే తగిలించుకొన్నాను. హ్రూపంలో ఉన్నా కల్పాంతాలవరకూ కూడా 
ఇప్పుడు కాలి బొటన ద్రేలికి రాయి తరుపామైణగర్భుంలో ఖై లో అనుభవించవలసిందేను. 
జన్మావర్తంలో కొట్టుకుంటూ, స్టలజల ఆయా కాయ 
వదలదు. ఆయా రసపరికరాలతో పాటు 


ఈ విధంగా భగవాను 
అలంఘ్యమని భావించారు. 


67. సంఘరక్షితావదానం 


సద్దర్మాన్నే స స 
Pa స అ sales జ్ఞానోదగ్రమైన గురూపదేశ మహిమతో ప్రభావం పొంది, బహుతర 
పకార అయిన ఈ సంసారమనే విస్త తమరుమా టిముంగిటి 
9 య! ర 
లంఘీందే పరిపూర్ణ వుణ్యనిధుకైమూరు ee బ్బ న్ని ఇంటిముంగిటి ఆటలలాగ 


పూర్వం శ్రావస్తిలో బుద్దరక్షితుడనే గృ 
ఉపయోగపడినకొద్దీ గొప్పవయేవి, ప్రసన్న మనోవృ 
చేశాడు. ఆ గృహపతికి సంఘరక్షితుడనే కు 
సర్వవిద్యా విచక్షణుడు, సంపూ 


హపతి ఉండేవాడు. ఆయన సంపదలు అర్జిసార్జానికి 
త్తి అయిన అతనికి సారిపు త్రభిక్షువు కుశలమార్గ్లోపదేశం 
వ. న. hl సదాచార సంపన్నుడు, 
వ. సారిపుత్రుడు ఇంటికి వచ్చినపుడు 
స్థాపకుణ్ణి చేసాను rte a 

రై గ్రాకున్నాను. ఇప్పుడు నీవు నా మాటలను 
స్త పుడతారు" అని అన్నాడు. 
, అతనికి పరిచర్యాపరుడుగా 
ప్రకారం విద్యాభ్యాసం చేయించి, 


మీ ఓడ కదిలి ముందుకు సాగాలంటే 
ma అనే మాటలు వెలువడ్డాయి. ఆ మాటలు 
(బాణసందేహ సమయంలోను “వునకు మరణమైనా 


మంచిదేకాని, సాధుప్రంగవ్రుడెన 
గవుడైన మిత్రుని వధమాత్రం చేయవద్దు" అని అందరూ ఏకమతితో ఉన్నారు. కాని 


సంఘరక్షితుడు మాత్రం ఈ ప్రాణస 
పడిపోయాడు. నీళ్ళలోనుంచి నాగలో 


వుండడం సుతరామూ గిట్టలేదు. స్వదేశానికి వెళ్ళాలనే 
అతనిని పైకి తీసుకొని వచ్చి క్షణ 


సంఘరక్షితావదానం 283 


సంఘరక్షితుడు పరలోకం నంచి తిరిగి వచ్చినట్టుగా సంతోషించి, తవు ఓడను వుళ్ళించుకొని 
మహోదధితీరం చేరారు. కాని తమతమ ఇండ్డు చేరుకుందామనే తొందరలో వున్న ఆ వణిక్కులు 
సముద్రతీరంలో ఇసుకతిప్పవై నిద్రపోతున్న సంఘరక్షితుణ్ణి మరచిపోయారు. 

వణిక్కులందరూ వెళ్ళిపోయారు. చీకటి పడింది. తెల్లవారింది. సంఘరక్షితుడు న 
చుట్టూ చూచాడు. దిక్కులు విజనంగా ఉన్నాయి. మిత్రులు నదలెస్యి wan ప so 
విషాదం కలిగింది. “అయ్యో! సుహృద్భంధు సమాగమాలు గంధర్వనగర సద్భృశమైనవి; ఇట్టే పించి అట 
మాయమవుతుంటాయి. అయినా ప్రాణికి వియోగ సమయంలో wa టల పన వ 
పరప్రియ సమాగమాలు తరుణశ ఫరీపుచ్చం వలె చంచలమైనవి. అయినా, తట్టాను ల 
సుమా అనే స్టితిని, బంధాన్ని కలిగిస్తాయి. జీవి స్వజనమేమీ లేకనే గర్భం షే మ 
వెంటరాకనే మరణిస్తాడు. వెంట వచ్చేవి ఒక్క శుభాశుభ కర్మలే అని అ , ర్ల 


శించాడు. 
ధైర్యంతో వెళ్ళుతూ, జనులచింతవలె అనంతమైన శాలారణ్యం ప్రవే sn 
ఆ అరణ్యంలో మూర్తీభవించిన కుతూహలమౌ అన్నట్టు రత్నర్రానాదం, 


తో, చెక్కుచెదరని శమగుణంతో 
ఆ విహారంలో పరచిన ఆసనాలవైన పర్యంకాలవైన రుచిరమైన eases వ సనంవె కూర్చుని 
= ' ఆతిథ్యం ఇవ్వగా స్వకరించి, ఆగు న్‌ 5) 1 


ఉన్న భిక్షుసంఘాన్ని చూచాడు. అక్కడి భిక్షువులు లీ భక్షువులకు భోజన సమయం అయింది. 
౬ 0 
భోజనాదులు కూడ పొంది విశ్రాంతి తీసుకున్నాడు. ౩ మారిపోయాయి. విహారం 


లు రాలుగొ 
చూస్తుండ గానే భిక్షువుల పాత్రలన్నీ టో య తలలు పగులగొట్టుకొని, భూమిని 
అంతర్జానమైపోయింది. వారు ఆ మహాముద్గరాలు పట్టు " 


హారం మొలచుకొని వచ్చింది. 
రక్తసిక్తం చేశారు. ఇంతలో భోజనకాలం అయిపోయింది. యథాప్రకారం వి బి 


రు. 
నితులుగా ఉన్నా 
మరల మునపటిలాగే భిక్షువులందరూ, వ సయరక్షితుడు త న వెరగుపాటు దాచుకోలేక 
రా గు 


సంగతిని చ క రు ఏవున్నారంటే 
ఈ ఆశ్చర్యకరమైన (౮5 ౧” అని భిక్షువులను ప్రల్నించాడు. వారు : అన్నారం 
భోజనసవుయంలో మీకీ కలహమేమిటి? ుంలో యుద్దం చేశాము. ఆ కర్మ ఫలమే యిది. 
“ జ 0 నా 
పూర్వజన్మలో మేము విహారంలో భోజన సమ మయంలో అజ్ఞానంతో విఘ్నం 


వారికీ భోజనస 
కొందరు భిక్షువులు వచ్చారు. భిక్షువులమైన తనన లాడే మరొక విహారం చూచాడు. అదీ 
చేశాము” అని. అది విని సంఘరక్షీతుడు భి 


కిట 
క్షువులతో ర్త ది చూచి అతడు మరల ఆ విహార 


జ్య ంది. అ 
భోజనసమయంలో కాలిపోయి, కొంతసీపటికీ మరం నట వము భిక్షువులవై మత్సరంతో విహారం 
దాప “పూర్వజన్మ న . అది విని సంఘరక్షితుడు 
లు అదా న వ 


స్త ను చూచాడు. 
అక్కడినుంచి బయలుదేరి మరొకచోట స్తంభో సోగులాగ వున్నవారు అయిన జీవుల 


రం రెండుగా చీలిన దారపు చూసూనే వెళ్ళుతూ ఒక పుణ్య తపోవనం 
కాన్తగా-తన్పతారు, డు వారిని “రు. వారు అతనిని దూరంనుంచే 


వారంత్రా నిద్రలో చైతన్యంలేక పడి వున్నారు. శ్రీవంగా తపస్సు చేస్తున్నారు. వా లో తాము 
డు, అక్కడ ఐదువందలమం ంచి మాట కొ i 
క గౌరవించతగినవాడు కాడు” అనిన్నీ 


ను 
చూచి, “ఇతనికి మనలో స్థానం వలన $ మాటకారి. కను 
యం చేసుకొన్నారు. “శాక్యశిప్యుడు "ఏ _ 


284. అవదాన కల్పలత 


వారు అనుకొని, మౌనంతో ఉండిపోయారు. అక్కడివారు ఆశ్రయం యివ్వనందున రాత్రి కాగానే 


ముకుళించిన పంకజంలో చిక్కుకుని తిరిగే భృంగంలాగ అతడు అటూ ఇటూ తిరిగాడు. కొంతసేపటికి 
ఒక్క ముని అతని బసకు ఒక శూన్య కుటీరాన్ని అప్పగించాడు. “ 


నీవు రాత్రి మౌనంగా వుండాలి" అని 
షరతు కూడా వెట్టాడు. 


ఆతిథ్యం లేక, పడుకుని రాత్రి గడుపుతున్న అతని వద్దకు ఆశ్రమ దేవత నెమ్మదిగా వచ్చి “ఓ 
సాధూ! లెమ్ము. సౌజన్యంతో నాకు ధర్మోపదేశం చేయి. నీ 


నమ్మకం” అని ప్రార్థించింది. “ 


బ్రాహ్మణానుమతమైన ధర్మం చెప్పడానికి ప్రారంభించాడు. 
ల కావు. విజనమైన తపోవనాలేవీ పావనమైనవి కావు. 
స్పృహాపరిచితమైన మనస్సును ఇవన్నీ పరిశోధిసాయి. కోతులు 
సటలు ధరిస్తున్సాయి మనా ముక పొలదలేదే? చెల్లు వల్కలాలు, పలాశాలు, జటల 
స్తున్నాయి. అయినా ముక్తి పొందలేదు. తీరాలలో తిమింగ నీటినే ప్రేమిస్తూ 
మునిగివుంటాయి. అయినా ముక్తిని ప్రా ణా as మ 
౫% ఎందాయా? ప్రశమం లేని వారికే ఈ మిథ్యాతపఃపరికరమంతా. 


1. ట్టుకొంటున్నది. వృథాగా వ్రతసంతాపసంతతక్షేశం 
, సం ప 
గ్రారము, విజ్ఞానము, నామరూపం, షడాయతనం సంస్పర్భము, 


ఎముమైన అంధకారంలో ధర్మం కంటే మరొక దీపం 
పర్యంకబంధనంలో ఉపవిస్టుడై బు జు ప్రకాశమైన 
ధర్మవినయం స. చూచి, “భదంత, మమ్మల్నందరినీ శాక్యముని 
ప్రార్ధించారు. గా విని, ప్రవ్రజ్య స్వీకరించగోరుతున్నాము" అని 


సంఘరక్షితావదానం 285 


తన నారచీర అంచులు పట్టుకొని వ్రేలాడుతూ ్రార్జించగా 
నీ వెంటబెట్టుకొని, ఆకాశమార్గంలో శాస్త అయిన 
ద్వయం శిరస్సుతో నమస్కరించి, ఆనందంతో 
ప్రీతితోను, అతని అభ్యర్థనతోను ఆ మునులకు 
తో ప్రశమం పొంది, సర్వక్షేశహరమైన 


ఈ విధంగా వారందరూ 
మహాబుద్దిసంపన్నుడైన సంఘరక్షితుడు వారినందరి 
బుద్దభగవానుని సన్నిధకి వచ్చి, ఆయన పాదనళిన 
విషయమంతా నివేదించాడు. భగవానుడు ప్రణయ 
మనఃప్రసాదకరమైన ఉపదేశం చేశాడు; వారున్నూ భగవానుని ప్రసాదం 
లర్లత్వస్థితిని సంపాదించారు. ren 

వారు వెళ్ళిన తరువాత సంఘరక్షితుడు వినయంతో “భగవన, స్త 


- ఇలా వివిధ స్వరూపాల ప్రాణులు నాకు 
పుష్ప ఫలసదృశులు, రజ్ఞావు వంటివారు, కంచన న ॥ న 2% వ స్టా న 
డనే శాస్తకు శ్రావకులు. సంఘమందిరం స్తంభాలను, 
చేశారు. మరికొందరు సంఘవృక్షాల ఫలపుషాలను 
భోజనపానాలకు ద్వేషంతో విఘ్నం కలిగించారు. 
మాటలు విని సంఘరక్షితుడు కర్మఫలానికి 


సమాధానం చెప్పాడు. “పూర్వం వారంతా కాళ్యపు 
గోడలను వారు ఉమ్మితోను, చీమిడితోను అపవిత్రం 
దొంగతనంగా అనుభవించారు. మరికొందరు an 
వారు తత్కర్మవిపాకంతో ఆ ఆకారం పొందారు.” ఈ 


ఆశ్చర్యపడ్డాడు. ల * దం పొందడానికి 
భిక్షువులు సంఘరక్షితుడు ల్లర్లత్సదం పొ ఇకక చూలు. క ba మ 
తర్వాత భిక్షువులు ౧ గవానుడు. ఇలా టా. ఇ 
న ంచగా, భో 
ప | శాడు? అని ప్రల్ని స 
పూర్వజన్మలో అతడు ఏ కర్మ ఇటే ae స్వకరించి, హారంలో సంఘానికి సేవ తన ఇతనికి 
పూర ప స శాసనంతి అ ణిధానం చేశాడు. ఆ 
ha 3 న. తులుండేవారు ఇతడు శరీరాంతంలో వ. సా uae ప్రాణుల 
ద విప 3 ఈ 3 
ఫలం ges wae పాందాడు. అతని wana ఉంటుంది. దానిని వెద్దదైన 
జన్మవస్త్రం ఎరటి. తెలటి నల్లటి, నానావర్ణాల కర్మసూ త్రాల వ్ల కాని కైవల్యం పొందుతాడు.” 
య. వన కళలి అయి, శీతమూ, ఉష్ణము క్‌ as 
పాము కుబుసం విడిచినట్టు విడిచివస్తి, లు సచ్చరితుడైన సంఘరక్షితుని 


ని భికువు 
నుడు ఆదరంతో చెప్పిన మాటలు వి 


ఇలా భగవా 
చరితాన్ని అనన్య మానసులై ప్రశంసించారు. 


యేడవ పషల్లవం 
దాన కల్పలతలో సంఘురకీలొ వదానకునే అరా ల 


ఇది జేమేంద్రుడు రచించిన అవ 


68. పద్మావత్యవదానం 


ప్రాణులను పూర్వజన్మకృతవ్వాన హితాహిత కర్మలు అంటిపెట్టుకొనే ఉంటాంయు. 


భోగసముయాలలో గడిచిపోతూ, పూవుల వాసన నూవుల నూనెకు సోకినట్టు మరుజన్మకు కూడా 
పూర్వకర్మవాసన అంటి వుంటుంది. 


బుద్దుడనే సుధాంశువు ఆరు సంవత్సరాలపాటు తపస్సు చేసి దీప్తజ్ఞానంతో వజ్రసమాధి 
బంధంనుంచి ఉదయించగా, భిక్షుగణం ఇలా విన్నవించింది. “భగవన్‌! 


యశోధర ఆరు సంవత్సరాలపాటు గర్భం ధరించి, ఆరు సంవత్సరాల తర్వాత ప్రసవించింది. నీవంటివాడే 


రాహులుడనే కుమారుడు కలుగగా, “వీడెక్కడినుంచి వచ్చాడు?” అని శుద్దోధన మహారాజు కో పంతో 
ప్రశ్నించాడు. వధ్యభూమికి తీసుకొనిపాండని తన సేవ 


దివ్యప్రభావంతోనా అన్నట్టు రక్షింపబడింది. ఆమె నీవు వా 
ఆమె తను సత్యవంతురాలైతే ఆ శిల నీటిలో తేలుతుందన్నది. అది అట్లే నీటిలో తేలింది. అంతటి 
సాధ్వీవ్రత పవిత్రురాలైన ఆమెకు మామగారి కోపం వల్ల దుఃఖావమాన సంతాపం కలిగింది. అది ఏ 
కర్మవల్ల? భిక్షువుల ప్రశ్న విని భగవానుడు 'ఏ కర్మవల్ల యశోధరకు ధుఃఖం వచ్చిందో వినండి అంటూ 


నీ వియోగ్నితో సంతప్త అయిన 


కులకు ఆజ్ఞాపించాడు. ఆ సతి నీ 
యమం చేసిన శిల పక్కన శిశువును వెట్టింది. 


ఇలా అన్నాడు. 
పూర్వం బ్రహ్మదత్తుడనే రాజు కాంపిల్యమనే పట్టణం ఏలేవాడు. అతడు భూతలా ఖండలుడు, 
కామినీ కుసుమా 


యుధుడు. ఖర్గధారాధరమైన అతని 


భుజం వల్ల యుద్గంలో పుట్షిన పతాపాగ్గి 
శత్రువులకు చీకట్టు కలిగించింది. ద్దంల్‌. పుట్టిన ( 


అతడొకమారు ధనుర్చారియై వేటాడే కౌతుకంత్రో అ 
ఒంటరిగా ఒక ప్రాంతం చేరాడు. 
కుండలాలలోని ముత్యాల 
రమ్యనేత్రాలతో చూస్తూ 


287 
పద్మావత్యవదానం 


అమరత్వం పొందాడు. “ఆహా! ఈ మునికన్యక లావణ్యం అపూర్వమైంది. స్నీగ్రముగ్ర విలోకనాలతో 
ల ప దుడు 

హరిణివలె నా హృదయాన్ని లాగివేస్తున్నది. కమలిని ఈమె పాదసంవాహనానికీ దిగింది. ప. 

కళంకమనే ముద్రతో ఈమె ముఖానికి దాసుడయాడు. ఈమె కనుబొమలు స్వయంగా విశ్వవిజ 


బి లలితమైన 
పూనుకోగా, కాముని కార్ముకలత నిజంగానే పకకన యను మ కా క 


షం వరిస తమూలం వరకు వున్న నేత్రాల మైత్రి నవకువలయ 
సితమయూఖజాలంతో హర్షపీయూషం వర్షిస్తున్నది. a Rie 


లీలాకాంతిని ప్రసరింపజేస్తున్నది" అని రాజు తలపోస్తూ, నెమ్మదిగా గుజ్బం నుంచి దిగి 
తనవైపే చూస్తున్న ఆ కన్యతో ఇలా అన్నాడు: 
“వాడని సుకృతంతో విలసిల్లే దేవతలు కం స్ట 
ప్రదేశంలో ఓ కువలయేక్షణా! నీ వెవరివి? ఆనందస 0 
ఎవరి మనసును కౌతుకంతో ఆకర్థింపజేయదు? ఓ కామముక్తాలలె , 


జన్మించి | లంకరింపజేశావు?" నూ 
గించి ఏ వంశాన్ని అ ఖీ అతనిని మునికుమారుడని ర జ 
దరంతో ప్ర | ee రు. నేను అడుగులు 
మేమిటో PBI అభిలాషతో ఇలా అన్నది: జ wees ఓ మునిపుత్రా, 
' డిల్యమహర్డికి మృ న 

చోటెల్తా ప పుడుతుంది. నేను శాం ల వల)_లం మనోహరతరంగా ఎంత 

నీకు టు టై నేం నం నాకు ఎంతో హాయి కలిగిస్తున్నది. నీ క కేకు కనిపిస్తూ 

గతం. నం దు నెమలి పింఛాల గా 

కా స లిక ఎన్నో 

( వతం? నీ జటాభో డలో వేసుకొన్న అక్షమా 

శ [న న. aa ఎంతో ముచ్చటగా వ్రాలు we తెల్లగా ఎంతో బాగుంది. నీ 

పేరు క సంస ఉసిరిక కాయలంత వెద్దదిగా, క ంవె లేతచిగురుటాకులు దండగుచ్చినట్టు 

చే ns బా yn తాలతో వంకరగా లా ఆశ్రమం ఎక్కడ? చెప్పు. నా 

యి విచిత్రమైన _ a ఇలాటి రమణీయమైన వ్రతం ధ 

కాంతులు వ్యాపింపజుస్తున్నది. 


సుక ంటుంది.” 
మనస్సనే మృగాజినం అక్కడ విశ్రాంతి తీసు కులు విని ప్రాథేయంగా తెచ్చిన మోదకం ఆమెకిచ్చి 


జ వా డిన చెట్లతో, 
వసుధాధిపతి అమృతం నింపీన ఆ ముగ్ధ ఎటు చూచినా దర్భముండ్లతో, ఎం ట్లు 
ఇలా అన్నాడు: “చక్కని క స ఈ అడివి నీ సుకుమార పరలు అక్కడ పండి రాలుతుంటాయి. 
ఎండిన గడ్డితో అసహ్యంగా ఉన్ని వుంది ఇలొటి ఫలపరంయు రిచర్యదిలో వీణ్ణో వినియోగించుకో. 
ఇ ఆ(శశమం స్ట అ గ ప 
సంభోగయోగ్య శ్రీకరమైన నా p శ్రవవ చే సంభో తిరిగి బతికించడానికి వసుధాసుధాకర 
అక్కడ నీవు నివసించి, వున్మ కోటు యిన మన్నథుణే న నీ మనోహర దేహాన్నే బ్రహ్మ 
తీయంబకుని మూడవ కంటి నీ అసమాన ప్రుణ్యరా? ఈలా 
కోశానుకారి లావణ్యావని పుణ్యమా , శ 
॥ దు. న్నా 
సృష్టించాడనుకుంటాను. మరొక సాధనం ఓ భూమిపతి మాటలు విని, క. a స 
రుడెన ఆ తనె నీ ఆశ్రమం ఇల; 
ముగ్ద అయిన పద్మావతి చతు అన్నది: “ఓయీ! pa "ఈ wa ఆమె గడువు వెట్టి 
లౌ రి వస్తాను. 
సక క్షణం నిరీక్షించు. ఈ) " అ? ఊపిరి విడుస్తూ 
నిజాశ్రమానికి వెళ్ళి, నూతనాభిలాష 


ఠంలో ధరించడానికి తగిన మణిమాలవలె ఈ నిర్హన 
ందోహస్యందిని, లలితమూ అయిన నీ తనుకాంతి 
చెప్పు. శరచ్చంద్రావదాత అయిన నీవు 


288 అవదాన కల్పలత 


వనంలో ఒక మునికుమారుణ్ణి చూచాను. అతడు ధరించిన వల్కలం ప్రసన్నమైన సలిలచ్చాయలో, 
అంచులు చిత్రవిచిత్ర వర్ణాలలో ఉంది. అతని ఆశ్రమంలో పండిన పండు రుచి చూచాను. అది తక్కిన 


పండ్లకన్నిటికీ ఒక నియమం కల్పిస్తున్నట్టుంది. నీ అనుజ్ఞతో అతని మనోహరమైన తపోవనానికి వెళ్ళుతాను. 
అతని సౌజన్యం హత్తుకొనిపోయిన నా మనస్సుకు మరొకటేదీ నచ్చటం లేదు.” 


ఆమె మాటలు విని శాండిల్య మహర్షి ఇలాటి మాటలన్నీ స్మరసూచకమని (గ్రహించి, ఇదంతా 
యౌవనోన్మాదమని కూడా శంకించి, ఆ బేలతో ఇలా అన్నాడు. “అమ్మాయీ! నీవు రత్న విభూషితుడైన 
భు జంగమాన్ని చూచావు. పుత్రీ! మునులు రెండు నాలుకలవారు, భోగులు (భోగం కలవారు, పడగ 
గలవారు) కారు. స్నేహంతో ఊరి, వెద్దలై విషయసుఖాలలాగ వైవైకి మధురంగా కనిపిసూ, పరిణామంలో 
దుఃఖం కలిగించే మోదకాలపై ప్రీతిని వృథాగా వెట్టుకోవద్దు. ముద్దరాలా, కామకలాపదృశాలు, సరసాలు, 
ఆయాసంతో ఊరినవి అయిన ఆ మోదకాలు వద్దు, విషసదృశమైన వాటి రుచితోనే ప్రజలు 
మూర్చపోతున్నారు. నాతో రా. ఆ మునికుమారుడెవడో నాకు చూపు" అని అంటూ, ఆమెతో పాటు 
ముని నదితీరానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదత్తమహీపతిని చూచాడు. రాజు కూడ మునిని చూచి సిగ్గుతో 
తలవంచుకొని, రెండుమార్డు ప్రణామం చేసి, అతనిని ప్రసన్నుని చేసుకొన్నాడు. పిదప మునీశ్వరుడు 
నిజో*చితమైన విధితో ఇవ్వగా, హర్హపీయూషలహరి అయిన ఆమెను స్వీకరించాడు. “ఇతరుల మాట విని 
నీవు ఈమెను ఎప్పుడూ కోపపడరాదు. ఈమె ఏమీ ఎరుగనిది. జాగ్రత్తతో కాపాడుకోవాలి” అని రాజుకు 
గుచ్చిగుచ్చి చెప్పి, ముని తన ఆశ్రమానికి మరలిపోయాడు. | 

అంతట (బ్రహ్మదత్తవుహారాజు హర్షం అధిరోహించి 
భార్యతోపాటు రాజధానికి వచ్చి గొప్ప ఉత్సవం చేశాడు పద్మావతిని 
దానితో ఆమె భర్తకు కళాకౌశల కేళులలో శిష్యురాలయింది. అ 
కమలాలు పుట్టుకురావడం వల్ల నృపపరిజనమంతా ఆమె కే 


oa 


నట్టుగా అశ్వం అధిరోహించి, 
సర్వాంతఃపురవర్గం తలవై పెట్టాడు. 


రాజు అంతజురంలోని తక్కిన సుందరులయెడ విముఖుడె ఆ పున 
ఆమె అసమాన సౌభాగ్యశోభను పొందింది. - 


ప ఆమె గర్భవతి అయింది అంతబ్బురవధూజనంలో చింతాశల్యం కూడా ఏర్పడింది. 
ఆమె ఆసన్నప్రసవ అయివుండగా అంత “రాజ ప్ర 
న పురాంగనాజనం వచ్చి, కౌటిల్యక్రూరమాత్సర్యంతో “రాజ త్రలొ 

లియదు; ఓ వె(ర్రిదానా! రాజమాతలు కళ్ళకు గుడ్డ కట్టుకొని ప్రసవిస్తారు" వ 


భరార్దిత గనుక “మీరు చెప్పింది సముచితమే. నాకు ఏది 


కా 9 ను 
సవతులు నిర్దయగా ఒక గుడ్డలో చు ంతిగల కవలపిల్లలను కన్నది. ఆ ఇద్దరు బాలకుల 
హక్‌ కకం ట్రే, ఒక వెట్టెలో వెట్టి ముద్రవేసి గంగలో వదలి, ఆమె ముఖానికి రక్తం 
(ప్రసవవార్త విని రాజు విపులోత్సవ సన్నాహం చేసి 
అంత ఃపురికలను ప్రశ్నించాడు. వారు పద్మావతి సపత్నుల పక్షంవారే 


ఆవెం ” ల 
“ఏమి బిడ్డ? ఏమి బిడ్డ? * 
కనుక “దేవా, మీవంటి ఇద్దరో 


పద్మావత్యవదానం 289 


9 అ న్సవి రు, శా 
కుమారులు పుట్టారు. కాని ఏమని చెప్పము? పిశాచిలాగ మహారాణి తిని వేశారు" అని విన్నవించా జు 


ఈ మాటలు విని భయపడి, అంతభుర మందిరానికి వెళ్ళి రక్తాక్రవదన అయిన పద్మావతిని చూచి పరిజనం 


ఎ సుకొని వెళ్ళి వధించండి” అని 
చెప్పింది నిజమేనని నమ్మాడు. చాల కృద్దుడయాడా. వెంటనే తీసుకొని వెళ్ళి వధిం 
పలికి తీసుకొని వెళ్ళారు. కాని, మంత్రులకు ఇదేదో 
ఆజ్ఞాపించాడు. రాజభటులు ఆమెను నగరం వెలు= aa 
సవతులు చేసిన మోసమని అనుమానం కలిగింది. ఆమెను వారు రశంచాలు. ఖై 
ఎదుట రాజు లా 
ఇంతలో శాండిల్యా్రమదేనత గగన మార్గాన వచ్చి, అంతర్తితయి గం వదంతితో న. 
వధ్యభూమికి పంపావు.. దీనితో నీ కీర్తి నిర్మూలితమైందని భావిస్తు కోరమోయ'వు.' విభమనే 
పద్మావతిని ఆమె సవతులు తమ సుఖం కోసం మోసం స ag గాంధులయిన Bages 
ఉ[గపిశాచం పట్టినవారి మతి ఈ విధంగానే ఉన్మత్తంగానే వ. చసీవాళూ అయిన యువతులు, 
స్వభావచపలలు, సంపదతో కన్నుగాననివారు, సత్యాన్ని రారు కాశంలో చిత్తరువులు గీచే ఖలులు కలిసి 
పుణ్యవిరుద్దకర్మలు చేస్తూ స్వచ్చందంగా అద్భుతాలు mets టై 
వుండేచోట్ల సరళస్వ భావులు, సాధువులు ఎలౌ (బతకగల క త కృద్దుడై అంతఃపురాంగనలను నిజం 
ఇలను లీని రోజా చ న 
అంత్రర్లితురాలైన దేవి అన్న మౌ శ్రీవంగా శికీస్తాడనే భయంతో వారు జరిగింది 
చెప్పవలసిందని బెదరించాడు. క్రోధాక్రాంతుడైన యు బల నిరోషి అని తెలిసిన మీదట ఆమెను 
న్యు చేశారని, పద్మా © a 
జరగినట్టు నివేదించారు. సవతులు మోణం హానికి మంత్రులవంటి రాగ క్రోధ కృ 
me పంపినందుకు రాజు కళ్ళతో డు నా తెలిసి “హా! ప్రియే! 
క్రానత్రాగా చౌ : 
పా లజ్ఞా శోకాలు సమానబలంతో ముంచు apn సంభవం?” అంటూ కుప్పగా నేలవై కూలిపోయాడు. 
నాబోటి హీనపుణ్యునికి మరల నీతో సమాగమ కాని వర్చిన మంజాష జాలోపజీవులకు చిక్కింది. 
ఇది ఇలా వుండగా గంగా ప్రవాహంలో D0 రాజసభకు తీసుకొని వచ్చారు. దానిని రాజు 
రాజము ద్రతో వున్న ఆ మంజూపను చూచి వారు అ లులైన ఇద్దరు బాలురు కనిపించారు. ఇద్దరూ 
ఆతురతతో వెంటనే పగులగొట్టి త్రీయగౌ ప్రత్యగ్రకనో జ్ర = 


క్షు అశ్వినులవలే ఉదయించారని జనం చెప్పుకోసాగింది. 
ఒకేరూపంతో లక్షణోదారులైనవారు, మ. హస యానిరహశోకార్తుడై అత్యధికమైన సంతాపం 
- సుకొని, 


రాజు కన్నీళ్ళు జాలువారుస్తూ వారిద్దరినీ ఒళ ల తుడు “గ్రేవ, సపత్నీజనవంచిత అయిన నీ పత్ని 
పాంద్రాడ్రు శోక చూచీ ద్రీర్ణమతి అనే మహామా ్‌ లు వచ్చినట్టు అదుటపేడి సంతోషించి 
జీవించే | thal 5 ంచగా రాజు వెంటనే wil డు. అక్కడ పద్మావతి దుర్గతితో, 
“ఎక తాల హామాత్యని నుందిరానిక ners అనే ధ్యాస కూడ లేక వుంది. 
జ చూపు” అంటూ వ. వల్ల రాజా వద జ Ee వాయు కంల, 
తున భల క్ష pen ఎవరు తెచ్చివెట్టైర్‌ a డ్డాడు 

చూచి రాజు Ns వు పాదాలపై ప క 
సంతాపం వదలు. మౌనం వహించకు" అం 


ఆమె రాజును లేవనెత్తి ఇలా అన్నది: దేవా, నాకు 
నాలపై పడుతు i నాకు కోపం ఏమీ లేదు. ఇది 
ప యు ండ అ పె నాకు కొపం ఎ ఇ 
కన్నీటిధారలు ఉన్నత థై లై అపకారం సిన సవతులవై 


i పరాభవమూ చేయలేడు. 
నిజం, వైరమనేది ఓర్పుతోనే శమిస్తుంది; అజ 


290 అవదాన కల్పలత 


మిత్రుడనేవాడు ఉపకారమూ చేయలేడు. దేహులకు దుఃఖాదికమంతా ప్రాక్తనకర్మ నిర్మితమే సుమా! 
అపకారం చేసినవారి యెడల కూడ ముందు వెనుకలు విచారించక బుద్దిమంతుడు పరాభవ ప్రయత్నం 
చేయరాదు. క్రోధంతో పరక్రోధవిషం వృద్దిపొందుతుంది. మండే నిప్పు మంటతో శమిస్తుందా? నా దుఃఖం 
నన్ను చాల సంతాపింపజేసింది. కనుక తిరిగి నా తండ్రి తపోవనానికి వెళ్ళుతాను. కాముకురాలను కావడం 
వల్ల ఆయన మాట మొదట వినలేకపోయాను. ఆయన నన్ను మొదట్లోనే ఎంతో వారించాడు. కాని 
యౌవనోన్మాద దోషంతో కామఫలం ఆశించే నేను వినలేదు. ఏమి చేయను?” అని ఈ విధంగా అంటూ, 
నిట్యార్చి పాదాలతో నేలను రాచుతూ, నమ్రవదనంతో మౌనం అవలంబించి ఉండిపోయింది. రాజు 
ఆమెకు ప్రణామం చేసినా, ఆమె స్రసన్నురాలు కాలేదు. ట్రేమలో లేనిపోని అపవాదు శల్యం వంటిదికదా” 


పిదప ఆమె ధాతురక్తవసనాలు ధరించి తండ్రి ఆశ్రమానికి వెళ్ళిపోయింది. మానినుల కోపం 
భుజంగకుటిలం, దుస్సహమైందీని. ఆమె తండ్రి తపోవనం చేరగానే లేళ్ళు ప్రేమతో చుట్టూ మూగాయి. 
లతాసఖులు భృంగస్వనాలతో స్వాగతం చెబుతూ, ఆలింగనం చేసుకుంటున్నట్టు ఊగిసలాడాయి. 
కొంతకాలానికి శాండిల్యమహర్షి, పుణ్యనిధి, తపోవిశేషశార్టితమైన లోకాన్ని చేరగా, శూన్యమైన ఆశ్రమాన్ని 
చూచి, ధైర్యం కోలుపోయి ఉన్మాదినివలె అయింది. స్వచ్చ ప్రభావుడైన జనకుని ఆజన్మవాత్స ల్యోన్ని 
స్మరిస్తూ, మూడు లోకాలే శూన్యమైనట్టు భావిస్తూ, పాముకాటుకు బాధపడే దానిలాగ కొట్టుకొన్నుది. 
ఎంతో ప్రియంగా ఉన్న తపోవనం ఇప్పుడు భయాసహ్యాలు పుట్టించసాగింది. నిజమే. కాలం గడచినకొద్దీ 
భావాలు నిళ్ళేపనిపీతసా రలైపోగా విరసాలవుతాయి 


" ఆ మనోహర ప్రదేశాలే, ఆ వసంతవాసరాలే ఇష్టమైన 
ఒక్కడూ లేకపోతే, అంతా విషాదాస్పదమౌతుంది. ' 


రాజు ఆమెపై ఆశపడి ఎంతో ప్రార్జించాడు. కాని, తపఃప్రదీప్తమైన అగ్నిశిఖవలె ఆమె అతనికి ఎప్పుడూ 


తాకరానిదిగానే ఉండి పోయింది. ఆమెను రాజపత్నులు ఎంతో ప్రయత్నంతో తనను త్రిదశాంగనవలే 
పూజిస్తూ ఉండగా, తన పూర్వచరిత్రను చింతిస్తూ పతివ్రతగా కాలం గడుపుతూ వచ్చింది. 

(బహ్మదత్త వుహారాజు చారుల వ 
దుఃఖానలంతో దహ్యమానుడై (బ్రాహ్మణవేప 


| " అని రాజు అంటుండగా, ఆమె పెద్దగా ఏడ్చింది. 
మనస్వనులకు అవమానమన్యువు సమాశ్వాసంతో కూడ మరల చెలరేగుతుంది. రాజు శరత్కాలం 


ఆళలను (దిక్కులను) ప్రకాశవంతం చేసినట్లే, ఆమె ఘనమైన 
(కోరికలను) సఫలం చేసుకొని నిజరాజధానికి ఆమెను 
అడగిపో 
గాఢరాగ అయిన సంభోగలక్ష్మిలాగ మరల 
ప్రత్యేకబుద్దునికి విలాసపద్మం సమర్పించి, లోభంతో మరల తీసుకొని, పద్మశోభను చూచి పశ్చాత్తాపపడి 
మరల సమర్ధించింది. పద్మం సమర్శించడ 


291 
పద్మావత్యవదానం 


స పియాసమా గమంతో 
తీసుకోవడం వల్ల కొంతకాలం పూచడం ఆగాయి. మరల సమర్శించడం వల్ల gan శ్‌ 
పూచాయి దత్తాపహారమనే మలీమసమైన తన కర్మపాకంతో పద్మావతి వధ్యభూమికి పంపబడింది. ఆ 


ఈ జన్మలో యశోధరగా జన్మించింది. | 
కర్మఫ లోదయపు విచిత్రగాథను జినుడు చెప్పగా భికువులందరూ విని, ఆశ్చర్యం ముప్పిరిగొనగా 
ఫ 


చిత్తరువులో వ్రాసినవారిలాగ ఉండిపోయారు. 


| పలవం 


69. భర్మరాజికా ప్రతిష్టావదానం 


చైత్యాంకితయైన వసుమతే, విశేషోదారలక్షణాలుగల యెవ్వరి సుకృతాన్ని వేనోళ్ళ చాటుతున్నదో | 


అలాటి అశేషకుశల ప్రణిధానా శ్రయులైనవారికి ఇహలోకం, పరలోకం కూడా శుదమూ సుఖసితికరమూ 
అవుతాయి. ధ | ఖ్‌ 


| పూర్వం పాటలీపుత్రవునే పురంలో అశోకుడనే రాజు వుండేవాడు. అతడు లోకాన్ని 
wee అశోకంగా చేశాడు. అతడు బోధిస్నానం చేసి భికుసంఘాన్ని పూజించి, మూడు 
వరాలు సమరించేవాడు. న 
మ వ " tees కొంచనవర్థం కురిపించేవాడు. అతడు అన్నర్థరత్నాలు, మౌక్తికాలతో 
పైత్నాలు -ర్మెంది నసుంధరనే కప్పి వేశాడు. అతడు స్వయంగా నాగలోకానికి వల వాగులు తీనుకొనీ 
యా 


' వృద్ద భిక్షువు తన నిరక్షరాస్యతకు సిగ్గుపడి బాణం తాకినట్టు బాధపడి, 


వెంటనే ఇలా ఆ “ 

షల క దుఃఖం కలిగించే ఈ రాజు భోజనం ఎందుకు తిన్నాను? 
వెద్దలమధ్య మహీపతి ప్రల్నిస్తే fe గాథలోని చతుర్భాగం కూడా ఎరుగును. ఏమి చేయను? 
అంటుంది? ల్రోపల చేరి క్‌ నన చెప్పును? మూగనైన నన్ను గేలిచేసే ఈ జనం ఏమని 
అహా సే పురుగునతో కొమ్మలన్నీ పోయి, లోపల చేరిన కృశానుధూమంతో 


మలినమ్మై గుంటలో ప 
క ర ఫం ధన్యవేం. పండితుల మధ్య వెలవెల బోయే ముఖం సిగ్గుతో 
ంధసదుశుడు 
వుండనే వుండవద్దు.” స్‌ ha వుంటూ ప్రమాదం పాలయ్యే నావంటి మూర్చుడు మాత్రం 
ఈ విధంగా చింతతో భారా 
విను- ఉపకారం చేయడానికి కించిన్మాత్రమైన 
అన్నం కొద్దిగా అవసరమే. క 


వేడీ నిట్టార్చులు వదలుతూ సుఖం కోల్పోయి వున్న అఆ 
రాజు నిన్ను ఏమైనా ఫ్రశ్నిస్తే, “విస్తీర్ధతరమైన ధర్మం సంకేసంగొ 
పు. ధనం వాంఛనీయమే. ప్రాణాధారం కోసం రుచి రహితమైన 
కణమా త్రకాలం నిద్ర అశక్తులకు ఉపయోగకరమైందే. తక్కిన విపులారంభో 


ధర్మరాజికా ప్రతిష్ణావదానం 293 


aa A ఎ 
భోగమంతా శరీరి వదలవలసిందే- అని చెప్పు" అని ఆజ్ఞాపించింది. 


పిదప రాజు ధర్మోపదేశానికి ఆ వృద్దుని వద్దకు వచ్చినప్పుడు బుద్ద ప్రసాదినీదేవి ఆదేశించిన 
డు. రాజు, హృదయ సంవాది అయిన అతని సుభాషితం విని “ఈ 


దేశించే ఈ హితం చెప్పాడు. సత్పురుషుల వాక్కులు 
o> 
తత్త్వసంవాదాస్వాద్యములు, పుణ్యప్రావ్యములు. కోశాగారాలలో భద్రపరచుకున్నే ధనమా తృష్బనలాని 
ఇంధనం వంటిది. నా పనులా చతుస్సముద్రమేఖల అయిన విశ్వంభరను వా శ్రపస్తున్నవి. నాఆ వ. 
చిత్ర విచిత్రమైంది. నిద్ర కూడా నాకు ఎక్కువే. ఇదంతా మోహసుఖానికే. అంత్య సమయంలో ఏ 
[మక క్‌ న్‌ కై 
ఎక్కడా కనుపించదు" అని ఆలోచించి అతనికి నమస్కరించి సుందరమూ, కాంచన wg క 
చీవరాంశుకం సమర్పించాడు. ఆ వృద్దుడు రాజపూజావిరాజితుడై వెళ్ళుతుండగా, దా అం 
a 9 9 క wa శ్‌ వ 
మరల కనిపించి అతనిని ధ్యానాధ్యయనాలు సాగించవలసిందని ప్రోత్సహించింది ఆమె ఉపదెశం వల్ల 
పొందాడు. 
నిఖిల్లేశాలు దూరం కాగా, ధ్యానావధానియై అతడు ల్లర్ణత్వం mre 
కొంత కాలానికి అశోక చక్రవర్తి పెద్దగా సంఘభోజనం జరుపుతున్నప్పు థ్‌ 
మరి కా ర్తి 
ణా ౦ Mae ఆయన చీవరపు అపూర్వగంధానికి తుమ్మెదలు ఆయన, 
is ne “క సౌరభం మీకు ఎలా కలిగింది?” అని రాజు అతనిని ప్రశ్షించాడు. నేను 
టూ మూగాయి. 


పూవుల వాసనే ఇది” అని ఆ 
సంవత్సరంపాటు దేవలోకంలో పారిజాతతరుమూలంలో వసించాను. ఆ పూవు ర వ 
భి తు పాడు. రాజు ఆ ని, ఆ దివ్యసౌరభ ప్రభావంవై ఆదరం ఎక్కువ కాగా, 
కవు సమాదానం చెప్పాడు. 


రత్నత్రయార్చనాసక్తుడు, పుణ్యారామరళు 
వృత్తే 


విధంగా స్నష్టతర స్వరంతో ఉపదేశించా 
మనీషి చెప్పింది సత్యం. ఈ మహామతి నన్ను ఉ 


మాటలు వి 

డూ అయాడు. 

5 అయిన వ్యక్తే కేక్‌: సత్యోపభో గసుభగమైన వాక్కే వాక్కు. పరార్థ 
ధర్మస్థితి ల్రణయి సంపదే సంపద. 

చింతనగల బుద్దే బుద్ది. దాన క్రియోపకరణమైన ౯ 


న కల్పలతలో ధర్మరాజికా ప్రతిష్థావదానమనే అరవై తొమ్మిదవ షల్లవం 
దా 


ఇది కేమేంద్రుడు రచించిన అవ 


/0. మాధ్యంతికావదానం 


భక్తితో జినుని ఉపదేశసారభా 


న్ని వెదజల్లేవారి అభిమతం స 


పృథ్వి, పుణ్య పుణ్యతర అవుతుంది. 
వూధ్యంతికుడనే భిక్ష 


ఎవ ఆనందుని వూటతో క్రాన్ళీ శకం 
వ్యాపింపజేయడానికి వెళ్ళాడు. రవుండ లంలో బుద్దశాస 


కాశ్మీరముండలం నాగాధిషి 
స తవుని తెలుసుకొని, ఆ ధీరసత్తుుడు 
మాధిమ ప జ్ర లుసుకొని, ఆ వ 
పు = a es నాగులభూమి సంక్షోభంతో కంపించింది. నాగులు కోపో ద్రిక్తులి 
స. అతనిపై "రాత్రష్ప అగ్నివ్నస్ట కురిపించారు. అవన్నీ అయన ప్రభావంతో అతని శిరస్సువై 
అంతు పడింది. అప్పుడు నాగులు భ్‌ 
ప ధము అతని ప్రభావోత్కర్తానికి విస్మితులై “నీ 
పర్యంకబం న్న మేర ప్రదేశం సీవశరో అన్నారు. ఆ మాటమే med బ్యతంల్లై . 
పర్యంకబంధ తుల; [పదే శాని టమెరకు నవ (ద్రో ణముఖ విస్తీర్ణమైన ప్రాంతాన్ని 
dC ఇ ఇచ్చారు. మాధ్యంతికుడు అక్ర)_డ్ర SHS భామాలు bod; 
ఐదువందలమంది ల్లర్లతులకు స్థితి ఏర్పాటు చేశాడు గ్రా (గామాలు నిర్మి 
అక్కడ అతడు బుద్దదేవుని ధర్మం 


పతి on యా 9 
గంధమాదన పర్వత సానువులనుంచి తెచ్చిన ~~ శ్రి”, భూమిని విహార రుచిరాభరణంగా చేసి, 


కుంకుమకందబృందాలతో అలంకరించాడు. 


ది ఎ 
ఇ కేమేం[ద్రుడు రచించిన అవదాన కల్పలతలో మాధ్యంతికావదానమనే డెబ్బయ్యవ ల్హవ 
బధిఐఎం౦. 


71. శాణవాస్యవ దానం 


విమలశీలదుకూలశో భతో అలరారుతూ, విషయవేపపరా జ్ముఖులైన శాంతచిత్తులకు చీనాంశుకాలతో 


గర్వమూ లేదు; చిరిగిన పేలికలతో దైన్యవృత్తీ లేదు. 
క్షువు గురుశాసనం వల్ల జినశాసనం వా గపింపజేయడానికి 


స్ట తుడైన శాణవాసి అనే భి 
కూరల గణానంతోద్దు మాట్లాడుతూ ప్రసక్తానుప్రస్తంగా వచ్చిన ఈ ఆర్యను 
౧ 


మధురానగరికి వెళ్ళాడు. దారిలో ఇద్దరు మల్టులు 

చెప్పుకోడం భిక్షువు విన్నాడు. ఆ ఆర్య ఇది: 
టో విఎులళీలనిలయోః (భులవి(్రుతబోజంష 
తానో శాణవాసీ కథయోతి భిశంర్బుబి (కభుణాన్‌ మ 
ఎవరెతే విమలశీలనిలయులు, విద్యతో విస్తుతమైన దృష్టిగలవారూ, క్షమావంతులూ అయివున్నార్‌ , 


వా శ ణులు అని అంటాడు. ! 

రినే శాణవాసిభిక్షువు శ్రమ త west 
వాసి అని ఎందుకు పేరు వ్యాపించింది? సద్దర్మవాదులయిన 
ప్రల్నించారు. దానికి శాణవాసి ఇలా సమాధానం 


2 శబలాబోంలో? 


ఈ ఆర్యను శాణవాసి కూడ పరి 
సందేహం లేదు. ఓ సుమతీ, నీకు శాణవాణ | 
మునులు నీ గాథలు చదువుతారు. ఎందుకు? ఈ 


చెప్పాడు. కుడె వున్నప్పుడు ప్రత్యేకబుద్దుడు నాకు మందులు మాకులు ఇచ్చి 


14 9" క్‌ డి “ oa 
నేను పూర్వజన్మలో కస a ప్రత్యేకబుద్దుడు చిరిగిన ఒక చిన్న జనపనార కకక) 
చికిత్స చేసి, స్వాస్థ గం టా శ్రమలో గ్రాజార్లమైన రుచిరాంబరం తెచ్చి సమర్శించాను. nna 
Sans అది చూచి jaa ఇణవసనంతోనే ప్రశమక్ఞాఘ్యమైన శోభ య 
| అ రాగం పొం 
లాటి రుచిరాంశుకాలు నా అర కేకు శాణవస్రోత్సుకుణ్ణయి, సత్సంగమం 
ఆయన అన్నాడు. ఆ మాటలు es అతడు మరణించగా, తత్తుల్యభావం పొందడానికి నేను 
మంచిగుడ్డలంటే విముఖుణ్ణయాను. కా al ' అతనిని అర్భించడం వర్ల, ప్రణీధానం వర్ల శాణవస్తాలు 
సణిధానం చేశాను, ఆయనను య. పేరు పాందాను” అని వారికి చెప్పి, నన సు ఆ 
ణు ల క క్ట 
ల Ae శ పర్వతాన్ని శ్రమతో ఎకిక పర్వత ణం స 
ఎధురానగరం చేరి ఉరు 


శుములవర్డు లే నాగులు విషం కక్కుతూ అతనికి విఘృం 
ఉపక్రమించగా, భూమి కంపించింో _ణదిదేసి, మధురావాసులైన నటుడు, భటుడు అబ సకం 
కలిగించడానికి వచ్చారు. అతడు వారి 


సహాయంతో విహారం నిర్మించాడు. 


రత్న్నోజ్జ్వలము, స్పటిక 
మొదలయినవాటితో అభిరామము, శే 
నటభట నిర్మితం కావడం వల్లి నటభట 


ఇది కేమేంద్రుడు రచించిన అవదాన కల్పి 


భితము, మంచాలు, పీఠ్రాలు, శయనాలు, 


హర్మ్య్భశో 
కాంచన రవ్యు గ్ర సతి, సర్వసదృశమూ అయిన ఆ విహారం 


హారమనే పేరు పొందింది. 
తలో శాణవాస్యవదానమనే డెబ్బయి ఒక్కటవ షల్లవం 


72. ఉపగుపావదానం 


కామరజరిభూతదృష్టులయినవారికి ఏవి అయితే అభిలాష కలిగిస్తాయో, అవే, పుణ్యపరిమార్హనం 
చేత పరిశుద్దులైనవారికి మనః 


ప్రశాంతిని, వైరాగ్యయోగాన్ని కలిగిస్తాయి. 
పూర్వం మధురానగరంలో గుప్పుడనే గంధ 
అతడు పుట్టకముందే శాణవాసి భికువుకు ఉప 
తర్వాత బుద్ది ఎరిగినప్పటినుంచి శాణవాః 


0 
సి “ఆమెను దర్శించడానికి నాకిది తరుణ 


ది. 
దూతి తిరిగిరాగ్గానే వాసవదత్త ప్రణయంతో ఉద్విగ్నురాలైం 
కిగాని నియతి వుందా? 


కాదు.” అని ప్రతిసందేశం పంపాడు. 
వేశ్యల అనురాగానికి గాని, అననురాగాని 


ము డే 
ఆ గణేక తల్లితోపాట్సు ఇలా ఆలోచించింది: “ఇంట్లో వుం 
వణిక్సుత్రుడు ధనం నాకోసం వ్యయ 

కోరుతూ కానుకలు పంపాడు. 


అడగకనే అంతా ధారపోస్తాడు. ప్రథమాదరం 

ద్రియంగానే కనపడేట్లు చేస్తుంది, శల్యంలాగ ఇంట్లో కూచున్న వాళ్లో ఏమిచేడ్తాం 

వెంటవచ్చిన పూర్వజన్మ కర్మబంధంలాగ భోగించకుండా వీడ్తు బడదు. ధనవంతుడైనవాడీని 
9 కోసమూ, కామంకోసమూ కాదు అద్ధం కోస 


శి 


297 
ఉపగుప్తావదానం 


సమ్మతివై మంచి మద్యంలో విషం కలిపి వణిక్సు త్రునికి 
ంచి తల్లి మ నూతన సార్థవాహుణ్ణి పిలిపించుక్‌ "ని, 
గడ్జివామిలి ఐటీఐన, హంలోకి వెళ్ళడమే తప్ప 
పివేసింది. అతని కళేబరాన్ని గణకా గృహం ళ్ళ 
ఇ woes వణిక్సుత్రుని బంధువులు ను కుతో sa కనుకొన్నారు. అతని 
క త్రో సందేహం కలిగి, గణిక ఇంటిని వెదకి వణిక్సు ( కు తీవ్రపాప్పా్లమైన ఉగ్రదండనం- 
ల సం , ర 
తిరిగి seats దగిర మొరపెట్టుకున్నారు. ee sana కాళ్ళూ నరికి, చెవులు, 
మరణానికి సంతాపపడి, a రాజభటులు ఆ వేశ్యను వివస్త్రను వె. జుట్టు ముడివీడి వెంట్రుకలు 
న త్‌ ల 
మరణదండనం- విధించా మికి తీసుకొనివెళ్ళి వదలిపెట్టురు. శో పార్దాడుతూ, దాసి కాకులు గద్దలు 
ముక్కు కొసి న ధ్యా మై వ్యధాక్రాంత అయి, తన రక్తం 
వి సుకొని వున్నాయి. ఆ 
రియబోసుకొని వున్నా తతి. నిశయించి వధ్యభూమికి 
పాడవకుండా తోలుతుండగా, గినకాలం ఇదేనని నిళ్ళీ 
షు షమసితిని విని ఆమెను య. దతకు తెలియజేసింది. ఆ మాట విని 
PETE 
వెళ్ళాడు. చంద్రకాంతిలో వస్తున్న సిగ్గుతో ముడుచుకొని సీది తన చీర చెరుగుతో తన 
అతనిపై ఇంకా అభిలాష వుండడం వల్లి ౧౫ ఏ అవస్టలోను — ల 
వాసనా? గసమార్గంలో లోపల ప్రవేశించిన పీదు 
గునాభా?స, గ్గ 


కొని 
MARR మొండి చేతులుంచి, anes 
సవదత్త కష్టం మీద ౫ కోరినా నీవు రాలేదు. మందభాగ్యనైన 
జఘనాన్ని మరుగుచేయగా, వాసవదర్త 


త్తం లో వున్నప్పుడు నిన్ను 
0 ఎంతో ప్రయ కా గ విభ్రమం 

ఇప్పుడు నిన్ను చూచీ ag అని అన్నావు. ఇప్పుడు డానికి ఇదేనా సమయం? 
చూడడానికి ఇది సమయం కా 


చూడ 
ప్రాత! నన్ను ను తడుపుతున్న 
పంకిలనై పడ్డాను. ఓ కమలవ[& ఆవరించిన చీరె చెరగు 
శ్రీశసాగరంలో రక్తపంకిలనై పడ్డా బువుతో జఘనాన్ని 
భామ్బెం 
ఈ విధంగా అంటూ, 


స న 
అన్నాము. “వనక త్న. శంక క 
ఫుడు అనుతాపంతో లొ ముకుభింపజేనీ ముఖం, కువల 
వాసవదత్తను చూచి ఉపగుప్తుడు దేహం, పద్మాన్ని 


అయితే ఇప్పుడు 
హరించే నోహరమైనవీ కావు. 
శరీరకాంతి, సువర్ణకదళీ id నాకు ఇష్టమైన స? ఇష వస్త్ర విభూషణాలతో ఆచ్చన్నమైన 
a వచ్చాను. 
శ్రీబత్వం ఆపాదించే లోచనాలు- ఇవన్ని డడానికీ ఇక్కడ భావమేమో ఇలాటిది. వెంట్రుకలు 
స . స మైన 
నిదారవిరసమైన దేహముల స్వభావాన్ని రరపు శోభ అలొటే జుగుప్పానిధానమై, వ్యసనగణాలవాలమై 
వరసౌరభంతో గుమగుమలాడే న్‌ శ అంగాలతో దాలతో నిండిన కాయంవై అయ్యో! 
ఎముకలూ నిండి, సతతమూ — క్రంపుగొడుతూ, get య సంశ్రయం సాపాయమైంది. 
| రు- ఛి! ౪! మాయాం! స వకాళచ్చేది, 
కాయమనే శ్మశానంలో రమించేవా వన! కాయ ఈం ధకారదివాకరుడు, సర్వక్షేశా స 
స్త హంతో |పియభొ హాం అంత్రమాలాకులమూ, 
మనుష్యులకు మోహంతో ట్ర ధం క్షీణిస్తుంది. కలితమూ, 
wey p=) 
సుగతోపాసనతో ఈ దుఃఖస్కా 


నవారు 
స శాసనశరణం పొంది 
కల్యాణమిత్రుడు అయిన శౌస్తి 


కంలో మరలి మునుగరు. రక అయి, శాంతికోసం పుణ్యమైన 
నరకం 3 
వికారమూ అయిన కాయమనే విని వేశ్య దః 


తో న్‌ దై ధర్మమా 
ఖోద్వేగం తో స్రోతాపత్తి ఫలం పొందిన భరి గ 
పదేళం ఫుని ఉపదేశం వమయమైన దేవనికాయం 

ఉపగుప్పుని ఉప ది. పీదప ఉప తర్వాతే ఆమె ప్రభా గె 
రత్నత్రయాన్ని శరణు పొందింది. ంది. 


మరణించి 
'పణయిని అయి, సత్యాన్ని భా 


వాసవదత్త ఈ విధంగా ఆలోచి 


శ్రిన్నకలంకపంక 


298 అవదాన కల్పలత 


'ప్రభవించగా, మధురావాసులు ఆమె దేహానికి ఉత్తరక్రియలు జరిపారు. 


ఇలా ఉండగా ప్రసన్నవుతి అయిన శాణవాసి భిక్షువు ఉపగుప్పుని వద్దకు వచ్చి, అతడు 
ప్రవ్రజ్యాదీక్ష స్వీకరించడానికి అది తగిన సమయమని భావించాడు. ఉపగుప్తుడు అతనితో ప్రవ్రజ్య 
స్వీకరించి, ఉత్తమమైన అ్హుత్చదం పొంది, పురవాసులకు సద్దర్మోపదేశం చేయసాగినాడు. ఒకమారు 


'జ్రాసనంలో ఆసీనుడై తపస్సు చేసేటప్పుడు ఎన్నో విఘ్నాలు కలిగించాను. 


నేను నానా ఆకారవికార చేష్టలు జరుపుతన్నప్పుటికీ 


| ఈ విధంగా మదనుడు దీనంగా వేడగా, ఉపగుస్తుడు ప్రేమతో ఇలా అన్నాడు: “ఇకమీద నీవు ఈ 
ధంగా భిక్షువుల మనస్సును క్షోభవెట్టక్రపోత్ర నేనీ కుణపబంధం వదలిస్తాను.. నీవు నాకోసం మరొక 


తొలగించాడు. ఆ పీడ వదలిన తర్వాత కుసువూ 


యుధుడు “స య సమూానంగొ 
అనుకరించడం శక్యం కాదు. అయినా ధుడు “సుగతుని రూపంతో 


నీ ఆజ్ఞాబద్దుణై ఆ రూప వా 
| ళో ఆ రూపం చూపడానికి యత్నిస్తాను. . అని 
అవికార సుఖప్రదమూ, సముత్సృష్టకనకాలోకక్రాంత్రమ్రూ ప 


అయిన సుగతాకారం ప్రదర్శించాడు. 


299 
ఉపగుప్తావదానం 


చృత్రోపమానమైన 
ద్నీ నిమీలితలోచనయుగళంతో, కదలని కనుబొమలతో, నాసావంశంవై కనక ల్‌ మై 
cad భరణ రహితమైన ఆయతమైన లలితకర్ణపాశంతో, ద్రేలాడుతున్న బాహుద్రుమా 
సుందరమైన సుడితో, ఆభరణ మై మై 
a కలిగింది. 
ఒప్పారే బుద్దరూపం చూచి నిశ్చేతనాలకు కూడా నిర్వృతి మాలి 
వునోహరమైన ఆ భగవానుని రూపం చూ 
ఉపగుప్పుడు వు 5 


| 
Wavy నవుస్కారం చేయవద్దు! 
ఆనంద బాషోలు నిండగా, పాదవందనం చేశాడు. పల? నో సప. 
So |” 2 మన్మథుడు అడ్డుపడగా, మానో aad పండితులు ఆ బింబాలకు 
కృత్రి క్రేం బి లోను వున్న భగవదాకృతి వంద అభా 
ఎైవువెన బింబాల న్లో 
(ud హ్‌ కు నమస 3 
నమస్కరిస్తున్నారంటే మా సౌగతరూపం వదలి, స్వస్వరూపం ధరించాడు 
ప చః సన్ను హానించాడు. ఆ 
ఉపగుప టలు విని మారుడు ప్రసన్నులి జలను ఆహ్వనించా 
పగుప్తుని మాటలు తో, హితచింతతో సద్దర్మం సనన వ | వ. 
rsdn apie వచ్చి, అతని ఉపదేశవాక్యాలతో సత్య 
ఆహ్వానంతో పౌరులు ఉపగుప్పుని ( శ్రం పొందారు. 
ఈవిధంగా పురవాసులలో పద్దెనిమిది లక్ష ంతో పుణ్యవంతులైనవారి భళ్ముననాల్స్‌స 
వనాల 
విపులతరవైన కుళల 


ల. తరుల 
లాఃణకారి, వధిత తిమిరహా తు అ మహా బుద్ది(మహాప్రభావం) ఇ 

లో ధిత తిమి రి అవు ం౦ది. ల్రాగే, వారి 

కక Ss | 5 


హితం కోసమూ అవుతుంది. 


రిస్తున్నారని కాద అని సమాధానం చెప్పాడు. 
ele 


రెండవ షల్లవం 
ఉళుసావదానమనే డెబ్బయి 
డు రచించిన అవదాన కల్పిలలేలో త్‌ 
ఇది క్షేమేంద్రు 


7౫. నాగదూత ప్రేషణావదానం 


న 
అఖండమైన శాసనం, విస్తారమైన సంపద, శతతుషారాంశుధవళమైన యశస్సు, అత్యాశ్చర్యకరమై 
ప్రభావమూ సుగతుని అర్చించడం వల్ల కలిగే ఫలాంశలే 


శాలు, 
పూర్వం పాటలీపుత్రమనే పట్టణంలో 

లెక్కవెట్టడానికి సంఖ్యలే లేకపోయాయి. అతడు 
శోకార్తులైన సము ద్రవర్తకులు వచ్చి నిట్టూరుస్తూ, 
విశ్రమించింది. నీ రాజ్యంలో చింతాసంతాపిత 
ఓడను పగులగొట్టి మా రత్నరాశిని అపహరి 
పొట్టపోసుకుంటాము. కాని, మీరు ఆ నా 
వట్టిపోతుంది" అని విన్నవించారు. వారి 
వసించే నాగులను ఏమీ చేయలేకపోతున్నా 


అశోకుడనే రాజు వుండేవాడు. అతనిని was 
ఒకనాడు కొలువుదీరి ఉండగా, సర్వస్వం పోగ” జ 
“దేవ, నీ సుద్లీర బాహువుల నీడలో భువనం ప్రశాంతి 


ఇంద్రుడనే భిక్షువు “ఓ పృథివీపతీ। రత్నచోరులైన నాగులకు నీ 
పంపు” అని ఉపదేశించాడు. భిక్షువు మా 


లు 
తరగిపోగా, చింతతో మతి మరూపోగా, ముక్కుమీద వే థి 
పోయాడు. షండునికి అంగనవలె, నిద్ర అతనికి పరాజ్యు 
అతిద్నీర్దమ్రై తరగనిదయినది. 


వత 
౦ పాటుపడుతున్న రాజును చూచి నతో 
ండగా చింతపడడం తగదు. అంజలి రంజి లో 
మహాపు ణ్యవంతులైనవారు విశ్వవిజేతలు. సువర్హ(మ 


11 ది. 
జ్నామాలికను దేవతలు కూడ శిరసావహిస్తారు" అని అన 
ఆ వ్యోమదేవత మాటల్ప విని నరపత్రి 


డె 
ఉదయమే త్రేచి స్నానాద్యనుష్టానాలు తీర్చి, శుచి వ్రతు్ల 
పరిశుద్ధమైన మనస్సుతో సిద్దిని కాంక్షిసూ బు 


అయింది. లుబ్బుని తృష్టవలె రాత్రి అతనికి 


301 


ఖమో, ఎవరు పరమపారమిత ప్రజ్ఞకు ఆ(శ్రయులై 


wa nC షయదోపసరాజ్ము అ రవుకుశలం 
నమస్కారం. ఎవరి మనస్సు ఎల్లప్పుడు విష కల్ప కల్పతరువులు నాకు ప 


సం 
ప్రసాదింతురుగాక!” 
ఈ విధంగా అశోకభూపతి భక్తి 
రు. ఇం 
అరవైవేలమంది అర్హతులు ఆవిర్భవించా a 
చ రా 
సువర్ణమూర్తి నొకదానిని నిర్మించాడు. nih 
వ్‌ న తరా సుకొని వచ్చారు. 
విగ్రహం తల వంచసాగింది. రత్నత్రయార్చ స; రత్న సంచయమంతా సము 
లపై వణిక్కుల జేసి నాగులను వీడ్కొల్సి, 
Lo చయాన్ని వర్తకులకు అంద తో పూజలు జరిపి, అనల్ప 
రత్న సం = న ఉపచారాలత్‌ పూజ జ్జ 
వాడై ల్లర్లతులకు ఖ్‌ డు. బుద్దుడు పరినిర్వాణం చెంది 
జినశాసనంపై ఆదరాభినివేశం కల దర్శించాలని ఉబలాటపడ్డా న్‌ బుద్దునితో సమానుడు, ఉన్నాడని 
- సం గణాల 9 
౧ంకల్పాలతో బుద్దదేవుని ఉపగుప్తుడనే ల్లతుడు, గుణ ని, ఉరుముండమనే ప్రాంతంలో నివసిస్తున్న 
దర్శనదూరుడు కావడం వల్ల, ధ్రేయుడని రాజు తెలుసుకూ, ససర్యలు చేసీ, దానివల్ల పర్యంత 
dnd వ్ర 
విన్నాడు, అతడు వ. 65తో పిలిపించాడు. 
9 
అతనిని, దూతలను పంపి ఆ 


అతనికి స 
డు. విషధరులయిన 
అ ణుడయ్యా కు పతి పొంది, 
సద్దర్మకుశలం పొంది, రత్నత్రయపరాయణు? ర్వ పుణ్య ముప్‌దయ ఎక 
Serie జినస్మరణంతో అపూ ట్ర అలంకరించాడు. 


సనాన్ని కుసుమమౌ యిమూడవ పల్ణవం 
నాగుల శిరస్సులపై కూడా తన శాసనాన్ని దూతద్రేషణావదానమనే డెబ్బి 


స నుంచి, 

ణిధానంతో అర్చించగా, సకల దిక్కుల 
se క వు రాజు సువరమూరి నొకదానిని, నాగరాజ 
గ ణ్‌ గింది. 
వ్ర విగ్రహం నెమ్మదిగా తన తలను వనాల 
. రాజు రత్నత్రయాన్ని అర్చించినకొద్దీ Wes 
1. రల తామ్ర శాసనం సముద్రానికి వ పు 


ద్రభికు 


పిదప రాజు ఆ ధనాన్ని, 


లో నాగ 
న కల్పలతే 
రచించిన అవదా : 
ఇది కేమేం[ద్రుడు 


74. పృథివీ(ప్రదానావ దానం 


పూర్ణాంగరుచిరము, పృథుమధ్య దేశము (పృథుమహారా జు మధ్య దేశమున గలది), అయిన 


గోవును (భూమిని) పూర్ణాంగరుచిరము, పృథుమధ్యదేశము (వెద్దదైన పాదుగు గలది) అయిన గోవును 


(ఆవును) వలె అనాయాసంగా, వత్ససహితంగా (దూడతోపాటు, తనకుమారునితోపాటు) దానమిచ్చే 
దానపరాయణుల పుణ్యం ప్రణామయోగ్యం ఎందుకు కాదు? 

పూర్వము అశోకక్షితిపతి విస్తృతమైన దానా 
అతడు తన గృహంలో ప్రతిదినవూ 


నిజవేం. కుశలశాలురకు సత్త గుణమే స్థిరత రమైన కోళం. ఆ 
సంవత్సరాలలో సంఘానిక్తి తొంభయ్యారు కోట్లు బంగారు నాణేలను 


లోభాంధుడైన అతని పౌత్రుడు సంపది అనేవా 


గ్రహించి, మందుగా తనకిచ్చిన ఉసిరికలో సగం సర్వస్వమని భావించి దానమిచ్చాడు. పిదప ధీమంతుడైన 
రాధగుప్తుడనే మంత్రి సమ్మతితో తన పాలనలో ఉన్న భూమినంత్రా సంఘానికి దానం చేశాడు. గంగాంబు 
భారంతో రుచిర, చతురంబురాశివేలావిలాసవసన, మలయావతంస అయిన అఖిల వసుమతిని దానం చేసి 
ప్రమాణరహితమైన పుణ్యం, హితం కోసం సంపాదించాడ్తు. 

తొంభయారుకోట్లు బంగారు నాణేల దానం చేసి అశోకనరపతి స్వర్గస్థుడు కాగా, అతని పౌత్రుడు 
మంత్రిమాటలను పాటించి, శేషించిన నాలు 


కొన్నాడు గు కోట్ల బంగారు నాణోలతో దానమిచ్చిన భూమిని మరల 


ఇది తేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో పృథివీ ప్రదాన్వాాదానమునే డెబ్బయినాల్లవ షల్లవం 


* అతడు భిక్షువులకు శతకోటి హేమనాణకములను దానం ' 


\ 
\ 


2. ప్రతీత్యసముత్సాదావ దానం 


ఈ సా తమెంది. దీనికి వయూలవేంవె౮ అవిద . ఈ యి న్ని 
౧౦ రత రువు రీతి విచి! లీ | 


సర్శజ్ఞుడైన బు 
చేయగలవాడు సర్వజ్ఞ ae 
తెలుసుకోగలవాడు, చెప్పగలవాడు, నాశం రామంలో విహరిస్తూ, ఒకనాడు భిక్షుసంఘానికి ఈ 


3 శావస్తిలో బేతవనా 'పజాపకాళంతో మనస్సును నిర్మలం 
పూర్వం eg _ అశేషదర్శి. “భిక్షువులారా, క పా. దుఖాలకే 
వి శాడు. అ క్రమంగా | 
య వ. మీ శ్రేయ స్ఫుకోసం ప్రతీత్యసముత్సాదా న్ని . కల్పించేది అవిద్యా వాసనే. ఆ వాసన 
ని ఇ : any విషవృకానికి మూలబ ఈ సంస్కార సముద్భూతమేం 
బోదెలతో ఏరాళంగా క్రములెన సంసారాలు పుడుతాయి. shes 
వల్లనే క్‌ ౦ ద్రియాత్మకమైనది. pease ఆరుస్థానాలలో పుట్టేది - 
ws sm న మనస్సనే La oy వధంగ విషయ సం్మేష 
నామరూపాది కలుగుతుంది. ఇ i షట్‌ స్పర్శానుభవబు అలం. 7 
షడాయతనమైనది. షడాయతన స౭్లయే నరం షట్‌ సగ 


ది. ఈ ఉపాదానం 
దులందు ఆ తృష్ణ ఏర్పడీ sale 
రాగం వల్ల తృష్ట ఏర్పడుతుంది. కా "ఏర్పడుతుంది. ఈ భవం 


విద్సాదులను 
ప న భవం ంచి ఉంటాయి. అవిద్యా 
నుంచే కాన pa జరామరణశో కాదులు ఆశ్రయి 
జా 
జాతి-జన్మ-పుడుతుంది. ఈ నా నా 
గారిపోతా నంలో , వనం 
నిరోధించడం వల్ల, జాత్యాదులన్నీ అణ బహుగతి గలది. మీరు విజ 
ష్ష్‌ అవిద్యామూలమైనది, దాన్ని బాగా తెలుసుకొన్నట్టయితే, 

ల తనా! ఈ వలననో సులభంగాను నివారింపవచ్చును.” 
లు ' rt గాలు, 
శమాదిగుణాలతో దీనిని అ సన్నగిలిన మీదట దానిని సుఖం 
కాలక్రమాన అది సన్నగిల్డుతుంది. ముత్సాదావదానవనే డెబ్బయి అయిదవ పళ్లవం 
ంచిన అవదాన కలలతలో aan 
ఇది శ్లేమేం[ద్రుడు రచి 


76. విదురావదానం 


కాముకులకు ఈర్ష్యతో మనస్సు తపించి క్రోధం ముప్పిరిగొంటుంది. క్రోధాంధులు మతి 
ధ్వంసమైపోగా, తీన్రాంధకారంలో పడిపోతారు. ఆ అంధకారంలో క్రూరతరమైన అనేక పప్రకారాలైన 
నరక్షక్లేశంతో మూర్చితులై, కల్పాంతం వరకు కత్తుల పడకవంటి విషమభూమిలో క్షతగా త్రులై పార్ణాడుతూ 
కయిస్తారు. 
పూర్వం జినభగవానుడు (శ్రావస్తిలో విహరిస్తున్నప్పుడు ఒకనాడు అచిరవతీ నదీతీరానికి 
వెళ్ళినప్పుడు ఒక వికారరూపమైన జంతువును చూచాడు. దానిని జనం చుట్టూ మూగి చూస్తున్నారు. భ్‌ 
మహాకాయమంతా వ్రణాలతో నిండింది. ఆ వ్రణాలలో పురుగులు లుకలుకలాడుతున్నాయి. నరకబాధ 
అనుభవిస్తున్నట్టు ఆ మహాకాయం కేకలు వెడుతున్నది. ఇంతలో బుద్దదేవుణ్ని జనం చూచి, దారియిచ్చి 
కూర్చొడానికి నదీతీరంలో ఆసనం కల్పించింది. బుద్దభగవానుడు ఆసీనుడై సర్వజ్ఞుడు గనుక కరుణ 
, మహిష సమానము అయిన ఆ వికృతాకారం పూర్వజన్మను తెలుసుక్‌ ని 
| ర్యల ఫలం అనుభవిస్తున్నావుగదా! దౌర్జన్య చర్యలను ప్రేరేపించిన స్‌ 
ఖర్వబుద్ది జ్ఞాపకం వుందా?” అని ప్రశ్నించాడు. ఆ మాటలకు ఆ వికారజంతువు జనవుంతలొ 
ఆశ్చీర్యపడగా, మనుష్యవాక్కుతో ఇలా అన్నది: “భగవన్‌! తీవ్రపాపానికి ఘోరఫలం అనుభవిస్తున్నాను.” ఆ 
వకారజంతువు పూర్వజన్మ జ్ఞానంతో మాట్లుడడం విని జనమంతా విస్మయంతో “ఏమిటిది?” అని 
భిక్షుసంఘాన్ని ప్రశ్నించింది. ఆ మీదట భికుసంఘం ఆనందుణ్ణి ప్రశ్నించగా, ఆనందుడు జినదేవుని ఆ 


విదురుడు చేసిన పాపకార్యం ఏమిటో తెలుసుకొందామునే కుతుకంతో ప్రశ్నించగా, జినదేవుడు ఇలొ 
అన్నాడు: - 


అల్లలలాడే లతావృక్షాలుగల కాననంలో విహరించాడు. అతని అంతఃపురకాంతలు తవు అందెల 

మధురారవంతో పక్షులను విస్మయంతో ఎగిరిపోయేట్టు చేస్తూ, పూలు కోసూ తింగారు. అక్కడ ఒకచోట 

శాంతికి పుట్టినిల్లా అన్నట్టు ఉన్న ఒక ప్రత్యేకబుద్దుడు పర్యంకబంధంతో ధ్యానస్తిమితనే త్రుడై ఉండడం, 

వ. మ. ఉండడం చూచారు. ఆయనను ఛూవిన వెంటనే వారి మనసి 

పాదాభివందనం చే! శ్రీనానంతరం అమృతం పంచివెడుతున్నట్టు ధర్మోపదేశం చేయగా, వారంలో 
౧, అతని చుట్టూ కూర్చుని వినసాగినారు. 

ఇంతలో రాజు అక్ర 


a వచ్చాడు. ఆ ప్రత్యేకబుద్దుని ఎ $పుర కాంతలు 
కూర్చుని ఉండడం చూచి, 'ప్రత్యకబుద్దుని ఎదుట తన ae 


మహాక్రోధంతో, శుద్దశీలలైన ఆ కాంతలందరినీ చంపివేయండని భటులిక 


305 
విదురావదానం 


| ప తో 
చేశా రా ) i ) 0 వుల 
చ వు శర్మ "ఈ పాపంతో బహుకాలం నరకంలో ఖా క్ర తిత పడి వికృత జంత 


స టిలో ఎ (క్రిములు 
పాడు. చూడండి. ఆపాదమస్తకం ఎన్ని పుండ్లు ఉన్నాయో! వా న్ని [8 
seen ంతం వరకు నరకం అనుభవించి చండాల జన్మయొత్తి, 


లుకలుకలాడుతూ, జుగుప్ప కలిగిస్తున్నాయో! కల్పా లో పడి, దేహం కుళ్ళి బాధపడుతూ, సంఖ్యాతీతమైన 


ఎగ డై ప్రత్యేకబుద్దు తౌ రల నరకం 

6 ని చంపు ట్ర మ 

కొల నికి స్‌ నే పాందుతాడు దీర్హక్షేళె ంనలంతో కాగి, ఉది fs డ్‌, న se) కయుంచ గ 
గ్‌ ఎనుష్యజ శ్ర . నె స్‌ ల్నైర్య 


వి నం? (ల గె 9 న్టె రా త్‌ ణు కరిసె డు లం డు 5 నిగ జు ఉదా నంలో అతని జ్‌ 


తీవ్రదుఃఖాగ్ని అంతమవుతుంది. 

గా సెలవియ్యగా, అందరూ వైరాగ్య 
డుతు 
పొందారు. వా 


సంపన్నులయారు. 
న్నఆ జనం అమృత ప్రవాహం వంటి శాస్త 
రి తాపం మటుమాయమైపోయింది. 


శాస్త ఈ విధం : 

ఉద్వేగంతో, భవ భయక్షేశచింతతో ఫాస్‌ 
నిండుమాటలు కుశలపు జల్టులలాగ పడగా, ఆహ్లాదం 
వారు ప్రశమ కుసుమారామం సేవించినట్లయింది. 


పల్లవ 
న కల్పలతలో విదురావదానమనే డెబ్బయి ఆరవ పల్లం 


ఇది కేమేంద్రుడు రచించిన అవదా 


77. కెనేయావదానం 


ఖలునికి 
ఉత్కర్లం కలిగితే, గుణాలకు మ్లాని కలుగుతుంది. మహాత్ములకు ఉత్కలర్హం కలిగితే, 


అభ్యుదయం ఇనుమడిస ళ్‌ 

ees య. ర్వం సుగతదేవుడు మందాకినీతీరంలో ఆహమాయా వనోపాంతంలో 
థ్యానపరాయణుడై ఉండ శ 

జై ఉండగా ఎద్దులను, కర్ణకులను పిండి పిండి చేసిన పిడుగుపాటు ధ్వని 


కూడా ఆయనకు వినబడలేదు 
* ధ్యానానంతరం అతని పవచనం వి 
నడానికి ప్ర, విరూఢక, 
విరూపాక్ష, ధనాధిపులనే నలుగురు మహారాబిక దేవత sb 


చార ; 

జాతివారు; తక్కిన యిద్దరూ క్రూరజాతివారు. వార్రిక్టి = షలోనే ఉపదేశం 
శాడు. వారు దానితో శాసన ధర్మాలలో వి ం 

రత్న త్రయపరాయణులై భగవానునికి నమస్కరించి 

భికువులందరూ ఆశ్చర్యంతో వారి పూ 


శారదులయారు. వారు శిక్షాపదం ఆశ్రయించి, 
విమానంలో దేవలోకానికి వెళ్ళారు. వారు వెళ్ళిపో గ 
ర ఆజ్మీ a 

ఏవుణ్య సంచయమేమిటని ప్రన్నించగా, ఆ సర్వవేది తక్‌ 


అనుయాయులతో క్రూడ్ర ప్రవ్రజ్యను కీ క్‌ 
అనుజతో కఫిణ్సుడు బాగం Ras " 
కో  శౌరిపుత్రుడ్లు, మౌద్గల్యాయనుడు ధర్మోపదేశం చేశారు 


a సూ మనః ప్రసాద్రస్పి ని 
4 చూ 4 
ప్రశ్నించగా, ఆయన ఇలా అన్నాడు: ద్ద భ్‌ ఆశ్యర్యపడిన భిక్షుగణం వారి పుణ్యం గురించి భగవానుని 
: పూర్వం వీరిరువురూ అంగుడు, అంగనుడు అనే గృహపతులొ' 


కైనేయావదానం 307 


ధర్మనిరతులైన వీరిద్దరూ మిత్రులై వారాణసిలో ఉండేవారు. వీరు కాళ్యపునివద్ద బ్రహ్మచర్యదీక్ష పూర్తి చేసి, 
అంతిమ ప్రణిధాన పరిణామంతో ఇప్పుడు ప్రశాంతతను పొందారు. 


ప్రణిధానం వల్ల మునివరులకు కలిగిన పుణ్యం తథాగతుడు చె 
అవహితులై భిక్షువులు భవభుజంగ వినాశానికి పూనుకున్నారు. 


ప్పగా విని, ప్రశమన విషయంలో 


ఇది కేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో క్రనేయావదానమనే డెబ్బయి యేడవ పల్హవం 


78. శక్రచ్యవనావదానం 


మహాత్ములు శమ ప్రగల్బమూ, దయాప్రణయిని అయిన దృష్టితో త్రిదశేశ్వరునైనా చూడగలరు. 
వారి ప్రభావమహిమ మహ్వార్షమైనది; కౌతుక శిఖరాలకు తీసుకొని వెళ్ళేదీని. 

ఒకప్పుడు శక్రుడు సుఖాసీనుడై ఉండగా, త్రిదివచ్యుతిలక్షణాలు అతనిని ముసిరాయి. అతనికీ 
సింహాసనంలో సంతోషం, అభిరతి కలుగలేదు. అతని శిరస్సు మీద సువర్ధమందారమాలిక పుణ్యనాశం వల్లి 


తరిగిపోయే తారుణ్యంగల సిరివలె మలినమైంది. యశస్సువలె ధవళమైన అతని నుదుట తిలకంవై దానిని 
లోపింపజేసే అపవాదాలవలె స్వేద బిందువులు పు 


ల త 
టాయి. పతనం ఆసన్నమైన అతని మనస్సును చిం 
ఆక్రమించడం చూచి ఈసు కలిగినదా అన్నట్టు 


ధృతి(ధైర్యం) దూరంగా వెళ్ళిపోయింది. 

ఈ విధంగా శోకా క్రాంతుడైన అతనిని చూచి శవీదేవి చకితురాలై ఇలా సమాశ్వాసించింది: “పతనం 
సమీపిస్తుండగా అవలంబనం ఏమిటో చూసుకోండి. జగత్పతి అయిన మీకే ఈ క్లేళాల 
ముసురుతున్నాయంటే, ఇక లోకంలో విపత్తులను ఉల్లంఘించడం సాధ్యం కాదన్నది నిశ్చయం. ఆపదలు, 
దుష్టులు విముఖులు కావడం వల్ల గుణలోభంతో వెదికి చెదికి ఉత్తములే ఆశ్రయిస్తాయి. కనుక మీరు 
జంబూద్వీపానికి వెళ్ళి వ్యసనాలనుంచి రక్షించగల (శమణుని వెదకండి. (శ్రమణులు విపుల ప్రభావోత్కక్ష 
కలవారని వింటున్నాము. కుశలగాములైనవారు వ్యసనపీడితులకు కుశలం కలిగిస్తారు.” 


ఈ విధంగా ప్రియురాలు హితవు చెప్పగా, మరుత్పతి అంగీకరించి, భూలోకానికి దిగివచ్చి); 
శ్రమణులను కలుసుకొని క్లేశసంక్షయం కోసం ప్రార్ధించాడు. శక్రునంతటివాడు తమ ఎడ ప్రణయం" 


కొంతకాలానికి పతనం ఆసన్నమైంది. అప్పుడు పరమామృతం సాధించిన సుగతుడు జ్ఞాపకం వచ్చి: 


అతడే పరిత్రాత అని భావించాడు. ఆ సవుయంలో తథాగతుడు ఇం(దమాల గుహాంత రం 
డు 
ర్రీభవించినట్టు సమాధిలో వెలిగి పోతున్నాడు. ఇంద్రు 


309 
శక్రచ్యవనావదానం 


ప్రవేశించి ప్రశమామృతం వర్షిస్తూ, హర్షం కలిగిస్తున్న సుగతుని 


పిదప ఇంద్రుడు దశతలలో సగ పాదనఖదర్పణాలను తన శిరస్సులోని మందార 


అ శాస 
దర్శించాడు. సతవుస్తకుడై an అతని యెడ ప్రసన్నుడై అనుగ్రహించాడు... దానితో 
స తో కడిగాడు. జిన వు ప తో ౦(దునికి పతన లక్షణాలు 
న. ధర్మచక్షువు కలిగింది. ఆ పుణ్య ప్రభావం న. చ లు 
అ స సు ॥ 
త వురలా అభించింది. అతడు యావజ్జీవవూ రు Hone వెతల 
శమించి, స్వపదవి వు వండి” అని అతని వద్ద సెలవు తీసుకొని స్వ phe కర 
తమె నుజ్జు ఇవ్వం డు. ఉత్త 
స్త య . స్సు నా పంచశిఖునికిచ్చి పెండ్లి చేశా 
తుంబురు సుత అ 


సుంది. మ బబ 
ఉపకారలేశం కూడ అప్పువలె చింత ప ంచగా సర్వజ్ఞుడు ఇలా అన్నాడు: పూర్వం 
పికి విస్మితమైన భికుగణం రఫి డు కకుత్సందుడనే శాస్తకు స్తూపం 
శక్రుని వ. భభీడనే పృథినీపతి ఉండేవాడు. జ రి పండా. పగ 
శోభావతి అనే పట్టణం ప్రణిధానయోగం వర్ల, ఆ రాజు త్రిదోష 
నిర్మించాడు. ఆ పూర్వపుణ్య అ 

ంగా 
ధర్మానుబద్దమైన శక్రుని విభూతిని ఈవిధ 


దా 
వదాన కల్పలతలో aa 


చెప్పి ప్రశాంతిని కలిగించాడు. 


నిమిదవ పల్హవం 
నమనే డెబ్బయి యె 
ఇది శ్షేమేంద్రుడు రచించిన అ 


జ్‌ 

79. మవాంద్రసేనావదానం 
గప అన్న § 

en gs ప్రిలితో మతిపోగొట్టుకొని, సుఖవాంఛ కోసమే ధనసంపాదన ప్రవృత్తమానసుడైన 

పురుషు న్ని పరుషమైన కష్టాలు ఆక్రమిస్తాయి. శమసంపాదనం వినా అవి శమించవు 

ఠా 5 | 

= మ? ర్‌ నగరంలో జీవశర్మ అనే (బ్రాహ్మణుడుండేవాడు. అతడు సగం వయస్సు వరకు 

ఇదాల్యయనం చస్తూ బ్రహ్మచర్య దీక్షతో ఉన్నాడు. ముదిమి తొంగిచూచి గ ౦ మీసాలు పండబారుతున్న 

సమయంలో స్నేహాంతో బంధువులు ప్రా స్‌ 


ర్ధించగా, థధర్శ్మమారాను అ బ్య జమ. 
తరలిక అని అతని భార్య పేరు. ఆ తరళేక్ష గ్రమార్గానురోధం కోసం వివాహం చేసుకున్నా 


కావడం వల్ల అతని ఎడ ప్రీతికలది కాలేదు, 
| ధ 
స్రీలు తమవై ప్రీతి లేనివారివై 


వృద్దుడు బుద్దిమంతుడై 
' సను పరభోగ ప్రణయిని ఎందుకు కాకూడదు? కనుక 
' రంకుమగల ప్రేమనిర్ణయ సంభో గనిరర్గళసుఖ౦ 


య స /| మురిక్రిప 
బల్లలతో, పగిలిన కుండలతో మా... 


అయినా ల్రేక్ష భగ్గభోగోత్సవాలై పాడ్డప్పడ్డి ఉంటాయి.” 


మహేం[ద్రసేనావదానం 311 


ఈ విధంగా ఆ కులుకులాడి పలుకగా, అతడు ద్రవిణార్జనోత్సుకుడై బయలుదేరాడు. 
యోషిద్వశీకృతులు విషయగర్తంలో పడడం సహజమే. అతడు సాగరాంతమైన నో త 
ఉద్యోగించి, సంపూర్ణ ధనకనకవస్తువాహనాలతో కొంతకాలానికి తన పట్టణానికి Jamas గా 
ఇల్టు చేడుకులదామునే ఆతురతో పట్టణ సమీప వనంలో విడిసి ఆలోచనలో వాం స 
సర్వస్వం దోచుకున్నారు. శరీరం మాత్రమే మిగిలింది. అతడు క wa is ర న 

(©) 
అనర్భాలను ఎదుర్కొని అర్హం సంపాదించినా, ue ges త won seo te 
యెండమావులయింది. అతడు దుఃఖంతో ఇలా అనుకున్నాడు: ఆహా! ననెం న men _ 
సమానమెంది. ధనం కోరుతున్న పత్నివద్దకు ట్రేచేతుల 
తష ల వట స్వసదర్శనసా స్‌ లేను. కనుక ఇక్కడే ఉరి పోసుకొంటాను. 
అ దుక స్స 
వెళ్ళి, అవమానో |గవిషమయా లైన, పరుషవచనాలు పడి బ ' 
కి వెళి పాట్లు పడలేను.” ఈ 
ప।దవ వీ అనే ఘోర శస్త్రంతో భయంకరమైన ఇంటికి వెళ్ళి బాటు 
విధంగా ఆలోచించి, తీగలు తెంపుకొని గొంతుకు ఉరి వగా ఎ 
బంధుసమాగమం మరణం వంటిది. 


డు కృపాసింధువు అయిన సుగతభగవానుడు సర్వజ్ఞుడు కావడం వల్ల 
ఈలోగా, భూతభావనుడు, 


ఊరడించగా, బ్రాహ్మణుడు ఉరి 
అతని దుఃఖం తెలుసుకొని, ఆ అరణ్యానికి వచ్చాడు. mag భార్య Rs ధనం లభించినా 
త్రీ ॥ ని స్వీకరించి యిల్లు టలు 
టు త టన టో స్త్రీలు ధనంలో సంతోపసడరు. 
అనుకూలురాలు కాలేదు. పరపురు లా వఫుని మనస్సు కొంత కాలానికి ఉద్దిగ్నమైంది; ఇలా 
లిగినప్పుటికీ ఆ విప్ర ఖం మరొకటేముంది? 


దుః 
. దారి ద్రతుల్యమైన 
ల ధనోపభోగం అడుగడుగునా 


అంతటి భోగభాగ్యాలు క 
ఆలోచించాడు: "ఈ సంసారంలో తత్త్వతః సో శాలు చిలకరించే 


;ఖతరం. స కి శాస్తను 
థనార్దనవునేది అంతకన్నా దుఃఖతరం ౧ అలోచించి చేతారామానికి వెళ్ళి భవబంధచ్చేదానికి శాస్త 


” తె స క్షొని 
ద్కుఖశత్రాల్పు పుట్టిస్తుంది. విప్రుడు ఈ విధం అతన్‌ ఆశయానుశయధాతుగతులను లుసు 
ంచి, సర్వక్షేశనివా రణ్వార్లమైన 


నుడు : 
శరణు పొందాడు. భవరో గవైద్యుడైన ఖల ంచి, పరజ్యి స్వీకరి 
ధర్మౌషధం ప్రసాదించాడు. విప్రుడు దానితో ass wt ie భిక్షువులు ప్రల్నించగా భగవానుడు 
కర్లత్వం పొందాడు. అతని అత్యద్భుతసిద్దిని aha 


స లోను దయ 
అతని వృత్తాంతం ఇలా తెలిపాడు. ండేవాడు. అతనికి సర్వభూతాల 


కాజ సనారస యావ్వక్షా 
సూర్యం వాకణాసిక్‌ ప్రసారమైన పరదేశాలనుంబి వచ్చి, సన్మార్గస్థమైన ఛౌ కాన్ని 
విలసిళ్హేద్ర ర తాపితులైనవా 
ల్లెది. అతనిని కుమూర్ల ల 
డించినా, 
ఆశ్రయించిన ఆశ్రయించేవారు. ఎదురుతిరిగి రాజధానిని ముట్టడం 
న్స్‌ కమూరు సావుంతులు పడే అతనిని చూచి మంత్రులందరూ 
య. డు మంటే నరుల టంటే ఉద్వేగపడే భూపతి 
సేనాశకరమని యుద్దం మౌనుకున్నా శ్రువును ఆక్రమి న అరణ్యానికి వెళ్ళాడు. 
ఆయనయెడ విరక్తి చెంది ధనలోభంలో *€ క్షమాతే[త్రమయి 


త్రం నుం ను వదలుకొని 
రాజ్యం వదలుకొని ఎవరికంటా పడకుండా ద్ద i లజ్జ 9 0 


దుర్జన్సులైన అతని అమాత్యులు 


312 అవదాన కల్పలత 


శత్రుసామంతులలో ఒకనిని రాజుగా పట్టం కట్టారు. కొత్త రాజు వద్ద కొత్తవారికి ప్రాపకం కలిగింది. 
స్వస్వామి ద్రోహులైన మంత్రులకు దక్కింది అనౌచిత్యం మాత్రమే. 

వారొకమారు రాజు కొలువుకు వెళ్ళబోగా, ద్వారపాలకులు అడ్డగించారు. వారు దానితో లజ్జ 
కలిగి దుఃఖం పాంది నిట్టూరుస్తూ ఇలా పాడారు. “అగ్రిత సులభుడు, సుకుమార హృదయుడు అయిన 
మహేంద్రసేనుని వదలి పాపిష్ణులమైన మనం పరాయివాడి కొలువు కూటం వాకిట శాపతాపం, పడరానిపాట్లు 
పడుతున్నాము. ఓ మూర్ణశంఖమా! లక్మీ జనకుడు, సురాసురగ్రేష్ణులు కూడా ఆశించే వరరత్నాకరుడు, 
బహువిస్తారుడు అయిన పయోనిధిని శూన్యాశయంతో (శూన్యమైన మనస్సుతో, లోపల బోలుతనంతో) 
వదలుకున్నావు. నీ చూపు ఎప్పుడూ పైనే. (శంఖం ఎప్పుడు ఉన్ముఖం). ఇప్పుడేమో ఓ నీచుడా! 
దృష్టనరపతి భవనద్వారంలో వేలాడుతున్నావు. ఊరుకో. ఖలులకు ముఖం వంచి నమస్కారం చేస్తూ, 
ఎందుకు ఆక్రందిస్తావు? (రాజభవన ద్వారాలలో వ్రేలాడుతున్న శంఖాన్ని ఏ భటుడుబడితే ఆ భటుడు 


తీసుకొని వంచి, సమయసూచకంగా ఊదుతారు) ఇలా నవరాజ్యాతపం దుర్భరమై మంత్రులు శోకిస్తూ, 
మహేంద్రసేనుని దర్శిద్దామని అనుకున్నారు. 


ఇది ఇలా ఉండగా, శమారామ వనవాసి అయిన మహేంద్రసేనుని వద్దకు కౌశికుడనే బ్రాహ్మణుడు 
కార్యార్థియై వెళ్ళాడు. రాజు అతనికి కందమూలఫలాలతో సత్కారం చేసి, వచ్చిన కారణవేవుని 
అడిగాడు. “సర్వార్థిసార్ధ సంకల్పాలకు కల్పవృక్ష మహాఫలం వంటి మహేంద్రసేనుని వద్దకు వెళ్ళుతున్నాను. 
దారిద్యం తొలగించమని కోరుతున్నాను" అని ఆ కౌశికుడు సమాధానం చెప్పాడు. ఆ మాటలు విని sel 
అశతో తనవద్దకు వచ్చిన అర్జులు ఏమీ పొందలేక తిరిగి వెళ్ళుతున్నారనే తాపంతో వేడెక్కిన నిట్టుర్సులో 
నిగుడిస్తూ, దుఃఖంతో ఇలా అన్నాడు: “ (బ్రహ్మన్‌, మహీం ద్రసేనుణ్ణి నేను. సంపదలకు నేనెందుకు? దండగ! 
నా నుంచి ఏమీ పొందని నీవు నాకే సంతాపం కలిగించ డానికి వచ్చావు. నేనిప్పుడు ఎండిపోయిన 


వ౮ానువంటివాడిని; నిప్పులుణ్ణీ. కనుక నావైపు అరలు చూచి ఆశాభంగంతో వెలుగ 
ముడుచుకొంటున్నారు.” 


నీ రత్నాకరుణ్ణి వదలినా, ఆ రత్నాకరునికేమీ హిత: కలగక. 
తీ నీచులు, ఖలులు, లుబ్బులు మొదలయినవాళ్ళ యిండ్లలో bs 


ఇంతవరకు సత్సురుషుణ్ణి చేరాననైే సంతోషం పొందలేదు.” 


న బీవిక 
స్మ కౌశికుడు ఈ విధంగా అని, నరపతి వద్ద సెలువు పుచ్చుకొని, భార్య 
దనే విషాదంతో ఉరిపోసుకొని చ్రావడ్రాన్సిక్తి 1 బం 
మ స అర్జిబంధున 
se మ నద్దమయాడు. కరుణాసింధువు, అరి 


313 
మహేం ద్రసేనావదానం 


జు మాటలు విని విప్రుడు సిగ్గుపడుతూనే, ధనళ్ళ 

కోరినదానికంటె పెచ్చు ధనమిస్తాడూ అని అన్నాడు. se శత్రురాజు మహేంద్రసేనుని చూచి, అతని 

తీసుకొని వెళ్ళాడు. pa ళు 
ప్లేతో అతనిని కట్టి శత్రురాజు వద్దకు తన సింహాసనంలో రాజు 
అ విని ఆలి. తో ద్రభసిందాడు... సహో అనిత ని చేశాడు 
అతని చరణాలపై ముఖం మోపి, మన్ని cee ఎ. జీవశర్మ అని 

ఉన వ్రంహోరా పాను నేనే. ధనహీరుజై యాచవకు వెళ్ళి 
వహేంద్రసేన వు : 

బినదేవుడు పూర్వచరితం తెలిపాడు. 


ది కమే దు ) ల్‌ ol 'సేనావదానమనే డెబ్బయి తొమ్మిదవ షల్లవం 
ఇ 0 


80. సుభద్రావదానం 


పరోప నో a oA 
న పరోపకారంలో ఐట్టుదలగల సత్సురుషులు ఎంత చిక్కులు పెట్టినా ఉద్వేగం పాందరు. 
జుట్టుపట్టుకొని అవమానపరచినా, హితమే చెబుతారు. ఎన్ని కష్టాలయినా సహిసారు 


ఒకప్పుడు పురందరు ప స 
పుడు పు డు తనకు ఇస్టుడయిన సుప్రియుడనే గంధర్వరాజు మందిరానికి స్నేహంతో 


ఇ సుప్రియుడు చాల సంతోషపడి, ఎంతో గౌరవాదరాలతో అతనిని పూజించి, ఆసనమిచ్చి, 
సస sere వం పురందరుడు అతనితో "సుప్రియ, రా. భూలోకానికి వెళ్ళుదాము. 
Sass క మ స అయిన ప్పథివీపతి పుత్రుడుగా పుట్టాడు; 
కస ఆడ, "అయ కేన వ్‌ స? శలం కోసం పంచిపెడుతున్నాడు. మనకు కూడా పంచివెడతాడు 
పలు. కమల ఫీ Aaa గీతసారణను యోజన చేసినాను. ఎలా వెళ్ళగలను? తర్వాతే 

ష్కరమవుతుంది” అని గంధర్వరాజు ఇంద్రునితో అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు 


మనస్సు కలతపడి తన లోకానికి త్రి 
రిగి వెళ్ళిపో క క 
పుడుతుంది? ల మాట్లు విషయాసక్త చిత్తులకు కుశలమంటే ఇష్టం ఎక్కడ 


ఇది ఇలా 
సుభద్రుడనే _ సహన మర్త లోకంలో కుశిపురంలో ఉదుంబరవనంలో ఒక సరస్సు తీరాన 
ను నట ఇబ pp వాడు.  చేముంఖక వృక్షాలు (మేడి చెట్టు) మొగ్గలతో నిండి కనులపండువుగొ 
ను సల అమ్మ విస్మయంతో కండు పెద్దవి కాగా, ఇలా ఆలోచించాడు: “బినుడు 
1 ర్తి పుట్టనా, ఈ ట్ర క 9 


వల్లనే ఈ అద్భుత 1) 
యణ 0 కలిగింది” స 
స్య నుభద్రుడు ఈ విధంగా ఆలోచించి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి 


ఆఅ అ 
కార్యాలలో కు లేనా ఇ మరొకమారు సుఫ్రీయుని వద్దకు వెళ్ళాడు. సాధువులు పరుల 
జీతితలచం ద్రుడైన సుగతుడు టై పనిచేస్తారు. “సుప్రియా, భూలోకానికి వెళ్ళుదామురా. 
పిలిచాడు. “దేవ, వీణలో గీతం ఇ. కాంతులతో భూమిని ప్రకాశింపజేస్తున్నాడు” అని ఇంద్రుడు మరలి 
సుప్రియుడు అదే సమాధానమిచ్చా స్తున్నాను. ఇప్పుడు వదిలివెడితే, మరల అది సాధ్యం కాదు” మరల 
ఎడు. ఆ మాటలకు అమరపతి మ్లానమనోరథుడై తిరిగిపోయాడు. 


సుభద్రావదానం 315 


పూర్తి చేసి, పశ్చిమళయనంలో ఉండి పరినిర్వాణం 


ఇలా ఉండగా, జినభగవానుడు జగత్కార్యం 
ని ఆలోచిస్తూ “సుభద్రుడు, సుప్రియుడు 


పాందుతూ, ఈ వినయ ధర్మంలో ప్రవేశించినవారెవరా అ 
మిగిలిపోయారు. సుభద్రుడేమో కష్టం లేకుండా వినయధర్మం పొందుతాడు. గంధర్వరాజేమో 


తారుణ్యవిభవాలతో మదించినవాడు. కష్టసడితేనేగాని, వినయధర్మం ఇతని తలకెక్కదు" అని ఆలోచించి, 
గంధర్వపురానికి వెళ్ళి, అత్యధిక వైభవకాంతులుగల మర్‌ క మ. సాన న ఎట వ 
వేయితీగలుగల వీణను కల్పించి, స్పర్దతో సుప్రియుని గర్వం అణగేటట్టు శాడు. 
గల వీణ వాయించాడు. సుప్రియునికి కోపం వచ్చి, తన వీణ 
aan పలికిస్తూ, సమానులయారు. 
వాయించాడు. తీగలు తెగిపోతున్నా నారదా oral సర్వస్వం wa ఆన సు త 
కల్పితగంధర్వరాజు తన వీణ తంతులన్నీ తెగిపోయినా, asses త్యకమై క. సద్దర్మం 
చూపలేకపోయాడు. అతని గర్వం అణగారిపోయింది. అప్పుడు — | a 1 3 శ మ a 
నా ' 9 దించివేయగా, సుబ ies 
ఉపదేశించాడు. జ్ఞానవజ్రంతో సత్కాయదృణ పర్వతాన్ని ఛే 


పొంది, ప్రశమమనుభవించాడు. 


కల్పితగంధర్వరా జు వేయితీ 


Ree వృద్దుని సంభోగం వలె 'క్రవుంగా 
రకుసువుసంచ యం 

అ దుడు దుఃఖం 
కుంగిపో జ్‌ డిపోవడం చూచి, సుభ( న 
3 సాగింది. పూవులు వా అమా ర త్రో సంతపిస్తుండగా, ఉదుంబరవనదేవత అతని 
లట్టుకు వచ్చాయి అనుకున్నాడు. . నీపుణ్య ప్రభావం వల్హ ఈ ఉదుంబరవనం 
వద్దకు వచ్చి, ఇలా అన్నది. “మునీశ్వరా, ను. సుగతుడు అవతరించడం వల్ల ఈ 
పూచలేదు, నీ పాపపరిపాకం వల్ల వా డిపో రినిర్వాణం ఆసన్నం కాగా, వాడీ 
పూవులు పుట్టాయి. అతడు అనుత్తరజ్ఞానం 
రాలిపోతాయి, తథాగతుడు కుశిపురంలో పరిని 


లేదు. దీనికి కారణం వ 
పాందగా వికసించాయి. 5 10 
ర్వాణర ప్రాందదలుస్తున్నాడు. 
చనలో పడ్డాడు. “శాస్త 
విని వేడీగొ నిట్టూర్చి, ed FN ఉండేది 
కానన మాటలు ఎ, నా వాడకం 
we, తుణ్ణి అవుతాననే ఆశా బంధం aa an సంపూర్ణ కుశలురైనవారు 
ka, పదెశ; K€ ల్లో క్ర జం చూచి, క్లే తుడెవరు? తీవ్రతృష్ణార్తులకు 
. ధర్మ ప్రవచనం చేస్తుండగా, కే శ్లోక ప్రళమనంలో ఇక para ప్రసరరుచిరాలైన 
న! క్ష 6 నా ర్‌ 
ల వాయన పసన భవమరుతటంలోని ర్‌ న్‌ దునినుంచి తాగి తనుస్తారు? 
బెంధువెవరు? మండిపోతున్న వాళలతో ఇక పోరీ వదనచం(( నమయినా పొందుతాను.” 
పుణ్యపీయూషధారలు తవు శ్రోత .. సులభీమైతే ఆయన చివరి దర్శ ది మనోజవంతో 
జినభగవానుడున్న కుశిపురానికి వెళ్ళుతొగా' జ అక్కడ అ క్త గమారోనుంలో 
ల సు క 
చించి, ఉత్స త కక ఈ 
స ఈ విధంగా ఆలో ఆదం చేదా: అక్కుడ లి త ఉన్న ఆనందుణ్ణి అభ్యర్థించాడు. 
న్తీరాజులకు ఆశ్రయమైన కుల ర).శాల ద్వారం లా ప్రవేశాశను 
పడుకుని జ్ఞ నదేవుని దర్శనం సం అ డ్డంగా ఊపుతూ; అతనికి అర్కుశా 
ను జి త్రి అడ్డం 5 తథాగతుడు 
ఆనం . దిగా లోగొ ంతుకలో వళ్ళి గ విసిగించే సమయం కాదు. థా 
దుడు అతనితో నెమ్మ లు అడి సరానవస 
గా “సుభద్రా ఇది ౬ ధలు తలలు నారు ఆనసరాన వరాలు 
డుతూ ఇలా అన్నాడు: శున్యారు "సరి 9 దేశకాలాలు తెలియక అడిగేవాడు 
ఆలస ప్రల కాయకాంతికోనం వరల కోరుతారు: 


నాస , 
ఆలోచిర్విక్ర, ఎప్పుడూ, ఏవిధంగానై 


క్షణంలో 


316 అవదాన కల్పలత 


మనశ్శాంతిని కోల్పోయి, సిగ్గుతో వెళ్ళిపోతాడు. జినభగవానుడు తనువు చాలించనుండగా, నదులు 
ఆయనకు ఇబ్బంది కలుగకూడదని వేగం వదలి నమ్రతతో పారుతున్నాయి. వాయువులు వెద్దగా వీచడం 
మానుకున్నాయి. తరులతలు కూడ సంతాపంతో కదలడం మానుకున్నాయి. 


ఆనందుడు ఈ విధంగా పలుమారు ఎంతగానో నివారించినప్పటికీ, సుభద్రుడు వినక, ఆశాభంగం 
కలుగగలదనే భయంతో ఇలా అన్నాడు: “నేను అవసరావసరాలు ఎరుగుదును. ప్రసన్నుడవై అర్ధిసులభుడైన 
జినుణ్ణ చూపించు, ఇలా నిష్టురుడివి కాకు. నీడనిచ్చే పండ్లచెట్టును చూచి పథికులు వచ్చి, చల్లగా 
విశ్రమించిన మీదట సంతోషంతో గంతులు వేస్తూ ఆ చెట్టెక్కి పండ్లు కోసుకొంటారు. ఇలాగే దినదినమూ 
కొత్తకొత్తవారు వచ్చి పీడిస్తూనే ఉంటారు. ఈ తరురాజం అశ్రితవత్సలం గదా, సకలార్జులకు సులభాధారం 
కదా అని ఊరుకొనివుంటారా? కొమ్మలు విరచి, మోడుచేసి, పండ్లు కోస్తారు. ఈ కష్టాలు చెట్టుకు 
కలుగుతున్నవే అని ఏమైనా అనుకుంటారా? అని ఇలా ఆనందుణ్ణి ఎంతబతిమాలినా, ప్రయోజనం 
లేనందున, అతడు ఆనంద రహితుడయ్యాడు. 

సర్వజ్ఞుడైన భగవానుడు ఈ సంగతి 
పంపుమని ఆనందునికి వినబడేటట్టు గ 
నిర్దనుడు నిధిని పొందినట్టు సుగతుని ద 
“భగవన్‌, ఈ భువనం ఎంత దరిద్రగా 


గ్రహించి, సురలోకం నుంచి, మరల శయ్యను చేరి, సుభద్రని 
ట్రగా అన్నాడు. సుభద్రుడు అనుమతి పొంది లోపల res 
ర్భించి, నమస్కరించి, కన్నీరు జాలువారగా, ఇలా విన్నవించాడు: 
ట్టుది? నీవు వదలిపోయిన తర్వాత అంధకారబంధురమౌతుంది. 
ఏమిటి ఈ భువనానికి గతి? మోహని ద్రాముద్రితమైన ఈ జగత్సద్మాన్ని నీవుకాక మరొక సూర్యుడు 
జ్ఞానరీతులతో వికసింపజోసేవాడెవడు? నీవు అకారణంగానే సవుస్త జగత్తులకు ఉపకారం వ 
సర్వసులభుడైనవాడివి, నాకు దుర్లభుడయిపోయావే? ఇలా విన్నవించగా, భగవానుడు ప్రసన్నకాంతులు 
వెదజల్లుతూ, ముఖాంబుజం ఎత్తి నవ్వుతూ అన్నాడు: “వత్స, అనిత్యత అనేది నిత్యవంని నీను 
తె లుసుకోలేకపోతున్నావ్చ. అన్ని సంస్కారాలూ క్షణికవైనవి అయినప్పుడు ఈ _ 
అంటివెట్టుకో డంలో పట్టుదల ఎందుకు? సూర్యుని చక్రనేమి క్రమ(భ్రమణంతో పుట్టిన క్షపాశవలితాలే 

దినాలు, మానవుల జీవితశకలాలు కాలమనే మహాచక్రం క్రిందపడి నుసినుసి అయి దూరంగా వెళ్ళిపోతాయి: 
అపారమైన ఈ సంసారం(ప్రపంచం) బెదరిన లేడి చూపులవలె చంచలమైంది. ఈ కనిపించే మహాపర్వతొాలా 


క ఈ 
విరిగిపడి మాయమౌతున్నాయి. జలధులు ఇంకిపోతున్నాయి. వెంటపుట్టిన పంచభూతాలతోపాటు 


ల - ఈ 
భువన పరంపర జారిపడి నశించిపోతున్నది. బహుపరిచయంగల- ఎన్నో జన్మల పరిచయం గల 
కాయసమూహం చిరస్థాయి కాదు.” 


భగవానుడు ఇలా సుభద్రునికి ప్రశమనం కోసం ప్రసాదానందిని అయిన సత్యధర్మకథను వ్యక్తంగో 

ఉపదేశించాడు. సుభద్రుడు తన (తిదండకమండల సంభారాన్ని భారం దింపుకొనే బాటసారిలాగ వదలివేసి! 

శౌస్త అయిన జినుని శాసనంత్రో ప్రవ్రజ్యను స్వీకరించాడు. సర్వక్షేశసంచయం క్షీణించగా, ws 

శిష్యత్వం ఉచితం కాదు. కట్టెదుట భగవానుని పరినిర్వాణం ' న 

రం త్యజించి, స్వస్థానం పొందుతాను" అని ఆలోచించి, ల 
శరీరం వదలి, పరినిర్వాణం పొందాడు. అతనికి దేహసంస్కా- 


317 


సంసా)_రం చేయాలి?" అని 
చేయవలసివచ్చినప్పుడు, “ఇతడు ఎవరి సంప్రదాయానికీ are అతని శిబికను- 
’ కులు ఉత్త 
దం ఏర్పడింది. తీర్ధి ra స్మ ఉతర 
త sapere వ. పాడెను. మోయలేకపోయారు. అపుడు పా యాత గ. 
ంచభాతిక దేహం ఉ లె రణం సు 
క్రియ స్‌ రి వ. ముందుగానే ఆతని పరినిర్వాణం ఉతుగడానిక్‌ కా 
లు: జరిబు సూపం , 


డు: a : 
మ స . wl a వసించే విప్రుడు. పేరు నటు రాక 
ప అతడు కాశ్యపుడు sian లర్లత్సదం పొందాడు. 
అంటిపెట్లుకొన్స దేవత ఆదేశంతో అతనివద్దకు వెళ్ళి, వ ఆది చూచి, దేవత “ఈ సుకృతి 
త్తు. తా కుడు తన గురువుకు ముందే అ అలాగే నేను కూడ గురువుకు ముందుగానే, 
కాశ్యపుడు పరినిర్వాణం చెందకముందే దేహం త్యజింర శ్రద్దవల్ణ ఆమె సుభద్రుడై పుట్టింది. పూర్వం 
దేహ » ణిధానం చేసి త్యజించింది. ఆ (  చదపందలయాంది మునులు తర్ధత్వం 
త అ ళాల లో - పరినిర్వాణ టాక ఆ సుభద్రుని జన్మ యెత్తింది. 
ee gn క నాలో గం చేయడం తూరు న . అతనికి కఠుగేకులడా 
న్న ప. pos “లో కలిగే స్వాభావికమైన వ్య 
పర్యంత సమయం 


ణించాడు. 
కుండా మర ban 
నేను నిగ్రహించాను. కనుక అతడు వ్యధ లే ని;ంచాడు. నేను అతని వాహనమైన అశ్వంగా వుట్టా 
దత్తుడై జన్మించాడు. 


ప పుడు నేను శత్రుశస్రాలతో 
మరొక జన్మలో అతడు బ్రహ్మో కు భయపడి పారిపోయాడు. వ. | 
ల నికి చర్చాను. 
ఒకమారు యుద్దంలో అతడు శత్రువు సురక్షిత ప్రొంలొ - 
పేగులు తెగినప (గ లెక్కచేయక అతనిని టర నాయకుడుగా పుట్టును. సుభద్రుడు నా 
త న క్రుబ్దవనంలో హరిణయూథ రు కర్ణుడనే రాజు వేటకు వచ్చి, వనం 
ఇంకొక జన్మలో నేను న మ డు. అప్పుడు aa తప్పించుకొనిపోవడానికి వేరే దారి 
యూధంలోనే ఒక జింక అయి ape? ఒక నది గట్టు ge నా వీపు మీద కాళ్ళు ఆనించి 
క్ర a 
చుట్టూ ముట్టడి వేశాడు. బిం as భయపడిన సన్నుడినయాను. అన్ని జింకలు 
లేకపోయింది. నేను నిశ్చలంగా నది నలిగిపోయి మ నేను నా దుస్సహ బాధను 
నది టి గిట్టల తాకిడికీ వ ని భయం చూచి, 
ని దాటాయి. వా 


టి మిగిలిపోయింది. బడి మరణించాను. ఇప్పుడు కూడా ఆ 
దాటాయిగాని, సుబద్రహరిణమొక్క- సుకదిబ్బవై మౌనం అవలంబించాడు. 


సు 
: గట్టుమీద ౩ ప్రి భగవానుడు 
సహించి, కరుణతో దానిని గట్టుచేర్చి, యాన ఇలొ చె an తైలుపవలసిందని కోరగా, 
విధంగానే వ్యధను సహించి, సుభద్రుణ్ణి డాకొ 


యు [2 ని క 
పిదప భిక్షువులు ఖలు యిలా అన్నాడు డ్రేవాడు, కాళ్యపుని అనుగ్రహం వల్ల 
ర్రణయవత్సలుడైన సర్వజ్ఞుడు నెమ్మ ధి అటే కన గాంధర్వికా గ్రేసరుణ్లే చూచి 
ళో స్తకుసు స య! పుటాడు. 
పూర్వం కాళ్యవుడనే pan ఒకగొ అ ప్రణిధానం వల్లి సు్రయుడుగా క నేనే 
0 Dials 
శికాపద్రం పాంది ప్రసన్నచిత్తుడై క ప్ర ధానం ధ్యూడు. సుభద్ర సుప్రియులను ఇద్ద 
గంధర్వాధిపతి అయితే ట్రా గో సంకలితుడ 
కరి లొ 


318 అవదాన కల్పలత 


ఎప్పుడూ కుశలవంతులుగా చేశాను. ఇతరుల అభిమతాలు పూర్తి చేయడంలో నిర్వ్యధతో పూర్తిచేయడం 
నా పని. 

పూర్వం స్వర్గతుల్యమైన అజతోదయవునే పట్టుణం ఉండేది. దానిని విజయంతుడనే 
ఇంద్రసముడైన రాజు ఏలేవాడు. అతడు పుణ్య ఫ్రవృత్తితో రాజ్యమేలుతుండగా, ధర్మ మార్గానుయాయులైన 
పౌరులు మరణానంతరం స్వర్గం చేరేవారు. ఆ పౌరులతో సురభూములు నిండిపోయాయి. రాజు 


పుణ్యానుభావంతో మానవులతో స్వర్గం నిండిపోవడం చూచి, సురపతి అతని సత్త సంపదను 
పరీక్షించడానికి ఒక యుక్తి చేశాడు. 


ఇంద్రుని మాయ వల్ల క్రూరులు బయలుదేరి, పృథివీపతిని చేరి, శరీరమాంసమూ, రక్తమూ 
దానమిమ్మని కోరారు. ఆ పృథివీపతి నిర్వికారచిత్తంతో తన శరీరం కోసి, వారికిచ్చాడు. ఎముకలు 
మాత్రమే మిగిలిపోయాయి. అప్పుడు, “ప్రాణులు తరించడం కోసం చే 
అనుత్తర సమ్యక్సంబోధి కలుగుగాక!” 
“రాజన్‌! నీవు నీ దేహమాంసం కోసి 
మనోవికారం కలుగలేదా? నిజం చెప్పు" 


సిన ఈ శరీరదానపుణ్యంతో నాకు 
అని ప్రణిధానం చేశాడు. అప్పుడు ఇంద్రుడు అతనిని సమీపించి 
యిచ్చేటప్పుడు ఎంతో బాధ కలిగి ఉంటుంది. దానివల్ల నీకు 
అని అడిగాడు. అర్భుల అభిమతాలు పూరించినందుకు హర్షంతో 
ఉత్సుల్లలోచనుడైన రాజు, ఆ మాటలు విని, “నాకు వ్యధ కలిగినప్పుడు మనోవికారమేమీ కలుగకపో వడమే 
నిజమైతే నా దేహ వ్రణాలన్నీ మాని, గాయాల మచ్చలు కూడా లేక ముందులాగే కాంతివంతం కానీ! 
అన్నాడు. ఈ మాటలు అనీఅనగానే, అతని దేహం మేఘవినిర్ముక్తమైన చంద్రబింబంవలె స్వస్థత చెంది 
కాంతివంతమైంది. ఇతరుల కార్యలలో వ్యథపాొందని ఆ విజయంత మహారాజును నేనే- అని భగవానుడు 
చెప్పి ధ్యాననిమీలితలోచనుడయాడు. 
అవృతాంబుధి సురగణం కోసం 
పరహితకార్యసన్నద్దులైన విమలమానసులు తవు 
అలాటివారికి వ్యథ కూడ సుఖకరమే. 


, వుంథాదితో తరచినా బాధను సహించింది. 
దేహానికి అపాయం కలిగినప్పటికీ వికారం పొందరు. 


ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో సుభద్రావదానమనే ఎనభయ్యవ పల్గవం 


81. హేతూత్తమావదానం 


న తునికి సమర్పించినది, 
హితం కోసం చేసినది, గుణోన్న 
బాగా దున్నిన భూమిలో విత్తినది, కృతజ్ఞాని 


అల్పతరమైనప్పటికీ శాఖాసహస్రాలతో వృద్ది పొందుతుంది. డు తన కథా ప్రబంధరీతులను వినడానికి 
జేతవనారామం లో విహరిస్తున్న న వ్యర్థం. అదే అర్హతునికి అర్పిస్తే 
వచ్చిన భిక్షువులతో వత న్‌ జ్‌ సత్సంగతివలె అక్షయమై అసంఖ్యగుణాలు 
సఫలమవుతుంది. సమ న 
కా న శతో వెద ఓడ 
వు పాటలీఫతవాసులెన కొందరు వణిక్కులు నా si వ 
R స్తూర్వం న క్షు! గోకీర్ణమనే డ్రమైన చందనం : sold అస్సి పెక వాలు 
క్కి చందనద్వీపం చేరారు (] ౦లో రుంరూమారుత ॥ న్స కో దేవతలను స్తోత్రం 
నడిసముద్రం చేరారు. న nee బెహారులు పాల లుగా విరిగింది. 
ఊయలవ త్ర ఫ్‌ తనో pol వారి వునో రథంతో es క ఆలోచించాడు. 
యుల ఏమైనా ఫలం యిన) పుణ్యనీనుడు దయ కలిగి మాంజా, హేతూత్తముడైన 
. థ్రనాయకుడైన(బెహారులవెద్ద అ 3 ఉపాసకుడున్నాడు. కీ త్తముణ్లే శరణు పొంది, గద్గద 
నా యింటి సమీపంలో ధర్మబ్‌'ధి ఆ ని ఆలోచించి, మనసుల వానలా తా శ అయిన 
శౌస్తనే స్తుతిస్తాడు. నేను అలాగే చేస్తాను అ బుద్దుడు,కల్ళాణ కల్టన్నతా నా, స్‌ అగ్నిదేవత ప్రత్యక్షమై 


మహా ప్రాణభయం 
కి చేర్చింది. ఆ 

సార్థవాహృులను బ్రతికించి, సముద్రతీరాన నిరతులయారు. 
ష్‌ / నమసౌగ్రార తీవతాపంతో జ్వరం 
స్వదేశాన్సిక్తి వచ్చి, నిరంతరం హేతూత్తమ ల్‌ హేతూత్తమునికి క సా! ప చేకూర్చే వారు 
= అ (=) = అ గత్తుల 
ఇలా ఉండగా, ఒకప్పుడు ల భేషజం వంటి భవ షొ 
తగ్గి తః శమింప తహడం స్ట bs 

TE pe తోనే కట్టుబడి ఉండక ల్కో న తీవ్ర, సంతాపశాంతి కోసం 
కూడ కర్మలత చుట్టుకోగా, దాని రాజు వచి), త 


డనే కు వచ్చి, నాలుగు 


న గోశీర్ణ చందనాన్ని 
తటా వెది మిలో దుర్రభమై క్ష 
గోశీర్వందనం సంపాదించడానికి పలక చందనం ఇమ్మన్నాడు న ఉపకారం చేసిన శాస్తదేహాన్ని 
_ బంగారు నాణేలు ట్‌ భ్తితో వచ్చి స్త తన కీర్తివలె శుభ్రమైన చందనంతో 
సతి పణానిక ఇవ్వదని నరకం ర్య పంపిస్తా 
౦ద ప = 
్య “న చర్చితం చేశాడు 


యాడు. 
తు తముడు జ్వరం తొల 


హేతూత్తముని జ్వరవార్త విని 


320 
అవదాన కల్పలత 


ఈ పుణ్యాను య 
వక. స్ట య. పుణ్యసేనుడు చంద్రునివలె కాంతిగలవాడు, సర్వాంగాద్భుతసౌరభుడు 
ene ప. వచ్చేటప్పుడు సవుద్రంలో పడిపోయిన ఇతర వ్యాపారుల 

అతనికి తన ఇంటి దొడ్డిలోని బావిలో 
Se దొరికాయి. 
అతడు భిక్షుసంఘాన్ని భోజ్యరత్నాంబరాలతో పూజించాడు అదంతా తనదనే భావంతో 


దివప్రభావా నా 
ప్రశ్నించాడు jason కలితమైన పుణ్యనేనుని సిరికి కారణమేమని హేతూత్తముని ఉపాసకుడు అతనిని 
. చనుడైన హేతూ క్‌ 
పుణ్యసేనునికి ఈ సిరి అబ్బింది స తరు చిరునవ్వు నవ్వుతూ, నన్ను చందనంతో* అలదడం వర్తి 
తుంపరలు మాత్రమే ఈ సిరి . సుకృతశీలుడైన అతడు చేసిన కర్మ అమృతత్వం పొందింది. దాని 
౦. న్‌ 
అనుత్తరమైన సమ్యకృంబోధిని పా రా న గ జక ప్రద్రజ్యతో 
కతాలో ందుతాడు. చందన శ్రీ అని ప్రసిద్ది పొంది, వి ప దన 
క్షమూలంల్‌ తథౌగతుడుగా విలసిల్లుతాడు అని తెలిపాడు , విశాలమైన పుణ్యచం 


శాక్యముని మాటలకు బి 
కువులందరూ ఆళ్ళీర్యం పొందారు. ల్వర్లతులనే సుక్షేత్రంలో శ్రద్దతో 1 


పడిన సుకృతవంతుల దానకణమనే అంకురం శా 
నెచ్చెలులు, త్రిదశాధిపత్యవిశద 
అనే ఫలాలను అందజేసుంది. 


సంపదలు కలిగించేవి ఖోపశాఖలతో వర్దిల్లి, పుణ్యామోదమద ప్రమోదాని 
అయిన పూవులు పూచి, పరిణామంలో వైరాగ్యలకీశి 


ఇది కేమేం[దుడు ) 
రచించిన అవదాన కల లతలో హేతూతమావదానమనే ఎనభై 
ఒక్కటవ పల్హవం 


82. మారకపూర్వికావదానం 


లార్భడం కేవలం మిథ్యాస్తుహ, వ్యర్థం. ఎవరు చేసిన 
లం అనుభవించరు. పుత్రుడు క్రూరుడై సాటిలేని 
ంచుకొని, నశిస్తుంది. 

పూర్వం ్రావస్తిలో (శ్రుతవర్మ అనే గృహపతికి, జయసేన అనే పత్నికి భవవర్మ అనే కుమారుడు 
లట్టాడు, ఆ శిశువు దినదినాభివృద్ధి చెందుతుండగా, ఆ దంపతులిద్దరూ, తమ వంశం ఉత్కర్హం 
పొందుతుందనే విశేషమైన ఆశను పెట్టుకొన్నారు. కొంతకాలానికి శ్రుతవర్మ కాలధర్మం చెందాడు. తల్లి 
జయసేన స్నేహ మోహనపరవశురాలై కుమారుణ్ణి వెంచుతూండేది. కుమారుడైన భవవర్మ పెరిగి పెద్దవాడై, 
పార్రుగింట్రి సమవయస్యుడైన మిత్రునితో కలిసి లీలావిళ్ళంఖలుడై తిరిగేవాడు. 


ప్రజలు పరలోకవాంఛతో పుత్రులకోసం అంగ 
పుణ్యఫలం వారు అనుభవిస్తారుగాని, మరొకరు చేసిన ఫ 
దుర్మార్గం చేశాడంటే ఆ పాపంతో వంశమంతా ముఖం వ్‌ 


నిరంకుశమైన ఏనుగువలె 
వర్మ రాజమార్గంలో వెళ్ళుతుండగా, సుందరి అనే ఒక 
చి చూచినది. అతడు కూడ దానిని సవిలాసంగా 
క్రి నెచ్చెలి వంటి పూలమాలను అతని మీదికి 


ఒకనాడు యౌవనవిలాసి అయిన భవ 
సుభటుని భార్య, జాణి, హర్మ్యశిఖరం ను 


అభిలాషత్రో చూ ప త్రి మన్మథుని 
చాడు. అప్పుడు ఆ యువ గ్ర 
విసిరింద్రి ( ాచకమైన ఆ సంకేతాన్ని మిత్రుడైన పారుగింటి యువకుడు 
. విభమ సంభోగ సూచక 
క త టట మస్‌ ందని శంకించి భయవిహ్వాలుడై, అతని తల్లి 


(హించి, అతనిపై ప్రమగలవాడు కనుక అతనికీ పరాభవం అవుతు 

వేద్దక్షు వెళ్ళి i య. కుమారునికి సుభటుని భార్య సైగ చేసింది. ae కు (౫ స్పీవ్చగా 
అక్కడికి వెళ్ళుతాడు. భోగవ్య గ్రమయిన మనుష్యమృగాలు rie ల్‌ న కొని హక 
విషయ్రూల్రన్ష వాడికత్తులతో మరణిస్తాయి. గాడిని ను పగటఖూ ॥ 
రాత్రిళ్ళు నీవీ కాపాడు" అని చెప్పి తన యిల్లి చే 
రం కొడుకును ౩ 


ఈ చపల మనసు 


రాడు. 
ల పడుకోమని చెప్పి, తను వాకిట పక్క 


డు శొచానికీ వెళ్ళాలని, మంచినీటికోసమని వెలుపలికి 
నిని వెలుపలికి వెళ్ళనివ్వలేదు. తల్లి ప్రవర్తనకు వాడు చాల 

ఈ తల్లిని ఎవరు సృష్టించారు? నా 
వల్లి ఈ శనిపీనుగ కాలవ్యాళి 
కొని మాటలంటే, 
ఏమిచేయను? ఆ 


వ తల్లి అతని మాటల ప్రకా 
సుకొని రాత్రిళ్ళు కాపాడసాగింది. కుమా 
దలచుకు త అయి, ల 
మ న్నా, ఆమె స్నేహామోహి ae 
ట్రసడి “ అయ్యో, రమణీయ రామారత్నంలో కలుద్దాముంటే. “ఢం 

అద | 

ద్న్టం వల్ల తండ్రి నా యౌవనం ము టి వెళ్ళ పోతే, ఇది పోట్లాట వెట్టు 
గంట్టోన తన ఇలా, ని వున్నవే, దీ లో ఉంది 
సింది. ఇది గ్రా ఇవోతున్నది కాంత దూరం 


EM న 
మంతా మేల్కొంటారు. రాత్రి గో 


ఏ 


322 అవదాన కల్పలత 


సుభగురాలు అద్నష్టహీనుడైన నాకు ఎలా సులభురాలవుతుంది? ఆ సుందరి మేడ మీదినుంచి నన్ను 
ముఖాంబురుహం వంచి చూస్తున్నప్పుడు చెవిలోని కలువపూవు కాళ్ళమీద జారి పడింది. దానిని ఒక్క 
నీలపు చూపుతో చూచి శోభ కలిగించింది. చెవులలోని తాటంక కాంతులు కపోలాలపై పడే 
వుకరికాపత్రాలవలె అందం చేకూర్చాయి. అలాటి సౌభాగ్యవతి భాగ్యవశంతో లభిస్తుంది” అని 
చింతించాడు. మరల మరల శౌచానికి వెళ్ళాలని తల్లిని బ్రతిమాలాడు. అప్పుడు కూడా తల్లి లక్యవెట్టక 
'అక్కడే శౌచం చేయి అని ఆదేశించింది. దానిమీద వాడు కుపితుడై, కత్తితో తల్లి తల నరికి వేగంగా 
ప్రియరాలి యింటికి బయలుదేరాడు. కామోద్రేకంతో పాపం చేసే దుష్టులకు అకార్యమనేది యేమిటి? 

భవవర్మ ఆయాసం లక్ష్యవెట్టక, సుందరి యిల్లు చేరి, రహస్య సంభోగసన్నద్దురాలైన ఆ విదగ్దను 
సమీపించి, ఆదరంతో తాను చేసిన మాతృవధ కృత్యం తెలిపాడు. ఏపని నింద్యమైందో దానినే మూర్చులు 
శ్ఞాఘిస్తారుగదా! అంత అనురాగవతి సుందరి అతని మాతృవధ క్రూరకర్మ విని కంపించిపోయి, అస్పుశ్యుణ్లే 
చూచినట్టు అతని స్పర్భకు కూడా విముఖురాలయింది. మేడమీదకి వెళ్ళివస్తాననే సాకుతో అతని వద్దనుంచి 
వెళ్ళిపోయింది. అభిలాష కలవారు కూడ పాపాచరణవల్హ్ల మనసు విరిగి పోతారు. 

సుందరి ఆ విధంగా మనసు విరిగి, పాపపరాజ్ముఖి అయి, మేడ ఎక్కి, “దొంగ! దొంగ అన 
అరుపులకు, పరిజనం పరిగెత్తి వచ్చారు; కుక్కలొ 


బాంచుకుపోయింది. ఘోరనరకం తప్పదనుకుంటూ, a 
శిత్తమేమిటి?” అని ఆ పాత్రకి ప్రతి బ్రాహ్మణునీ అడిగాడు. “మౌ భవ 
లేదు” అని వారన్నారు. 


తిరిగాడు. “తల్లి హత్యకు ప్రాయ 
అనే కూరపాతకానికి నిష్కృతి 


కొంతకాలానికి అతడు జేత్రవనానిక్రి వెళ్ళి భికుగణం చెప్పిన సర్వపాప ప్రణాశనమైన ధర్మోపదేశి 
విన్నాడు. పిదప ప్రవ్రజ్య స్వీకరించి, స్వాధ్యాయనిరతుడై, త్రిపిటకాధ్యయనపరుడై ధర్మబోధకుడయ్యోడ' 
గౌ, ఒకమారు సర్వజ్ఞుడు అక్కడికి వచ్చి, “ఈ పాపిష్టునికి ప్రవ్రజ్య ని 

రకిల్చిషం వల్ల ఇతనికి మరణానంతరం అగ్ని తరంగాలలో చిరనివాసం ఏర్పడుతుంది లో 


చాడు. ఒకనాడు నరకపాలకుడు గదతో అతనిని కొట్టి పిండిపిండి చేశాడు. దాని 


దేహం లార్తిగా కాలి నశించాడు. కాని, ప్రవ్రజ్యా ప్రభావంతో దివ్యాభరణభూషీలొక 
చతుర్మహారాజికులనే దేవతలలో పుట్టాడు. 


ae ల్‌ 

తర్వాత విమల అప్పమాలికలు శిరస్సున ధరించి, కేయూర హార మణిమయూఖాలతో లలో? 
కా భా ప 
౦తులతో చంద్రునిలాగ వెలుగుతూ దేవతలకు కూడా వందనీయుడవుతూ తన ప్ర వపుంో 


చే బ్య 
న్నంటిరాగా, సుగతుని దర్శించి వందనం చేయడం కోసం భూలోకానికి వచ్చాడు. శాస్త్రపాదపదయుగోో 


మారకపూర్వికావదానం మ 


ఆదరంతో వందనం చేసి ఆనందంతో తన సుందర ముఖారవిందం వికసించగా, సుగతుని 
స రించాడు. 
ధర్మోపదేశకథలతోనే మనస్సు పవిత్రమై అశ్రుతమైన సత్యం దర్శించి, త 
దీరోపభోగాలతో, వ$సనాలలో కూరుకుపోయిన వనవునికి పాపప్రదోషతిమిరాలు 
ప. న కుళలకాంతిని కలిగిస్తుంది. 
అణగారినప్పుడు, పవిత్రమైన సుకృత ప్రభాతవేళ విశాలమై స్తు 


రెండవ పల్లవం 
ఇది కేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో మారకపూర్వికావదానమనే ఎనభై రెండవ ప్ల 


83. రాహులకర్మస్థ త్య్వవదానం 


ప్రాణులు గర్భంలో ఉన్నప్పుడు, తర్వాత గర్భంలో వ్యాపించినప్పుడు, శిశువులుగా ఉన్నప్పుడు, 
యువకులుగా పెరిగి క్రమంగా వృద్దాప్యం పొందినప్పుడు ఏ సిజ్ధిలో ఉన్నా, సాటిలేని కాలమనే గజం 
తామరతూడులాగ వెరికివేసినప్పటికీ కర్మతంతువు తెగదు. 


ఒకమారు శుద్టోదనుడు భగవానుడైన సుగతుని భోజనానికి ఆహ్వానించాడు. సుగతుడు 


న 
శాడు. భోజనానంతరం ఆసీనుడై, ప్రసన్నచిత్తుడై శుద్దొధ 
పృథివీపతిని అనుగ్రహించి విశుద్దమైన ధర్మోప 


జ లైన 
పుప్పదేవుడనే భూపత్రికి సూర్యచంద్రులనే ఇద్దరు wens 
వనమంటే సృహ యెక్కువ. కనుక తండ్రి మరణించగానే, థం 
౦చమని పరస్పరం బ్రతిమాలుకున్నారు. సూర్యుడు సవా” 8 


,బిహుకాలం తపస్సు చేశాడు. 


అతడు ఒకమారు వనంలో తిరుగుతూ, 
ఒక ముని కమండలువులో వె 
చెప్పకుండా చే 


సంబంధం 
వివశులై తమ యిష్ట్రానిష్ట్రాలతో సంబం 


a 


ద 
చేసిన అదతాదానపాతకం తెలియజేశాడు. చం( 


325 
రాహులకర్మపుత్యవదానం 


క్రి_ంచే వాడు చికిత్సకుడు; 
ఏమీ ఉండదు. ధర్మప్రవృత్తులకు శాస్త్రం మార్గదర్శకం; టా న. 
పాపకర్మ ప్రవృత్తులను ధర్మమార్గం లోచించి, వెంటనే తన సోదరుడైన రాజువద్దకు వెళ్ళి తాను 
మహారాజు బ్యేష్టభ్రాతను చూచి చాల ఆనందించి, 


ఏదైనా అనుచితమైన చిన్న పని 
పూజించి, * ఆజన్మశుద్దభావులయినవారికి పాపం అంటదు. వ మాటలు విని సూర్యుడు 
లా 1 ఆజ త్‌ 10 నవి శా 9 

చేసినప్పటికీ, అంతంలో పశ్చాత్తాపం పొందితే బన న సహించను. శిక్ష కోరుతున్నాను. కనుక 

మ (|| duet శం న .. 

“స ( వంటి ఈ దేహంలో పవిత్రమౌతుంది" అని పలు 
rr రాజదండం వల్ల పాపం నిప్పుతో లాగే కారి, pi eae, ee 
Ses | దానికి చం[ద్రముహారా జు “రేపు ఉదయం 

యి ల . 


౦ వెళ్ళాడు. 
ఉద్యానవనంలో వేచిఉండండి.” అని చెప్పి పౌరకార్యార్దం వెళ్ళా లో ఎదురు చూస్తుండగా, రాజు, ఆ 
గా నియమనిళ్ళలుడైన ఉద్య 5 దున బక్కచిక్కిపోయిన అన్నను 
EE తర్వాత వచ్చాడు. ఆహారం పటన డు. బ్రాహ్మణులతో సహా 
సంగతి మరచిపోయి షల హా అతనిని ప్రసన్నుని చేసుకొన్నా 
చూచి, తన మరపును నిం | 


తడు అరణ్యానికి 
నిర్ణయించాడు. అ 
క a 0 ఆరుదినాలు శ్లేశమివ్వడం వల్లి ప (గ్గ 
ఆ oD అ ఎం తపించాడు. 
» ల నందుకు 
తిరిగి వెళ్లిన పిదప తనకు సమ్మోహబుద్ది కలిగి 


దినములు క్షం కలిగించడం 
ర్లైని. ఈ శిశువు చం ద్రమహారాజా. సల 
నేనే ఆ సూర్యరాజరిని. 


పడి జన్మించాడు. గ పాటు పెరుగు 

వల్ల, ఆరు సంవత్సరాలు గర్భవా సంలో కష్టస ర్య నే అనేది తన కుమార్తె మనేలా | చిన్న 
పూర్వం ఒకప్పుడు ఒక గర్హి ండం ssi మోసుకొని రావడం వల్లి 

శ్ర యశోధర. ఆరు కోసులు తల్లితో బరువు 

ఆ ఆభీరతరు మూర ఈ దేహధారులకు ప్రాక్షనకర్మ 
qs లోగాని, యౌవనంలోగాని, 


అతడు సంతాపంతో ఈ విధంగా ఆ 


పట్టుఇసమ్సీప్రం చేరేసరికి అలసిపోయింది. గర్భభారంతో క్లే వం 
మోయించడం వల్ల ఆరు శత లోకాల్లోగొని, శశ 
వెంటనంటే వస్తుంది. అది దేవ వుర్త్య సంలోగాని నశించదు. 
ఇ గ 
వృద్దాప్యంలో గాని, మరణకాలంలోగొని, గత్సనా పూర్వకర్మకు సంబం 
విధంగా తథాగతుడు రాహులి రతుంయ్యారు. 
ఈ 0౦గా న ప 
న డు విస్మయ డవ పర్హవం 
భికుసంఘమూ, శుద్దొదనక్షితిపాలు లో ర్రాహులకర్మప్లుత్వవదానమనే లా 
దాన కల్పలత 


ధించిన చిత్రకథను చెప్పగా, 


ఇది శ్రేమేంద్రుడు రచించిన అవ 


84. మధురస్వరావదానం 


బౌచిత్యంతో దేవతల మనస్సులను కూడ ఆనందసాం ద్రం చేసేవాడు, తన ఉత్తమ ప్రభావం చేత 
గ్రూరుల స్వభావాన్ని కూడ తునాతునకలు చేసేవాడు, జగన్నాయకుల ప్రభావాలను కూడ జయించేవాడు 
అయిన వ్యక్తి తరచుగా పుడుతాడు. అతని పుణ్యం లెక్కవెట్టడానికి సంఖ్యలు కూడ చాలవు. 

పూర్వం శ్రావస్తీ నగరంలో సుధీరుడనే 


గృహమేధికి సునేత్ర అనే భార్యకు ఒక కుమారుడు 
కలిగాడు. అతడు పుట్టగానే, అతని పూ 


ణ్యకర్మలకు చిహ్నమో అన్నట్టు దివ్యరత్న విభూషితమైన మంచం 


వాడుకయింది. అతడు వెరిగి పెద్దవాడై రత్నాలు వర్షిస్తూ, ప్రపంచాన్ని దారిద్ర్రరహితం చేయగా, తెల్లని 
కాకివలె యాచకుడొక్కడూ కానరాకపోయాడు. 
అతని యింటికి ఒకమారు ప్రశాంతపథవర్తి అయిన ఆనందుడు వచ్చాడు. మధురస్వరుడు ఆ 


బిక్షువును చూచి, ఆళ్చీర్యపడి తండ్రి వద్దకు వెళ్ళి, “నాయనా, ఈ వైమల్యశాలి అయిన భిక్షువు చేస్తున్న 
వ్రతమేమిటి? ఇతనిని దర్శించగానే నా మనస్సు ప్రసన్నమౌతున్నది" అని స్రశ్నించాడు. పుత్రుని మాటలు 
విని సుధిరుడు “పుత్ర, సత్త్వగుణ ప్రకాశుడైన ఈ భిక్షువు శాంతివ్రతం పరిగ్రహించాడు. సమస్త జగత్తులకు 
సంసారఘోరార్గవం తరింపజేయడంలో సరళమైన సేతువు, క్రోధవ్యాధికి చికిత్సకుడు, శమసుధా ప్రవాహంతో 
తృష్ణను పోగొట్టేవాడు, దోషతిమిరాలను పటాపంచలు చేసే సూర్యుడు, ప్రబుద్దకాంతి అయిన 
బుద్దిభగవానునికి ఇతడు శ్రావకుడు. శాంతిమనస్కు_లైనవారికి అగ్రణివంటివాడు; ఆనంద భిక్షువు” 
బుద్ధభగవానుని పేరు వినగానే మధురస్వరుడు పూర్వజన్మ కుశల ప్రాదుర్భావం వల్ల ఒడలు 
పులకించి, ఆనందంతో ఆనందునిక్తి నవుస్కరించి, చనువుతో భిక్షుసంఘాలతో సహ అతణ్లీ 
సర్వభ్‌ గాలతో పూజించాడు. తర్వాత భికువులతోసహ ఆనందుడు మరలి వెళ్ళుతున్నప్పుడి 
కుతూహలంకొద్దీ అతని వెంటే జేతవనానిక్తి వెళ్ళి, కాంతిరాశి అయిన తథాగతుని దర్శించాడు. 
పుల్లపద్మ ధవళనే త్రాలతో, దివ్యలక్షణాలతో, లావణ్యలలితాకారంత్రో, హేమతాళవృక్షం వలె ఉన్నతుకో 
అవ్భుతంతో దేహాన్ని తడుపుతున్నట్టున్న భో 
పొదనఖకాంతిని మాలవలా తలపై ధరించాడు. 


గవానుని చూచి హర్షనిర్చరుడైై నమస్కరించి అతని 
ఆహ్వానించాడు. ప్రణయివత్సలుడైన భగవానుడు 


పిదప భగవానుని తన యింటికి భోగపరి(గహో నికి 
అతనిని సంతోపపెట్టుడం కోసం అతని యింటికి వళ్ళి 
ఆతిథ్యం స్వీకరించి, జేతవనానికి మరలి వచ్చాడు. 


327 
మధురస్వరావదానం 


గాడ చేరిన ప్రజలను రత్నరాసులతో నింపాడు. 


త సరుడు అక & 
వెళ్ళిన పిదప మధురస్వ ల్‌ పులయాయి. ఆ విషయం 


ప తెచ్చి 
కొందరు పుణ్యరహితులకు ఆ రత్నరాసులు ఇంటికి తెచ్చినా ర్వజన్మలో సుకృతం చేయలేదు, దయతో 
విని మధురస?రుడు దుఃఖపడి వారితో “అయ్యలారా, మీరు పూర్వ వాలు లభించవు. కనుక మీరు 
దానం వ సంఘభో జనం ఇవ్వక భగవానుని షష సంపాదించివెడతానూ అని 
స డి. నేను సర్వోప 

గత ప్రముఖమైన సంఘాన్ని ఆరాధించం 


(1 గవానుని 
= పాపశాంతి కోసం భ్‌ 
మనవి చః ని పంపాడు. వారు అతడు పంపిన సంభారాలతో క్రలాఃణం పొంది, ఇండ్లకు వెళ్ళి 
చేసి, వారిని పంపాడు. నితో వారి కల్మషం వెంటనే క్షీణించి, కల్యా 
సంఘంతోపాటు పూజించారు. దా 


అః ఉన్నాయి. న తికోసం 
చూడగా, ఇండ్లు రత్నరాసులతో నిండి ఉన్నా _ అతిశయించి, భగవానుని సన్నిధికి వెళ్ళి ప్రశాం 


సిని వదలి, కర్వట 
కొంతకాలానికి మధురస్వరుడు వైరాగ్య నుని ఆజ్ఞ|(ప్రకారం శ్రావస్తిని వ ఏ 
ప్రవ [3 9 దప శాస అయిన భగవా sige ఉపదేశించాడు. వారం 
వ. స్వకరించాడు. యి వే అక్కడి ప్రజలకు నిక్షూల 
రతంలోని విహారానికి వెళ్ళాడు. 
రు. 
నోవిషశాంతికోసం రత్నత్రయం శరణు పొందా aa 
ఇది ఇలా ఉండగా, ఆ విహార టా! రు. దుర్మొ 
యోగ్యుడైన నరుణ్ణి వెదకడానికి అక్కడికీ పనొన్నారు. 
పోంది, ధ్వని విని వెలుపలికి వచ్చిన భికుగణాన్ని భిక్షువులు “నన్ను ప త మధురస్వరుడు 
చాలు" అని దొంగలు అంటున్న మౌట విని ఈ విధంగా అన్న తరు 
విడ fh రు శృధులందరూ వదలిపెట్టండి” అని అన్నాడు. ఆ 
న్యా అని దొంగలను బ్రతిమాలా | భికుసంఘాన్నంళా = లతో కట్టి లాక్కునిపోయారు. 
_ ౧గలతో “నేనే దుర్గాదేవి బలికి wan అనుకొని, అతనిని పగ్గా 
సుందరాక్రార్హ్ర చూచి, దొంగలు మ అ. 
జజ జ్జ నోవికారమేమీ కలుగలే a వెళ్ళారు. ఆ ఆలయం 
నికి వారు చంపనున్నప్పటికీ మ నికి తీసు 


యౌ కుమారులను 
ఒక దుర్గారి తమేఘాలు తమ 
వారు అతన్ని అరణ్యమధ్యంలో ని తో కల్పాం 


జ మాలలు 
బాష దేహశకలొలి లు దాసాని పూవుల 
హయంకరంగా ఉంది. బలి యిచ్చిన మలా య 


రుకొన్న జింకల రక్తపుచారర త్మార్పణం చేసిన న ల 
ఏలియిచ్చి స్వా అన్నట్టు, పాదపీఠంవై పే ల కొసలకు ఆ 


అ 3 అనట్లుంది. నరుల 

న అనా; న . అ శబరకాంతల గ శ్రిశువులనే బలి యిస్తున్నారు. అలా 
రా య ian కొని రానప్పుడు ర వందరగా పడి ఉన్నాయి. 

తకాంత్రల్పు పూజోపహారాలు తీసు గణవేదికలవై చింద ణులున్న ఈ సంసారం చూచి 

“యిచ్చిన పసిపిల్లల హృదయపద్యాలు వ భయంతో వణకీపో య క్షీణించడం వల్ల వీతరాగుడై, 

ఎక్కడ చూచినా, తమను చంపివేస్తా రింపజేసుకొని, సర్వక ఆలోచించాడు: “ఆహా! 

: న మోహం పటాపంచలైంది. 


3 గలు దురాదేవికి 
లో వసించే దొం Wi 
భల డో చూపిన గుర్తుతో విహారంలో 
“*ద్రురాదేవి ఉపహారానికి మాకు ఒక్క 
భా భికువులను 


త (© 
రురస్వర్పుడ్డు ధ్యానం చేసి, ల్లర్లత్వం త స్ట తః 
సభ్య మననపరుడై ప్రియా ప్రియ ఫో వర్తి దాటొ 

శసుడైన శాస్త్ర ప్రభావం! అతని అనో అనే విషయనదిని 
క్ష యి. అ 
తిక దృష్టికైలాలు కూలిపోయా 


ను. జన్మవృకాలు పడిపోయాయి. 
భా 


328 అవదాన కల్పలత 


వ్యసనశమనమైన స్థానం పొందాను. ఈ స్థానంలో శోకమనే లోచనాలు బాష్పాలు ధరించవు.” ఇలా 
ఆలోచించి సత్త్వగుణ సము ద్రుడైన మధురస్వరుడు పర్వతంవలె అచలుడుగా ఉండిపోయాడు. 


పిదప చోరులు అతని మెడలో వద్యమాల వేసి, కోధంతో ఆయుధాలు కదిలిస్తూ, బంగారు 
కాంతులీనే దేహం నుంచి బట్టలు లాగివేశారు. లాగినకొద్దీ గుడ్డలు రావడం మొదలైంది. ఈ విధంగా 
పెద్దవస్త్రరాళే వముందుపడింది. ఇంతలో దేవి ప్రభావం వల్ల ఐదువందల భూతాలు పుట్టి, ఆ 
ఐదువందలవుంది దొంగలను అలాగే నిలబెట్టాయి. వారి చేతులలోని ఆయుధాలు కూడ కింద 


పడిపోయాయి. ఆకాశస్టలినుంచి రత్నరుచిరమైన పుష్పవృష్టి కురిసింది. అతడు వ్యోమమార్గం పయనం 
చేయడానికి ఎగసిపోతున్నాడు. అది చూచి దొంగలు, అతని కాళ్ళ 


పట్టుకొని, ఆ ప్రభావంతో, అతనినే 
శరణు పొందారు. అతడు భూమిమీదికి దిగి, శాంతికోసం తన చరణాలవై మస్తకాలుంచిన ఆ దొంగలను 


చూచి, “దుష్కృతాలు వదలి ధర్మంలో మనసు ఉంచండి” అని బోధించాడు. వెంటనే వారు విగతకిల్సిషులై 
వైరాగ్యవంతులై ప్రవ్రజ్య స్వీకరించి సంసారపరంపరాశాంతికరమైన లర్లత్సదం పొందారు. 

పిదప మధురస్వరుడు ఆ ఐదువందలమంది దొంగ 
శాస్తను దర్శించడానికి జేతవనం వచ్చారు. అక్కడ, దేవతలు 
సుధారస సంకలితమైన దివ్యాన్నాలతో 'భగవానుని పూజించాడు. 
కలిగించి, మోక్షమార్గానికి అగ్రదూతిక అయిన ధర్మోపదేశాన్ని 


మధురస్వరుని తండ్రి సుధీరుడు తన పు 


లు, కర్వ్పటవాసులైన (ప్రజలు వెంటరాగా, 
సిద్దపరచగా, దివ్యజనులు తీసుకొనివచ్చిన 
భగవానుడు ప్రసన్నుడై శుద్దప్రసాదగుణం 
వారి హితం కోసం. అనుగ్రహించాడు. 


త్రుడు అమృతత్వ ప్రాప్తికి పాత్రుడయాడని తెలుసుకొని, 


సమ్యక్సృంబుద్దుడవై సకలసత్త్వసంతారణం చేసి, పరినిర్వాణం 
సత్యదర్శి అయిన సర్వజ్ఞుని మాట విని, సుధీరుడు 
౦పుకొన్నాడు., 

భవభేది అయిన శాస్తను (ప్రణమించే పుణ 
పాదోపధానం చేసిన సుకృతులకు స్వస్టి కలిగి 
పాలుతాగే బోసినోటితో మూఢ స్మితం చేయ 


జగత్కల్యాణ కలనా మనోరథం మనసులో న్రి 


సమయంలో తవు శిరస్సును భక్తితో అతనికీ 
౦ది. ఆ స్వస్తిత్రో తృప్తిపడినవారు ఇక తల్టుల ఒడిలో పడి, 
రు 


ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో మధురస్వరావదానమనే ఎనభైనాల్లవ షల్లవం 


85. హితైష్యవదానం 
ల్‌ పుటించి, 
నయనాల ద్వారా చేరి, హృదయంలో ప్రసరించి, విద్వేషమనే శూలను పుట్టి 


5 అ షక్రు_లకు నమస్కారం. 
సర్వాంగాలు వ్యాపించే రాగరోగాన్ని పోగొట్టే థడనగ- డె ఉపదేశించి విశ్రమించిన పిదప భిక్షువులు 


కుష్ణురోగంవలె 


ఒకనాడు తథాగతుడు ధ్యానానంతరం cigs శోకాపహారివి. భవరో గవైద్యుడవు. నీకు 
కొత్రుకంత్రో ఈ విధంగా ప్రశ్నించారు: “ _ క we చాల ఇష్టం. ఎందుకంటే కాయబాధకు 
రోగులం వ ఇష్టం?” “నిజమె, నా నికి పుళ్షినిల్లులవంటి 
రోగులంత్రేనే నాకు పక్షపాతం ఉండేది" అంటూ ల న. అతడు ఇతరప్రాణుల చింతలనే 
లో శిబి అనే ni $s ఉను రోగులందరికీ నేను చికిత్సచేయాలి 
సర్వేసర్వ కా నాళ అతనిని ఒకవూరు 
ల యాల మహీపతి అతని స్వాస్ట్యం 
ge అనా రోగం ముదిరిందని (గ్రహించి, 
రోగిని చే మందు ఉంది. పుట్టినది మొదలు 
చేశారు. ఆ మాటలు విని నరపతి 


పూర్వం శిఖిఘోష అనే నగరం 
చూస్తూ, అర్భులకు సద్చాంధవునివలె ఉండేవాడు. 
అని ఎల్లప్పుడు ఆ సత్వసత్తు నికీ aa 
చెరరోగనిపీడ్రిత్రుడైన ఒక పారుడు తనకు చికిళ్స a 
రాజన్‌, ఈ రోగం పెద్దదైంది. దీనికి హం క్ల ంది" అని మనవి పుడు కూడ 
పరమశాంత్రుడ్తుగా ఉన్న ఉత్తముని రక్తంతో ఇది . భ్రోచించాడు: “నేను షిల్లవా డినయినప్పు డే 
కౌకర్గమానసుడై వైద్యులు చెప్పి లో ఉన్నప్పుడూ నా లల్లీ lB ws వత 
ఎప్పుడూ క్రోపనుంటే యెరుగను. నేను గర్భం రు లేరు, నా రకంతోనే ఈతని wa i . 
క న కి దానం చేశాడు. ఆ 
కనుక నా 9 ఈ లోకంలో మరొ ని రకాన్ని రోగి 
శు వంటి ర ఎంతవద్దన్నా వినక తేన తలలో టంతో రాజా వద్ద సెలవు 
గా ఆలోచించి అనుచరులు ది | 
యడై, తన 
గి రాజు రక్తంతో ఆరునెలల్లో స్వస్టుడై, 
నా అ ౧ 0 చేయడం 
'లచ్చుకొని వెళ్ళిపోయాడు. రాజు రక్తదానం చేయడం “ఆ తనికి మితిమీరి వ్యాయామం 
ళ్ళ . వ రుడు ఉండేవాడు. ల విపరీత సరిణామమంటే యిదే. 
ఆగ 9 2 కుమ జ క్రర ల 
న, _ “బి మహారాజుకు హితైషి ల రోగం కలిగింది. పుణ్య గ్ర డు వైద్య గ్రేష్టులు రాజకుమారుణ్ణి 
న్స అక్కలు ఎండుకుపోవడమనే కయ త్రులకేమో లు. అప్పు జన్‌ అన్నారు ఆ ఘృతం సకల 
ఆర్రో . శీమం న మం [| శ్రీ 
క గ్యవంతులకు తిండి ఉండదు; న సర్వసారమనే ఘృతం మేలై సో వంతో శ్రవుతో పన్నెండు 
స్‌ రించి, వేయిపాకాలతో సిద్దం నం చేసిన జలొలి నల సవించబోతుండగా, శోకార్తుడైన 
వ్యాల సార్రంతోను, చకోరపక్షీ స్నా బాతైషికుమౌ కుమారుడు 
సం్వ్య్య య. సిద్దమైంది. దానిని బొ౬ సత్త్వగుణసా గరుడైన - శ తో 
వ్ల సిరాలలో ఆ సర్వసారఘృతం rs ఎందరు వద్దంటున్నా, ప్రత్యేకబుద్దుడు ఆ ఘృతం 
ee ప్రత్యేకబుద్దునికి సమర్బింా 
* ఆ సర్వసారఘృతమంతా ఆ 


న 


330 అవదాన కల్పలత 


శోకవిముక్తుడై, ప్రసన్నతతో ప్రణిధానం చేసి, సాధుసేవి అయిన ఆ కుమారుణ్ణి స్వస్తుడుగాను, 


అమృత ప్రాయుడుగాను చేశాడు. హితైషి అనే ఆ రాజకుమారుణ్ణి నేనే, రోగుల కష్టాల్ని పోగొట్టడం 
స్వభావంగానే నాకు ఇష్టం. 


ఆ గాథ విని భిక్షువులు “ఏ కర్మతో వారిద్దరికీ సమానమైన రోగం వచ్చింది? ఎలా పోయింది?" 
అని మరల ప్రశ్నించారు. సర్వజ్ఞుడు వారికి ఇలా చెప్పాడు: 


పూర్వం వారాణసిలో బ్రహ్మదత్తుడనే మహారాజు ఉండేవాడు. అతనికి నందోపనందులనే 


యిద్దరు కుమారులుండేవారు. జ్యేష్టుడేమో కీర్తిని కోరేవాడు; కనిష్ణుడు రాజ్యకాముడు. ఉపనందుడు 


ఒకమారు అధర్వయోగకుశలుడు, తన మిత్రుడు అయిన కుహనుడనే పురోహిత పుత్రునితో రహస్యంగా 
ఇలా అన్నాడు: మిత్రమా! నా జ్యేష్టభ్రాత జనరంజన తత్పరుడు. జనంలో పలుకుబడి, కీర్తి ఉన్నందున 
సులభంగా రాజ్యం పొందుతాడు. నాకు రాజ్యంలో భాగమేమీ ఉండదు. జనమెవరూ నన్ను చూడరు. 
జనమెవరూ చూడక బ్రతకడం కంటే, విజనమైన అరణ్యంలో మరణించడం మేలు. నీ జ్యేష్టభ్రాతకేమో 
వంశానుగతమైన పౌరోహిత్యం లభిస్తుంది. కనుక మనమిద్దరం సమానక్షష్టంలో ఉన్నాము. అరణ్యానికి 
వెళ్ళడం మేలు.” శోకంతో ఈ విధంగా ప్రలపిస్తున్న రాజకుమారుని మాటలు విని, “నీకు హితం చేస్తాను. 
భయపడకూ అని కుహనుడు అన్నాడు. పిదప మందులు వెట్టి, జ్యేష్టకుమూరునికి పక్షవాతం వచ్చేట్టు 
చేశాడు. రాజు బ్రహ్మదత్తుడు జ్యోష్టకుమారుడు రోగిష్టి కావడం చూచి కనిష్టుడికి రాజ్యమిచ్చాడు. 


ఉపనందుడు రాజ్యపరిపాలన కావిస్తూ, ఒకమారు, పక్షపాతంతో కర్ర ఊపుకుంటూ వెళ్ళుతున్ను 


ను చూచి పశ్చాత్తాపం పొంది, గుప్పపాతకంతో తపిస్తూ, వేడి నిట్టూర్చులు విడుస్తూ తన మిత్రుడైన 
పురోహితునితో ఇలా అన్నాడు. “నేను ధర్మం తెలిన 


లు తణభంగురమైన సుఖం కోసం పాపకర్మలు చేసి, 
పురోహిత కుమారుడు కూడా ఆ మాటలకు పశ్చాత్తపుడై 
శ్చాత్తాపం పొందుతున్నాను” అని మరల విరుగుడు మందులలో 
అతడు ఆరోగ్యవంతుడైన పిదప ్రపనందుడు అతనికీ రాజ్యం 


నిరంతరక్షయకారులైన దుఃఖాలలో పడుతారు." 
“రాజా! నేను కూడా ఈ విధంగానే ప 
నందుని స్వస్థదేహుని చేశాడు. 
ఇచ్చివేశాడు. 


కొంతకాలానికి ఆ ఉపనందుడు, ప్ర 
కాలధర్మం చెందారు. వురుజన్మలో F< 
పురోహితకుమారుడు ప్రత్యేకబుద్దుడయా 
వ్యంగరోగాన్ని పోగొట్టడం వల్ల ఏకకాలంలోనే స్వాస్థ్ర్యం పొందారు 

భిక్షువులు ఈ విధంగా ఆపన్నార్తిప్రాణబంధువైన జినుని ప్ర 


తర 
పూర్వ జన్మానుబద్దమైన నిరం 
సత్త్వకారుణ్య చరితం విని, హృష్టమానసులై ప్రశాంతిని పొందారు. ఎ, ఆన్మానుణద్దమై 


ఇది కేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో హితైష్యవదానమనే ఎనభె అయిదవ పల్లవర 


86. కపింజలావదానం 


ను రం లుక్‌ 
శ్రి క్షావేతలయినవారు గుణపూ జ్యులయిన పెద్దవారిని స్టవిర [కమా సా గా ప్ర 
అత్‌ వు 


తమెన వి' ంఖలబుద్దితో, మోహం 
వినయాదులతో గౌరవిసారు. దానివల్ల ఉన్నతిని పొందుతారు. న్‌ సున త బేటి 

ములు గ చ్యేష్టాతిక్రమణం చేసే అధజపతితులకు ఇహలోకం, ప యిస్టనువు 
బేష్టులను పూజించవలెనని చెబుతున్న సంద మె 

శ; ప్ర స డు మరల ఇలా అ 3 | 

రించి భిక్షువులు ప్రశ్నించగా, సర్వజ్ఞ rare టి 
శ్ర ని పురోపవనంలో పూర్వపుణ్య నో ల్లి 
మనే పక్షీ, ఒక కుందేలు, ఒక కోతి, ఒక ఎనుగు 


ర్భంలో వృద్దక్రమం ఎలా అనుసరించాలనే విధిని 


0౦తో జగమంతా 
పూర్వం వారాణసిలో బ్రహ్మదత్తుడనే 
భర్మారణ్యవంయింది. అతని కాలంలో oa 
మునుష్యవాక్స్కు లత్రో పలికే నాలుగు ప్రాణులు-కపీంజల 
ఉండేవి, ఆ పరస్పరం స్నేహానుబంధంతో ప్రణా. పుడు, పరస్పరం ఇలా అనుకొన్నవి: 
ఒకమారు అవి ఏవో ముచ్చటించుకొంటూ సుఖంగా gas వెద్దలు? వెద్దలు వెద్దతనాన్ని బ 
కకక గోరకం జరిగేట్టయితే ఎవరికి ముందు జరగాలి? ఎవరు 


స్రాందిస్తున్నది. మనలో ఎవరు 
సీ కొ ణల కలిగిస్తూ కుశలాన్ని వం గజరాజం “అదుగో, 
సత్కార్రం ఏర్పాటు చేశారు. ఈ పద్దతి కల్యా కుంటూండగౌ, 


” ను 
అ వాలి.” ఇలా అ హంతో సమానంగా 
ట్యేష్టడ్షో , వారు స్థవిరగౌరవం వల్లి పూజలందుకో ప్పుడేమో నా దేహం 
పురా 
ఎక్కడ కనిపిస్తున్నదే ఆ బీర్ణమహాశాఖమైన పు 


ఉంది క్రాన్సి ఇది చివురుటాకులు తొడగడం సను 
స్ట 0 


1) అన్నది. 
Hl బిందువులను నేను 

ఇ న్నప్పుడు, చిన్నగా నా దేహంలో డద దానిమీద పడిన EE “నా రెట్టలోని 
0 అ సరిగా బెల్తె అనగా కబ 

నాల సరి మొక్కగా ఉన్నప్పుడు జ వారు ముగ్గురూ pi నాలుగూ, జ్యోష్టక్రమం తెలుసుక్‌ ని 
లుకత్రో సాక్రాళ ౫ కుందేలు అన్నది. తఅ : న 

i కాను,” అని కుం ¥ ట్రిందో అన్నది. తర్వా పహరణం, చౌర్యం, అగమ్యాగమనం, 

స ౦ వల్లనే క మహావటవృక్షం ఇ ంచుకొనేవి. అవి ప్రాణా ని సుకృతంపైనే ఆసక్తి కలవై తమ 

లహానువృత్తిత్రో ప్రస్తారం ఎపుడూ గౌరవి పనులు మౌని, | వ్ర 

క్ల ఏత్తితో పరస్పరం ఎప్పు టు వతు వంటీ gas శ్రనుతో సమానమైన ప్రవర్తన కలవారి 

ఆపన యైన పుల్లని హత ప్రాలుకట 

జ్ఞ నరోమ పుణ్యప్రభావంతోను వ 


డడం చూచాను. 


గా పండే నిండు 
శాయి జ క్షాలతో, ఎల్లిప్తుడూ అం 
మి సత్వకాలం ఫలి 


భూ సలో కలిగిన ఈ మహదాళ్ళర్యకరమైన 
షం బా కు వర్షించేవి. బో లన కలిగిందని భావించాడు. ఇలాటి 
తో విరాజిల్లేది. మేఘాలు సకాల ౯ తన పుణ్యం వటి 


పంట 
స్య కంపత్రి అదం 
క లక్షణం చూచి, బ్రహ్మదత్త మూ 


332 అవదాన కల్పలత 


అపోహతో మిథ్యాసంతోషతుష్టుడైన అతనిని పంచాభిజ్ఞాడైన ఒక ముని “ 
పుష్పఫలాలు ఉద్భవించడం లేదు. ఈ సమీపంలోని ఉపవనంలో కపి 
అవి సద్దర్మశీలంలో ఉండడం వల్ల కలిగిన గుణ 
గౌరవంతో ప్రవర్తిస్తూ, కపింజల పక్షి మాట 
తెలియజేశాడు. ముని మాటలు రాజు నిన్ని 
స్వీకరించాడు. 


రాజా! నీ ప్రభావం వల్ల ఈ 


ప్రభావమే యిది. అవి పంచన్రతవిశుద్దాలై, స్థవిరానుసారంగా 
ను బట్టి అన్నీ సద్దర్మనియమం అనుసరిస్తున్నాయి" అని 
ఆదరంతో పౌరాంతఃపురామాత్య సహితంగా పంచ వ్రతాలు 


ఆ కపింజలుణ్ణి నేనే. శారిపుత్రుడు శశము. మర 
గజరాజు, వారు జ్యోష్టక్రమానుసారం పూబించడం వల్ల 
పూజలయందు స్థవిరక్రమం చూడాలి, 


శాస్త్ర చెప్పిన జ్యేష్టార్భనమనే వినయోపదేశా 
వృద్దానుక్రమంగా గౌరవంతో పూజించారు. 


గ్రాటమేమో మౌద్గల్యాయనుడు. అనందుడేమో 
విమలధర్మం తెలుసుకొన్నారు. కనుక, ప్రణామ 


న్ని భిక్షువులు తపోవిశేషంగా విని, పరిషత్తులోని వారిని 


ఇది క్షేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో కపింజలావదానమనే ఎనభె ఆరవ పల్హవం 


శళ ద్విప కపింజలాలు వసిస్తున్నాయి. | 


సుశిలుడై 
కుమారుడు ఉండేవాడు. వాని పేరు పద్మకుడు. సుశీ 


రి న ప్రాదుర్భ 
(పౌపంతో కందర్భుణ్ణి కూడ పరిహసించే యౌవనం ( 


87. పద్మకావదానం 


ర్పవిషంకాని కాలకూటవికటాటోపంతో తన ప్రభావం 


వెంటనే వ్యాపించి మృత్యువు కలిగించే స హమెన ఇతర విషాలుగాని, వాక్సారుష్యమనే 


న దుస 
స్టీరంగా ఉంచే మరొక విషంగాని, ఒక్కటిగా కూర్చిన దుగ 


విషపు తీక్ష తతో లవలేశం కూడ పోలవు. mee 

~— హపతికి పద్మగర్భంతో సమానమైన కాంతిగల డై 
oe కానే ను లో నవా” నియమం వలె, సాధువైనవానికి గుణాల 
గృహపతి యింట్లో వెరిగేవాడు. అతనికి 
వించింది. అప్పుడు అతనికి భోగాలలో 


క్షమాచిత్తుడైన ఉపసేనుడనే భిక్షువు వద్ద అతడు 


రుడు 
ఎడ ఆదరం వలె, ధీమంతుని వివేకం వలె ఆ కుమా 


స ంది. పద్మకుడు ఈ 
'వేరాగం కలిగింది; వైరాగ్యంవై మనస్సు అభిము ఖమై ధరించి, చీవరం కట్టుకొని ఉన్న పద్మకు 


పొత్ర ! 

న్నట్టు ప్రకాశించాడు. 

కగా విహారారామ రుచిరమైన మధురానగరానికి 
ని ఏకా 


శశిరేఖ అనే వేళ్ళ గృహ ప్రాంగణానికి 


హోమక్గాఘ్యమ్మైన ప్రవ్రజ్యను స్వీకరించాడు. భికా 
య 5 అ 
"ంసారంపై విరక్తి పుట్టి చంద్రుడే సన్యసించాడా 
ర్య జ వి 
అతడు ఒకమారు జనం చెప్పుకొనడం 


అన్నది: “మహాభాగ! నవయౌవనశాలి అయిన poets అ 
నివ్వదు? క వయసులో, ఈ oa లలనల పైటలు ain తారుణ్య తరంగితుడివి. 
ఉపదేశ్చించ్రాడ్ర్ర్యం అట కుదభారన దు ఉండనీ. ఏదో శాపం తలమీద 
అల్రా తంకొ శ wn ఓరు' క్‌ 
మని స స సైకో Pp వ్రజ్యాధ్రతం కంల ain కక్క ఆంత కొ చనల 
షట అతి ఉచితం. gas వ సంభోగావ్ళలతో రబ మీదబడి కుచకుంకువుం అలదగా 
క మా ఖా గానుకుని కలది శ. తడిసిన గడ్డినే మేస్తాను-అనే వాడిని 
ఫాల ్స్వాదప్రమో dea pod జనారణ్యంలో శ్రే న నా మాట వినకపోతే; నీ సుందర 
pate రాగరసం hep స్కారం, ప్రీతిలుబి కలో ॥ 
ంటామ్సు9? ఆ దాంతుని శ డు: “తల్లీ! నా 
వ | చేస్తాను. సుకొని, ఇలా అన్నా 
దనాంబుజాన్ని బలవంతంగా పానం ge అతడు చెవులు a విభూషణం వేరొకటి లేదు. ఆ 
న. చ మాటలు విని, భన వానికి శీలం గుణలక్మికి తిలక సదృశమైంది.” ఈ 
. సుచరితొక తో సత్త తీసుకోకనే 
a పాడు చేయడం ప. హైంథెందె. సో బపవమైన పూజను వదలి భిక్ష 
“గా అతడు సమాధానం చెప్పీ, అన రాడు. 
లు 
న్యపాత్రశ్రో అక్కడినుంచి వెంటనే బయ 


క అవదాన కల్పలత 


శశిలేఖ చాల ఖిన్నురాలయి, రాగార్త గనుక ఏవిధంగానైనా పద్మకుని సంగనుం పొందాలనే 
నిశ్చయంతో వశ్యాకర్ణణాది మంత్రతంత్ర నిపుణురాలయిన మంత్రబల అనే చండాలకాంతను పిలిపించి, 


ఆమె కోరిన దానమిచ్చి సంతోపపెట్టి, తనకు జరిగిన స్మరపరాభవం తెలిపి, ఎట్లెనా పద్మకుని సంగమం 
కావాలని బతిమాలింది. = 


మంత్రబల మంత్రస్రభావంతో వెంటనే పద్మకుని ఆకర్షించి తెచ్చింది. మంత్రబలానికి వివశుడైన 
పద్మకుడు వచ్చి, “ఏమి పని? ఏమి చేయాలి?” అని ఆ చండాలిని ప్రష్షించాడు. “ఈ శశిరేఖ నీవై ఎంతో 
ప్రణయంతో ఉంది. నీ పుణ్యంతో నీకు దక్కింది. ఈమెను అనుభవించనన్నా అనుభవించు, తక 
మండుతున్న ఈ నిప్పులోనన్నా దూకు" అని చండాలి ఆజ్ఞాపించింది. పద్మకుడు ఎదుట మండుతున్న 
ష్‌; చూచి, తన చీవరం వదలి సత్త్వగుణకాంతులే ధవళాంశుకంలాగ చుట్టుకొనగా, దూకడానికి సన్నద్దుడై, 
తల్లీ, ఈ మండుతున్న నిప్పులో దూకుతానుగాని, మంటలు లేని రాగాన్నిలో పడను, మదనాగ్లిదగ్గులైన 
మానవులను మంటలు జన్మశతాలయినా వదలవు అన్నాడు. ఆ మాటలు విని చండాలి మనస్సు విరిగి, 
చేయరాని పనిచేశామనే ఉద్వేగంతో పశ్చాత్తప్పురాలయింది. ఆమెకు, వేశ్య శశిరేఖకు మనసు మారి, బుద్ది 


అ ర అ 
కా ము Biss —_— మిత్రుడనే గృహపతి ప్రవ్రజ్య స్వీకరి ంచాడు. అతని భార్యలు నంద, 
పరుషం కావడ భు స్తు ప్రవ్రజ్య స్వీకరించి, విహారంలోనే నివసించారు. వారిద్దరి వాకుగ 

౨ వత్తి, తమ పరుపనాక్కు.లతో విహారంలోని భి 

పొందారు. అ వాగ్గోషం వలనే షి అనీ, మరొక్షతేమై లంజముండా అని భిక్షుణిలను తిట్టి పాపి 
ద న్లు చండాలిగాను. మరొకత్ర వేశ్యగాను పుట్టింది. ప్రవ్రజ్య ప్రభావం వర్ల 

పద్మకుడు. దృఢద్రతుడై, శుచిశీల విభూషణుటే 


, మలి 
ఈ విధంగా సర్వజ్ఞుడు చె అ వ 'ార్వజన్మ దుష్కృత్యానికి చిహ్నాలు 
పన కర్మపరిప్రాక్ష్వ 
పులకితులయారు. నం. అద్భుత కథలు విని భిక్షువులు సంతోష విసరి 


ఇది కేమేందుడు రచి పల్తవం 
(గ్ర ౦చిన అవదాన కల్పలతలో పద్మకావదానమనే ఎనభెయేడవ ప 
ఆ ౧ 


88. చిత్రహస్తిశయ్యాతిపు త్రావదానం 


తోనే తీవ్రనియమాన్ని ధ్వంసం చేస్తారు. శమగుణాన్ని 


క స క్షీ ప 
సంసార సఖులైన స్త్రీలు తమ చూపు కనిపీసుంది; కాని అంతంలో కాలుస్తుంది. 


సహించరు. చేసే పనేమో పెకి వునోహరంగా, చల్లగా —— 
న Ann అ 

కార్యభయాన్ని, ప్రవర్తన బుద్దిని వదలి విషనుము, స్వప్నుసదృశము . 
పూర్వం బింబిసారుని రాజధాని అయిన రాజగృహంలో, హస్తిపాలకుని పుత్రుడైన ల 

Nye కలిగింది. కనుక, రాజతుల్యమై 
గజసైన్యాధిపతి ఉండేవాడు అతనికీ చిన్నవయస్సుల్‌ గానా! dame 

యౌవనం 

విభవాన్ని, సకల వస్తు సంపూర్ణమైన యింటిని వదలి, 

| శో జ్ర స్త తేక చింతాకులితురాల 
Wee Mane aps పూర్వ పరిచయాదరంతో తన 

శంతి , 
కి చిత్రుడు దే 
ఇలా ఉండగా కొంతకాలాని 


న తన పతిని చూచి, సురూప చాల 
నగరానికి వచ్చి, తన యింటిలో ప్రవేశించాడు. అనుచరులతో ae అలసిన అతనిని చూచి, ఇలా 
పంది. మలా జ్‌ 
పీణయంతో స్వాగతమిచ్చి, పూజాతిథ్యాలు జ ని ధరిస్తున్నట్టుంది! భోగార్హమైన 
ఆలో నం ఆకా a ఇతని లావణ్యం! pias parse ఎందుకు దేహాన్ని 
వయస్సులో ఇతడు గృహలక్షిని వదలి వళ! 


పోతస్నేహమింకా పూర్తిగా పోయినట్టు wn 
ప పః నా సుకొని, 
కష్టపెట్టుకుంటున్నాడు? ఇతడు తపస్వి క ని చేసాను. మొదట ఇతని ధైర్యాన్ని తెలుసు 


ఇంటినంతా ఆశచూపులతో చూస్తున్నాడు. ఒక్యప అ ne అనుభవించి తృ్తిహొందినవాడు 
వైరాగ్యం చలమా, స్థిరమా అన్న సంగతి తనన క్‌ ుపో యి తన్ను తాను నిందించుకుంటాడు. 

కొననవాసం కోరుతాడు. ఏకాంతంలో ఉన్నవాడు ౧ పరీక్షింపగోరి, అతడు భోజనం చేస్తున్న 
అతని ధైర్యన్టైరాఫగ అది శబ్లం చేస్తూ కిందపడగా, చిత్రుడు 
అ wae అని అడిగాడు. ఆ ప్రొఢ నవ్వుతూ, 
(ఈ 


"ప, సంతోషంతో మరల ఇలా ఉల్‌ పందిని! 
౦ చలి), 


ఆమె ఈ విధంగా ఆలోచించి, 
సమయంతో, మేడ మీదనుంచి, రాగి పౌతే 


ఉలికిపడి, క్షణం సేపు దిక్కులు చూచి, వనాలలో నిగ్రహం కలది కాదు 
క ల తే” అని స లమైందేగాని, | 
గిపాత్ర కిందపడింది అం జా ప తో 
వ 9 కా ప్రాప్తించ క్‌ యాకులుడై మ 
త నిర్వికారపదస్థితి పాత్రపడిన సవ gale ధైర్యం లోపించి హంసలన్నీ 
జ త్వరలో అవలీలగా ఆకర్షి goes గర్జించగానే: పుష్కరాభ్రమేఘాలు గర్దించినా 
రృలేక ఏవేమైనా చేయగలడు. నమెన రాజహంసలు మ్‌ తు లానే 
రిపోతాయి. కాని కమలాసనుని వాహెనాజ గా మాట్లాడ రంగా 
| అవ పోచవలె వదలి దూరం 
కదల ౫ ఇలా నిశ్ళయిర్‌ మూ నన్ను గడ్డీ 
ee నార ఇలా అన్నది: మ కాని నన్ను బాధిస్తున్నాయి. ఇంతటి 
వులు విలాసంగా ఆం దలు 


అజ తు ఆప 
శృీపోయారు. మన యింటినిండా సవల 


336 
అవదాన కల్పలత 


మహావిభవము కా 
ర్త మం ప గారు లక వడి తన్నారు. మీ ధర్మనాంధ ఒక్కటే నన్న సథిాగ 
కోరే నా జిహ్వా కూడ ఇప్పుడు es వాన, దుఃఖంతో ఇలా అనవలసి వస్తున్నది. మౌనం 
చూచి ఉంటాడు. కనుకనే, ఆకాలంలో వెరా అ sin పత్ని శీలభంగం కలగడం 
ఇతరుల గుణగ్గానినే లెక్క త... య. కాజ న హాల 
చూచుకుంటూ అంటారు. నేనేమా వి నైపుణ్యం ఉన్న జనవుంతా వముఖవెంతి పరస్పరం 
యోగంతో కాలిపోతున్నాను. జనమేమో నేను ఆరోగ్యంగా ఉన్నానని 
న్‌ నా తారుణ్యానికి ఏమి చేయను? ఇంట్లో ఈ 
'ర్రిస్తున్నది. యజమాని యింటలేని స్త్రీల ముందు కుక్క 


పడిపోత్రా 
mr పాములు) వ. లు వదలిపెడతారు; దానితో మహాగాధంలో 
కటి పుట్టలలో, అ మహా విషపరీతులె విప 
, అధఃపా పప౦తులై వి ర రమైన 
బాణవర్థం కురిపించిన మీ తాళంలో) పడుతార దమాలధకార బంధు 
దట ఎవరిని కనికరిసాడ్రుం” ఏ. కాముడు పుంఖానుపుంఖంగా తేన 


స్సు a . 
, దరవిషయా లను అంటిపెట్టుక్‌ని ఉంటాడు; ర మారుస్తూ త్‌ే 
ని జే 


చిత్రహస్తిశయ్యాతిపు త్రావదానం 337 
నిని తన ఆశ్రమానికి పిలుచుకొని 


మనసును పరిశుద్దం చేసి. తనకు ప్రణామ సత్కరాలు చేసిన అత 
కోసం శుద్దసద్దర్మోపదేశం చేశాడు. 


వచ్చాడు; అక్కడ నిర్వ్యాజ ప్రవ్రజ్యామనస్కుడైన అతనికి ఉత్తమ సిద్ధి 
చెత్రుడు సకలక్లేశసంక్షయమై ల్లర్లత్సదం పాందగా, భగవానుడు భిక్షువుల అభ్యర్థనతో అతని పూర్వ 
వృత్తాంతం ఇలా తెలిపాడు: 

చిత్రుడు జన్మాంతరంలో ప్రత్యేకబుద్దుని భో 
కూడ నిర్మించాడు. ఆ పుణ్యప్రణిధానంతో ధన్యుడై నా 
పొందాడు. మరల ఇతడు కామ ప్రవృత్తిలో చిక్కుకున్నందుకు కారణం 
ఏల్చిచ్చే ఆకర్ధితుడయాడు. 
పూర్వం వారాణసిలో బ్రహ్మదత్త మహీపాలునికి హరిదత్తుడనే పురోహితుడు ఉండేవాడు. అతడు 
సరీపూర్ణ గుణవంతుడు; సిరిగలవాడు. అతనికి హరి ద్రాయణుడు, హరిశిఖుడు అనే shah 
ఉండేవారు, వారు విద్యావినయసంపన్నులు. క్రమంగా వివేకంతో వైరాగ్యం కలిగి, భవభో గపరా జ్ముఖులై 

రు. 


శీబంచి, తపోవనానికి వెళ్ళి పంచాభిజ్ఞానం పొందారు. వారు ట్ల తీ న మునులకు కూడ 


తో పూజించి, అంత్యకాలంలో అతనికి గొప్ప చైత్యం 
ఉపదేశంతో ప్రవ్రజ్య స్వీకరించి అర్హత్చదం 
వినండి. పూర్వజన్మలోను ఇతడు 


డు. రాజు దిగ్సిజయానికి వెళ్ళుతూ, 
డు. సత్కారార్డుడు. నీవు ఇతనిని 


యాడు. రాజపుత్రి హరిశిఖమునికి నిరంతరం ఉపచారం 
టి దేహకాంతితో మెరిసిపోతూ, కమలవిశాలలోచనాలతో 
త్రికి అతనిపై అభిలాష కలిగింది. వున్మథుడు 
పత్యాసత్తితో హృదయంలో సంగమాశను 
నిలాకులిత అయిన తీగలాగ 
ంతో అలింగనం చేసుకొంది. 
మదనమహారా జు ఆజ్ఞాపత్రం 
లీలా విశ్చంఖలుడయాడు. 


నానికి ఒంటరిగా వచ్చా 


ఒకమారు హరిశిఖుడు రాజభవ | 
ఈ ముని నాకు పూజ్య 


మ్‌ అనే తన కన్యను పిలిచి “వల్సే, 
శ గౌరవంతో పూజించు" అని ఆదేశించి వెళ్ళిపో 
అ ఉండేది. విరిచిన బంగారు శలాక కాంతివం 
మనీయుడైన అతనిని సదా చూస్తూ ఉన్న రాజిపు 

కమంగా 
hex ఆమె ఒకనాడు స్మరసం భ్రమంలొ gre. 
గిసరాడుతూ, ఆకృతిలో అనంగునివలె ఉన్న ౮ తలో ల! 
స ఆమె కుచప్రరోహముఖంలో అంటిన చందనంతో తేన ఖ్‌ pies నవ 
శరించినవాడువలె అకస్మాత్తుగా సంయమళ్ళంఖల వ స్‌. మథంన క్రి యకు(సంభోగానికి ) 
ఎషవ్యపార్వుం వల్ల - (పాపచింత పోవడం బ్రహ్మదత్తుని) భవనంలో ఉన్న ఆ 


లొ 
కర wos, రాజసింహుని ( 
రాటకగ్రహంతో (ఎండ్రకాయ టా వ జో ర aan 
(టా 


థున క్రియకు 
bis వ ప 9. 
ఇవ్యపా షరాశి గ ఉర నుకొని, రాజసింహ 
అ ల త్రో చారానికి) పూన నోత్యుకుడ యాడు 
(1 రాటక[గ్రహంతో (కర్కటరాశి సంబం సా డంకోసవేం కన్యాగవం జ 
షా స్త లా తాపం య పట్లుగా కన్యాగమనాని 
టా డన్న టా నగా ప్రాపచింలే మాని pas Pn ఎండతీ వ్రత 
పూనిక గమనోత్సుకుడయాడు). ల . రృషాదిరాసులు గడచి కన్యారొ 
ని తాపం పొందాడు. సూర్యు 


నడం సహజమే, 


338 అవదాన కల్పలత 


భుజంగుల (పాముల, చపలచిత్తలైన వనితల) ఆలింగనం వల్ల పురుషుని దేహంలో చేరిన 
ప్రణయమయమైన విషమవిషం పలుమారు మూర్చామోహాలు కలిగిస్తూ శాశ్వతంగా ఉండిపోతుంది. 
మంత్రాలతో తొలగిపోదు. కాంతిమంతమైన మణులకు విరుగదు. ఏ యెగాలకూ లాంగదు. ఏ 
ధ్యానాలకూ అణగదు. ఓషధీరసాలతో శాంతించదు. అతడు వృుగలోచన ప్రీతివుయమైన 
పుట్టే మదన సన్నిపాతజ్వరం మనీషులకు 
లో రాగం, జపానికి ఆధారమైన అధరంవై 
వణ్యపానోత్సవం, భిక్షాపాత్ర పవిత్రితమైన 
- ఈ విధంగా పుష్పాయుధారాధనలో ఆమె సంయమ దీక్షవలననా అన్నట్టు 
అతని సకల వ్రతమూ కొత్తదనం సంతరించుకొన్నది. అతనికి భూమిపత్రిసుత్ర ఎప్పుడూ భుజపంజరవర్తిని 
కావడం చూచి, అసూయతో మండిపడినదా అన్నట్టు తపస్సిద్ధి వెంటనే, పరాజ్ముఖి అయింది. ఈ సంగతి 


తెలిసినప్పటికీ, ఇంతటి అవినయుం జరిగినప్పటికీ, అంత:ఃపురంలోని వారంతా భయంతో ఏమీ 
అనలేకపోయారు. 


భూపతి కొంతకాలానికి విజయంతో 


మరలి వచ్చాడు. నగరంలో విజయోత్సవం అద్భుత 
వైభవంతో జరిగింది. రాజు నగరానికి వచ్చి 


న వెంటనే మొట్టమొదట హరిశిఖముని వద్దకు వచ్చి, భక్తితో 


త హరిద్రాయుణుడు దివ్య దృప్రిని: 
ఆశ్చర్యపడి, దుఃఖంతో తన తమ్ముని 


అతని భార్యే బ్రహ్మదత్తుని కుమార్తె లావణ్యవతి, 


తథాగతుడు వ్యర్ధంకాని తన పథిత్ర శ 
కలిగింది. వ దథితకద్ధన తెలుపగా, భిక్షుగణానికి సంసారాభిభవంలో బుద్ది 


ఇది కేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో చిత్రహ 


స్తేశయ్యాతి పు త్రావదానమనే ఎనభై ఎనిమిదవ పవం 


89. ధర్మరుచ్యవదానం 


గా, లేచిన తరంగాలతో దిగంతాలను కప్పి 


ఉవె్వెత్తు 
భయంకరమైన రుంరూమారుతంతో ఏ తుని స్మరించినంతనే సౌమ్యమౌతుంది. 


కూడా సుగ 
భీషణంగా ఘోషించే దుర్వారవారివికా రమైన మభూకు సర్వజగత్తులకు స్వస్తి కలుగజేయడానికి 
త్రో బీహారిన్ల అప సల చేసి 
జినదేవుడు శ్రావస్తిలో జేతవనారామం సంఘం విపులద్వీపయా త్రలు 
యెల్లప్పుడు ah: ఉన్న సమయమది. అప్పుడు ఒక వర్తకుల తశ లక వసే సో నేను 
రత్నాలు ene ఉత్సాహంతో ఉద్యమించి, జ ఓడ బరువెకి సందని, మునిగి 
ముందంటే వేను ముడంటో ఓడ ఎక్కారు. కర్ణాధారుడు 


క్రి 
కరి వెంబడి ఒకరు ఓడలో 
పో హ్స్‌ డుః “మీరేమో జొత్సుక్యంతో a లో ఎంత బరువు 
తుందేమోనని భయపడి వారిలో ఇలా అన్నా తుంగతరంగళ్ళంగాలు గలది. ఓడ 
లా 


] స తే 
ఇక వస్తున్నారు. సముద్రం గృహాంగణం కాదు; అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అయి 
అవసరమో అంతే రువు ఉండేట్టు ప్రస్తుతం చూడండి. రత్నా లు: మరొకచోట ఖర మకరకుల 

© pe: ae ia ; 
అంబుధి చాల = న ఇ ంది. ఒకవోట భయానకమైన wpe పర్వతాలకు తగిలి చెలరేగే 
ల అల్లల ల ట్ర్‌ 
వ్యాకులమ్టైన వేగ స కొకదోట లోపల కనిపించక ge ఏర్పడే సుడిగుండాలు; అన్యత్ర 
రు వేరొక్షనో అ గనక నిట్టూర్పువంటి రుంరూవా మపదనడైనే ప్రచండ బాడబాగ్ని- 
; ట కోపించిన కృతాం మో డ్రె 
అకస్మాత్తుగా కో ర ఈ నీటిని వట్టిపోయేట్టు pares కొందరు మహాశయులు ఓడ దిగి 
శకము 9 బుధి స్వరూబం పం చేరింది. సార్ధవాహులు 
a సము ద్రస్థిత్రి.” కర్ణధారుడు మం నాఆ పిదప ఓడ కదలి రత్నద్వీపం moe 
ళ్ళ ' ల ఉను కాల 
rr కొందరు ఓడలోనే య్యారు. అనుకూల పవనాలు ఉన్న 
లు సం(గ్రహించుకొని కృతార్జుల 


ఎదుట మందర పర్వతం లాగా 
త్రి వసూండగా వణిజులు తమ దానిని చూచారు. సకల 
గుగు ప్రయాణం ప్రారంభించింది. ఇలొ “గ ముఖం తెరుచుకొని ఉన్ని 
గుహ 


వ్‌ 

లోకి పడుతున్నట్టుగా, ఆ గుహాముఖం బైం 

గోయి అ 9 గ, వర్తకులు 

తాంతవ క్రకుహరాన్ని wis ఫూరమైన 
ఆకృ ఏమిటి ఈ అభూత పూర్వమై 


విక లేపి, ఆకాశాన్నంతా ఆక్రమించుకొని, ప్రద 
పెలవరాలత్రోపాటు సకల సము[ద్రమూ శే 
'సహావేగంత్రో ప్రారిపోతున్నది. దానితోపొ వ . 
స ab 
సహాకల్లోలానిక్తి విహ్వలులై, అకాండ వినా మీద ఇద్దరు సూర్యు వెలి 
తం? ఏల్రా పుట్టుకొని వచ్చింది? దీని తల 

రు 
అభిమ్సృ్లా నీరు ప్రవహిస్తున్నదే, aga: a త్రిమింగిలగిలమంటౌ 
క్కుపోతన్నద్ర అని క్షర్ణధారుని ప్రశ్నించారు. వలె సాగరంలో నివసిస్తు 
మంగని మహామత్స 9 సంసారంలో వక లు ఉదయి త్రమెన మహాద్రి 
“డు కండ్లు అవే. కల్పాంతంలో wa నో ధవళమేఘ పరివారిలజై 
మూస గహూరం 

సలలాగ ఉన్నాయి. దీని ముఖ క 


ఇది జంతువులను అట్లే 
రమైన దీని 


340 అవదాన కల్పలత 


ఉన్నది. దీనినోట్స్‌ పడే ప్రవాహంతో మన ఓడ అక్షష్ణమై శరవేగంతో పోతున్నది. విషయా భిముఖమైన 


మనస్సును ఆపలేనట్టు, మన ఓడను ఆపలేము. కర్మనిర్మితమైన ఈ మరణానికి ప్రతిక్రియ లేదు. కనుక 
జన్మాంతర శుభప్రదమైన మీ ఇష్టదైవాన్ని స్మరించండి” 


పిదప వారందరూ సము 


ద్రమూ, తీవ్రతర భయసముద్రమూ దాటి కుశలులై, ప్రజలు మెప్పులు 
పాందే సిరులతో రత్నసంపూ 


ఆ రి; 
ర్లమెన శ్రావస్తీనగరం చేరారు. తర్వాత వారంతా ee 
వ్యసన [త్రాణకారి అయిన బినదేవుని సన్నిధికి వెళ్ళి భక్తి సంయుతులై నవుస్కరించారు. ఆయ 


దర్శనంతోనే సంసారబంధనం ఛిన్నమయిపోగా, ఆయన ప్రసాదంతో ప్రవ్రజ్యను, ల్వర్గత్వాన్ని పొ నో 
“వీరు పూర్వజన్మలో కాళ్యపుడనే శా వానుడు అన్నాడు. 
ప్రాణులను సంప 


వారించడం మానుకొని, తీక్ష్య 
*- తర్వాత కొంతకాలానికి మరణించ్చి | 


న్‌ క్రి 
సముద్ర తీరానికి తోసివేశార్రు. సముద్రపు నీటి 


క్రుదాగ్నీ దహించగొ 


పొందేదికాదు. తర్వాత ఆ కుమారుడు వస 
ల ఉద్వేగపడి, భిక్షువులలో చేరి భిక్షకోసం ప్రర 
తనిసేవాడు కాడు. అతనికి దీనివల్ల wna 
గా పిలిచి వెట్టే వెద్దవెద్ద సంఘభోజనాలలోను కుల 


భోజనాలతో వెరుగుతూ, ఆకలి త్రీరక్ర 
స్వీకరించాడు. ఎన్నిసా 
“బహుభోజనుడు' అనే 
కడుపు నిండలేదు. 


అసంతృప్పిత్రో చా 
రు భిక్షకు వెళ్ళి అరగించినా 


పేరు మాత్రం పడ్డాయి, శ్రద్ద 


“గారు. దానవ్రతుడనే శ్రీమంతుడైన గృహపతి భిక్షవులను భిక్షకు పిలవడానికి శ్రద్దతో వరక 


భిక్షుసంఘమంతా మరొక చోట్రక్ష భోజనానికి వెళ్ళి వుండడం వల్ల, బహుభోజనుడు ఒక్కడే సందేట గదు 
అతనిని ఒక్కనినే ఆహ్వానించి భోజ్యపదార్థాలు నివేదించాడు. వె 


0 
a ట్రేన ప్రభూతభోజనమంతటినీ సనో 
భుబించగా చూచి గృహపతి, సంస సం సిద్దపరచిన భోజనవుంతటినీ ముందు పెట్టా 


341 
ధర్మరుచ్యవదానం 


yp] 
ద్దకు వచ్చి “భగవన్‌! ఎవడు వీడు? యక్షుడా? 


నే భిక్షువు. 
. కాడు, రాక్షసుడూ కాడు; ధర్మరుచి . 
రాక్షసుడా?” అని వరా aaa ఆ పిమ్మట ధర్మరుచిని వ phones 
ల్లర్లత్వం పాందనున్నాడు.” అని gre డు. ధర్మరుచి సంసారంవలె a reas: 
వెళ్ళి, వికరాళమైన అః ay gh ప్రశ్నించాడు. సర్వజ్ఞుడు తెల్లటి ల న కాలు వదిలా. అ 
జజంతో BS, టను సూలాసిపంజరం. ధర్మరుచీ! ర పరా ఈ చూచి ధర్మరుచి, 
భయంకరమైన దేహం, we. దపరిచాడు. సుగతుడు చూపిన త ౦లో పాంథులైన నరులకు 
స్ఫ్రూలమైన పృష్టాస్థిశ్ళంఖల' అని oi సాందాడు. “ఆహో! టన నాం ఎముకలతో, 
భవ(భమలో పడినందుకు చాల నిర్వే మాన వాసన ఏమిటీ? ఈ కాయం లతో ఉన్న గొట్టం వంటిది. 
కణంలో కుళ్ళి నశించే దేహంలో అభి ది; పురుగులు పడి కుళ్ళేది; స ” తన కళేబరం చూడగానే 
మెట్టపల్గాలయిన దంత గ్రేణితో పాశ స్నహాలో అపాయంతో కూడి లుచుకొని వెళ్ళాడు. అక్కడ 
ఇక మాయాజాలాన్నే ప్రేమించే వ. ఆకాశమార్గంలో ws peer అనాగామి అయి 
వైరాగ్యం కలిగిన అతనిని జినుడు మరల దానితో క్రమంగా స్రోతాపత్త్‌, గతునికి నవుస్కరించి, 
దయతో ధర్మోపదేశం as gas సకల క్లేశనిముక్తుడై తథా 

చివరగా అర్హత్వం పాందాడు. 


నవ్వుకున్నాడు. డు ప్రీతితో 
పూర్వజన్మసముదాయ స్మృతి కలిగి తనలో ati ఏదు ఉకమారు భగవానుడు (8 
ని 


ర క్లేశాలతో 
అపార నిరంత 
ఈ విధంగా wpe as చిరసంచా త తో సర్వజ్ఞునితో “భగవన్‌, 
u a aa తిదా 4 
వా. వ. ధర్మరుచి తో నిరంతరక్షేశాలతో య. 
అలసపోలేదూ? చెప్పు" అని ea విరసంచార సంచితమైన SATE అరకాలం మాసే wis 
చెరతరక్షేశాధ్య విపులమైన కాలం కప కాయకంథాసమూ ఆశ్రయకలి సర్వావరణరహితమై 
గర్భశయ్యావములంతో కంపెకి గాన ms కరుణా బాంధవుడైన ee ఎని కౌతుకంతో పూర్వకథా 
9 జ 9 రా 

i me 3 ene భిక్షువులు ఆ 

(శాంతిని పొందాను” అని 


దుః 
లా అన్నా a లో 
పేసంగమేమిటని ప్రశ్నించగా, భగవానుడు ౫ క్షేవువతి అనే పట్టణం డే 
పూర?కలంలో. కేముడనే క్షితిపాలుడు pt కాలంలో pam సంపన్నుడయాడు. 
ల)౦ A ఆ 

క్యు es అవతరించి విరాజిల్లేాడు. సంపాదించి కుబేరుని ధాతుసంలీనుడు కాగా, 
అ sa తో అసంఖ్యాక రల" ర్తి చేసుకొని, నిర్వారా కి ఉద్యమించాడు. 
అమెతతేజుడైన క్షేమంకర సుగతుడు ఆ సుగతునికి భక్తి జ శాసన ద్వేషులయిన న! 
మస వయాగాతో ఈంది ఇ నిర్మించనుం అ విప్రుల విషయం ధర్మశిలుడు రాజక 
చాప wa 6 
అశని ల వత ధర్మవిఘ్నం కలిగ అనే సుభటుని పంల బంగారు 
అత్రన్సిన్సి స్తూపం కట్టువద్దని వారించారు. డడానికీ సహప్రయో పతి మణిమౌక్తిక ఖచితమై గో 

విన్నవిర్చి ఎ డూ కలుగకుండా ఉం గొట్టగొ: గృ బకమన అనుత్తరసమ్యక్సం 
సహ ఎట అడ్డూ దండభయంతో వీ న, పప ఉహన్రయోధి ఆ మాటలు 

రిపయోధి విప్రులను రాజ సంతా యం చేశాడు. స ॥ [| 
స “సకల సత్త్వ స తో “నీవు బహు 
స ష్‌ ంచి “సకల ౧9 నలోచనం 
కొ న్న నిర్విఘ్నంగా ప. పాందుదును గొ | కలె! ధర్మశీలుడు జ్ఞా 
qe కుశలం క్ర” అని ప్రణిధానం 
' నీకు శ్రావక్షుక్ణి అవుదునుగాక! 


Pe నుని వ 
తిరిగి వెళ్ళినవాడు సరాసరి భగవా 


రాజ్యం చేస్తుండగా, 
గృహపతి ఉండేవాడు. 


342 అవదాన కల్పలత 


పాపాలు చేసి, అతికృష్టం మీద (శౌవకుడివి అ 


క్షీణించి, బుద్దుడనే పేరు విని కుశలం పాం 


ధర్మశీలుడనే గృహపతిని నేనే. సహస్రయోధి చిరకాలానిిక్తి ధర్మరుచిగా జన్మించాడు. 


ద్వితీయకల్పంలో ద్వీపుడనే పృథివీపతి ద్వీపవతి అనే నగరంలో రాజ్యం చేస్తుండగా, దీపంకరుడనే 


సుగతుడు అవతరించాడు. తపోవనాసక్తుడై ఆ దీపంకరుని రాజు భక్తితో దర్శించి, నగర ప్రవేశం 
చేయవలసిందని అభ్యర్థించాడు. రాజువై చనువుతో 


వుతావు. ఎన్నో సంవత్సరాలు గడచిన తర్వాత అపారపాపం 
దుతావు" అన్నాడు. 


కాశీనగరిలో వాసవమహారాజు ద్వాదశవార్డికమైన యజ్ఞం విధివశాత్తుగా సమాప్తి చేసి, ఐదు దక్షిణలు 
కల్పించాడు. అప్పుడు యజ్ఞ దేవత రాజుతో “సుమతి, మతి అనే ఇద్దరు బ్రాహ్మణులు నీ వద్దకు వస్తారు. 
వారిలో మొదటివాడు దానార్హుడు అని చెప్పింది. దేవత చెప్పినట్లే, అధ్యయనానంతరం గురువుకు దక్షిణ 
సమర్శించదలచిన సుమతి, మతి, వాసవమహారాజు యజ్ఞక్షేత్రానికి వచ్చారు. వాసవుడు వారి పేరు విని 
ఆదరంతో యజ్ఞాంతంలో సుమతికి ఐదు దక్షిణలు ఇచ్చాడు. రత్న చతుష్ట్రయమయమైన శయ్యను, 
ను, ఐదువందల హిరణ్యము ద్రలను, అలంకృత అయిన 

' తను బ్రహ్మచారినంటూ స్తుముతి స్వీకరించలేదు. బంగారు 


ఏనుగును, హంసను సింహాన్ని, ప . 
| [ బాంచినట్లు_ క్ర పది స్హాొలు చూచాడు. 

మేలా గ్రాన్న పిదప, ఆ స్వప్న ఫలాలు తై జ విధంగా పది స్వప్నా 
స్వప్నాల ఫలం నాకు తెలియ ల ఉండే సుగతునికి 

తెలుసు” అన్నాడు, స్వవ్న వివరణ కుతూహ | దు. ద్వీపవతిలో 0 
మతితోపాటు ద్వీపవతికి వెళ్ళాడు. 
ఆ సమయంలో ద్వీపమహారా జు ద్వీపవతిలో జ్ర 

రత్నాంబరాలతో అలంరించాడు. 

విపణివీధులలో ప 


343 
ధర్మరుచ్యవదానం 


నపూజకోసం పూవులు 
దాచి, త్వరగా వెళ్ళిపోయింది. జి వ్‌ న్‌ 
కడవతో ఉన్న సుందరి కనిపించింది. అ 
తంతో ఉన్నట్టుగా, తమ ముఖాలను వెలుపల వెట్టి 
ఆ కమలాలు అమ్మవలసిందని కోరాడు. ఆమె 


ఇచ్చాడు. ఆమె వాటిని మంచినీటి కడవలో స్స్‌ 

కావాలని వెదుకుతున్న సువుతికి దారిలో నక 1 

పుణ్యప్రభావం వల్ల కడవలోపల దాచిన ఆ తామరలు : 

తొంగి చూచాయి. అతడు ఆమెను బంగారు వ వదలివెట్టి వెళ్ళిపోయావు. ఇప్పుడేమో పూవులు 

అతనిని గుర్తుపట్టి మందహాసం చేస్తూ, " అప్పుడేమో నన్ను డం తగదు. ఈ పూవులు నీకు ఇస్తే వచ్చే 

కావాలంటూన్నావు. బ్రహ్మచారులకు కన్యలతో సంభాషించ ను" అని అన్నది. 'ఏవమస్తు' అని 
ల ణిధానంతో ఇస్తాను. లేకపోతే ఇవ్వ డు పూవులు మాత్రం 

hoa hha లు అతనికిచ్చి, పూజ కోసం తను రెండు వు? 

అతడు అనగా, ఆమె ఐదుపూ హొ 

తీసుకొంది. 


మహావైభవంగా ఏర్పాటు చేశాడు. సుర సిద్ధ 
ద్వీపక్షితిపతి దీపంకర సుగతుని నగర ప్రవేశ్‌ త్సోవం గరం (పదీ 
యఎవ్మలోలి : ముని నగరం 
బుషి గంధర్వులు బరాబరులు చేయగా దీపంకర 


శించాడు. ద్వీపక్షీతిపతి, అతని 
పంక i అతనికి ద్వీపమహారా జు 
త పలికారు. 
హా రనాథుడూ అతనికి ఎదురేగి భ్రోతో స్వాగ న పట్టి విసిరాడు. దీపంకరుని 
ఆప F< నా 
. వీనంవై వచ్చిన వాసవన అ ప చంద్రధవళమైన sa దర్శించడానికి జనం మూగింది. 
9 తం ప ’ య 
స్‌ ఎడిగల మెరిసే ఛ ప ంటోషాలలో పొంగాయి. ఆ న ప్రభావం వట్ల ఎలాగో దారి చేసుకొని, 
అట్ల ఆ లు ౧ 
పు ed సకల వర్త , జినసందర్శనోత్సుకతలో : ఆయ 
ఆ నిబిడజన సంపాతంలో సు 4 
లాలు 


ంచి, అంజలి ఘటించి, భూమిపై జటాభారం 
ల s వలె వెంటనే వికసించి, 
పాదా ప తని సుకృతాల 
శాడు, సుమతి అర్పించిన పద్మాలు ఆ క్ష 
బీరాడగా, భివందనం చేశాడు. ను వ. 


6 భక్తితో భగవానుని ఎదుట అర్చించిన 
ware ౧ నమస,;రిస్తున్న ప్పుడు పాదాలపై 

నాళ భాతర నాల వ్యవతయాంయాయి సస య మన క 

వా ie: రం వెంటనే రాలిపోయి, మరొకటి 3 wa! a ప్త సుర్రు 

సళ ల పాందగా, భగవానుడు అం క ప్రస ద్ధి పాందుతొవు" వ అతో 

అ క్యతంసవత్‌ తధా ౦ కురిసింది. వీడిపోయి 

గక్సంబోధిని పొంది, శాక్య ant de ne: 
పంకరుడు ఈ విధంగా చెప్పుగా, 
స్తూప ప్రతిష్టాపన కోసం మంద్రులు తీసుకొన్నారు. 


తన అన్న సుమతి జటాభారం పు కలిగిన అతే 


౯ క్రియత్వాభిమానంతో కోపం వచ్చింది. ను స్వీకరించాడు. పిదప eng 

అతనిత్రోపాడ్రే ద్రీపంకరుని సన్నిధిలో ప్రరజో ఆ సుమతే pa ras 

త్వ : రకం పొందా ఆ సుం గతుడు 
న sas న క్రకుచ్ళుందుడనే తథా 

సతి బపహుక్షాలం కష్టపడి ఈ ధర్మరుచిగొ వధ అరా 


ఉండేవాడు. 
రజ శదనుడైన వర్తకుడు 
నా లో అనుత్త ననే మహాధనుదైణ = : జక 
తృతీయకల్పంలో జంబూద్వీపం టో చందనదత్తో ందరుడై 


అ (3219) బ 
ఉన్నార ఆయన కాలంలో ఉజ్జయినీ పట్ట ih, అతనికీ కామ 
తడు విస్తారంగా క్రయవిక్రయాలు సాగి క్రి తన శరీరంవలే 
ఆశ్వద్రత్రడ్షన పుత్రుడు కలిగాడు. అతని 


a యా ంచి, 
ని మనోవికారాన్ని సుమతి నివా ల 
కొంతకాలానికి సుమతి దేహాంతం 


344 
అవదాన కల్పలత 


ధనార్హనాకాంక్షతో , గృహనిర్వహణ భారమంతా భార్యకు అప్పగించి సముద్రయాత్రకు బయలుదేరాడు. 
ధనవంతులకు ధనం సంపాదించినకొద్దీ, ఉప్పు తిన్నవానికి దప్పిక హెచ్చినట్లు పొచ్చుతుంది. 

అతడు సముద్ర వ్యాపారానికి వెళ్ళగానే, యౌవనో ్‌ 
కామధ్యానపరాయణురాలై గృహచింత వదలి, వా 


బహు భోగ సహితమైన విభవం, చెప్పినట్టు వినే ప 
లేక సంతోషమే నాకు లేదు. నిజం 


కీలు రతకీ కు చాల బాల్యంలో పుట్టాడు. కనుక 
బంధువుల నిర్భంధ బంధనాన్ని సహి షా లు. కులమనే ఇరుగట్టుల మధ్య పడిన నదులలాగ 


అన్నది: “ అమ్మాయీ ఈ విప 
+ ఈ ఎపులైళ్టర్యం వదలి పోవడం జ్ర, 
వాళ్ళు ఉంటారు గనుక, రహస్యంగా ఏమైనా చే ఉచితం కాదు. ఈ వెద్ద యింటిలో ఎవరి పనిలో 


కణంలో రాజవూర్లాలలో వ్యా 
కాపాడుకో గలుగుతావు? 
అటునైపేమో క్ష 


క్‌ 
ఎస్తుంది, 


సీ అరక్షణం సుఖించడం తర్వాత పరలో కంలో 
పలురాలై మొగం వంచి వెళ్ళుతున్న దానిని చూస్తే, తప్పుడు 


విస్తరించిన వనిత అమందవిషాదాలకు 


ఇ | , ఇతర 
చెబుతాను, న్రీ కుమారుడు, ఆ స్‌ “రకు ఆరకుండా పురుషసంగమం కలిగే ఉపాయం 
అనుమానించరు గను దయ సలౌటాగ్ల వస్తుం రూ 
కస ల నూతయౌా 
. సుఖదగా ఆత్రవ్రిని స్ట అనుభవింప. త్న ప! వ 
* ఇలాటి సుందరుడు, సఖుడు, 


ధర్మరుచ్యవదానం 345 


కాంతిమంతుడు ఎక్కడ దొరుకుతాడు? ఈ పద్దతి గనుక కుదిరితే, నిరపాయమైనది.” దాది చెప్పిన 
మాటలు ఆ కామబలకు యుక్తమని తోచాయి. తీవ్రరాగాంధులు పాపగర్తాన్ని చూడరు. 
పిదప దాది అశ్వదత్త కుమారునికి సంభో గసుఖం స్వేచ్చగా వర్షించి, అతని పముతు 
విషయాభిముఖం చేసింది. అతనిని కామమోహితుని చేసి, మోసంతో “వత్స, నీకు తగిన ప్రోషిత భర్తృక 
సంలేని శూన్వగహంలో మౌనంగా నీతో సంగమం 
అయిన స్త్రీ ఒకతె ఉన్నది. ఆమె చాల లజ్ఞావతి. దీపం గ 


కోరుతున్నది” అని ప్రోత్సహించింది. ఆ మాటలు విని అతడు అభిలాష హెచ్చగా, రహస్య ges 
వెళ్ళి జననితో రతి చేసేవాడు. ఇలా నిరంతరం రహస్య భవనంలో ye ఖ 
లేదు. ఒకనాటి రాత్రి ఆమె నిత్యం ఈ 


అనుభవిస్తున్నప్పటికీ, ఆమెకు రాగాన్ని ప్రజ్వలించిందేగాని, శమించ “ల అనుభవించడమే కదా 
ముసుగులో మోసం సహించలేను. రూపవైభవానికి, గూవథ్‌ గాన్‌ బూ ౯ 


సురతంలోను సుఖమేమిటి? కనుక 
నా చుంబనంలోను, సుర 
జీవితం. పరస్పర వదనాంభో జదర్శనం లేకుండా a పోగొట్టి బహిరంగంగా సంభోగించడంలో 


కుమారునికి కప్పి వెట్టుకొనడమనే కష్టాన్ని ప్రయళ్ని పూర్వకం కొనే సాకుతో తన శరీరం ప్రత్యక్షంగా 
పేగల్బతను నేర్పుతాను” అని ఆలోచించి, ఉదయం బట్టలు ట్‌ 


చూప్రింద్ర 
విషావేళ శరీ 9, 
డం చూచి, పాతక (©) రం వ్యాపించగా 


కావ ౦ ముఖంపై చిలకరించగా, 


ద కూలినాడు. ఆమె గీతజల 
;ఖంతో ఏడ్చాడు. 
చంక్‌ెని, 
వుబల భుజాలు చాచి అతనిని గట్టిగా వ. వ. 
కావంవూహిత అంయన కాఎఐం దిః “నీకు ఈ దుస్సహమై 
నరకపాత్రద్రూతిక్రవంటి కనుబొమలు వంకరగా తిప్పుతూ, క క ధర్మావేశం తెలీదా? నీవు ఎవరికీ 
అనుచిత్రం అనవసరం. ఇది కేవలం మిథ్యావిషా ట్ర పా. ఈ విషయంలో నీకు 
ర | " అక ంచలేదు. a న 
దుఃఖం కలిగించలేదు. నీవు ఎవరి ధనమూ అపహరి డి స్వేచ్చగా స్నానం చేసిన నదిలో పుత్రుడు స్నానం 
పవాసన ఎందుకు? స్రీలు నదుల వంటివారు. తం అ లు కూడా దారి వంటివారే; అందరూ 
చేయడా? తండ్రి వెళ్ళిన దారినే కొడుకూ వళ్ళుకాడా ఆ దరాదు- అనే నియమాన్ని ఎవరో 
పోదగినవారే, Me ఒక్కరే అను 


పొం 
అసూయ్రాపర్రుల్రు చేశారు. పరమార్ధంతో 


11 ఈ విధంగా 
తండ్రికి కొడుకుకు ఏకపాత్రవలె ఉపభోగ్హోలు' ప 
"గంభోగా భిముఖ్లుల్ణి చేయగా, వాడు రాగం కలిగి 


సంపద స ఉప కొవుబల రాగవాంఛ 

తర్వాత కొంతకాలానికి తండ్రి రత్నాదిన వటి చంపించాడు. పిదప అ 
పేరణశ్రో తండిని విషం ట్టి తో ఒకనాడు చనవు 

అళశ్వదత్తుడు రహస్యంగా 


హమోహితుటి . అక్కడ 
తిమీరగ్గా, అడ్డు లేకుండా సు థి లచాలనే కోరికతో సుకొని దేశాంతరం se es ల్‌ 
రహస కనకాదిధలం నసులో ఉన్న ఆ ్క 
© 0 be రత తన మ సు వ్ల 
మ టో అన్నది: లా a ంతో కాలంగొ దేశాంతరం వెళ్ళాడు. ఆ ప్రచ్చన్న 
సుఖం అ టు 
న నట pe దవిణం (గ్రహించి pene ప 
తకు చె క న వెట్టగొ ర్యాభర్తలనో 
శాంతరంల్‌ అ ' 


అశ్వదత్తుడు ఆ ప్రచృన్నాంగి తన తల్ల 
వివశుడై మొదలు నరికిన మహావృక్షం వలె నేలమీ త 


మహోదధినుంచి తిరగి వచ్చాడు. తల్లి 


346 అవదాన కల్పలత 


ఇలా ఉండగా, వారికి పరిచితుడైన భిక్షువాకడు వారి యింటికి వచ్చి, వారిని చూడడం వల్లి 
జ్ఞాపకం వచ్చి, వారు ఆ గృహపతి యింటివారేననే స్మృతీ కలిగి, అశ్వదత్తునితో “మీ తల్లికి 
కుళలమేనా? వదలిపెట్టిన జన్మభూమిని ఎప్పుడైనా స్మరిస్తారా? మీ మనస్సు ఎప్పుడైనా సంతాప వ్యధను 
పాొందదా? అని ప్రల్షించాడు. భిక్షువు మాట విని, అశ్చేదత్తుడు రాతిదెబ్బ తగిలినట్టు ప్రత్యభిజ్ఞానంతో 


కులు ఆలోచించాడు. తర్వాత తల్తీతో ఆలోచించి, తమ 
రహస్యం దాగదనే భయంతో వ్యాకులచిత్తుడై, 


ఆర్హత్వం పొందిన భిక్షువును వధిస 


అతనిని ఊరినుంచి వెళ్ళగొట్టారు. 
ఆశ్రయించి, తన దుష్కర్మలను తెలిపి, ప్ర 


కాల్ఫివేశాడు. తుదకు బోధిసత్తా$ంశగల ఒ 
ఇచ్చాడు. శిక్షాపదాలు కూడా ఉపదేశించవలసిం 
పరి(గహానిక్షి 
పరి అర్జ్హుడివి కావు. నమోబుద్దాయ, బుద్దాయ- 
ఉండు. ఆ శబ్దం నీ చైవిల్రో 


దేహాంతంలో ఘోరమైన నరక 


అనే బినాభిధానం సర్వకాలమూ మ. 
౦దుతావు” అన్నాడు. తర్వాత అశ్వదత్తు జీ 
ముందు ప్రబలోత్తాలమైన ప్రళయానలం కూ 
నేను ఇతనిని చిరతర్మక్షేశాధ్వవిపులమైన కాలం థ 
తర క్లేశాలతో అలసిప్రోత్రేద్రూ - ఇలా పూర్వుగో 
తెలిపి భగవానుడు విరమించాడు. ప 
అతిమలినమైన ప్రాగ తరంగతరల అయ్యిన త 
చేసుకుంటుంది. మరికొంత 'ప్రొడ్డివ్హ 
చేస్తుంది. సత్త ఎీగుణయుతమైన ప్ర 
దుష్కృతం చేయదు 


90. ధనికావదానం 


శాలు శో సు అ స చేతనే . 
తో అతి స్వల్పమైన దానం చేసినా, సంకల్పమా త్రం 
CEA సై 
సత్త్వ రు పరిశుద్ద మనస్సు 


అలంఘ్యమైన సంపదలు కలుగుతాయి. 


లో 
జినభగవానుడు పూర్వం వైశాలీ pons 
వసించినప్పుడు వైశాలీ నగరంలో దనికుడనే గృ saps 
సమగ్ర పుణ్య సంయోగంతో పురుషోత్తముడని ans 
లుస . 
శీలవతి. కుమారుని పేరు వదాన్యుడు. కోడ = 
ఒక కట్టుబాటు 


హలో 
మర్కట హ్రదసమీపంలో కూటాగార గుహ 


డు. వాడు పేరుకు తగినట్టుగా ధనవంతుడై 
డేవాడు. ఖి అయిన అతని పత్ని పేరు 


న్నారు: భగవానుని వ. 
క) డే ఇతరులకు శతకం? ఆ ఇల 
ంచరాదు. ఒక్కా కట్టుబాటు తెలియక పుణ్యవంతుడై 

whl ను. భగవానుడు సంఘంతోపాటు 
క్షకు ఆహ్వా యాడు. ఇంట్లో అతడు దివ్యవిభవం 


వైశాలిలోని ద్విజులందరూ 
ఆవ్వానించవలసిందేకాని, ఒంటిగా మ. 
ఇితరులకందరికీ ధర్మవిఘ్నకారుడైన పాన నిభి 
ధనికుడు, దివ్యసంపద్యుక్తుడు వెళ్ళి జినదెవు 


వెళ్ళిపో దపరిచాడు. 
యింటికి మిని సిదప 
రావడానికి స్వయంగానే అంగీకరించగా, ase క 

అగ దౌ శి 
లవాడు గనుక త్రిదివోచితమైన భో జ్యపదాల్సె 


ని సన్నిధికి వెళ్ళి 
కొని, భగవాను 
న్‌, ఆ అగ్య 
ఈలోగా ద్విజులందరూ pa ఇదివరకే టోలు వెళ్ళి జినార్చనదినమెప్పుడా 
ఫక్తిత్రో ఆహ్వానించారు. “ధనికుడు pi ఆ మాటలు విని తమ 
అను గ్రహవిశదమనస్కుడై అన్నాడు. 


అన్సి ఎదురుచూస్తూ ఉన్నారు. 
భగవానుడు భిక్షువులతో సహ 


నాడు అ 

దివ్యభోజ్ట్వం స్వీకరించాడు. బ్రా డ 
స పూజించింది. మూ గ్యవస్తు 
భారాలు సంపాదించి పూ ంచదగిన భోగ్యవస్తు 


మాహాత్మ్యంతో సంచితమైన 
సంపదతో దివ్యోపభోగ 
డు కోడలు 


త 
ని భవనానికి వెళ్ళి, మ గత 
ధనికు ఉల శీలవతి తన నాల్గవనా 
తని పత్ని pa వదాన్యుడు, నొల్లి 
డు 


ంచడానికి అవకాశం 
. ॥ గతుని ఆరాధి క్ష 
“త్యవతి ఆశ్చర్యకరమైన విభవాలతోనే సొధి లి ద్విజాలు న. పుడు సుగతుని శాసనంతో 
శ్చిర్యకరమై డవడం వల్లి ప్‌ దారు. అప్పుడు త్రోషసెట్లాడు. 
ఈ విధంగా నాలుగునాళ్ళూ గ అతనిని వెళ్ళిగ్‌ టై చెప్పి వారినందరినీ సంత్‌ పనిట్టా 
దొరకనందున ధనికునిపై చాల కోపగించుకొని! దు అని చ దేశంతో సత్యదర్శునం 


న సుగతుని ధర్మోప 


త్రం భికువులడుగగా, సర్వజ్ఞడిలా 
తాం 


నాకు 
ధనిక్షడ్డ * ద్విజుల సమయం (కట్టుబాటు) గా జ్ఞానీ అరా 
పేదప్ప ధనికుడు పత్నీపుత్రస్నుషా అ కారణమైన పూర్వశ 
ఏదాడు, అత్రని మహాసంపద్విస్తారాని 
తెలిపా, 


348 


పూర్వం వారాణసిలో 
కమలుడనే మా 
లాకారుడుండేవాడు. అతడు దుర్భిక అ 
క్షకాలం చాల 


చితికిపోయాడు 
. అతనికి ప 
పాటల. కరువు వల్ల SEs అనే భార్య, కువలయుడనే కుమారుడు డే 
Ge కూడా గుడ్డా లే ఉండేవారు. కోడలి పే 
క్ర బాధపడే . డలి పరు 
ల ౨టవారు. 


ప్రత్యేకబుద్దుడు విశ్రమించాడు. వారు నలుగురూ క్త 
ఒక గు 


. తు 00 
సమన్వితు ది? అని వారు ప్రతిన పూని అతనిని 
శ్రతుడుగా, ధనికుడై పు మరుజన్మలో దివ ( 
జ అట్టుడు. ప్రభావం కలిగి, పత్నీపు త్రస్నుషో 


91. శిబిసుభాషీతావదానం 


౦ సత్యమార్గాన్ని చూపుతుంది. ఈ 


డ మంచి దీపంలాగ సుభాషిత 
మహాత్ములకు కూడ సుభాషితం 


వెలుతురు లేని చోట్లు కూ 
చేయడం వల్లనే, 


వి అగ 
ధంగా ఎల్లప్పుడూ వివేకచర్యలయందు ఉపకారం 


9 
రయంగానే ఉంటుంది. 
న కుశిపురంలో ఉన్నప్పుడు భగవానుడు కుళలం కోరి 


డు. అప్పుడు భిక్షువులు పరస్పరం ధర్మవిషయాలు తియ్యగా 
త్రో వారి సుభాషితం విన్నాడు. భిక్షువులు అతని సుభాషిత 
0? అని ప్రల్నించాడు. “నాకు జన్మాతరంలోను 


నా Gd భభో అయి 
చెప్పుకాం ంతా ల్లర్లత్సదం కలగా 
కకం టూ ఉండగా, భగవానుడు తి 

చూచి, “సర్వజ్ఞ! నీకు మా మాట ఎందుకు ప్రియ 


సుభ్రాక్ష 
ఎతమంటే ఇష్టమే” అంటూ ఇలొ అన్నాడు: 
అనే నరేశ్వరుడురిడేవాడు. అతడు సర్వభూతాలకు 


పూర్వం శివవతి అనే పట్టణంలో శిబి 

దయా ంతంలో స్వర్గం నింపివేయడం ఇంద్రుడు 
బాంధ య సనంలో ఉ వారంతౌ దేహాంతం ఛే 

వుడు. అతని పుణ్యశాణణం న్న సల తత్తే PE న 


చూ 
*శరళతరంగా మెరిసే మెరుపులవంటి ఈ సంగారాలు 


రాక 
కసరూప్రం ధరించి, అతని ఎదుటికి వచి, 
నతగమైనవి; సీరంతరం పుట్టుక ప్రళయం ల పరిణామం కలిగించే స్వభావం . న. 
బ్గా మాత్రం చెప్పి మౌనంగా నిలబడ్డాడు. రాజు అతనికి నమా క్యు “ 
_ తక్కిన సుభాషిత శ్లోకంలోని సగం కొడ చెప్పి మన విని వాకుడు ఇలా లు 
స రికి అంగభూతమైన నీ వాణిని వింటాను.” లని విన్నవించాడు. ye ధపడుతున్నాను. ఆకలితో 
న నీబోటి నిరర్ణకుడైన శిష్యునితో నాకేమిటి ప్రయోజనం? ద్బు త కాదు ఆకలిదప్పులతో 
వ్యాక్సరప్ప జాతా నేను వాగినదానికంతా మిగిలినది చెప్పడానికీ నా తరం కాది. 

పడే సుభాపితొ 


పడగవద్ద తూ విఫల 2 లు ఆకలి దప్ప్రులను పోగొట్టవు. 
. తియ్యగా, రసంతో చిప్పలు ప్రనుస్యులు నేల చ సంగీతం, కవిత, (శ్రమతో 


ఆక్షన్రిడ్వ క 
ran తీరి తృప్తితో ఉన్నవారికీ సుఖమిస్తాయి. సర్వ్‌ జ్ఞానం, భూభ్బల్సేవ అనే సముద్రాన్ని 
కౌతుక విద్య, భూత గ్రహవ్యాథి విషోన్మాదాదు దకు భోజనం కోసమేకదా! అప్పుడే నరకిన ప్రాణి 
తుట్టలు బదుడివి గనుక నీ నుంచి 


తగి 

ంచడం, బంగారు చేయడం, - కదం అహింసాొని 
9ని కలిగిస్తాయి. ( 

తృ వించడానికీ వైళ్ళుతాను. 


రకం 
కు మాంసం నాకు చాల ప్తి 
వ 
టి కోరిక సాధ్యం కాదు. చర్‌ కరిని ల క పొనగుతొయె- 


ము! 
టలు, మాటలు సమానమైన ఆహార విహారాలుగలి 


350 అవదాన కల్పలత 


ఆ మాటలు విని రాజు ఆదరంతో “నాదేహం కోసి నీకు రక్తమాంసాలు సమర్పిస్తాను. నీవు 
ప్రతీత్యసముత్సాద సమర్ధమైన సుభాషితం ఉత్తరార్థం చెప్పు. అది నిర్వాణ నగరానికి ఢ్రహ్టమైన మార్గంలాగ 
ఉన్నది అని దీనంగా యాచించాడు. రాజు ఇలా అనగానే నిశాచరుడు “ఓ సుమతీ! సుభాషితం పూర్తిగా 
విను. నీవు మాట యిచ్చిన దానిని నాకు అర్బించు” అంటూ సుభాషితం ఉత్తరార్థం ఇలా చదివాడు: “ఆ 
సంసారాలలో పుట్టిన సుడిగుండాలలో పడి (శ్రమ పొంది అలసిపోయిన ప్రాణులకు ఉపశమం వాటిని 
అడ్డగించి విశ్రాంతి కలిగిస్తుంది” అని, 

ఆ సుభాషితం విని నరపతి సంతోషంతో ఉత్పుల్లలోచనుడై తన మాటప్రకారం దేహం కోసి 
సహ మాంసం అతనికి ఇచ్చాడు. కోసి కోసి మాంసఖండాలు ఇస్తున్నప్పటికీ, రాజుకు మనోవికారం 
ఇండైనా లేకపోవడం చూచి నిశాచరుడు ఆశ్చర్యపడ్డాడు. రాజు ఆ మాంసాశనునికి సకలాంగాలనుంచి 
మాంసం కోసి యిచ్చి, సర్వసత్త్వాలకు శుభం కలగాలని ప్రణిధానం చేశాడు. 

అప్పుడు రాకసరూపంలో ఉన్న పురందరుడు చనువు 
కలిగిన వ్యథవల్ల నిషాదం పుట్టిందా?” అని ప్రన్నించాడు. “ 
మాటే నిజమైతే నా దేహం 


రక్తంతో 


తో “రాజా, నీకు మర్మవిచ్చేద సమయంలో 
నేను వ్యథలోను నిర్వికారుడుగా ఉన్నాను. ఈ 
9 1 జ్ర 
వ్రణరహాతమూ, ముందువలె ఆరోగ్యవంతమూ అగుగాక!” అని రా 
సత్యప్రమాణం చేశాడు. అతడు ఆ మాటలు అనీఅనగానే, అతని దేహం వ్రణరహితమై పూర్వ దన 
శ్వరుడు రాక్షసరూపం వదలి 
త్యం దర్శించి ఇంద్రుడు వెళ్ళిపోయిన పిదప రాజు అతడు చెప్పిన 
౦ చేశాడు. 


పొందింది. అప్పుడు గగనచారులు అతనివై పుష్టవర్గం కురిపించారు. సురే 
అతని సత్త(గుణబలం ప్రశంసించాడు. స 
సుధారసమధురమైన సుభాషితాన్ని మనన 

ఆ శిబినరపాలుణ్ణి నేనే. అప్పుడూ నాకు సుభాషితం ప్రాణపణంకంటె ప్రియమైంది. 
తథౌగతుడు చెప్పిన నిజ జన్మాంతర కథను విని భిక్షువులందరూ ఆశ్చర్యంతో ప్రశంసించారు. 

దృష్టాద్నష్ట సుఖమైన మార్గంలో సుభాషితకాంత్రి మహాదీపం వలె వెలుగుతుంది. సంవాదంలో 
చ 9 oa ఒకర్ని క 
బుభాబతామృతరసం గొప్ప ప్రీతిని కలిగిస్తుంది. సర్వజ్ఞుడు కూడ సుభాషితం వినడానికి ఇతరులని 
యాచిస్తాడు. కనుక సుభాషితంలాగ ఉత్తములకు ఇష్టమైంది మరొకటి లేదు. 


ఇది జేమేంద్రుడు రచించిన అవదాన కల్పలతలో శిబిసుభాషితావదానమనే తాంభైఒక్కటవ షల్లవం 


92. మై త్రకన్యకావదానం 


| { వ్‌, 
న శ్‌ . ను 


మాత వసుధవలె త్రిదశతటినీపా ద్ర పొందిస్తుంది. కనుక ఆమ 
అ 


క 
తల్లి, వసుధను మించి శరీరాన్ని ప్రేవులాగ అభి వ పూజనీయ. 
ఉత్తములకు గురువుల ఎదుట కూడ గురుతరస్థానం 


ఇబ సంక్షిపంగ ఇల 
రు భికుసంఘానికి సంతి 
రంగా ఉపదేశిస్తూ, 


జినదేవుడు శ్రావస్తిలో ధర్మం విస్తా రి 
అన్నాడు,; పుణ్యసంగమం వంటీవారు. వా 
తల్లిదండ్రులు పర బ్రహ్మ స్వ లోను సత్యం ూతకంటె ్రష్టమైన 
పూజించడమే ధర్మమైన కులాలు ధన్యమైనవి. wed ప న్‌ తో త్రీ లలో 
రా pi మి ర్లాల 
అహింసత్రో సదృశమైన ధర్మం ఎక్కడా లేదు. was లివిరిసే భక్తితో gus స, 
అ యు న్‌ మౌ 
మరొక ద్వైత్రం ల్రేదు. గురువుల పాదకమల సాటి అయిన 
అ ప 9 తకు 
మునిగినా జలరుచి(పాచి) వలె ఫలశూన్యులు. pga వ్రతాది ని లను సేవించాలి. 
అ సుఖాలు కలిగినా విముఖులు గౌక, wd i మాత్ళ ప గురువు, 
అత్యల్రవమ్ప్వ తో ఉపచరించినా, అ కి వంద్యు * తలి సహించిన 
ఇ. ట్స ను ప్రణయం me ఎల్లప్పుడు ఎవరి అ ౧ తత్రాపి తల్లి స క 
త ఉపదేశించడం వల్ల నకుడు ఎలో పౌళోకీ బుణనివృత్తి చేసుకో గలమా? 
రొణాలను ప్రసాదించినవాడు అయిన జి ఖా Fr 
ఈ లనిచయం నవా 
గ నా, ఎంత పుణ్య అవమానించి 
| న. రిపోయి తల్లిని కి తున్న అగ్ని జొ 
'వేకపాక్రంత్రో కుశలమార్గం నుంచి జ పె వుండు 


వమానించి, 
న్నీ అతని న ఈ కూడ ఒక జన్మలో తల్లీ అ 


లాసవవాహంలా 


పటాకబ్రాప్టద్ధర్రుడయినా, ఆ జటల అలం 

ఉంటాయ్సేగాని, శాంతి ఉండదు; పుణ్యం ఎం పొందాను. 

ర ల యమైన తాం అతనికి వ 
"తంలో హింస ప్రాందే పాప శాపమయాజు 


వాడు. రు. పిమ 
డునే గృహ కంర ట్టి వెంటనే గట్టిదాయా రు 
రు 


క పూర్వం వారాణసిలో మైత్ర జు 
'ఎకిపా క్రమ పత్ని ఉండేది. ఆమెకు వా న 
వయస్సు శ్ర ఒక్క మంచి కొడుకు పుట్టాడు. కుడు లీ ae wn ae 
కన్యక క్ట వెట్టాడు- అప్పటినుంచి మైత్రకర్య ంచి, తల్లి ఆ సన్‌ విక గడపవలసిందని ఆమె 
సాపారానికి వెళ్ళి మరణించాడు. అప్పటి తు శ్‌. 
తత, 32౪ 

ఖా వచ్చిన ద్వీపవ్యాపారం మాన్స్‌ విక్రయం వల్లి 
"రుని ఆదేశించింది. వాడు వా స 
రునాడ్షు వచ్చిన రెట్టింపు నాణేలను, వూ లను తల్లికీ అప్పగించేవా 
చ ఇంగా, బహుగుణంగా వస్తున్న తా 


352 అవదాన కల్పలత 


ఇలా ఉండగా, అతడు తన కులంవారు పరంపరగా ద్వీపవ్యాపారం చేసేవారని విన్నాడు. 
అప్పటినుంచి ఉత్సుకత హెచ్చి, తల్లి ఎంత నివారించినా వినక, సముద్రగవునారంభ సంభారాలు 
సేకరించుకుంటూ, తల్లి వాటిని చూచి భయపడి, శోకవిహ్వల అయి, కాళ్ళమీద పడ్డా లక్ష్యవెట్టక, 
కాళ్ళవైబడిన సిరిని లెక్కవెట్టని మూర్చునివలె కాలితో తోసివేసి బయలుదేరాడు. దుష్పుత్రుడు శైశవంలో 
తొక్కుడు పలుకులతో అమృతం కురిపిస్తాడు; కొంచెం వెరిగిన తర్వాత ఎన్నో కోరికలతో నచ్చచెప్పగా విని 
చాల ప్రీతి కలిగిస్తాడు. వెద్దవాడైన పిదప ఉత్కట యౌవనపు వేడితో వికటమైన అహంకారం కమ్ముకొనగౌ 
కాలకూటం వలె పరుషాలు పలుకుతూ వ్యథను, కష్టాన్ని కలిగిస్తాడు. 


మైత్రకన్యకుడు విపులమైన జననీశోకం వంటి సాగరం చేరి, ఓడ యెక్కి రత్నార్టనో త్సుకుదై 
కదిలాడు. ఆ ఓడ వాని దురద్నష్టవ 


ప్రవశాత్తు మకరాది జలజంతువులు వాడి రంపాలవంటి తమ గోళ్ళతో, 
తోకలతో కొట్టగా, సము ద్రమధ్యంలో చితికిపోయింది. ఓడ భగ్నం కాగా ఆశాభంగం ప్రాందిన ఆ 
ఆహంకారిని మూర్చ, తల్లి శాపంలాగ కమ్మింది. తర్వాత కొంతసేవటికి వాడు మూర్భదేరి ఓడ ps 
ఒకటి దొరకగా పట్టుకొని తీరం చేరి అడవిని పడిపోయాడు. అట్లే ఒంటరిగా , ధైర్యం కోల్పోయి i 
తోచక విజనారణ్యంలో వెళ్ళుతూ కొన్నినాళ్ళకు ఒక సుందర దివ్యనగరం చూచాడు. దాని పేరు రమణకం' 


ee నికి 
అక్కడ నలుగురు అప్పురసలు - తమ ముఖ చం ద్రకాంతులతో వెన్నెలవాకలు సృజిస్తున్నవారు - అతో జో 
ఆదరంతో ఆతిథ్యమిచ్చారు. ఒక పౌమపుష్కరిణీ తీరంలో రమ్యమైన రత్నలతావనంలో మణిమందిరం 
మెత్తని శయ్యలపై సుఖించాడు. ఆపద 


యి 
లు సుఖాలతో ముగుస్తాయి. సంపదలేమో క్లేశం మ. జ 
శరీరధారులకు ఇవి పర్యాయంగా (మార్చి మార్చి) కలుగుతుంటాయి. రతిభోగమానసుడైన అతని 
హరిణేక్షణలు చిరకాలం రమిస్తూ, తమ సౌభాగ్యాకి కృతార్ధత పొందారు. 


కళ్ళ న్స్‌ 
ఇలా సుఖంతో కాలం గుడుపుతూ ఉండగా, వారు ఒకమారు అతనితో “ఈ నగరంలో 


శేరాడు, అకు ప కలా హాలంతో వారి మాటలు వినక, వెళ్ళి నందనమనే మరొక న 
గ్రాడ పదహారుముంది అప్సరసలు వచ్చి, అతనికి రతిభోగోపభోగ్యలయారు. వారు 
యినా, అతడు బయలుదేరి, (బ్రహ్మోత్తరమనే ప్రాసాదం చేరా త్‌ 
౦దరులైన అప్సరసలు వచ్చి అతనిని ఆదరించి సుఖవెట్టారు. ల్‌ క్ర 
రం దక్షిణ దిజ్మార్గంలో వెళ్ళవద్దన్నారు. అయినా అతడు వి 


గ్‌ 
బయలుదేరాడు. 


బయలుదేరి వై 


ళ్ళుతూ దుష్టుల సేద వలె 


మున 
లకు పుట్టినిల్దువంటి లోహమయ దుర్గప్రాయజ 
అతడు ప్రవేశించగానే, క్ర 


మంగా భూమిలో కనిపించే పురద్వారాలన్నీ 3 


353 
మైత్రకన్యకావదానం 


oA గ cs 
క మహాకాయుడైన పురుషు 
మూసివేసినట్టు, సందులు లేకుడా బిగుసుకొనిపోయాయి. ఎదుట ఒక మహత్‌ ఆతని 
నిలబడి Phe య చూచాడు. 'ఆ పురుషడు సకలక్షేశదోషాలకు యం? కు నా ఫాం 
0౦ (౨. స్తై జ 

తలమీద జ్వాలలతో మండే ఒక చక్రం తిరుగుతున్నది. ఆ చక్రం నుంచి రక్త 
తలనుంచి కారుతున్న చీము నెత్తురులను తింటున్నాడు. | 
చి మనస్సు నిర్వేదంతో విరి శ 
" మైత్రకన్యకుడు కరుణతో ఇలా ప్రశ్నించగా, 
దీ అని సమాధానం చెప్పాడు. ఆ మాటలు 
ంచి పాపం పొందాను. ఈ పాపసహాధ్యాయి 
మే నన్ను పచ్చిగడ్డి మైదానంలో స్వేచ్చగా 
0 
ది.” అని చింతాక్రాంతుడయాడు. 


ుంచి హృదయా 
i ప ణంలో ఉండగా, ఆకాశం నుంచి a క 
ఇలా చింతతో వాడు తలుపులు మూసిన ఆ wa వదలిపెట్టు. కొత్తగా వచ్చి ంచి 
కంపింపజీసూ వాణి ఇలా వినిపించింది. “దిరబద్ధమైన కోవడానికి ఇదే అదను.” ఆకాశం ను 
a స ఇ fo విడిచిపెట్టడానికి కొత్తవాటిని కట్టు వమోచనం పొందాడు. మంటలతో 
ఈ సత తో మహాకాయుడైన పురుషుడు అ ది. వెంటనే ఏవో వచ్చి తనను 
టలు వినబడగానే, ఆ = పె పడింది. 
వుండుతున్న అతని తలమీద చక్రం మై త్రకన్యుని యాని 
తౌ డం: 
కట్టేవేసిన్టుయింది. మర్మాలు భేదించే వ్యథ అ త లీ — 
వంుక్త బంధ నుండె నోహరలైన అప్సరసలను వదలి ప్ర యా 
డికి లొ తవ్వత 
సమీపించగానే, ఇక గ్రా కటికి వచ్చి అల భో 
తకం అనుభవించవలసిన కాలం రం వచ్చి చేరినట్టు ౩ ప్రవేశిస్తాడు. ఎవరి 
కౌలాన్సున్సళ్యంగా ఫలిస్తుందికదా! పశువు లో స : చేసిన పాపాలకు క్లేశం 
బం, సుంది. అది 13 
గ్ల వత్తీ, అది జీవిని లాక్కునివస్తుం టే ఉంటుంది. గ డికి వసాడా? 
“రిపొకభోగ్యమైన భవితవ్యత వారి ఎదు కొత్తవా 


విని 
మరొక ౩ 5 తకన్వుని మాటలు 
అనుభవించే కాలావధి యెంత? మనబోటివాడు ధతో మంటలతో అర్హుడైన మైత్రకల్యు 

డలు బాకా ' 


des ut భష 
పోయి ఇలా అన్నాడు: ఇంత 
మైత్రకన్యకుడు ఆ భీభత్సదృశ్యం చూ ఖో 
క్రూరవ్యధతో బాధపడే నీవెవడిని? ఏ కర్మఫలమిది! వ్‌ 
న సల 
పురుషుడు “నేను తల్లికి అపకారం చేశాను. ఆ వ. 
స్ట కూడా తల్లిని అ 
మైత్రకన్యకుడు విని, “అయితే నేను కూడా లల్లి వ. 


9 అ wie కు. సుఖాల 
కనిపించి నా సంగతిని జ్ఞాపకం చేశాడు తా పోగ 


త 
గడ్డిని మేస్తున్న జింకను శౌనికుడు లాగినట్టు ఇం 


న ఆ పురుషుని 
అప్పుడు మై (త్రకన్యకుడం i 

Mm యా 3 లను, స 

మణిమందిరాలతో సుందరమైన పట్టుణా 


కోసుం లసిన గడువు అ టి తహులు 
కాలుతున్న చక్రం ఒంటిని క స్తా లకు శ్లేశం అను రస్తానాలున్నాయి. అలా పో 
bg మహాక్రాయ్ర్రుడ్తు ఇలా అన్నాడు: సు. కు ఇంకొ మరికొన్ని ఘౌాణ 
న న | 
శ్ర లేగాలు. తల్లియెడ తప్పు చేసిన పావు బ్రానుభవం వల్లి పరుల దుఃఖం 
సనవార్రు అల్రాతి వాటిని అనుభవిస్తారు. దు 


నకు 
ఆలు వీని మైరోను సం కూడ ఈ * 
కుల లో నాకు ఒక 
చకం ధరి 
క అతని సత్సంకల్ప 


షల ననహాకరారన ఆ మలా వస పాలే 
ఇ దయగలిగి ఇలా అన్నాడు: "ఇప్పుడె ae 

వార్పు క తీవ్రమైన దీర్రవ్యథను ఎలా స a 
వ్యథార్రప్ర్య్యల్టు కానీ! నా కర్మఫలం os అ సత్త్వహిలచిలే గ్‌ 
నేడనిదే ఇతరుల వ్యథను ఎవరూ గ్రహించే 


3 
క్‌ అవదాన కల్పలత 


ప్రభావంతో ఆ చక్రం ఆకాశానికి ఎగిరిపోయింది. ఉతములెనవారి హృదయంలో కరుణాజలంతో నాటిన 
సత్సంక ప ప ది. ప్ప 

స నింక ల్పలత పల్లవించినంతనే తాపం పోగొడుతుంది. పుష్టించగానే ధవళయశస్సు కలిగిస్తుంది. పూచి 
భవ్యసౌరభం గుబాళించగానే సిరులు కలిగిస్తుంది. మరి రసమయమైన ఫలాలను ఎందుకు అందజేయదు? 


కారుణ్యం వల్ల, పుణ్యమహాత్మ$ం వల్ల అ 
|! తడు నె కా i 
ME శం వల్ల ౦టనే పాపవిముక్తుడై దేహం వదలి, దేవలోకంలో దేవతగా 


నేనే వెనుకజన్మలో మైత్రాతు 
మై డైన మైత్రకన్వకుడుగా ఫ 
డ్రాత్ముడైన మైత్రకన్య పుట్టాను. తల్లిని కాలితో తన్ని తొలగించుకొని 


వెళ్ళడం వల్ల అలాటి దుఃఖ పరంప 
8ఖ పరంపర అనుభవించా అ 
పాందగలిగాను. ను. త్రక్తిక కార్దావణాలు అర్పించడం వలి అప్సురోలోకం 


ఈ వి 
ధంగా భగవానుడు ఉత్తమమైన మాతృశుహ్రషాధర్మం ఉపదేశించాడు. 


మంగళమాలిక, గుణమ 
తమ పాదాంబుజాలను పె ms ou Was వాత్సల్యమౌళి అయిన పిత ఎవరి శిరస్సుపై ప్రీతితో 
౦దుతూ నిత్యోత్సవాలలో తేలాడుతూ జగతులక్తే పూ జ్యులవుతారు 


ఇది క్షేమేంద్రుడు 
ద్రుడు రచించిన అవదాన కల్పలతలో మై త్రకన్యకావదానమనే తొంభై రెండవ పల్లవం 


93. సువూగాదావదానం 


జినభక్తి విశేషయుతులైన వారి శ్రద్దాసుధాసార న్నిరరాల తుంపరలు కూడ శ్లాగఘ్యమైనవి. అవి 
పూజ్యుల పూజావిధిలో నిశ్చేతనమైన కుసుమాది పూజా ద్రవ్యాలకు కూడా తగిన చైతన్యం కలిగిస్తాయి. 
జినదేవుడు శ్రావస్తిలో జేతవనంలో ఉండగా, అనాథపిండదుడు వచ్చి భగవానునితో ఇలా 
విన్నవించాడు: “భగవన్‌, నా కన్య సుమాగధ నీ యందలి నా భక్తీవలె మహా డ్రేగుణ విజ్రుత అయిన స్రొఢిని 
పొందింది. పుం|[డ్రవర్దనమునే పట్టణంలోని శ్రీవుంతుడైన సార్ధనాథుడనే గృహపతి కుమారుడు 
వృషభదత్తుడనేవాడు ఆమెను వెండ్లాడగో రుతున్నాడు. నీవు ఇష్టపడితే అతనికి, నా కన్యను ఇస్తాను. నేను 
త్వదధీన ధనప్రాణాలు గలవాడిని, త్వదాజ్ఞా శరుణుణ్ణీ.” ఆ మాటలు విని వాత్సల్య విమల మానసుడయిన 
భగవానుడు “తప్పేముంది? అతనికి నీ కుమార్తెను ఇవ్వు" అన్నాడు. అని సంతటులా శాస్త శాసనం 
ఆదరంతో స్వీకరించి, నమస్కరించి తన యింటికి వెళ్ళాడు. తర్వాత వృషభదత్తునిక్‌ సుమూ తు ఇచ్చి 
మహావైభ్వంత్రో వెండ్రి చేసి, భూరిరత్నాంబరాలు మొదలయిన కానుకలతో అత్తవారింటికి పంపాడు. 
జినభగవానుని చరణద్వంద్వం జ్ఞాపకం వచ్చి, కళ్ళలో నీరు 
తిరిగింది. బహుకాలానికి ఆమె పుం డ్రవర్ధన నగరం చేరి, పలి వభ్రాషచేస్తూ, ఎల్లప్పుడూ en వ. 
ఉండిపోయింది, ఒకమారు. అత్తగారు ధనవతి వీరాళంగా ధనం షయ స 
చేయిస్తూ, కోడలితో “సుమాగధా! పూజోపకరణాలన్ని నడి టారు as సమ్మోహ 
జెగత్తూబ్వ నా గవానుడు వస్తున్నాడు. సరజనులకు గౌ రవభాజనుకై ॥ కల్లో 
వినా్యాక్రా ree జ ais వారంతా మనకు పూజ్యాలు అని అన్నది. అత్తగౌ 
వ్యూ రులు అయిన క్షపణకులు వస్తున్నా క్షే దోపకర ణవం౦తొ సిద్ధవరౌతున్నదని (గ్రహించి, 
లు విని, భిక్షుగణం కోసవే ౪ లొ 


తదార్హ్య్వు 
భతత్తరురాలయింది తులు, నగ్గ్నులు 
. “9 నిశిత వ 1 ల్ని 
సుకున్న కష్టం సహించిన le 


5 కవే 5 

అ... చురుసటినాడు కేశాలు, మీసాలు, గడ్డాలు ని బలిసిన మహిషాలవలే ఉన్న, సిగ్గులేని ఆ 

అ న క్షపణక్రులు ఇంటికి వచ్చారు. wi సన్నిధిలో దుఖఖనిర్వేదంతో 
"మొలవారిని సుమాగధ చూచి, సిగ్గుపడి గుడ్ల గంబరుల ఎదుట కోడండ్లు నిలబడ 
కి | బవ 

స్‌ వంచి, అత్తగారితో ఇలా అన్నది: అయ్యో! లేకుండా తింటు 
రం చూచాను. కొమ్ములులేని వీరు మీ యిండ్ల 


దూరదేశం వెళ్ళుతున్న సుమాగధకు 


ఆ 


క 
స్య సిగ్గు పడడం wa రు? పశువులవలె 
ఏవి ఏత్వం ల్రేనిదానివలన వీరి యెదుట ౫|| రు గుడ్డను ఎలొ వదలివెడులా. డా వే 
_" ఉచ్చృంఖలమైన ఆచారం? త్రిండి వదలనివా కలని వెండ్రుకలు పీక్కానటం 
నగ AR) స యాటాను గ్‌ లయమభంతులతు నే 
శ్రీలమన్న 


లు 
a తిండిపోతులు అయిన ఈ నియమవంతు మాటేలేదు 


గింది. వ 
ది; కాష్టం కూడ వదలివెట్టడం వల్లి వెలి థ్‌ 


356 
అవదాన కల్పలత 


పటాటోపంతో 
మాట విని అత్తగారు చాల తీ ర్ట ఇంతకూ ఇది దేశదోషం! ఆచారమేమో గతానుగతికం.” ఆ 
ప్రశ్నించింది. దానికి సుమాగధ ss sha పుట్టింట్లో ఎలాటివారిని పూజిస్తారమ్మా? అని 
కలిగించడానిక్రి ఉద్యుక్తుడ యిన వ. చంది. “తన కరుణతో సర్వజగత్తుకు కుశలాతిశయం 
పుణ్యలావణ్యసింధువు; ధ్యానాధీనుడు; ల వూ పుట్టింట్లో పూజిస్తారు. అయన 
ఒప్పారుతుంది. ఆయన కరయుగ ఖ్‌ యనుడు; ఆయన వెదురుగడవంటి నాసిక పుణ్యసేతువువలే 
ఉంటుంది. ఆయన స్వకీయ ౪౦ కుండలశూన్యమై కిందికి వేలాడుతూ కాంతితో వెలుగుతూ 
పాయ తనుకాంతితోనే విద్వాంసులకు అంతరంగంలో శాంతే కలుగజేస్తాడు. 


, మణి, బంగారు కాంతితో గజరాజు తొండంలాటి 


వ ఆదరంతో ప్రశ్నించింది. “ఇదుగో, ఇప్పుడే తో 
ఆమె సమాధానం చెప్పి, తాను చేసిన మహో ప్రతిజ్లన 


ఊగిస 
"లాడుతూ క్షణకాలం ధ్యానపరాయణ అయింది. 


దూరవుయిన వారిపై కూడా న్‌ 
(ch ంణ స 


సుమాగాదావదానం 357 


కోరికను తెలుసుకొని, దయతో ఎదుట ఉన్న ఆనందునితో “రేపు ఉదయం మనం పుం[డ్రవర్దన నగరానికి 
సహ నన్ను పూజించాలని ప్రార్టిస్తున్నది. ఆ నగరం ఇక్కడినుంచి 
లో ఉంది. ఒక్కదినంలో అక్కడ చేరాలి. కాలవిలంబం 
గగనమార్గంలో వెళ్ళగలిగినవారికి నిమంత్రణ శలాకను 
) ఇవ్వు" అని ఆజ్ఞాపించాడు. 

డు ఒక్కదినంలో చేరాలనే కట్టుబాటుగల 
వులందరూ ఆహ్వాన శలాకలు పుచ్చుకొనగా, 
పూర్ణుడనే స్టవిరభికువు కూడ శలాకను స్వీకరించడానికి చేయి 


నాము అయత ఆరీయాలీ, నవ్వుతూ “దగ్గర ఉన్న అనాథపీండదుని ఇంటికి wpe యః 
వెళ్ళడానికి నీ కాళ్ళు ఆడవు. అరవైవందల యోజనాల దూరం ఒక్క పగటిలో తో క. ot 
అన్నాడు. దానికి స్టవిరుడు సిగ్గుతో తలవంచుకొని, “సాటివారి కలకల త్య 
అనాదికాలసంచితాలయిన జన్మజరాదిక్లేశాలనే ప్రయత్నంతో whiten sa ఆ 
(మాహాత్మ్యస్థానం) పాందడం ఎంత? అని aie బస అర వివిధ దేవవేషాలతో 
శుద్దచిత్తునికి మహాశక్తి స్రాదుర్భవించింది. రాత్రి గడిచి తెల్ల / 


విమానాలెక్కి గగనమార్గంలో బయలుదేరారు. 
ఇలా ఉండగా, పుం[డ్రనగరంలో ర భర్త మొదల 
సిద్దం చేసి, భగవద్దర్గునోత్సుకతతో అత్తవూ పగ సాన్‌! మః 
కుసుమధూపార్ష్యాది పూజా (ద్రవ్యాల కూడర్టక ధ్వకరమైన దివ్యకాంతి మౌ 
ఆజ్ఞాత కౌండిన్యుడనే భిక్షువు అశ్వరథమెకీ క అ i అత్రమామలు మొదలయినవారు ఆళ్ళర్యపడి 
మొదట కనిక సూర్వసన్నిభుడైన అతని ల _ “స్తూర్యకాంతిగల ఇతడు 
కన హన ల! భగవానుడు” ఈ a Eo ర వాసల 
అ 
భగవానుడు కాడు. తరగని కాంతిగల ఆజ్లారో న. అ కుతూహలం అణచుకోలేక “భద్రే, 
త్రమౌ 
భిక్ష s లో వస్తుండగా, అల్ప అడగడం ప్రారంభించారు. 
veg pian భగవానుడు? అని లా కాదు. వీరంతా అయన 
నా భగవానుడు? 3 . అ ౧ 
దానిక్రి oh సమాధానం చెప్పింది: “ఇతడు ₹% మ. వెలిగి పోతున్నారు. అదుగో అక్కడ 
య్లి 
శాసనప్రాలక్రలయిన భిక్షువులు. ప్రమగుణళఘ్యున్‌ రించిన ప్రభావంవ 
మనోహర స్వర్ణ ద్రుమాలతో రమ్యమైన పర్పతళంగ ప గంభీర 
వస్తున్నాడ్తే ఆయన మహాకాళ్యపభికవు: సజల ద్ర చరుర్దరో గజమెక్కి వస్తు 
గ్గు ఆడ ఇ శైలాసంలొగ అ రూ ॥ లు గల 
మ తంలో చి రు కొడ, రతా అనిరుద్దుడు. రెక్కల గాలితో 
ణా ఎబి 4 ood is 

గత్ముడు మౌద్గల్యాయన లిమా న్న భికును రంలో వస్తున్నవాడు శమహూర్ణుడయి 
దిక్కులక్రు శముసౌరభాలు వెదజల్టులూ లత ౫ త్రప్రభామృతంతో 
మేఘాలను చెదరకొడుతున్న గరుడుని అగి శ్యతంగొ అజిత ల్‌ 

శా 

మైత్రాయ్రణీసుతుడు. ఈర్హాదిమారే 


వెళ్ళాలి. సుమాగధ సంఘంతో 
అరవైవందల యోజనాల పైగా దూరం 
పనికిరాదు. మహాబుద్దితో (మాహాత్మ్యంతో ) 
(ఆహ్వానించినట్టుగా గుర్తుగా ఇచ్చే కర్రముక్కను 

సుగతుడు ఈ విధంగా స్రేరేపించగా, ఆనందు 
ఆహ్వానం భిక్షువులకు అందజేశాడు. మహాబుద్దిశ్తోగల భక 
కడవను తలగడగా వెట్టుకొని పడుకొనే 


భర్హగృహంలో సకల భోజనోపచార సంభారాలు 

యిన వారితోపాటు వేడ యెక్కి, 
సూ ఉంది. అప్పుడు ఆకాశవీధిలో 
హాత్మ్యాలు వెదజల్లుతూ, 


358 అవదాన కల్పలత 


తనియిస్తూ వస్తున్న ఆ సత్త్వమహోధది ఏ 
చుట్టుక్‌ని కనుల పండువుగా కనిపించే విశా 


షభవాహనం ఎక్కి వస్తున్న గరిష్టబుద్ది అయిన భిక్షువు కౌస్టిలుడు. 


© 


న్ని 
విమానానికి పూన్చిన హంసల కాంతితో అంతరిక్షాన్ని 
మందహాసరమ్యంగా ఉన్నదా అన్నట్టు చేస్తూ వస 


అగో లు 
తమైన రత్నాసనాలవై ఆసీనులై అసంఖ్యాక భిక్షుసంఘౌ 
అత్యద్భుత మాహాత్మ్యంతో వస్తున్నవి.” 


ఆమె వరుసగా చెబుతున్న భిక్షు 


గారు 
వులు, తక్కిన సంఘమూ వెనుదిరగడం చూచి అత్త 
మొదలయి 


రు. 
శృర్యాలకు, అనన్యకాంతికి ఏకకాలంలోనే లోబడిపోయా 


యాత్రలో సేవ చేస్తూ వెంట నడుస్తుండ 
బినేంద్రుడు పుణ్యవంతులకు దృష్టిగో 
ఆస్ట్రాదశద్వారమా 
చేశాడు. 


జ్ర 
అష్టా దశవూర్తి అయిన we 
ధ ఇంటిని చంద్రకాంతరత్న కాంతిమ 


సంతోపవెట్టాడు. సుమాగధ ఆమ్టై ధువులు, ఇతర పౌరజనులు, 
ఉపదేశంతో శుద్దహృదయులై వెంటనే సత్యదర్శనం పొందారు. 
సుమాగధ కుశలానుబంధమై 


తో 
అల “YO 
i బన పుణ్యాన్ని, విపుల ప్రభావాన్ని చూచిన భిక్షువులు కుతూహ 


ంతలి 
శ్రించారు,. ఆ పేషీ విని భగవానుడు దంతకాతులతో దికాగా 
ముఖాలకు ప్రకాశం కలిగిస్తూ ఇలా అన్నాడు: 


జగ రాజుకు కాంచనమాల అనే కన్యక జనించిం 
కాంచనమాల భాసించేది. ఆమై తన ఐదువందలమంది సఖులతో సహో pal 
చేది, ఒకమారు కృకి ఒక వికారస్వవ్నం చూచి, భయసంశయ సంభ్రాతుడై ట్‌ 
ఆ నిమిత్తజ్ఞుల్పు (బ్యోతిర్వేత్తలు) రాజసుతవై ఉన్న స్టో 
దయంతో హూ చేస్తే నీకు కల్యాణం కలుగుతుంది 


ఫలకోవిదులను ఫలమేమిట్రని అడిగాడు. 


ప్యజిత్తనే ప్రభావవంతుడైన భిక్షువు. కదులుతున్న మ 
రమైన సువర్ణ తాళవృక్షమెక్కి వస్తున్న ఆ పుణ్యపూర్ణద్యు 


359 
సుమాగాదావదానం 


రెమాటతో భగవానుడైన కాశ్యపుని వద్దకు వెళ్ళి, 

తత వె గవాక్షం నుంచి 
ఫలం సర్వజ్ఞుడైన నీవు చెప్పాలి. 

బల pit బావి పరుగెత్తి పోవడం 


అన్నారు. వారి క్రూరవాక్కులను రాజు oh) 
“భగవన్‌! నేనొక వికారమైన స్వప్నం wae చూచాను. పపడడం చూచాను. చెడ్డక(ర్రలు, 
బయటికి వెళ్ళుతూ తోక లో కొలిచి యిచ్చి వ యుద్దానికి పిలవడం, 
చూచాను. స్రస్థం పేలపిండికి శశ చూచాను. ఏనుగుగున్న మ డడం చూచాను. చాపల్యంతో 
చందనకాష్ట్రం పం యాతా ఆ అమేధ్యం పూస్తు ఎగర్లా 

అవేధ్యం పూనుకున్న 


పటుకొని * 
పురుషులు ఒక గుడ్డను పట్టు 
పద్దెనిమిదిమంది పురుషులు ఒక అ 
నికి పట్టాభిపేకం చేసినట్టు, వ. ద్వేషోపహాస కలహాసక్తులైన ప్రజల 
మిడిసిపడే కోతిని వెద్ద రాజా ప్పఫలారామా్మా, 


రు 1) చాడు. 
కొట్టిన రమ్యవు తున్సారూ' అని ప్రశ్ని 
లాగినా చినగకుండాపోవడం, దొంగలు కొట్టె ఘోరమైన ఫలాలు es చెప్పాడం: “జనులు 
ను లకు ఇతరులు షై సవూధాన౦ చిన 
చూచాను. ఈ స్వష్నాద్భుతా duit విని ఇలొ sie అవతరిసాడు. నీవు చూ 
న శాక్య న ను యం వల్లి 
వంతుకు అమృతాంబోధి pe శ్రావకులు కలి says - 
Shi ని పశ్చివు నా. అల్పవివేకం గల గహ ae తుతారు 
ఏనుగు ఫలమిది. ఆ శాక్యవరు అపక్వమైన ఉదగినవారే సేవకోసం పరుగెత్తు 


లె 
అలకా ఉం తులె, లోభాంధులై 
సమ్మోహోపహ వ్‌ తో విశేషం 
టా హు. 
: స 
లపిండికి అనల నే చందన కొష్టాలను సానా. 
వులతో బుద్దభాపితాల ఏనుగువంటి పీల్లసన్యా 
రు 


సభగవా 
రాజు మాటలు కాళ్యపభగ 


గనుక దప్పిగొన్నవాడివెంట బావి ప sla 
బోధ్యంగమనే (ప్రస్థం ముతా వ. న్‌ 
ఎరుగలేక త్రీర్ధికుల నల డు ఉత్తముడు రన లిపీకం జరుగుతుంది. 
= కత అ ae అ . మూలలో వ. 
స ॥ UE లే 

ఆ ఆం ees లాగినా ర భన నీ స్వప్షు పరిణామ ఖ 
సంబుద్దుని శాసనమనే వస్త్రం 


లో తాము కలహిస్తూ అ 
డొరుగుతాయి. భిక్షువులు తమ ఫి 
(నా లో వి 1) ర పడ్డాడు. క్ల న్‌ మరొక జ 
పపంచం ఇవి. జు చాల అభీల తొ 
విని రొ 


ష్‌ ఈ బ్య ది. ఆ 
చేసి, కాంచనమాలకు కుశలమైన ల్లో అతో సే 


క్రువులు సుశీలులైన ఇతర 


చినగ 


పతికి ధర్మోపదేశం 
న్మలో స్తూపానికి 
మహాపుణ్య 


5 
హ్‌ న 
9 దప కాశ్యపుడు మ 


ను 
క సుకుత 0౦ తులతో దిక్కూల 
నారంగమాలతో పూజ ర కుళలసేతును ంగా చెప్పి, తన ౯ 
ఫభావంతో ఇప్పుడు జనసమూహ ర్వవృత్తాయ వట్టి మిథ్య. కొడుకు 
సుమూగధ పూ “లుదేరాడు. వించడం కు 
ప జేతవనానికీ బయలు తుందని yen పుడితే రెండుకులాల 
నింపుతూ, భిక్షువుల స మంలౌ రాలయిన వ 
మానవులు కొడుకులు పుడితే ఆ గుణవంలో 
వికలం శా 
మంతా డవ పల్లవం 
గుణవంతుడు కాకపోతే, కుల టిస్తుంది. తొంభై మూ 
: దాటణ వదానమనే 
నొవగా సంసార మహాసముద్రాన్ని న కల్పలలలో స ల 
న అవదో 
డు రచించి 


94. 
యశోమిత్రావదానం 


భగ్నభాగ్యుల 
యినవారు కొం 
దరు 
తరలతర తరంగాలతో పాంగులువారే 
ఏలువారే జలం సమీపంలో 


ఉన్నప్పటికీ దప్లి 
సతో తపించిపోతా 
లా IE రు az 
సహజ సలి * అ్రురాగత ప్ర 
ల ధారలతో తీవ్రమైన దప్పి Bs పుణ్యవంతులు కొందరు ఖరత 
కుంటారు. ఖరతరమైన మరుభూమిలోను 


నావి క 
బితే ప వల్ల పుట్టిన 
ages భభ 
డు. శాస థరో అల న 
వ నాకేం కలవాడై, ప్రియమన్సది ప్రద్రజ్య స్వీకరించి లర్లత్వం పా 
స్పటికంవలె నిర్మలమూ ier అప్రియమన్నది తేనివాడయా సే ప పటన త 
శి అ a 7 
ఈ వింతకు భిక్షువు యక్‌ ఉర్లు (స్రవించేది Mie ఆతని దంతాలనుంచి కలిగ్‌రా 
ఆ | అతనికి దప్పి అనేది లే 
కపోయింది. 


కారణమేమిటని లందరూ ఆళర్వప 
ఒకమారు భగవానుని స ్పోర్యపడి కుతూహలంతో 
స్ట శ్షించారు. భగవానుడు అతనికి దప్పి లేకపోవడానికి 


చూచి సంప 
ఘంలోని ఉపా యి, అతడు ష్‌ 
sss యతో ప్రలపిసూ, మరణాస 
కా, మరణాసన్నుడయాడు. అది 


అప్పుడు సుందర హ్‌ 
కుడు శాస్త జలపాత్రత్రో 
ప్రభావం వల్ల అది అక్ష ( నవుని ఆజ్ఞతో ఆ tris నీటిధార కనిపించలేదు. 
అందరి వద్దకు తీసుకొని వెళ్ళాడి' 


. ఎంద 
నం, తరగలేదు. శ్రేయోనిధి అయిన 
సిలి పట్టి సుందరకుడు పోసిన నీటిని 


దంతాలతో ప్వ 
లల్టున 
చెప్పుగా ie అమృత జలధారత్రో కా 
ఆదరంతో సిని ఆఖ్బ ౦తీ పొందుతు 
| ర్యం పాం 
దారు, 


జినసేవ సు 
మరుభు త ఖమనే ము ల 
భూమి పరిభ్రమణ ఎలసలిల కలిత్రమై 
9 వల క్రల్రిగ్గ పైన శమమనే హివుక్షల్రో 
ో లినిని పాందించి; సంసారమున 


95. వ్యా ఘ్యావదానం 


బుద్దుడనే సహ స్రరశ్మి పాపవిపులమైన తిమిరపుంజాన్ని శ్రొలగించి, వెంటనే కరుణాకిరణాలు 
ప్రసారించి, దోషావహుడై, పరితాపహరుడై స 
ని కలందక నివాపమనే చేణువనంలో విహరిస్తున్నప్పుడు, 


పూర్వం తథాగతుడు రాజగృహనగరంలో 


అర్థదత్తుడనే సార్ధవాహునికి నిశిత అనే భార్యకో ఇద్దరు కుమా 
రణించి ధనం, పరిజనం స 


మాటతో నెమ్మదిగా * 
. బాలు 


న్నగిల్లిపోగా, తల్లే వారిని ఎంతో కస్టపడి 


రుగుపొరుగువారి యిం 
లు తల్లిదండ్రుల నియవముంతోనే 
న స్వజనుల 


మల్లర, చిన్నచిన్న పాత్రలు దొంగిలించ apm ean 
పడుతాలు. 
యోగ్యులవుతారు. వారి ఉపేక్ష వల్లనే అవినయమనే అఖాతంల్‌ ప 
నలిగి పర స్వభావాన్ని పొందుతొ 
ఫ్ర లతో పౌరుల ఇండ్లలోపడి 


"ప్రభావాన్ని బట్టే బాలురు తిలలవలె 
వచ్చినపిదప ప్రాఢదోరులై ఉక్త లు తెలుసు 
వారి ప 


తు మహారాజు చారుల 


వారిద్దరూ వయసు 
త్రో భుజించడం, ప ద్ర 
పరిణామం దారుణమైన 


వధించడానికి ఉత్తరువు చేశాడు. పరథని 
విషముమార్లం తొక డం - ఇవన్నీ ఆ ; న. ప్ర తో లభించే ధనం వ 
గ్రా రకు చార్య దాహవథో ది దుష్కృతం ని న్‌ 


nN 
ప్రాణావసానమే. 'విషయభో గమనే ప్రానమదాకులరకో = -ధిరోహణం వం 


ళ్‌ రాగం- అంతంలో కరపాదాలను నరి 
లంగా వెలుపలికి పోతుంది. లుక వధ్యమాలలు వేసి, జనం 
లుపు ఎరుపు గుడ్డ సంగతి 
యావంతుడైన సర్వజ్ఞుడు eens 
ను చేశాడు. పిదప 


రాజసేవకులు వారిని వధ్యభూమి న 
తండోపత్రండాలుగా మూగి చూస్తుండగొ hae సి 
తెలిసి, వధ్యభూమికి శస్యసహితుడై వి! aie 
సర్త స న 
సర్వజని అల్జతో అజాతళద్రు మహారాజు వార ల అయింది. 
పోత్వం పొందారు. వారి తే లచడం (గ్రహించి సుగతుడు ఈ 


వారిని బం ముర 
హరు ముక్తపొతకులై దేదేణ్‌ స్వీకరించి, 


కూడ జ్లూని ంచద 
లీ తూహలంలో ప్రణీ యుడు ఘోరరూప అయిన 


వారి ఉన్నతికి కారణమేమని భి ంచాను: 
విధంగా అన్నాడు: “పూర్వ జన్మ ను రీ నేనే ర రేఖుడే క్షితిపాలసు+ 
వ్యాఘ్థి. అప్పుడు నేను ప్రాణిమా త్రదథో న క్రనకలొడే వీరి తల్లి (వ్యా 
ఏరిద్దరూ పసికూనలుగొ ఉన్నప్తుళో అకలిలో న 


362 
అవదాన కల్పలత 


పూనుకుంది. నేనునా 
| శరీరం అరి 9 
ంచి, వ్యాటుని వారించాను. ఆ కరుశే 
శేషం వల్ల ఈ జన్మలో చోరులయి 


నా రక్షణ పొందారు. ఆ 
స లూ ఖు వీద్రి 10 
ప Se తల్లి.” భూతభావనుడైన కరుణాసి 
, భికుసంఘాలతో సహా జేతవనానికి వెళ్ళిపో సింధువు వారి పూర్వజన్మ వృత్తాంతం 
యాడు - 


సత్పురుషుల ఇష్టమైన 
మ్‌ ద న్‌ oa 
కూడ పుణ్యోన్నతునిగాను ప. వంటిది; అనిష్టాలను పోగొట్టేది. పతి 
Mcp గా సుంది. ప తుడైనవానిన్ని 


ఇది కేమేం[ద్రుడు రచి ) 
ం౦చిన అవ త్ర 
దాన కలలతలో వ్యా(ఘ్యువదానమనే తొంభయి 
అయిదవ పల్లవం 
క] 


Pn ae, ¥ " 
96. హాస వదానం 
అవి 
అ శశాంకునికి ఆహ్లాదగుణం, రవికి ప్రకాశం, అగ్నికి తాపం, పవనునికి వేగం, కరుణారతులైన 
నుభావులకు పరోపకారం సహజ స్వభావం గదా! 

లో కేళిరసికుడైన ఉదయన మహా 
క్ష జ 

వం విహరుచాడు. అతని కువలయేక్షణలయిన కాంతలు పూ 

చ్చిన ఐదువందలమంది మునులు చూచారు. వారు తన ప్రియురాం 


shy వారిని చేతులు కాళ్ళు నరికించి, ఆ రక్తంలోనే ప్రార్దాడించారు. వారు మర్శట్చే 
స్తుండగా విని, బుద్దభగవానుడు కరుణాస్నీగ్రద్నస్తితో చూచాడు. అమృతన్నస్టివంటి ఆ దృష్టి సోకినంతనే 


వారు బాధ తొలగి, ప్రాణాలు కుదుటబడి, కాలుచేతులు మరల అతుకుకొని, లేచి నిలుచుని, భగవానుని 
శరణు పొందారు. ప్రసన్నులైన ఆ మునులకు భగవానుడు ధర్మోపదేశం చేశాడు; వారు అనాగామిఫలం 


పొందారు. 


రాజు ఒకప్పుడు ప్రియురాండ్రతో ఒక 
వులు కోస్తూ ఉండగా, యాదృచ్చికంగా 
డ్రను కన్నెత్తి చూచారన్న కోపంతో 
ద వ్యథతో ఆర్తనాదాలు 


పూర్వం అవంతిదేశం 


నుని కారణమడుగగా “ఆయన ఇలా అన్నాడు: “కదని 
ర్వం వారాణసిలో బ్రహ్మాదత్తమహారాజూ తప్పు చేసిన 
వారు రాజభయంతో ఎడారి దారి పట్టుకొని 


దప్పితో పడిపోయారు. భ[ద్రమనే మహాగజ 
, వ్యథపడి, తన పొడుగాటి 


శ అది చూచి భిక్షువులు ఆశ్చర్యంతో భగ 
ja పూర్వజన్మలోను దయతో ఉద్దరించాను. శా 
ఐదువందలమంది మంత్రులను వెళ్ళిగ్‌ ఖై 

ళ్ళుతూ, ఎండకాలంలో నీరు, నీడ లేని ప్రదేశం 
రూపంలో జ్‌ 

న్న బోధిసత్త్వుడు వారిని 
తొండంతో దూరం నుంచి సలిలం తెచ్చి, దో తీర్చి కందమూల ఫలాలు ఇచ్చి ఆకలి పో _ ట్టి వీపుపై 
కొని ఈ ప్రాణాలు దం్ర్రా 

sla seh చేసింది. వారు దానికి శరీరసంసా్యారం చేసి, 
తో రక్షితులైన ఆ మంత్రులే మునులు. అప్పుడు 
స నుంచి రక్షించాను." సర్వసత్త్వ 
డగా, తన తపోవనానికి వెళ్ళాడు. 


పా 
౦దారు. కొంతకాలానికి ఆ భద్రగజం 
ఆ కుంజరం. నౌ 


శాస్త కరుణామృత 


మ్‌ 
రుభూమి సంతాపహరణం 
దాన కల్పలతలో హస్త్యవదానమనే శ్రాంభయి ఆరవ పల్లవం 


ఇది కేనంద్రుడు రచించిన అవ 


నిర్మలశీతలాలయిన మహాత్ముల మనస్సులు శత్రువుల 
కావు. ప్రవ్రజ్యతో పరిశుద్దమానసులయిన వారంతా 
ల్హుత్వం పొందారు. 


es రు. 
అంతలో భిక్షువులు వచ్చి జరిగిన సమాచార విని, ఏమిటిది అని ఆశ్చర్యంతో ప్రల్నించా 
దానికి జినదేవుడ్తు ఇలా అన్నాడు: 


లు 
దుష్కృత్యాలతోను, మన్యురజస్సుతోను _— వ 
శాస్త ధర్మోపదేశం వల్ల సర్వాశ్రమ నిర్ముక్తవు 


“వీరందరూ నాకు 
ఎంతో అనుగ్రహంతో చూ అ 
సముద్రయా త్రక్రు వెళ్ళారు. సముద్రంలో ఓడ పగిలిపోగా, జిత సంశయం ఏర్పడింది. అప్పుడు 


గ 
తాబేలుగా జన్మించాను. వారి బాధ చూచి కరుణించి, వీపువై ఎక్కించుకొని సముద్రం దాటించి గట్టు 
చేర్చాను. వారు జీవితం కాపాడుకొన్సి గట్టున విశ్రాంతి పాందారు. ః 


తిందామనే ఆశత్రో నన్ను చంపడానికి స్ట 
కపాటంలోకి (చిప్ప లోకి) ముడుచుకొన 


365 
కచ్చపావదానం 


పమహాముని శాసనంతో 
రు. అప్పుడు వారు కాశ్య్వపమహాము 
పసులయారు. 


YP రు 
సలం అనుభవిస్తున్నా పశంసించారు. 
భూదేవివంటి అతని క్షమాగుణాన్ని ప్ర షా 
లు విని, సించేది, వెరమనే రజస్సు 

ఆశ్వాణ Mo 
కల సత్త్వగుణమనే wigan ban తారక కనను 
సమన పద బా ar 
నిర్మలశీలమనే తా క్షాంతి వునస్సులో [pa 
ది అయి 
తుడిచివేసే నదివంటి పాందరు. 
కోపావమానాగ్నిజ్వాలావలివంటి వికారాన్ని 


లోతా 

కుశలం కలిగించడం వల్ల ఈ పుడు 
ప్రవ్రజ్య స్వీకరించి, ఆ పుణ్యంత్‌ ఇప్పు 

తథాగతుడు చెప్పిన కథను భికువు 


తొంభై ఏడవ పల్లవం 

దానమనే తొంభై 

స రచించిన అవదాన కల్పిలతలో కచ్చపావ 
ద్రుడు రచి 

ఇది ఇమేం 


98. తాపసావద్రానం 


అశుభ్రమైన మురికిగుంటల మీద సర్వసాధారణంగా పడుతాయి. 


జినదేవుడు పూర్వం రాజగృహనగర పరిసరా 


ఆహా! మ్లేమ్చులయిన, అనర్హులయిన మల్టులకు శుద్దమైన ఉపదేళం, 
ఆ్లత్సదం ప్రసాదించాడు" అని వారు అనడం ప్రారంభించారు. అల్పులయినవారికి అనల్పమైన విభవం వస్తే, 
కొత్తదనాన్ని సహించనివారు వారి నీచ జన్మవిషయాలు ప్రచారం చేసి సిగ్గు కలిగించేట్టుగా ప్రవర్తిస్తారు. 
మల్టులు బినదేవుని ఆజ్ఞతో గగనమార్గంలో కురుద్వీపాన్సిక్రి వెళ్ళి వస్తూ ప్రభావం చూపడం వర్ణ నరపతి 
సంతోషించి, గౌరవించాడు. క్రమంగా పౌరులు కూడ గుణవంతులకు కూడ గౌరవించదగిన మల్టుల 
సుగుణాలు తెలుసుకొని సమ్మానించారు. వారున్నూ భికువులకు అ(గగణ్యులయారు. 


వారి ప్రభావానికి విస్మితులయిన భిక్షువులు వారి పుణ్యకారణం ప్రశ్నించగా, భగవానుడు పూర్వగాథ 
ఇలా తెలిపాడు; 


ఆ పుణ్యవాసనాభ్యాస్త స్ట 
తరింపచేయబడ్డార 


కాళి పంకంలో పుట్ట తిమిరభారంలో ముకుళించుకుపో ద్ర్రోన్సి అయినా (గ్రహాధిపతి 
ఆలోకానుగ్రహంత్రో విబుధశే్చేర్రా 


పవి లో - అట్లే కుజనులు కూడ పంకం వంటి 
ఆంత కఠంలో పుట్టి, ఆ న్నులుగప్పి ఉన్నా, గ్రహాధిపతివంటి మహాత్ముని 
కటాకొనుగ్రహం చేత్రనే విబు అృర్లత్వం- అల్లత్సదవి - పొందుతారు. 
ఇది కేమేంద్రుడు రించిన అవదాన కల్చలత్రల్రో తాపసావద్రా 


థులకు కూడ్త శేఖరమైన 


నమనే తొంభై ఎనిమిదవ షల్లవం 


99. పద్మకావదానం nm 
ల కాయిక, i 

ధవుడు, సుధానిధి అయిన బుద్దభగవానుడే pr 

సర్వలోక పరలోక బాం | 


ప పుడు, జినభగవానుడు 
సాంసారిక మహాభయాలను హరిస్తాడు క్షుసంఘుమూ రోగగ్రస్తులయినప్పుడు, 


ఆభ అతో తో ఆయన 
క లో పౌరులు, భి ర్యపడిన భిక్షుసంఘం 
పూర్వం heen లను చేశాడు. తన వాత్సల్యానికి ఆశ్చేర్యబ 
వారిని ఆలోకనామృతంతోనే స్వస్తు 
ఇలా అన్నాడు: 

“పూర్వజన్మలోను నేను worl 

నుతం 

రాజుగా పుట్టాను, అప్పుడు ప్రజల ష్‌ 
వాణ్ణి, వ. దైవదోషంతోను, దేశకాలాల వైషన్యు 


లైన వైద్యులు 
త్త సమకూర్చినా, ₹ కావాలని లశ్షణజ్ఞాలైన ఒ 
వైద్యులు, మందులు తక్కిన sens రోహితమనే మహామత్స గం 

వారికి వ్యాధి తగ్గలేదు. వారి క 


దీ. ఆ మహామత్స్యం 
నం లేకపోయింల. ఆ కు 
ఎంతో ప్రయత్నించినా, ape మనసు కరిగి 'సర్వరోగుల 
స బడివారు 
he pss కలుగగా, 
రకక జనులకు ప్రాణస 


పాలు వి సాదం నుంచి 
వారి బలతదేత వెంటనే నేను టా లో రోహిత 
i ణిధా దీజలాల 
లి అనే ప్ర వారాన 
పథ్యార్థమైన రోహితవుత్స్యంగా జనో 
= ఆ 
వారానద్రిలో పడిపోయాను. 


లో తో 
తో కణం టనే అమృతం 
నబలం * శాసులందరూ వెం 
ap సంతో ఆ పురవాసులం రోగం నుంచి మిమ్మల్ని 
“ఇయుకమె 
నిండినట్టు స్వాస్థ్యం పొందారు. 


న మాం ఇప్పుడు కూడా a టాను.” 
మయుడుగా ఉం 
సదా నిరా దారు. 
ను పోగొట్టడం వల్ల నేను స్థులైన భిక్షువులు హర్దోత్సవం పాం 
We అలర తోకల 
డైన సుగ వికాసం 
సంసార వ్యాధి వైద్యుడై రి సమత్వ 
ప. అవిరతమైన మనస్సుగలవా 
పరహితం లా 


అపూర్వమైంది. తమ దేహాన్ని కూడా 
రికి విలాసం. 
గడ్డిపోచవలె త్యాగం చేయడం వా 


న అవదాన కల్పిలతలో ల 


ఫూర ం నేను వారాణసిలో పద్మకుడనే 
నాక BCs Apes 
పుట్లంది. 
వలను పౌరులందరికీ దుస్సహామైన ఖగ వ 
bs తి స్వస్తీకాది ప్రయోగాలు మొదల 
శాం 


స్వస్థులను చేశాను. 
చూస్తూ అందరి 


వదానమనే తొంభై తొమ్మిదవ షల్లవం 
ద్మకా 


ఇది కేనేంద్రుడు ws 


100. ప న 


అపూర? ఫ 
ఏ పుణ్యాలతో అవ్బుతాని 


ఉదయించే ట్ర అ దూతి అయిన అనుతరబో 
త్రమాళ న పహ 
యుడైన సత్తోదధి వ ట్‌ త్తరబ్‌ ధివాంఛ చంద్రలేఖవలె 


దనీయు 
బినదేవుడు జో ల డు, 
అ త ప్ర 
సంభాషిస్తూ కుతూప వనం౭తో బ్రిన్షా రిస్తున్నప్పుడు 
ఆం హలంతో “ సెన్నాబ్పుడు ఒకమా ss 
భగవన్‌, నీకు ఏ రు కోసలేంద్రుడయిన ప్రసేనజిత్తు వచ్చి 


గక్సుంబోధి వాసన కలిగిందో చెప్పు” అని 


వెలార్చుతూ 
ఈ విధంగా స స సరోవరప 
సమాధానం చెప్పాడు: వరపు హంసపంక్తి వంటి దశనకాంతి 


వపు శరీరం వళం తప్పి, 
“. మానవులకు మన్మథవికారం మతిని 
గ ట్లే మంట. శాపమనేదే లేక కలిగే 
hs * మందు 
పడిపోవడం వంటిది.” మాకు, పాము తేలు లేని విషమ 
రా ప 
క గమేదైనా ఉందా?” అని ఖై 
థాగీతులు, సతా 
* నత్చాత్రులు 
వత్తిగలవి), స 
జరి i ర బీ iy 
ప్రేజవులకు పమీద - కలవి) గుణవంతులు (గు రు 
ద్దప్రదీపాల కాంతితో క ba ణాలు గలవారు, 
దయంలో ్వం ప్రకాశిస్తున్నది" అని 
ఆమా 
టల వల్ల వెంటనే, సంబోధివాసన 


దటిసార 
అమృతం వలె పానం చః ధిని తధౌగతుడ్తు తు 
ఇ, రాజధానిక్షి వెళ్ళిపో బగా కోశలేంద్రుడు తన 
యాడు, 


ఇది కేమేంద్రుడు 
రచించి 
న అవదా 
వదానమనే 
నూరవ పల్లవం 
౧ 


101. శ్యామాకావదానం 


నిరంతరం ప్రకాశం కలిగించే కల్పం సర్వజన ప్రియమైనది. పగలూ పూజ్యమైనదే. 
ప్రభాతకాంతి అనే పగటితల్లీ ప్రశంసనీయురాలే. పగటికి తండ్రి అయిన చండభానుని చెప్పనక్కర లేదు. 
అలాటివాని పాదోపసేవతో (పాదాలసేవ, కిరణాలను పొందడం, ధైర్యం సంపాదించిన పగటినిగాని, దాని 
తర్వాత కలిగే వురొక పగటినిగాని (దాని తమ్మునిగాని) ఈ లోకంలోనో, పరలోకంలోనో చీకట్టు 
ముసిరాయని ఎవరైనా విన్నారా? ట్ట 
శుద్దవర ప్రకాశుడైన శుద్దోదన 
అంత్యక్రియలు జరిపి, భక్తితో స్తూపం 
చరిత్రుడు; సామాన్యులకు అతని చరిత్ర 
వచ్చినవాడు. అలాటివాడు తండ్రీ అంత్య క్రియు జరుపడం 
భిక్షుగణం “జగద్గురూ, నీవు అనుత్తరానత్యయబోధి కలవాడివి. 
చేసినూడివి. అలాటి నీకు తండ్రి అనే ఈ వ్యవహారచర్య ఏమిటీ?” అని వినయంతో ప్రశ్షించా 
డు “ఈ కల్యాణ నికేతనమైన కాయానికి నిమిత్తభూతులయిన తలిదం[డ్రులు 
సమస్త పుణ్యాలకు ప్రథమావతారులయిన తలిదండ్రులను 

నద్యుతి నల్లబడిపోతుంది. జన్మాంతరంలోను నేను 
ననీజనకులను ఆదర గౌరవాలతో ఎప్పుడూ దేవతలవలె 


కితీశుడు కీర్ణిశేషుడు కాగా తథాగతుడు అతనికి శరీర పూజాది 
కూడా నిర్మించాడు. తథాగతుడు అలోకసామాన్య పవిత్ర 
అర్థమూ కాదు. ఆయన ఈలోక మార్గానికి యదృచ్చగా 
చూచి సంశయవిస్మయాలు ముప్పిరిగొని 


స్పృహను వదలి లోకవృత్తాన్ని ఊర్రితం 
రు. వారికి 


థధర్మదర్శి అయిన భగవాను 
ధీమంతులయిన గురువులకూ గౌరవార్డులు. 
పూజించనివారి ధర్మం అధర్మమౌతుంది; జ్ఞా 
గృహాభిలాష వదలినవాడైనా. తపస్వులైన నాఅంధ జ 
సపర్యతో ఆరాధించాను అంటూ పూర్వ జన్మగాథ తెలిపాడు. 
సుబంధువనే బ్రాహ్మణుడుండేవాడు. 
డు కుమారుడుగా పుట్టి వంశాన్నే పవిత్రం చేశాడు. ఆ దంపతులిద్దరూ 
గృహభారమంతా కుమారునివైన పెట్టి వనానికి వెళ్ళారు. మనీషులకు 
వివేకం తారుణ్యం పాందుతుంది. ఆచారంలోను, గుణాలలోను 
నకు పురోహితుడుగా ఉండవలసిందని ఎంతో కోరాడు. 
డ వారు వెళ్ళిన తపోవనానికే వెళ్ళాడు. 
చేశాడు. వారు మనస్సు ప్రసన్నమై 


పూర్వం కాశీనగరంలో అతని భార్య పేరు గోమతి. 
వారిద్దరికీ శ్యామాకుడనే మతిమంతు 
వృద్దులు కావడం వల్ల చూపు తగ్గి, 
ముసలితనం ముంచుకువచ్చినా, 


అగ్రగణ్యుడనే గౌరవంతో రాజు శ్యామాకుణ్ణి త 
కాని, తలిదండ్రుల సపర్య చేయడంలోనే రసికుడైన శ్యామాకుడు కూ 


అక్కడ ఆ మనీషి కందమూల ఫలాలతో వారికి ప్రయత్నంతో పరిచర్య 


సంతోషం పొందారు. 
ఒకమారు మృగయావి 


హారాజు వేటకు వెళ్ళి మహిషద్విపాదులున్న 
చేరాడు. ఈలోగా నదీతీరంలో గుడగుడ 
న్న శ్యామాకునిపై రాజు 
మాటవలె తీవ్రం, 


నోది అయిన (బ్రహ్మదత్తమ 


అరణ్యంలో తిరుగుతూ ఆ తీపోవన సమీపంలోని నదీతీరం 
శబ్దం అయింది. మృగాజినం కప్పుకొని, కుండను నీటిలో ముంచి తీసుకొంటు 


మృగమునే భ్రాంతితో నారిని చెవివరకూ లాగి జాణం వదిలాడు కున్‌ కొఠడపు 


370 - అవదాన కల్పలత 


వుర్మస్పర్శి, అళుభకర్మకారి అయిన బాణం తగులగా శ్యామాకుడు తిరిగిపడి నెమ్మదిగా ఇలా 
అనుకున్నాడు: “నిష్కరుణుడైన ఎవరీ అనార్యుడు? నిష్కారణంగా పాపమనే విచారంలేక అకార్యం 
తలపెట్టి ఈ బాణం వదలి ప్రాణాలు పోగొడుతున్నాడు. వనంలో గుడ్డి తలిదండ్రుల శరీరధారణకు 
య్యవంటి నన్ను బాణంతో కొడితే, వారిద్దరినీ కొట్టినట్టే. నిరాశులై వారిద్దరూ మరణిస్తారు. ఇలా 
ముగ్గురినీ ఒక్క దెబ్బతో చంపడానికి ఎవరీ ఉగ్రమైన ప్రయత్నం చేశాడు?” 


ఈ విధంగా వ్యథతో మాటలు సరిగా వెగలక ప్రలపిస్తూ, పడిపోయిన నూనూగు మీసాల అతనిని 
తుమ్మెదలు ముసరిన కొత్తగా చివురించిన గున్న మామిడిని కట్టెలు కొట్టేవాడు నిర్ణయగా నరకీ 
పడవేసినట్టు అనిపించింది. రొమ్ములో సువర్ణపుంఖంతో, రెక్కలతో ప్రాణాలను తోడివేస్తూ, సంతాపాన్ని 
శిఖలాగ బాణం నాటుకుని ఉంది. ఈవిధంగా నదీతీరంలో విలవిల కొట్టుకొంటున్న శ్యామాకుణ్ణి చూ య 
రాజు ధైర్యం కోల్పోయి, తిరిగివచ్చిన తన బాణం దెబ్బ తగిలినవాడులాగ చాల బాధపడుతూ ఇలౌ 
ప్రార్ధించాడు: “ఓ మునీ, నీవు మృగాజినం కప్పుకొని ఉన్నావు. ప్రమాదవశాత్తు నేను నిన్ను బా ణంలో 
కొట్టాను. ఇది కేవలం ప్రమాదదోషం. కనుక నన్ను శాపాగ్నితో కాల్చవద్దు.” 


చూస్తే, 


వ్యథపడుతున్న రాజు మాటలు విని ఆ సత్త్వనిధి అయిన విప్రకుమారుడు తన తీవ్రబాధను 
నిబ్బరించుకొని, చెదరిన జటాకలాపం గాలికి ఎగురుతుండగా, స్వభావసిద్దంగా మన్యు రహితమైన మనస్సుతో 
ఇలా అన్నాడు: రాజన్‌, నా తపశ్ళాపభయం నీకు అవసరం లేదు. నాకు కోపవునేదే లేదు. నో 
తలిదండ్రులు గుడ్డివారు.. ఇంతటి ప్రాణాపహారాపకా 
ప్రాణులు స్వయంగా చేసిన కర్మలే సుఖానికి, దు 
పరిణత కాలంలో తిరుగులేని కారణమవుతాయి. 


రం చేసినా, వారు నిన్ను శపించాలని తలవెట్టురు. 
ఃఖానికి, గుణోదయానికి, దోషానికి, శాపానికి, వధకు 
వాటిఫలం అసం(భాంతమైనది. కర్మ సర్వాత్మ. అ 


టిదే. ఓ దయామయా! నీవు సౌొజన్యబుద్దితో, దయార్ర 
హృదయంతో ఈ ఉదకకుంభాన్ని వెంటనే వారికి అందివ్వు.” ఈ మాటలు పలికి విప్రకుమారుడు 


కంఠగతప్రా స 
లాణుడు కావడం వల్ల శ్వాస ఎక్కువయి మరేమీ మాట్లుడలేక, మౌనంగా ఉండిపోయాడు. 


తూ, ఆ ఉదకఘటాన్ని ఆశ్రమానికి తీసుకొనివెళ్ళి, ఏకపుత్రులైన ల 
కు వెళ్ళలేకపోయాడు. వారు అడుగుల చప్పుడు విని, ఎం 

తప్పుదు" అనుకుంటూనే “నేను ప్పీ - అని స్నేహంతో పలుకరించారు. రాజు “ ఇక శాపం తప్పుదు; ges 
అర్రుణ్ణ కాను. పాపభాగిని. సొజన్యవల్లిని నరికి వేసిన కఠిన కుఠారం 


Ene 
ఎదప రాజు చాల త్రాపం చెందు 


శ్యామాకావ దానం 371 


రాజు మాటలు విని వారు, బుద్ది పిడుగుపాటుకు కాలిపోయినట్టుగా, దుస్సహ శోకభయంతో 
మోహగుహలో దూరినట్టు మూర్చపోయారు. రాజు వారికి శీతలోపచారం reas ఎట్లో తేరుకుని, 
దీనంగా విలపిసూ, “భూపాలా, మమ్మల్ని మా కుమారుని వద్దకు పిలుచుకొని వెళ్ళు అన్నారు. ree 
నదీతీరానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వారు మహావ్యసన సముద్రంలో suns బాణం sus 
చేతితో తడిమి ఆ బాణం తమకే తగిలినట్టుగా మరల మూర్చలో పడ్డారు. పిదప మూర్చ తెలిసి అ 
నీవు గురువత్సలుడివి. ముసలివారు, గుడ్డివారు, అనాథులు అయిన నాన్న ప. 
స్వర్గానికి ఎందుకు వెళ్ళుతున్నావు?” అని అతనిని గాఢంగా ప. జః వ . 
దైవతంగా నమ్మి నిత్యాగ్నిహో త్రివయిన నీవు మమ్మల్ని నిర్వ్యాజంగా భక్తి సపర్యలత్‌ ఆ జ i _ 
స దీనితో నీ దేహంలో గుచ్చుకున్న బాణం తొలగి, నీరోగుడివి అగుదువుగాక[! అ 5 
కనక కరుణాజనకమయిన ఆర్తితో సత్యసత్త్వ సంపన్నమైన ఈ మాటలు 
aps pe అమృతధారలతో కుమారుణ్ణి జీవింపజేసి, నిరామయుణ్ణి చేశాడు. 


పలుకగానే, ఇంద్రుడు ప్రత్య 
wt ల. ఉన్నప్పుడు నేను అలాటి వినయగ్రతంతో ఉన్నాను. ఈ శాక్యకులంలో 
శ్రా 


పుట్టిన నాకు వారే మరల పూజ్యులయిన తలిదండ్రులుగా అవతరించారు 
ఈ విధంగా సుగతుడు చెప్పిన వివిధ ధర్మమూ లమైన గురుసేవా 
సాటి అయిన సత్కర్మ మరొకటి లేదని నిర్ణయించుకున్నారు. 


వ్రతం భిక్షువులు విని, దానితో 


ఇది క్షేమం దుడు రచించిన అవదాన కల్పలతల్‌ గె సమ '5 వదా నమనే ను టు ఒకటవ పల్లవం 
C 


102. సింహావదానం 


ధీరులు దానంతో దీనజనుల వ్యసనాలను పోగొడుతారు. శీలంతో సజ్జనుల న 
సంతోపవెడతారు. ప్రజ్ఞాబలంతో అవివేకుల మోహాన్ని తొలగిస్తారు. పిరికివారి భయాన్ని పరాక్రమం 
పటాపంచలు చేస్తారు. 

(శ్రావస్తిలో జేతవనంలో వసిస్తూ జినుడు తన ధర్మభోధనలతో ప్రజలకంతా సత్త్వకుశలం 
పంచివెడుతుండగా భిక్షువులు ఒకమారు ఆయనను ఇలా ప్రశ్నించారు: “భగవన్‌, నీవు శ(క్రునికి, 
బింబిసారభూపతికి, అజ్ఞాత కొండన్యుడనే భిక్షువుకూ సత్యదర్శనం కలిగించావు. లక్షమంది దేవతలు, మరి 
నాలుగు అయుతాల ప్రజలు ఆ సందర్భంలో సత్యదర్శనపాత్రులయారు. ఇది నీకు సహజమైన 
స్వభావమా? పూర్వ పుణ్యం వల్ల కలిగిన గుణమా? విశ్వోపకారి అయిన నీకు జన్మపరంపరా భ్యస్తమైన 
ప్రసాదమా?” 

భికువుల ప్రశ్న విని భగవానుడు “ ప 
ఈ విధంగా ఉండడం ఏమి చిత్రం? సింహ ప 


అభ్యాసం” అంటూ పూర్వగాథ ఒకటి చెప్పాడు. 


ది: 
ముద్దకట్టుకుపోయారు. ఆ మహాసర్భం వారిని దారిలోనే చుట్టుకుం న 
వారు చేష్టలుడిగి మృత్యువు వదనంలో ఇరుక్కుని దీనాలాపాలు చేశారు. శరణు కోరుతూ దేవతలనందరి 


గ్రార్థించారు. వారి కరుణా క్రందనం సర్వదిక్కులక్రూ వ్యాపించింది. ఆ ఆక్రందనారవం కొండగుహలలో 
ఉన్న యశశేసరమనే సింహమూ, 


ఆపన్నులను రక్షిద్దావునే సంక్ర 


క పై 
* ఎంహం శైలాకారంగా ఉన్న గజేం[ద్రాన్ని ఎక్కి, అజగరం2 
కాని దాని ప్రాణాలు పోయేటప్పుడు నోటినుండి వెలువడిన విషనిశ్వాసాలు 
మంటలు కక్కుతూ సింహకుంజరాల రెం 


క్రి 
డింటినీ కాల్చివేశాయి. ఆ సార్ధ నాయకులు కృతజ్ఞతతో అ 


373 
సింహావదానం 


ప దతుడు. కుంజరమేమో 
కు ప్రాణాలిచ్చిన సింహాన్ని నేనే. ఆ మహాజగరం దేవదత్తు 
సార్ధవాహుల 


ష్ష్‌ ౫ తో ప్రకాశించే విశ్‌ శపకార చతురమైన మహా పూజ్యచరితం 
సుకృతాలతె (బ్ర 

ఆ సత్త్వచందద్రుని సు న | 

భికువులు సంతోషించి, అనుపదమూ ప్రశంసించారు 


సింహావదానమనే నూట రెండవ షల్లవం 
రచించిన బోధిసత్తావదాన కల్పలతలో సింహావదా 
ఇది కేమేంద్రుడు 


103. ప్రెయపిండావదానం 


మహాత్ముల సిరులు తారహారాలతో 
ప , వరవస్త్రశేఖరాలతో 
సుఖోత్సవాలతో దివ్యభోగాలు కలిగిస్తూ, వారి పూర్వజన్మ సుకృ ప! మందహాసం చేస్తూ, 
తాను సూచిసాయి 
ఒకమారు భగవానుడు ధర్మవిభవ ప్రభావం వర్దిల్లి మాల? 


ఆశ్చర్యపడడం అవలోకించి, ఇలా అన్నాడు: మహాద్భుతాలు చేయడం చూచిన భిక్షుసంఘం 


, దికు ॥ 
ర్మతి సన్‌ న ల్‌ ని సర్వభూతాలకు స్వేచ్చగా భోగసంపద 
దురాత్ములకు దుర్మతి అనే అతని మంత్రిమాత్రం రాజ 

గుణవిద్వేషం సహాజవే కదా! ఆ దుర్మతి 


కలిగించి విస్తారమైన యశస్సు పొందాడు. ద్రు 
చేస్తున్న పనులకు ఈర్ష్య వహించాడు 


ప్రియపిండావదానం 375 


జనాన్నంతా దివ్యభోగాలతో ఓలలాడించాడు. 

ంపదలకు కారణమేమిటని భిక్షువులు ప్రశ్నించగా, సర్వజ్ఞుడు ఇలా తెలిపాడు: 

మూలికుడనే విప్రుడుగా పుట్టాడు. ఒకమారు 
రోగార్తుడైన ప్రత్యేకబుద్దునికి చికిత్స చేశాడు. స్వాస్థ్యం కలిగేవరకూ ఈవిధంగానే వైద్యం చేసి, ఎండపొడ 


తగులనీకుండా గొడుగు కూడా వెట్టాడు. ఆ పుణ్యం వల్ల సహజచ్చ[త్రవంతుడు దివ్యోపభో గవంతుడు 
ంచాడు. ఆ ప్రియపిండుణ్ణి నేనే. దుర్మతి మంత్రి ఈ దేవదత్తుడు.” భగవానుడు 


తిరిగివచ్చి, జంబూ ద్వీప 
అలాంటి దివ్వస 
“ప్రియపిండుడు ఒక జన్మలో వారాణసిలో 


అయిన రాజుగా జన్మి 
చెప్పింది విని భిక్షువులందరూ ఆశ్చర్యపడ్డారు. 
విభవ (ప్రభావ దివ్యోపభో గసుభగమై ఆ 
సేవోద్దరణ పుణ్య విజృంభణల ఫలితమే సుమా! 
రచించిన అవదాన కల్పలతలో స్రీయపిం 


శృర్యం గొలిపే భువనాధిపత్యం, దీర్టరో గవ్యసనావపన్నుల 


కాం డావదానమనే నూట మూడవ షల్లవం 
ఇది శేమేం[ 


104. శశకావదానం 


PE se సన్మార్గంలో నడిచే మనోరథాల సిద్దికి సూతుని వంటిది; సత్సురుషుల సత్కర్మలనే 
ర్మలతర్థం పవి(త్రమ్మై శ్చాఘ్యమైనది; స 
ఫే శ్చాఘ్యమైనది; సంసారమనే ఘోరసాగరానికి 4 దక శుభాల 
కలిగించడానికి సహజహేతువు. ష్‌ 
ఒకమారు బుద్దభగవానుడు శ్రావస్తిలో కమలుడనే 
పూర్వకంగా పట్టి పిలిపించి లర్లత్సదంలో నియమించి 
అనుగ్రహించాడు. అప్పుడు భిక్షువులు “ భగవన్‌, ఈ కులపు 
వాసనాశేషంతో విషయస్మరణ కలిగి, గృహోన్ముఖుడ 
వినయమార్గంలో పెట్టి, వుహాను[గ్రహంతో 
హర్జామృతసిక్తులై, విస్మితులై ఇలా అనగా, 
ప్రత్యుత్తరమిచ్చాడు: 


గృహపతి పుత్రుడు హంసుడనేవాణ్ణి ప్రయత్న 
ప్రసాదవిశదమైన కరుణాలోకనామృతాలలో 
త్రుడు ప్రన్రజ్య స్వీకరించినప్పటికీ, పూర్వజన్మ 
యాడు. అలాటివాడిని ప్రయత్నపూర్వకంగొ 
సమ్మోహరహితుని చేశావు” అని స్తుతించారు. వారో 
భక్తవత్సలుడు, సర్వజ్ఞుడు అయిన భగవానుడు వ 


ల, వ ర్రతుత్న పూర్వకంగా కుశలం కలిగించాను. పూర్వం ఇతడొక్‌ 
మాట్లాడే కుందేలుగా ఉన్నాను డు. అప్పుడు నేను అతని ఆశ్రమంలో మనుష్యవాక్కులతో స్పుటంగొ 
సమీపంలోనే ఉండేవాడి ఇయ. అతని చల్లటి మాటలకు నమ్మకం కలిగి ప్రీతితో ఎప్పుడూ అలో 

వాయి, ఇలా ఉండగా, అనాన్యష్టీ పర్చటీంద, కందమూబఫలాలు రీటివనలురో 


లలో మునిగిన జనంతో సంకులమయినవి. గృహమోహాం: 


ప మరల తాకనైనా తాకుతాడా? క్లేశాలకు పుట్టినిల్లయిన 
స్తేహా *ఖాలు కలిగిస్తుంది. 'ద్రవిణమనే లవణం తిన్న కొద్దీ 

యా. మనస్సు మొద్దుబారిపోతుంది. కుశలమన్నుది 
ప్రియవియోగధూమంతో కళ్ళుకలగి వ షబిత్తులకు విషయభోగర్రాగాసవాలతో బుద్ది కైవెక్రాలు' 
ఉండవు. పురుషులకు ప్రశమంపై వై పపూరితాలు కావు. కలహ కోపతాపాలతో దాహవ్యథాదుళొ 


క్షీణిస్తుంది. విజనమైన వనంలో శ్వ 


శశకావదానం 377 


కొంతకాలానికి కందమూలఫలాలు దొరుకుతాయి. ప్రస్తుతానికి నా మాంసంతో ప్రాణధారణం చేయి" అని 
అంటూ దగ్గరనే ఉన్న వహ్నిలో పడ్డాను. అతడు వెంటనే నన్ను నిప్పునుంచి వైకెత్తి ఆలింగనం చేసుకొని 
“ఏమిటీ ఈ విపరీతమైన సాహసం చేశావు? నేను వనం నుంచి కదలను. నీ ప్రీతి అక్కడ ఎక్కడిది?” అని 
మందలించాడు. 

అతడు ప్రణయంతో ఈ విధం 
కురిశాయి. భూమి సస్యఫలసమృద్ద అయి 


గా అనగానే, నేను ఆకాశంవైపు చూచాను. వెంటనే వానలు 
ంది. తర్వాత ఆ ముని పంచాభిజ్ఞత్వం పాంది, ఆదరంతో 
“ఈ శుద్దసత్త్వం నుండి ఏమి కోరుతున్నావు?” అని ప్రల్నించాడు. వచ్చేజన్మలో జగత్సంతారణార్ధం జినుడై 
పుట్టదలచాను.” అని నేను సమాధానం చెప్పాను. “నీవు తప్పక తథాగతుడివై అవతరిస్తావు. నీవు 
సమ్వకృంబుద్దుడివి, సర్వజ్ఞాడివి అయినప్పుడు వేరే జన్మయెత్తిన నాకు కూడా నీవు అను(గ్రహం చూపాలి 
ప. కోరాడు. ఆ సాధువు మాటను నేను స్నేహంతో అంగీకరించాను. ఈ జన్మలో బుద్దత్వం 
అ Q : ర్ట 
పొందాను. ఆ సున్రతుడే గృహపతి కుమారుడు హంసుడు. పూర్వ స్మృతితో ప్రయత్నం పూర్వకంగా నేను 
కుశలం పొందించాను. 
సర్వదర్శి, ప్రసన్నవత్స 
అ లావి క్రలిగిసుంది. దినపతి కిరణరుచి పరిచయంగల 
శుభచరిత్రులతో సహవాసం అవికలమైన ఫలాన్ని కల/న్తు 
నమైనది గదా! 


లుడు అయిన జినుడు నిజవృత్తాంతం ఈ విధంగా తెలుపగా అందరు 


హిమగిరి శిఖరకాంతి అసమా 


| (ర ) f గ్ర 


105. రైవతావదానం 


రెండు నాలుకలతో క్రౌర్యం కక్కుతూ, పవి 
పరితాప పరంపరార్తులై తీవ్రమైన అన్ఫత తిమిరావృ 

పూర్వం కాశ్మీర దేశంలో రైవతకుడనే పరిశుద్ద చరిత్రుడైన భిక్షువు ఉండేవాడు. అతడు 
సర్వభూత దయాపరుడై కొండలలో ఎహరిస్తూ ఉండేవాడు. అతడొకమారు జనసంచారంలేని చోటి 
చెట్లపట్టుల కషాయపు కుండలో తన చీవరాలు తడుష 


త్ర చరిత్రులవై మిథ్యాపవాద విషం చిమ్మేవారు పాపశాప 
తమైన బిలాలలో పడిపోతారు. 


బెట్టుకొని కొండ ఎక్కి రైవతకుని సమీపించి, 


క 
అని ప్రశ్నించాడు. “చీవరానికి రంగు వేయడానికి ఉడ 
బెడుతున్నాను" అని రైవతక భిక్షువు సమాధాన మిచ్చాడు. 


కాని ఆ సమయంలో రైవతకుని స్ప 


379 
రెవతావదానం 


ప టి? 
మౌనం అవలంబించి, ఏమి సంస్రాప్తించినా సహిస్తాను. నీటినుంచి నిప్పు పుట్టింది. a ఆం 
తం శధువయిన్‌ భవితవ్యత దోషంలో గుణాతిశయాన్ని, గుణం వ! 
మ్స eg విషంలో అమృతాన్ని- ఇలా ఎల్లప్పుడూ అద్భుత రూపాల పు వ 
ల. లోచిస్తున్న భికువును చూచి, బ్రాహ్మణుడు మరింత కోపంతో మండిపడి, 
ఇలా మౌనంగా ఆ స్తు 


నుంచి కారుతుండగా, కట్టి రాజు 
స్తూలమైన కర్రతో కొట్టాడు. రక్తం తలమీది 
అతని తలపై పాపంవలె స్యూలమై 


ని చేయించాడు. సాక్షులు 
కుండలోని మాంసం చూపించి, ర్‌ూ! తా నిర్జోషులేమో క్లేశం 
సభకు లాక్కొని వెళ్ళి, ఉండగా, ఎవడికి ఎవరి పారిళశుద్ద్యం తెలుస్తుంది? నిర్బ్‌ 
కానివారు చిత్రాకారంగా ; 


రంలో పడదోసిన పిదప, 
కులేమో విగర్రవీగుతూనే ఉంటారు. భిక్షువును వ sa కాస్త కల 
పొందుతారు. గుప్తపాత నికి ఆవుదూడలు దొరికాయి. కాని, తను అన్యా 
కొంతకాలానికి బ్రాహ్మణు 
సిగ్గుతో అతడు ఏమీ చెప్పలేకపోయాడు. 
౧ 


ఈ విధంగా పన్నెండు సంవత్సరా స 
జు 


ప ని 
ఫి అని ఆకాశవాణి పలికింది. అత 
యి. భిక్షువు నిర్జొషి అ 
ms బంధవిముక్తుని చేశాడు. భిక్షువు చిక్క ిపోయి 


క) బొడుచుకొని, వస్రహీనుడై ప్రేతంవలె 
నిక్క.టొడుచన =) 
wa స్కారంలేక లెని లవుయింది. 
వెం(డుకలు సం న్‌ మీది వ్రాతవలె నిశ్చ 
కంకాళంవలె ప. సన్‌ల ఆహా! కర్మపద్దతి రాతి ప స చూచి నందమహారా జు 
కారాగారంనుంచి వెలుఐ ae. కదర్థనను అనుభవిస్తాడు! వ. a అని నిందించుకొన్నాడు. 
wi గ 
కలుసుకొన్నలాడు కోట్‌ జట వల్ల ఇలాటి పాపకార్యం జరి టా వల్ల కలిగిన దోషం క్షమించు. 
తీవ్రసంతాపసంతప్పుడై తన యనకు వస్త్రాలు కప్పి తో ఖ్‌? కారాగారంలో ఉన్న సంగతిని 
అతడు భిక్షువు పాదాలపై పడి, ge కాని పాపమోహంచేత apie అని విన్నవించాడు. 
' ప 
ఆ బ్రాహ్మణునికి ఆ దూడలన్నీ త్ర నిరోషులయిన పవిత్రులకు అతః “రాజా! నాకు క్‌ పమేమీ లేదు. 
5 పతి పాపి అయిల, ౧ త క 
మరచాను. మహా న్నవించగా క్షాంతి ప్రక్షాళిత హృద 
రాజు ఈ విధంగా | 


యుడైన రైవ తున నాకు పరిణామంలో స్వకర్మ 
విపులక్లేశ సముదాయంల్‌ _ గి శాగలించుకొనడం, సంపదలు 
ప బ 
నీవు నాకేమీ అపకారం ప సర్వాపదలూ య లా విహారాలు, దీర్రమైన బంధనాలు- 
/ ప్ర క ji fa ( 
సదృశమైన ఫలం wield క్వైట్టడం, స్వేచ్చా స మాధానపరిచాడు. “ఓ సుమతే! నీకు ఏ 
సర్వాంగ ప్రసభోపభోగం అ సంసారవల్లి ఫలాలే ఆ తో ప్రల్నించాడు. భిక్షువు ఇలా అన్నాడు: 
ఇవన్నీ నిజ కర్మపరిపాక శబ ణ్‌ అని రాజు కుతూహలం రుణయి ఆ గోమాంసం తింటూ 
దుష్కర్మ వల్లి ఈ ఫలం కలిగిం jh కుతుడనే ఆవలి దొంగను. క్రూరుణ్ణి 
“నేను పూర్వం వారాణా వును చంపి దాని మాంసం అ 


ప తుండగా, 
wih వాలే రా. ఉండగా 
లో ఒక త్యేకబు » 
జీవించేవాడిని. నేను ఒకమారు కోపంతో వెంట పరిగెత్తారు. వ అసలి మాంసం పక్కనే 
ఆలకాపరులు అనుచరులతో డో దొంగ అని ge బందెలో వేశారు. నాకు పశ్చాత్తాపం 
అతని పక్కన ఆ మాంసం ట్ర గకోపంతో వధార్జుడని అత నవాడనని వివరించి, కారాగారంనుంచి 
ఉండడం వళ్ల గోవధ పొపొనికీ ఆ( కు తిరిగి వెళ్ళి, నేనే పాపం 
తరు 
కలిగి పన్నెండునాళ్ళ 


ఈ జన్మలోను 
వాత వారి వద్ద లో నేను బహుకాలం అనుభవించి, శ్ర 
ఆ పాపపాకాన్ని నరకం 
విడిపించాను. 
ప్రత్యేకబుద్దుని 


380 
అవదాన కల్పలత 


పన్నెండు సంవత్సరాలు క్లేశం పొందాను.” రెవతకుడు ప్పిస 
మాహాత్మ్యం < ఇలా చ్చు సురాసురులకు కూడా నమస్కరించదగిన 


ప్రదర్శించి, రాజు వ ప్ల 
) ద్ద నెలవు పుచ్చుకుని, భికువులతో సహ వెళ్ళిపోయాడు. 


దుష్టులు (ప్రత క త్‌ 
ఇంగా లక్షణా 
అ స్ట న క్షణాలు, నిదర్శనాలు కనబరచి అసత్యదోషం విశేషయుక్తీ 
డు సాధు ౦లో అమ్మబడిన బానిసవలె ఏమి మాట్లాడగలడు? | 
రో / 


106. కనకవర్మావదానం 


ధీరులు విజిగీషువులవలె దున్సహ సంసార శత్రుబలాన్ని హతమార్చి విపుల సద్దర్మ సామ్రాజ్యం 
పొందుతారు. 

భగవానుడు ఒకమారు నగరోపమసూ త్రం వాఖ్యానించిన పిదప భిక్షువులు కుతూహలంతో 
ప్రశ్నించగా ఇలా అన్నాడు: 

స్వర్గకాంతిని జయించిన కనకవతి అనే పట్టణం ఉండేది. దానిని కనకుడనే మహాతేజస్వి అయిన 
రాజు పాలించేవాడు. అతనికి ప్రీతికి ఆటపట్టుయిన కనకవర్మ అనే ఒక కుమారుడు, కనక ప్రభ అనే 
కుమార్తె కలిగారు. వసంత లతికవ లొ ఉన్న ఆ కనకప్రభ కొంత కాలానికి యౌవనం పొంది, 
స్తనస్తబకశో భితురాలు అయి, లతలాగ మనోజ్ఞ అయింది. మం త్రికుమారుడు కామసారుడనేవాడు ఆమెకు 
చిన్ననాటి మిత్రుడు. ఆ బాల్యపట్రీతితో కలిగిన పరిచయంతో ఆమెను కామించాడు. ధైర్యం హరించే 
యౌవనమనే పుష్పసమయం ్రవర్తిల్లినప్పుడు మంజరిపై తుమ్మెదలు పారాడడం ఎవరు అడ్డగించగలరు? 

మానవంతుడయిన మహీపతికి తనయ నష్ట్రచరిత్ర అయిందని తెలిసి, శోకక్రోధాగ్నులు రెండూ 
ఒకేమారు చుట్టుముట్టాయి. అభిమానవంతుల కులాలు వారి పూర్వపుణ్యం కొద్దీ, కన్యావిహీనమై గౌరవం 
దక్కించుకొంటాయి. యాచించదగనివాడిని యాచించడం క్షణంలో సుఖాన్ని పొగొట్టేనట్టుగా, కన్య 
క్షణంలో కులాన్ని మలినం చేస్తుంది. రాజు రాజకుమారిని, మంత్రిపుత్రుణ్ణి వధించవలసిందని ఉత్తరువు 
చేశాడు. శాసనకారులు వారిద్దరినీ వధ్యభూమికి లాక్కుని వెళ్ళారు. అప్పుడు వారిద్దరూ 
రక్షించవలసిందని వేడుకోగా రాజకుమారుడు కనకవర్మ వారిద్దరినీ ఆ నగరం నుంచి మరొక నగరానికి 
పంపించాడు. రాజుకు ఈ సంగతి తెలసి, క్రుద్దుడై పుత్రుణ్ణి మహాశత్రువుగా పరిగణించి, నిష్కరుణుడై 


సమీపంలోని అడవికి వెళ్ళగ్‌ టాడు. 
సత్త్వసముద్రుడయిన ఆ 
సుందరమైన ఒక నగరం చూచాడు. అ 


రాజపుత్రుడు తీర్చాలు, వనాలు తిరుగుతూ, రమోోద్యానాలతో 
యితే, ఆ నగరం నిర్ణీవంగా ఉంది. అక్కడ ఒకచోట ఒంటరిగా 
ఖిన్నురాలై నగర జనులంతా వెళ్ళిపోవడం వల్లి శోకిస్తున్న ఆగక ఉన్న తన చెల్లెలు కనక ప్రభను 
కనగా! ఆవ తన అన్నను గుర్తుపట్టి కన్నీరు కురిపిస్తూ, ప్రీతితో కుశల (ప్రశ్నలు చేసింది. 
రాజకుమారుడు ఆమెను ఓదార్భి ఆ నగరం శూన్యంగా ఉండడానికి కారణమేమిటని ప్రశ్నించాడు. 
“అన్నా! ఈ ముర్రిచెట్టును ఆశ్రయించుకొని అరవైమంది మహానాగులయిన యక్షులు ఉన్నారు. వారు 
నగరవాసులందరినీ చంపి, ఈ నగరాన్ని నిర్జనం చేశారు. ఇప్పుడు మిగిలినవారం నేనో; 
మంత్రికుమారుడూను. మౌ యిద్దరికీ నీ భుజబల ప్రభావమే రక్షీ అని దీనంగా అన్నది. ఆమె మాటలు 


382 
అవదాన కల్పలత 


ఆలకించి రాజకుమారు 
: డు తన శరావళితో యక్షావళిని చంపి, ఒక)_ యక్షుడు 
శాడు. హతశేషుడయిన కోటరుడనే యక్షుడు NN glee 


౦వల్ల ఆనగరంమ 
రాజ స! రల జనా ను 
కుమారుడు తన చెల్లెలి భర అయిన మంత్రిసూన a కీర్ణమైంది. య పట్టణానికి 
3] రాజుగా అభిషే చాడు. 


కనకక్షీతిపతి చారులు చెప్పగా తన కుమారుని అద్యుతప్త 
ద్భుతపరా(క్రమ ప్రభావం విని, ప్రీతితో లేఖ 


వాయించి పిలిపించుకున్నాడు. పిదు 
అయిన మహీ న్నాడు. ఎదప అతడు యువరాజుగా పట్లాభిషికు 
వలయాన్ని కూడ వశపరముకొన్నాడు ట్టాభిషిక్తుడై ఇంద్రియాలను, చతుర్ద్వీపవతి 


సత్త స హాస 
త్త్వరుచిరమైన సద్దర్మ సింహాసనం మీద కూర్చుని, శీలమనే జక 


107. శుద్చోదనావదానం 


పుణ్యోజ్ఞలులయిన విశదాశయులకు గుణంపై స్పృహేగాని, ద్రవిణంపై కాదు. యోగంలో 
అభినివేశమేగాని, భోగంలో కాదు. విరాగంలోనే అభిరతిగాని, కామంలో కాదు. 

పుణ్యశీలుడైన భగవానుడు పుణ్యప్రభావం తెలుపుతూ, పుణ్యంవై తనకు గల ఆదరం చూచి 
ఆశ్చర్యపడిన భిక్షువులతో ఇలా అన్నాడు: 

పూర్వం బ్రహ్మదత్తుడనే రాజు వారాణసిలో రాజ్యమేలుతుండగా, కుబేరుని పోలిన శుద్దొదనుడనే 
గృహపతి ఉండేవాడు. అర్జికల్పవృక్షమైన అతడు సముద్ర వ్యాపారంతో సాధించిన ముణిమౌక్తిక 


సంభారాలతో అతని యిల్లు నిండి ఉండేది. 

ఒకమారు అతడు రత్నద్వీపం నుంచి తిరిగివచ్చి, అపూర్వముక్తాహారం ఒకటి కానుకగా తీసుకొని 
రాజును చూడటానికి వెళ్ళాడు. రాజు ప్రేమతో ఎదురు వచ్చి గౌరవించాడు. శుద్దోదనుడు లక్ష్మీ 
లీలాహాసం వలె ఉన్న ఆ హారం రాజుకు బహూకరించాడు. కిరణాలనే దారాఖ కట్టిన నక్షత్రాల 
వరుసవంటి ఆ హారం గుణవంతుడు హృదయాన్ని హరించి ఆకట్టినట్టుగా, రాజు హృదయాన్ని 
ఆశ్రయించింది. అప్పుడు బాలసరస్వతి అనే రాజు కుమార్తె ప్రాసాదోపరిభాగం నుంచి, దివ్యమైన 
కంఠంతో ఒక సుభాషితం ఆలపించింది. శ్రవణామృతము, ప్రియము అయిన ఆ సూక్తిని గృహపతి విని 
పులకాంకిత శరీరుడై తన యింటికి తిరిగి వెళ్ళాడు. 

ఇంటికి వెళ్ళిన పిదప ఆ సుభాషితం మీదే మనసుపడి, ఆహారవిహారాలు aia సనం 
చాలకాలం ఆలోచించాడు: “ఆహా! రాజపుత్రి పాడిన సుభాషితం చలా న ఆలోచన చేయ 
యింది. నేను పన్నెండు సంవత్సరాలు విపులరత్నసమూహం సంపాదించాను. ఒక్క 
పాదించకపోయాను. ఎంతో ప్రయత్నంతో సంపాదించిన రాళ్ళ ఆరున గోర 
టి? సన్మార్గానికి దారి చూపడంలో సుభాషితం రత్నదీపంవంటిది. ఈ 
ందిరానికి ఒక దూతను పంపి, ఏమీ యాచించనివాడు రాజకుమార్తిను ఆ 


అమృతం తాగినట్టు 
సూక్తరత్నాన్నయినా సం 
రత్నాలలో ప్రయోజనమేమి 
విధంగా ఆలోచించి, రాజము 
సూక్తిరత్నం ఇమ్మని యాచించాడు. నవ్వుతూ “సూక్త 

మాటలు విని 3 
bis aes నన పన్నెండు సంవత్సరాలపాటు న్యాయంగా సత్యదృష్టితో సంపాదించిన 


ర య సూకం విలువ. అది చెల్లించండి” అని చెప్పి పంపింది. దూత తిరిగి వచ్చి 
తృసంచయం ఈ వ్‌ 
ల స్ట మాటగా సంగతి తెలిపాడు. గృహపతి విని, తనవద్ద ఉన్న ఈ కా ఆ 
భూ హ్‌ i క్ట 

దర pr కొని తానే రాచనగరు చేరి, గడ్డిపోచలాగ రత్నరాశిని సమర్పించి, సూక్తరత్నం స్వకరించి 
ఆదరం సు 


౦ ఊరికేరాదు. మూల్యంతో లభిస్తుంది. 


384 
అవదాన కల్పలత 


టి దానిని పలుమారు పఠించాడు. ఆ సూక్త మేమిటంటే... * 
wie టా సత్త్వగుణ విలసనంతో విస్మయం కలి 
లు - ఇవన్నీ కాలంలో పరిపాకం చెందిన పుణ్య క 

జొదార్యనిధి అయిన గృహపతి తన ర 
ఆశ్చేర్యపడి, గృహపతిని పిలిచి, “గృహపతీ, నీవు 


కొద్దిగానో, గొప్పుగానో కలిగే ఈ 

ంచే సిద్దులు, తృష్ణను శమింపజేసే 

. ల్ప(దుమ ఫలాలే సుమా!” 

— ఇచ్చి సూక్తిని తీసుకున్నాడని తెలిసి, రాజు 
స్వభావం కలవాడివి.” ఒక బాలిక మాటలపై 


రాజన్‌ న a విని, సూక్తి లభించినందుకు 
' ఈ రత్నాలు ఏమి చేసుకోను? ఎంతో (శ్రమపడి 
tae కూడ మణులున్నాయి. వాటికి 
om iets ముల సన్మార్గదీపసదృశమైన 
పుటపాకంతో తేరిన బంగారువంటి 


108. బీవమూతవాహనావదానం 
ఉప[క్రమము 


ఈ బుద్దావదాన వివిధాద్భుత కల్పవల్లిని జినేంద్రుడు నిర్మించిన వంహావిహార (శ్రేష్ణాల 
చైత్యాంగణాలలో సువర్థ చిత్రగుహామందిరాలలో చిత్రాలతో వ్రాయించారు; క్షేమేంద్రుడు అట్టి చిత్రరచనా 
విశేష రమ్యమైన అవదానావళిని జగత్తుకు లేకపోవడం ఎందుకనే కుళల దృష్టితో - పూర్ణ సుకృతమైన 
సత్పురుషుల చిత్తమనే విహారంలో కల్పపర్యంతం ప్రతిమా సహస్రాలతో ప్రకాశించే పుణ్య ప్రబంధోజ్జ్వలంగా 
ప్రతిష్టించాడు. క్షేవేంద్రుడు బోధిసత్త్వుని చరితాలు నూటయేడు రచించారు. వుంగళో 
న ఒక్క చరితాన్ని ప్రయత్నంతో రచిందాలి. క్లేమేం[ద్రుని తనయుడు, సిద్దుడనే 


సంఖ్యాపూరణంగా మిగిలి 
స్తోమేంద్రుడు ఈ ఉదారమైన జనకథా ప్రబంధంలో అవదానశేషం 


నామాంతరం కలవాడు అయిన ఈ 
పూరిస్తాడు. 


సూకోదధి అయిన క్షేమేంద్రుడు వంద్యుడు. రసనిధి అయిన అతని కవితా బంధం కేరళకామినీ 


కుచభరంవలె సంహతమైనది. ప్రసాదగుణం కాంచీకాంతల కపోలాలవలె కోమలతరమైంది. భంగీతరంగిణి, 
కర్ణాంతం వరకు పారే కర్ణాటకామినీ నయనచ్చట వంటిది. ఓంకారం నుంచి సులభంగా కుటిలత్వాన్నే 
నుంచి స్పష్టంగా ఎప్పుడూ వెలువడక, క్రోధం పొంగి ఎప్పుడూ వివర్థమైన 
వదనంగల విద్యానిధులు పృథుకథలున్న ఈ కావ్యాన్ని ఎలా సహిస్తారు? వారికిది తీవ్రాపరాధ సదృశంగా 
కానవస్తుంది. శ్షేమేంద్రకవి ఈ అవదానకల్పలతికను రచించి, సద్ధర్మ ప్రణిధానం పొందాడు. జినగుణకథన 
ప్రబంధంతో నేను సంపాదించిన పుణ్యం నన్ను సమస్తప్రాణి కుశలంకోసం నిత్య |వ్రతుణ్ణిగా చేయనీ! 
ఈ సంసారంలో కొట్టుమిట్టాడి అలసి సొలసి, కామాసవంతో మత్తెక్కి, మోహ తమస్సుతో కళ్ళు 
న జగత్తును మేలొ్కల్పడానికి పూనుకొని, దోషాలు నిశ్శేషంగా 
పోగొడుతూ వెలుగొందే సమ్యక్సృంబుద్దుడయిన బుద్దభగవానునికి ఎల్లప్పుడు నమస్కారం. సహృ 
దయులకు నిరంతరం ఆనందం కలిగిస్తూ, సూక్తాంశువులతో అందరికీ సుఖం కలిగిస్తూ, క్రీర్ణి ప్రకాశాలు 
విరజిమ్మే మద్వంశాబ్దిచం(ద్రుడైన జనకుడు కేమేంద్రునికి నమస్కారం. వాజ్మయమైన ఈ పావన 
జినావదాననిర్మాణపు ణ్యకుళలకార్యంల్‌. కొరవను పూరించవలసిందిగా నా తండ్రి నన్ను ఆదేశించాడు. 
జినావదానకథలుగల చిత్రాలలో శిల్పాలతో కన్నుల పండువుగా చిత్రవిచిత్రంగా కనిపించే ఆ విహారాలు 
కాలవాహినిలో కలిసిపోయాయి. కాని, సరస్వతీ తూలికతో విచిత్ర వర్ణక్రమంతో నాతండ్రి అవదానాలు 
చిత్రించిన ఈ పుణ్యమయవిహారం (కావ్యం) మహార్థవంతంగాను, సత్తురుషులకు నందనంగాను వెలుస్తున్నది. 
దిక్కులలో, దిగంతాలలో [ప్రతిష్టించిన వాజ్మయమనే పుష్పపాళిలో సుస్టిరం చేసిన బోధిసత్త ప్రతిమా 


నేర్చుకొని, స్వస్తి అనే పదం ముఖం 


మూసుకొని, స్మృతి పోయి నిద్రించి 


286 అవదాన కల్పలత 


సవమూహానికి (అవదాన కథలకు) యుగాలు గడచినా, జలోలా 


చస పరిప్లవంతోగాని, అనలోల్లాస 
పరిప్టవంతో గాని వినాశం లేదు. నేను కూడ అక్షయ పుణ్యలోభంతో ఆ అవదాన పుణ్య విహారంలో ఒక్క 


ప్రతిమను సమర్పించాను. మహాత్ముల ప్రాఢపదాలను అనుసరించేవాడ్డు అల్బుడైనా అప్రయత్నంగా 
గొప్పదనం పొందుతాడు. భృంగాంగనవలె నా ముఖపద్మంలో ధ్వనిస్తున్న నా జనకుని వాణికి నమస్కరించి, 


ఈ పృథుకావ్యవిశేపకేషాన్ని మాధుర్యధుర్యంగాను, క్రతిపాత్రపీయంగాను, దివ్యసౌరభ సదనంగాను, అమృ 
తమయంగాను పూరిస్తాను. 


కథాప్రారంభవల 


దివ్యవైభవప్రభావంగల సంపదను, నూతన సంగమోత్సవవతి అయిన కాంతను, తారుణ్యాభరణమైన 
భోగలహరిని గడ్డిపోచలాగ వదలి, ఇతరుల ప్రాణరక్షణ కోసం ఏలాటి నెపమూ లేక ఆదరంతో తమ 
దేహాన్నే అర్పించే అచలులైనవారిని నమస్కరిద్దాము. 

కాంచనపురంలో జీమూతకేతువనే శ్రీమంతుడయిన విద్యాధరేశ్వరుడు ఉండేవాడు. అతడు 
జీమూతం వలె అర్జుల తాపాలు పోగొట్టేవాడు. అతనికి కల్పద్రుమం నుంచి పుట్టిన నిత్యనూతనాలయిన 


సిరులు పుణ్యసౌరభ నిర్భరమయిన యశజుష్టాలతో ప్రకాశించాయి. సముద్రునికి చంద్రుడువలె, అపూర్వ 
డనే కుమారుడు కలిగాడు. గుణవంతుడు 


వినయంతోను, ఐశ్చర్యవంతుడు త్యాగంతోను, సజ్జనుడు సుకృతంతోను ఒప్పారినట్టు జీమూతకేతువు తన 


పుత్రుడయిన జీమూతవాహనునితో కీర్తి పొందాడు. 


4” లులకు కదలాడుతూ, విజృంభిస్తూ, ఉచ్చ సిస్తున్న 
కను ఇచ్చాడా అన్నట్టు లతలు పల్తవించి పుష్పించి 
౦ హఠాత్తుగా వాయవ్యాస్త్రం విసిరాడా అన్నట్టు 
రసాలవృక్షాలు వెద్దవెద్ద పూగుత్తులతో గురుత్వం 
ఎండలాలనే నల్లటి దారాలతో చెకు); చెదరని 


జీమూతవాహనావదానం 387 


ముద్రాబంధాలు కట్టి యువకులకు అభిలాషదీక్ష ఇచ్చాయి. నగరస్త్రీల బల కనా నా అన్నట్టు ఎర్రటి 
చిగురుటాకులతో అందమైన అశోకవృక్షాలు వసంతలక్ష్మీ శ్రవణావతంసాలవలె పర్వతసానువులపై 
కనులపండువయాయి. “కాంత ఉమ్మివేసిన ఆసవంతో ఈ స్మరదోహదం ais వ య. 
ధన్యురాలిని!” అని వకుళద్రుమం పూవుల సాకుతో చిరునవ్వు క మనస్వినులు 5 వదలి, 
మౌనం మానుకొని, పాదాలవై పడి ప్రీయుణ్ణి బతిమాలడం చూచి, సిందువారం (వావిలి చెట్టు, hs 
గుత్తులతో నవ్వింది. ఎర్రటి మోదుగ పూవులు మనస్వినుల అభిమానమనే గాన్న ప మం 
తడిసిన వసంతసింహం యొక్క నఖపంక్తిలాగా ఉంది. విరగబూచిన కేసరవృక్షాలు య హల ఎక 
కేసరాలుగా ఉన్నాయి. వసంత కుసుమలక్ష్మీ కోకిలకామినుల ఆలాపాలతో చెవుల్ళ్‌ , ప ఆ 

తో కనులలోను, కేసరరేణుపూరంతో స్రూణపుటాలల్‌ ను హర్షం వరించింది. 
ఒంటీమీదను, కర్ణికారపుష్పాల ప్న 


స లో 
మధువుతో కైపెక్కి తిరుగుతున్న భృంగాంగన విభ్రమభోగకాలమయిన ఆ వసంతకాలం 


వు కి గే ల్‌ [or] 


లో ఒడినుంచి నెమ్మదిగా ఎణను క్రిందికి దింపి, బాణాలు వదలి వచ్చిన 
రూ జ ది వీ 

హరిణాయతాక్షి గీతాలాపావసానం తళ ఆ 
మన్మధథునిలాగ ఉన్న విద్యాధరరాజపు క్రుని చూచి సిగ్గుతో తల త వారి pe ల్లి | 
sa పరస్పరాలోకన విభ్రమంతో వారిరువురి మధ్య నేత్రకాంతి భూషణాలు ధరించి రాకపోకలు 


మనసు సంధి కుదిరే దూతవంటిదయింది. కామపద్మాకర రాజహంసివంటి 

సాగించినట్టుకాగా, మధ్యన ర గ గలదై (అనురాగం గలది, రెక్కలపాటు గలది), 
ఆ కన్య ప్రథవు దర్శనం నట్లు, అతని స్వస్థమయిన (ఆరోగ్యవంతమైన, స్వర్గంలో ఉన్న) గొప్ప 
జన్మాంతరా భ్యాసరసంతో నా wT ప్రవేశించింది. చంద్రుడు విమలమైన చంద్రకాంతంలో 
మానసాన్ని og కన్యాసమూహాన్ని మన్మథబాణం నిరాఘాటంగా ప్రవేశించిన ట్టు, 
షష వొచ్చినట్టు రాగయుక్తమైన ఆమె చిత్తాన్ని అతడు చచ్చాడు. 
ల. ఆకోతోపు చెలికతె ఒకతె ఉంది. ఆమె పేరు మాలతిక. విద్యాధర రాజకుమారుడు 

a ఆ కుమారి అద్భుతరూపానికి ఆకర్షింపబడి, ముంచుకువస్తున్న సిగ్గులో నో 
లో ముచటగా కానవచ్చే ఆ కన్యకతొ ఏకాంతంలో ఇలా అన్నాడు: "ఓ చక్కని 
కామవికారంతో మరింత ల ఎత అభ్యాగత సత్కారం ఎందుకు చేయవు? నీ సద్వంశానురూపమైన 
కనుబొమలు గలదానా! వ. రింత శోభ పొందింది. ఓ అనవద్యాంగీ! స్మరుని కొత్త నగలాగ వెలుగుతూ, 
రూపం prs న్స నీ దివ్యదేహం ఏ సమున్నత వంశపు ముక్తాఫలం? ఓ సుందరి! నీవు నాకు 
చంద్రమనోహరంగా _ నక్కరలేదులే. సుధార్రమయిన నీ దర్శనంతోనే ఉపచారం పొందాను. తన 
పన తా చంద్రరేఖ ఎవరితోనన్నా సంభాపిస్తుందా? కాని, సత్సక్షపాతా భిముఖుడైన 
మా ran అలంకారంగా చేశాడో మాత్రం తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను. పీతి 
ey 


కలిగి ఈ కుతూహలం పోగొట్టు. 


388 
అవదాన కల్పలత 


విద్యాధరశేఖరుని మాటలు విని, వాటిలో తొణికిసలా 


డే 
సిగ్గుతో మౌనం అవలంబించగానే, ఆమె చెలికతె మాలత్రిక్ర ఉత కత్ళుక్యం తలడుకాని ఆ కన్యక 


ఇలా సమాధానం చెప్పింది: “కుమార, మా 


మహాసత్తుడైన నిన్ను, నా సఖి, ప్రాఢలు ఉపచరించిన 
పెద్దల యెదుట, ముఖ్యంగా సిగ్గుతో 
గ్‌ శి 


చెలికత్తె మాలతిక అమృతమయి పేరు మలయవతి.” 
పం ఇలా చెబుతుండగా, ముసలికంచుకి 
నఐడుతూ, సిద్దాధిపతనూజతో “ 
అంతణు ర లో నీ యణ కల్యాణి! 
పురం వెండ్డిమాటలు మాట్లాడుచున్నారు 

౧ 


మిత చ్చి - త్వరత్వరగా వచ్చినందువల్లి - 
వ. విశ్వావసువు మిత్రావసువుతో సహ 
' గని చూడదలచారు అని మనవి చేశాడు. ఆ 


హ్‌ తుండగా 

నూతనోత్కంఠతో ఆలోచించడం చలన ఎద్యాధ రకువూరుడు ఆవైపే కళ్ళు అప్పగించి 

బాకీ తండ్రివద్దకు వెళ్ళుతూ 

కిస్తాడేమో హువే 

వ్‌ నాన వా నా వద్దనే కుదువవెట్టిపోయినట్టు 

శంకాకు wal మునిగిపోయి, నిట్టూర్చులను 
అ థ్‌ 

యి, కంఎంచిపోయిందే! ఏదారిని ఆ చోరినా కు, hs: నన్ను చూడటం వల్లి 

స్ఫును ప్రవేశించిందో తెలీ శే 

కుండా ఉంది. 


a చి 
షన నిశ్చలలోచనుడవయి ఉన్నావు. అంతటి 
© 
కుచ్చికుచ్చి ఎంతో ప్రణయంతో అడిగాడు. 


బీమూతవాహనావదానం 389 


ఆవెం సిద్దాన్వయాంబోధి సుధాంశురేఖ. చం|(ద్రుడుం ఆమె 
వదనారవిందలావణ్యంతో కాంతి తరిగి వెలవెల పాలిపోయాడు. సారంగం కూడా ఆమె నేత్రరుచికి తన 


నేత్రకాంతిలక్ష్మిని కోలుపోయింది. యశస్సు పోగొట్టుకొని, సిగ్గుపడిన యీ ఉభయులూ సమానదుఃఖం 


ను. 
కలవారు గనుక ప్రతిరాత్రి కలుసుకొని చింతతో కదలక వదలక ఉంటారని అనుకుంటున్నా 
సిద్దరాజకుమారి ప్రథమ సందర్శనంలోనే 


కర్ణావతంసంగా ఉన్నవా అన్నట్టున్న నిడుద సోగకన్నులు గల ఆ a 
మోసులెత్తుతున్న నూతనాభిలాషను ప్రకటించింది. ఆ కంపంలో మొలనూలు వ వ స్స్‌ i 
గలగలలాడుతుండగా, దానిని సమాధానవెడుతున్నదా అన్నట్టు భయంతో మాటిమాటికి గుడ్డ కప్పు 
దాని గలగలను ఆపి, సిగ్గుతో ఏమీ మాట్లాడక, ముఖం వంచుకుంది. అప్పుడు ఆమె నున 
జారిపడింది. దాని చుట్టు మూగే భ్రమరాల ఆరావంతో నాకు స్వాగతమిర్భిం. Ww కోసం నూరు 
స్త (© 
ట్రించడానికి పరమాణువులను, ముఖస్నష్టికో సం నూరు చంద్రులను, సు. పస పూచిన 
నీలోత్సలాలను, బాహువులకోసం లేతతావురతూడులను, పాదాలను క. మనస్సును ఆమె 
లే one నొ 
పద్మాకరాలను కాముడు విధాతకు అందించినప్పటికీ ఇంత స్నేహపు" a: స సా నయనపద్మాలు 
అగ్నిమయివలె మండిస్తున్నది! ఆమె కామకుముదాకర చంద్రరేఖ. ఆమెను 
వికసించాయి. ఆమె కాంతి విభ్రమసుధను తాగితే, విషోష్మక్రూరమైన మూ 
తాను వివుల సిద్దవంశవార్డితారాధవుడైన విశ్వావసు తనయనని నాకు 
కుసుమాయుధునికే విలాసాలు నేర్చే ఆ మృగాకీ పేరు మలయవతి. 
కొత్తగా వునోభవవికారం మొలకెత్తిన విద్యాధర రాజకువ 
(1 1 చ 
విశ్వాసపాత్రుడు, ప్రణయి అయిన సుబంధు ఇలా అన్నాడు: "మిత్రుల = మే 
నోరథం తప్పక సన్మార్గ 
వలన నీకు అభిలాష కలగడం న్యాయమే. సుకృతవంతుల మనోరథ 


శ్రీ కనిపి 
i త్ర లోకత్రయాన 
సుందరాంగనల చూపులకు కూడా కదలని నీ ధైర్యాన్ని gatos ఫాం? 
కుతే స్త్రీలలో వైభవం 


రతివల్లభుని పతాకవంటి ఆ కన్య ధన్యురాలు. పూర్ణిమ ఒ ర్యం కూడగట్టు 
ఆమె లేక చంద్రుడు ప్రతిరాత్రి కాంతి తరిగి, క్రమంగా క్షీణించిపోతాడు. వ్‌ శ వ క్షుమౌర్తేనే నీతంటీ 
మనోవాంఛితం అప్రయత్నంగానే నీ చేతికి అందుతున్నది. సిద్దపతి ను “ంతో నా కన్య చేరుతున్నది: 
నీకోసం కోరాడు. సిద్దపతి “శశితో నిశిలాగ త్రిజగత్రియుడైన తే eens సభుడా! 
ధన్యుజ్ఞయాను” అని ఆదరహర్దాలు నిండారగా క్రన్యావివాహోత్లవ తల్ల ఎదాహోత్సవ౦లో 


స్ట గనున్నది. ఆ 
కాంతాసమా గమసుధాసఫలమైన వివాహోత్సవం రేవు ఉదరం . ల్‌ విద్య 
అనురూపగుణసంయోగం చూచిన ప్రజలు బ్రహ్మను చిరకాలానికీ nd సై కష! 
మి(త్రంని పలుకులు విని వెంటనే వపుళోళ్చానొంతో విజివళం 
యుగాలనుకుంటూ గడిపాడు. సంగమంతోనా 
ది. గగనోద్యానంలో వ్ర hs 

రాగం పొందొ వే 
అన్నట్టు కుంకుమవంటి గాఢరాగం(గాఢమైన రక్తవర్ణం, గాఢమైన వ యినదా అన్ను సంధి 
పద్మినీకాంతుడు అసగిరితీరంలో విశ్రమించగా, అయన లో ల 
అతని సమీపంలో ప్రకాశించింది. వాసరేశ్వరుడు పశ్చివు సమా 


అరఠమైన . జక కన్యనం చళాచానత. 


సాయంకాలమయి 


లో దూకగొ పై 


న అవదాన కల్పలత 


భువనమనే పాత్రతో సంధ్యారాగమనే ఆసవం తాగి మత్తెక్కిన దానివలె క్షణకాలం ఘూరిలింది 
అవి 0౦ . 
౧౧ 


తర్వాత్‌, శచీకాంతునికి విలాసవతి అయిన పూర్వ దిగ్గ్వనిత, చంద్రోదయం కానుండగా వ్యాపించిన 
కాంతితో చందనం అలదుకొన్నట్టు కనిపించింది. రాత్రి అనే వనితముఖానికి విశేష వ్‌ 
వంటివాడు, భోగులకు భోగసౌభాగ్యలీలాసుఖవిశేషకం (సుఖవిశేషాలు కలిగించే వ సం. 
ఉదయించాడు. చంద్రుని చూచి విలాసహాసముఖి అయిన కుము 
కమలిని, ముఖం ముడుచుకుంది. నూతన చంద్రతిలకం 
తారానికరం (నక్షత్ర సమూహం, ముత్యాల పేరులు) 
వనిత) మునులకు కూడా సంయమం సడలించింది. 


అయిన సుధాకిరణుడు 
ద్వతివై కోపగించుకొన్నదా అన్నట్టు 
(చంద్రుడనే తిలకం, కర్ఫూరతిలకం) దిద్దుక్‌ "ని, 
ధరించిన శ్యామ (రాత్రి, యౌవన మధ్యస్థ wine 


ఆనాటి రాత్రి మలయ, 
ఆలోచించింది: వ ఫు య. బేమూతవాహనధ్యానంతో నిద్రలేక ఉత్కంఠురాలై జ 
క్ట - ఉదయం జరుగనున వివాష సః 
హానికి వ 

జాములదివలె ఎంతసేప sa wae త నళ 
టాం ంతసేపటికీ గడవదు. ఈ రజని గగనోద్యానంలో న. త ప్రా రకా 

౦దిఐనం ఇంకా మానకుండా ఉంది కాబోలు! ఆయామం గల (పాడు oy JE ంది, తౌ 
పియసమాగమానికి విఫ ప స Sidr 
3 . విఘ్నంగా పరిణమించింది. సుఖరసాసక్తులకు ఇతరుల వ థ ఏమి తెలుస ” ఆమె 

ధంగా చింతిస్తూ, సంతాపపడుతూ ఉండగా, రాత్రి నెమ్మదిగా fan. తెలుస్తుంది? ఆ 

యింది. 

తొందరలో ఇందుదర్చణాన్ని జారవిడచిన 

సంసిద్దరాలయిన ట్టు (ప్రకాశించింది. 
సర్వభూతాలకు సుఖంగా నేత్రోత్సవమయిన 


ఆమె చెంపకు అతుకు ప్త 
గాంది. అప్పుడు చంద్రరేఖను ధరించిన రాత్రిలాగ క్షణంసేపు కనిపించింది 


బీమూతవాహనావదానం 391 


తర్వాత వివాహవుహోత్సవం విధివత్తుగా జరుగగా, విద్యాధరరాజపు త్రుడు సిద్దనృపాత్మజ 
లో ఎదురుబదురుగా ఉన్నవారిద్దరి 


పాణిగ్రహణ, స్పర్శననవామృతంతో సంతోషించాడు. వివాహసమయం 
యి. దానిని చూడగా, పరస్పరం 


మెడలోని హారాల బహుమూల్యరత్నాలలో ఇద్దరి దేహాలూ ప్రతిబింబించా 
ప్రీతితో హృదయాలలో అవకాశం కల్పించుకొని ప్రవేశించి కూచున్నట్లు కనబడింది. వివాహవిధి జరిగిన 
తర్వాత వారిద్దరూ అప్పురసల నృత్యగానాలతో, ఉత్సవ కోలాహలంతో ఉన్న రాజమందిరాంగణం చేరి, 
అక్కడ రత్నాసనంవై ఆసీనులయారు. 
అప్పుడు అంశుమంతుని అంశుమాల వివహోత్సవంలో ఉత్సాహంతో నృత్యం చేసి అలసిపోయి 
శతప[త్రమధువు తాగి, అస్తగిరితటంవై కూర్చుని విశ్రాంతి తీసుకుంది. అంతలో శ్యామల త 
రాగవతి అయిన సంధ్యను కరావలంబనంతో (గ్రహించి ఉద్యానలోభంతోనో అన్నట్టు మేరుపర్వతపు అపర 
దిక్కుకు వెళ్ళిపోయాడు. దినాంతంలో రజనీమృగాజి నీలాంబరం (నల్లటి చీర, నల్లటి టన అలా 
విలోలతార అయి (కనుగుడ్డు తిప్పుతూ, ప్రకాశించే నక్షత్రాలతో) అభిసారికవలె భయసం భ్రమాల 
దిగంతాలు చూడసాగింది. వివాహంలో సిద్దపురం ధ్రులు జాలపట్టాలు (కదజేరాలుు చేతో కొట్టి వాయిస్తూ 
చేస్తున్న నృత్యాన్ని మేడ యెక్కి చూచేవాడిలా చంద్రుడు ఉదయాద్రి శిఖరం sien yen 
నక్షత్రాలనే అక్షతలాజపుష్పాలు చలుకొని పెండ్లిచేసుకోగా, మధుపానం ల స స్తున్న 
కుముదాకరాలకు ఎంతో సంతోషం కలిగింది. ఆ మహోత్సవోత్సాహరసంలో వి we జ్ఞపలమాల్య 
హారమైన (కదలాడే నురుగువంటి ఉజ్జ్వలమైన పుష్పమాలలు, ముత్యాల హారాలుగల) సిద్దపురంధ్రీగణం, 
చంద్రోదయ సమయంలో విలోలఫేనోజ్జ్వల మాల్యాహారుడైన (కదలాడే wo ఉజ్జ వ wa 
గలవాడైన) అమృతసా గరంవలె సాంగులు వారింది. ఉదయం కాగానే, sama | (సూర్యు 
రాకతో) సిద్దల పట్టుణవుంతా ఎరుపు రంగుతో రంగరించిన ట్వకాగా, పట్టణవాసులంతా ఆ 
సిందూర ప్రవాహంతో (వసంతాలతో ) జల్టులాడుకున్నట్టు శోభ కలిగింది. 

ఈ విధంగా వంహోత్సవం ఆరు నాళ్ళపాటు జరిగిన పిదప ఏడవనాడా విధా 
రాజకుమారుడు అద్భుత హర్షభూమి అయిన గిరితటంపై వాహ్యాళి వెళ్ళాడు. ఒకచోట పరిపూర్ణ 
చంద్రబింబాననుడైన నాగకుమారుడు ముందు నడుస్తూ రావడం, అక అతని తల్లి నడుస్తూ 
రావడం చూచాడు. నాగకుమారుని ముఖం ఫణావుణి రశ్మిజాలంతో ప. ల 
నాగకుమారుని తల్లి రొమ్ముపై పెద్ద వెద్ద కన్నీటి బిందువులు par, mob — 
కరుణంగా ప్రలపిస్తుండడం విన్నాడు: “హో! వత్స! పాతాళానికి మణి ప్రదీపం వంటి నివు మృత్యువు వా 
ప వే! ఆనందసందోహం వలె ఉన్న నీ ఆననాబ్దాన్ని మరల ఎలా చూడగలను? బాంధవులకు 
త డివి. ప్రియ స్రీతిలతకు వసంతమూ, మన్మథునికి సంధి వంటిది అయిన ఈ యౌవనంలో 
ne పాదాలతో తొకిగావేస్తున్నట్టుగా భక్షింపబడుతున్నావు" అని నాగమాత 


ఆక్రందించింది. 

దయామయుడైన జీమూతవాహనుడు 
సంక్రమించగా ఆమె వద్దకు వచ్చి, “అమ్మా! ఘారదుఃఖం 
కల్యాణమూర్తి అయిన సాధువుకు ఏదో విపత్తు వస్తున్నట్టు ఆశంకిస్తున్నావా? కుశలోచితాలు, 


ఆ కరుణాలాపాలు విని, ఆమె దుఃఖం తనకు కూడ 
తెలిపీ ఈ ఏడుపేమిటి? ఎందుకు? ఈ 
సౌజన్యంతో 


392 
అవదాన కల్పలత 


ఇతరులకు సు 
కావు” అని seeds Wri ప్రతీకారాస్పదాలయిన విపతుులకు కారణాలు 
ముఖంవైనే చూపులు వాటిపని ba తన కుమారుడు కనుమరుగవుతాడనే భయంతో అతని 
వ్యసనాల వార్త విని ఏమి చూస్తూ ఇలా తెలిపింది: “నాయనా! ప్రతీకారమేమీ చే 
సంస్రాషమైంది వి నత నా దుష్కర్మపరిపాకం వల్ల అకాలం సనన 
చ 0 శ ch 

మూలమంట స ప. శంఖ ాలుని కుఖాంకురసైన్‌ చ నా కనను విధురుడైన విధాత 
నాశం చేయడానికి పూనుకోగా ప. ఫల గరుడుడు నాగులను భక్షిస్తూ shoes a 
నాగును ఎగ్రగుడ్డ గుర్తుగా చుట్టి గరుడునికి న యల వ దాలిబ్రవకాల్సక వంతుల ప్రకారం నున 
వెన అ అక వ ఆహారంగా పంపుతున్నాడు. అదిగో తుషా 

వ ంతుడు తినగా మిగిలిన భోగికాయకంకాళమా స టమ 

లల అస్థికూటమే. క్రమం 


ప్రకారం ఆ వారం ఇపుడు నా 
సై కులానికి మూలచ్చేదమై రాజశాసనంతో 
నా కుమారునివై వచ్చిపడింది.” i ౦త ఎర్రటి గుడ్డ గుర్తుగా కట్టుకున్న 


లో ఈ దుస్ఫహమైన దుఃఖం 


ఆమె ఇలా అంటుండగా, ఆమె పుత్రుడు శంఖచూడుడు 


పుత్రవియోగంతో జీవించదనేమా 
"ఈ విధంగా అతడు కణమాత్రం అభవ నస్‌ మారుట నా దేవామిచ్చి 
' లల్ల! నివు న కుమారునితోపాటు నీ 


). నేను పన్నగుల వధ్యభూమికి వెళ్ళుతాను త్త ణా నె | 
) . ం౦శుకం ఇటు త్రో అని © 
co) న్‌ డు. 


పుత్రుడివి. నేను నా అకుశలకర్మతో వచ్చిపడిన మోహో 
చేసినవారికి దుఃఖాలు అకాలంలో యం త్రవిముక్షమై 
కలిగిస్తాయి. సత్త్వగుణోదధి అయిన ఓ సాధూ! 
జగల్భొచనాలకు జీవభూతమైన కల్పాంతంలోను అక్షయ 

“1--౦గౌ ఉండుగాక! అని అతనిని ఎంతో 


ప్రయత్నంతో నివారించింది వ 
చిత్తవృత్తి కాగానే సూడు అయినా, జీమూతవాహనుడు తన తను ప్రదానంలో ప్ర 
క డు ఇలా విజ్ఞప్తి చేశాడు: ప్రదానంలో పట్టుదల కలిగి, నిశ్చల 


జీమూతవాహనావదానం 393 


కాశ పలాశ వృక్షసమానులు మాబోటివారు ప్రతి నిత్యం పుడుతూనే ఉంటారు. అమృతం తోబుట్టువయిన 
టి నీబోటివాడు మరల జన్మించడు. నా విషయంలో ప్రసన్నత చూపు. నా జన్మాంతర 
పుణ్యపణ్యంతో సౌజన్యసుధా సుధాంశువయిన నిన్ను చూచాను. మా విషాదంతో నీవు మనఃప్రయాస 
పెట్టుకోవద్దు. సముద్రానికి వెళ్ళి, అతనిలో లీనవుయిన గోకర్ణవూర్తిని నమస్కరించి, వెంటనే 


పాతాళలోకంలో జననిని వదలిపెట్టి వచ్చి, దుఃఖమనేదే లేక తార్హ్యశిలవద్దకు వెళ్ళుతాను.” నాగకుమారుడు 
ంచి నమస్కరించి, తల్లితోపాటు మహాబ్దితరంగహస్తాలతో నురుగుల దండలను 


పారిజాతవృక్షంవం 


ఇలా చెప్పి, అతనికి తలవ 
సమర్శిస్తున్నట్టున్న గోకర్ణతీరానికి వెళ్ళాడు. 

ధరాధీశకుమారుడు ఎట్టయినా నాగకుమారుని ప్రాణాలను రక్షించాలనే ని 
రీనే మంగళ పట్టవ్రాలను తెస్తున్న కంచుకిని చూచాడు. 
ఆ కంచుకి అతనికి నమస్కరించి, ఆ మంగళ పట్టవస్త్రద్వయం ఇచ్చి “వివాహమహోళ్సవ సప్తరాత్ర స్నానం 
కోసం దయ చేయండి. అంతా సిద్దంగా ఉంది" అని విన్నవించాడు. “భద్ర! నీవు ముందు త్వరగా వెళ్ళు. 
నీ వెంటనే నేనూ వచ్చాననుకో” అని విద్యాధరకుమారుడు అతనిని పంపీవేసి, సంతోషం పాంగగా, 
సత్త్వబుద్దితో “నాకు పన్నగవధ్యచిహ్నమైన పాటలవస్త్రయుగ్మం దైవాత్తు, అయత్నంగా లభించింది. కనుక 
గరుడుడు వాలే శిలాతలమే చేరుతాను" అని ఆలోచించి, ఒక రక్తాంశుకం చూడామణీవలె కనిపించేటట్టు 
తలకు చుట్టి, రెండవదాన్ని ఉత్తరీయంగా కప్పుకొని, గరుడుడు వాలే శిలవద్దకు వెళ్ళాడు; నాగుల 
శోణితంతో ఇరుప్రక్కలా ఎర్రగా అయి, వాటి కొవ్వుతో నల్లగా కరుడుగట్టిన ఆ శిలను ఎక్కి శరీరం 


వైభాగాన్ని కప్పుకొని నిలబడ్డాడు. 
అప్పుడు కరిగి పారుతున్న బంగారు తరగల కాంతి 
ఆకాశమంతా నిండి, బాడబాగ్నిని కక్కుతున్న సముద్రమన్న (భ్రాంతి కలిగింది. అప్పుడు దూరంలో 
సూర్యకిరణాలు పడి మెరిసిపోయే మేరుపర్వతం వలె, రెక్కలు వీచడంతో పుట్టిన మహావాయువుతో 
సము ద్రాలనే సంక్షోభింపజేస్తూ, పక్షీంద్రుడు కనిపించాడు. అతడు వచ్చే వేగానికి దారిలోని కొండలలోని 
విరిగి పడ్డాయి. వాటి పతనఘోషకు భూమి చకితురాలై, ముందుబరువు 
ంతటి చండవేగంతో వచ్చిన భో గీం[ద్రశత్రువు వధ్యశిలై స్థిరంగా నిలబడి 
సదృశమైన నఖాంకుశాలతో కొండమీద పడిన పిడుగువలె కఠినంగా 
నికి జీమూతవాహనుడు శరీరం ముక్కలు ముక్కలయి రక్తం 
తో ఒడలంతా పులకించి, ధైర్యం చిక్కు బట్టి, 


విద్యా శృయంతో 
స్వప్రాసాదానికి వెళ్ళుతూ తనకోసం అరుణకాంతు 


తో మెరుపుల గుంపువలె ప్రచండ ప్రకాశం 


చెట్టు కూలాయి, కొండకొనలు 
తగ్గిందేమోనని కలత పడింది. అ 
ఉన్న జీమూతవాహనుని వీపువై వజ 
కొట్టాడు. గరుడుని హఠాదాఘాతా 


కారుతున్నా, పర ప్రాణరక్షణ చేస్తున్నందుకు సంతోషం 
“దుఃఖార్తులయిన దుర్గతులకు నా శరీరం రక్షోపకరణమై ఎప్పుడూ బుతమే సంభవించుగాక!” అని 


ధ్యానించాడు. విహంగరాజు తను పిడుగువలె చంచువుతో కొట్టినా అతడు ధైర్యంతో కదలక pi 
ఉండడం చూచి, “వెనడీ భుజంగం?” అని ఆశ్చర్యంతో నిశ్చలంగా చూచాడు. మరల పైకి ఎగిరి, 


ప చి 
చండమార్తాండకి రణమాలవంటి విపులతేజఃపుంజంతో దిక్కులను కస్త, అతని తలపై పొడిచి, 
లు చేశాడు. అప్పుడు అతని చూడామణి, రక్తప్రవాహంలో స్పష్టంగా కనిపించింది. 

నవనంలో పత్ని, కోడలు మొదలయినవారితో 


ఆ సమయంలో జీమూతకేతువు బాలహరిచంద 
న్నాడు. అతనికి ఎందుకో శంకతో హృదయం విషణ్ణమయి, మనస్సు చింతా క్రాంతమయింది. 


ముక్క 


సంభాపిస్తు 


394 
అవదాన కల్పలత 


చంద్రోదయాన్ని కాంక్షించే సముద్రం వలె పుత్రద 
వెళ్ళిన కుమారుడు జీమూతవాహనుడు ఇంకా రా 


ద్యాధరాధిపతి నెమ్మదిగా తెలివి వచ్చి, 
చించి ఇలా అన్నాడు: “కుమారుడు 
చూచి es వచ్చే ఘోరమైన వేళ. 
లల ల జాలా 
అని వారితోపాటు ఇలాటివి ఉత్సాతాలలో రాలిపడే 

విద్యాధరేంద్రుడు భోగివధ్యశిలగల 


j రం ఆలో 
శరీరసంశయం కలిగించేది. wo నాలు వ. 
తింటున్న సర్పకుమారుని వుణి కావచ్చును fon 
నక్షత్రాలలాగ రాలిపడుతూ ఉంటాయి" Sie 
పర్వ్వతసానువును చేరాడు. | 


ధరించి, ఆ ప్రదేశానికి వచా 

॥ డు, 

క్ర i తే గరుడుని దెబ్బలకు కతగా(త్రుడె 1 
య్యో! చచ్చాను. మోసపోయాను!” అని ఏడుసూ Sg జీమూతవాహనుని చూచి 


మాటరాక ఏడాడు న ౫ కేందపడ్దా 
డు. దానికి గిరిగుహలు ప్రతిధ్వనించాయి. “ బడు. బాష్పాకులితకంఠంతో నోట 


పుణ్యావధే! ప్రాణాలను కూడా ఒడ్డి 
ఇతరుల దుఃఖా 
నీవు లేనిదే అంధకారబంధురమైన ఈ జగత్తు లను పోగొట్టే ఈ ప్రత్య ఏమిటి? ఓ సౌజన్యనిధీ! 


కువసూ ౪ 3 
పక్షిప ర జరిగిన ద్ద సూ, పరివార సహితంగా 
పక్షిపుంగవుణ్ణి ఆకేపిస్తూ ఇలా అన్నాడు: “త్రా వృత్తాంతం నివేదించి శోకవిప 
చాలినంత పాపం నేంపొ దెధముకో న | ర్య! చాలు చాలు నీ న్‌ 1 హ్వలుడై చేయెత్తి 

క్‌. కు ల ఆజ ఆక 
పొడిచి చంపీవేశావే[” న్నా వు చంపదగిన నాగుల గురేదో చూ న సాహసం. దానివల్ల 
- విద్యాధరకుమారుణ్లే 


అయినదానివలె అయి, చెలికతె నివలె, జీవించి 
, త్తెలాగ మూర్చ సర్వాంగా 
లను పట్టి 


జీమూతవాహనావదానం 395 


ముహూర్తకాలం ఏమీ తెలుసుకోలేకపోయింది. కొంతసేపటికి అందరూ మూర్భతేరారు. గరుడునికి 


లజ్ఞావిషాదాలు, అంతకన్నా పొచ్చుగా నైరాశ్యమూ కలిగాయి. 
జీమూతవాహనుని తలిదండ్రులు ప్రాణాలు వదలాలనే నిశ్చయం చేసుకోవడం వల్ల అప్పటికి ధైర్యం 
రు: “పుత్ర! పరకారుణ్యశీలుడవైన నీకు నీ శరీరంవై ఈ 


తెచ్చుకొని, స్రస్తగాత్రుడయిన అతనితో ఇలా అన్నా 
ంచేదయినదికదా! ఆపన్నజనతా రక్షారత్నమయిన నీ 


కఠోరత ఏమిటి? ఆ కఠోరత మా ప్రాణాలు హరి 
శరీరాన్ని రక్షించుకోనందువల్ల నీవు ఏమి సుకృతం చేసినట్టయింది” ఇలా అంటున్న తలిదండ్రులకు 
బీవమూతవాహనుడు చేయిఎత్తి నమస్కరించే శక్తి లేక శిరఃకంపంతోనే నవుస్కరించి, ప్రాణాలు 
ఎగిరిపోతుండగా మాటలు సరిగా పలుకలేక దిగమింగుతూ ఇలా అన్నాడు: “తండ్రీ! నీ ఆజ్ఞ లేకనే ఈ పని 
చేశాను. దానికి శిక్షగా ఈ నమస్కారం. దీనిని నీవు స్వీకరించి ప్రసన్నుడివి కమ్ము. శరీరం క్షణంలో 
క్షీణించేది. మనకు తెలియకే మార్చు చెందేది. కనుక దేహధారులకు పరోపకారమే జన్మయాత్రకు సారం. 
ప్రాణుల ఈ ఆయువు వేగంగా వీచే గాలికి ఊగిసలాడే తీగల ఆకులపై పడిన సలిలబిందువు వలె 
చంచలమైనది. ఎల్లప్పుడూ ఆర్హులకు ఉపకారం చేయడం వల్ల నిలదొక్కుక్‌ ని, అమృతత్వ ప్రాప్తితో 


పుణ్యధామంలో స్థిరపదం పొందుతుంది.” 

కన్నీరు కురిపిస్తున్న తలిదం[డ్రులను అతడు ఈవిధం 
దుష్క్యృత్యాన్ని నిందిస్తూ ఎదుటికి వచ్చిన ఖగపతిని, వైరాగ్యబంధురమైన సత్త్యబల ప్రణయంతో నాగులను 
చంపరాదని బ్రతిమాలి, నాగాశననివృత్తిలో స్థిరసంకల్పం కలవాడినిగా చేశాడు. తర్వాత. అంతిమదశలో 
విషనుశ్వాసతో మాటలు వెలువడక, కళ్ళు మూసుకొని, సత్త ఏప్రకాశేషుడయాడు (మరణించాడు). 

అనంతరం మలయవతి పూవులు, వస్త్రాలతో తదుచితమైన చితిని సిద్దపరచి వహ్ని సంస్కారం 
చేసి, సహగమనం చేయడానికి పూర్వం అగ్నిముందు నిలబడి ఇలా విలపిస్తూ అన్నది: “భక్తితో భవవల్లభను 
సంతోపవెట్టాను. “సర్వవిద్యాధర చక్రవర్తి సీకు పతి అవుతాడు అని వరమిచ్చింది. నేను పెండ్లి అయిన 
ఏడునాళ్ళకే విధవనయానే! ఆ సతీదేవి నాకు ప్రసాదించిన మాట వ్యర్థం ఎట్లయింది? జన్మాంతరంలోను 
ఇతడే నాకు పతి అగుగాక!” అంటూ ఆమె అగ్నిలో మొదట మందార కుసుమాంజలి సమర్శించింది. 

అంతలో గిరిజ, అవుత కలళం పట్టుకున్న చేతులు తడబడగా ప్రత్యక్షమై, ప్రీతితో 
నీ పతి జీవిస్తున్నాడు!” అని పలుకుతూ, దిక్కులకు కాంతులు వెదజల్లే 


ది. తనను జీవింపజేసి పార్వతి అంతర్జానం చెందగా, మరణించిన 
రుత్మంతుడు అమృతవర్హం 


కనిపిస్తూ లేచివచ్చారు. 
కల్పలతవలె 


గా సమాధానవెట్టి, పశ్చాత్తాపంతో తను చేసిన 


జీమూతవాహనుని సమీపించి, “పుత్రీ! 


సుధాధారలతో అతనిని జీవింపజేసిం 
నాగులను మరల బ్రతికించవలసిందని జీమూతవాహనుడు తార్జ్యుని కోరాడు. గ 


కురిపించగా, ఫణికుమారులు విప్పిన పడగలమీది మరీచులతో కాంతిమయులుగా 
సిద్దరాజకుమారి ప్రహర్షాద్భుత మన్మథభావాల శబలతతో ముప్పిరికొని మురిసిపోతూ, నడయాడే 
పతి సమీపానికి వచ్చింది. ఖగేశ్వరుడు జీమూతవాహనుని పూజించి రెక్కలుగల మేరుపర్వతంలాగ వెళ్ళిపోగా, 
జీమూతవాహనునికి ఎదుట ఉన్న శంఖచూడుని దృష్టి తృప్తి పొందలేకపోయింది. 

మ పాణిపద్మాలతో ఆ బో ధిసత్త్వుని- జీమూత 
ఆ పుష్పలపై మూగిన భృంగాల రుంకారం 


ప - శిరసుపె 
అప్పుడు సురపతికాంతలు త వాహనుని వై 
జీవమూతవాహనుని 


వికచకుసువువర్హం కురిపించారు. 


396 
అవదాన కల్పలత 


గంణగణాలనం దికా 
గ్రాంతలు గానం చేస 
జీవరూతవాహను వ - 
. ఎంచింది. 
రమ్‌ తలిదండ్రుల పాదకవులాలపె తన శిరశూ న... pan 
లశ నిధషు నాం rss టూ పై ఏ డావుణిని శాప్‌ నవుస్కరించి 
వ. శవం చేసి, తన పరిపూర్ణ పుణ్యసంపదలతో చక్రవర్తి వపటిక 
. అంతలో సురపతి సంతోష ప్రణయాలతో అతనిని సి హాసనంపె 
O09ాసలం 


క్‌ 
ఆసినుణ్లి చే తాగణాలు 
ణ్లే చేసి దేవతాగ కీర్తిని గానం చేసుండగా, జీవూతవాహన 
॥ ల 


అభిపేకించాడు. జ్లీ విద్యాధర చక్రవర్తిగా 


బినభగవానుడు పుణోళు 

పుణ్యాపదేశ సమయంలో చె! 

(్రష్టమయిన కుశలం స 0ల చెబ్బన స్వజన్మవృతాంతా 

౦ సర్వ భూతాలకు అభ్యుదయకరం అవుగాక! బక న 


ఇది కేమేం[ద్రుడు రది స 
(్ర ంచిన బోధిసత్త్వావదాన కల్పలతలో అతని కుమారుడు సోమేంద్రుడు 
oO 


ప్రణిధానము 


సర్యోన్నతుడు, గుణాన్వితుడు, భద్రంకరుడు భూరితర వీర్య బల క్షమాయుతుడు, అకుశలమనే 
మూలబంధంవై నిలిచిన సంసార ద్రుమాన్ని ఉన్మూలించేవాడు, అరిషడ్వర్లాల మదం అణచివేసేవాడు అయిన 
తారాదేవి, తరుణ కరుణావలోకనాలతో భక్తులకు 


సుగత భగవానునికి నమస్కారం. ఈ లోకంలో 
ంతరం నిరంతరాయంగా సిద్దింపజేస్తున్నంతవరకూ, లోకనాథుడు విమల కుళల 
థ విబుధవదనామోదినిగా విలసిల్హుగాక! 


తవరకు ఈ బుద్దభగవానుని క 
భువనోత్తారణంలో ప్రబుద్దుడుగా ఉండేవరకు, ధర్మం సుకృతమార్గానికీ 
ప్రసాదించేవరకు ఈ 


ఉన్నంతవరకు, సంఘం శరణాగతులకు కల్యాణ సంఘాలు 
ల్లి ఉండుగాక! వెక్కు పర్వతాలనుంచి జలజలపారే సలిలధారల మాలికలు 
మండల రత్నరశ్మ్శి సమూహాలతో మయూరఫింఛచ్చ త్రకో భను 
ర్లికాకార ంగా 


కల్యాణ పరంపరను నిర 
ధ్యాననిష్టుడ యి ఉన్నం 
బుద్దభగవానుడు సకల 
స్వచ్చందమైన రత్నదీపంగా 
బినగుణకథానూ తనకల్పవ 
ధరించిన ధరాదేవి శేషాహిశిర్తంటై అతని ఫణా 
అనుభవిస్తున్నంతవ రకు, సువేంరుపర్వతం ఈ క్షీతితలవాునే కవంలం వుధ్యన క్‌ 


ప్రకాశిస్తున్నంతవరకు ఈ శాస్త కథ జగత్తుకు కర్ణపూర ప్రతిష్టను పాందనీ! 
శ్లేనేంద్ర మహాకవి రచించిన అవదాన కల్పలత అనే కృతి సమాప్తమైనది 


ఆనంద బుద్ద విహార ప్రచురణలు 


తెలుగు [గంథాలు 


1. ధమ్మపదం (పాళీ-తెలుగు) 
2. సిద్దార్థ గౌతమ 

3. ధమ్మపద శతకమ్‌ 

4. ధమ్మపదం (గీతిక) 

5. సుహృల్లేఖ 

6. జాతకమాల 

7. ధర్మపదం కథలు 

8. బోధిచర్యావతారం 

9. లోకక్షేమగాథలు 

10. వ[జచ్చేదిక 

11. నిత్య పారాయణ సుత్తములు 
12. ఆంధ్రదేశములో బుద్దధాతు పేటికలు 
13. బుద్ద దర్శనము 

14. బుద్దుని ప్రవచనాలు 

15: ప్రాచీనాంధ్ర బౌద్ద శిల్చులు 
16. బుద్ద భగవానుడు 


English Books 


1. Siddartha Cautama 


2. Buddhist Inscriptions of Andhradesa 
3. Buddhist Relic Caskets in Andhradesa 
4. The Buddha and His Dhamma 


5. Buddhism in relation to Science and World Religions 


ఆడ యోకాసెటులు తెలుగు 
1. ధమ్మపదం రెండు భాగాలు 
2. సిద్దార్థ గౌతమ 


క కి క్‌ క్రి కొ క్తి కకక కక 


Rs. 20-00 
Rs. 500-00 
Rs. 125-00 
Rs. 15-00 
Rs. 10-00 


రూ. 50-00 
రూ. 25-00 


